శ్రీరాయుడు-యోగరహస్యము 


శ్రీరాముడు-యోగ రహస్యము 


(The Secret of Yoga in Ramayanam) 


శ్రీరాముడు-యోగరహస్యము 


శ్రీరాముడు-యోగరహస్యము 


విషయసూచిక 
క్రయ ఎషయయు పుట 
సంఖ్య 

ముందు మాట 14 
శ్రీ సీతారామ ప్రార్థన 15 
గ్రంథ పరిచయము 10 
గురు ప్రోక్రము 23 
ముఖ్యాంశాలు 27 
A | ఉపొద్దాతము 39 
AL1 | యోగసూత్రములు 39 
A.1.2 | సమాధిపాదము 39 
A.1l.3 | సాధన 41 
A.1.4 | సాధనపాదము 42 
A.1.5 | విభూతిపాదము 43 
A.1.6 | కైవల్యపాదము 43 
A2 | పతంజలి యోగ సూత్రములు (అష్టాంగయోగము) 44 
A3.1 | లయ యోగం - నాద యోగం 46 
A.3.2 | పరానాదం 49 
A.3.3 | యోగము 52 
B.1 | శ్రీరాముడు-యోగరహస్యము 53 
1.0 | బాలకాండ 55 
1.1 విశ్వామిత్రుని ఆగమనం 55 


శ్రీరాముడు-యోగరహస్యము 


1.2.1 | శ్రీరామునికి భల, అతిబల విద్యలు నేర్చుట మరియు 56 
సరయు నది విశిష్టత 
1.2.2 | బల, అతిబల విద్యల యొక్క యోగ రహస్యము 58 
1.3.1 త్రిపదా సంగమము 61 
1.3.2 | త్రిపదా సంగమము నందున్న యోగ రహస్యము 62 
1.4.1 | మన్నియోగ రాజ్యము - తాటక వధ 63 
1.4.2 | తాటక వధ యందలి యోగ రహస్యము 66 
15, చక్రములు 68 
1.5.1 | చక్రరహస్యములు 68 
1.5.2 | దండ చక్రము 70 
1.5.3 | ధర్మ చక్రము 72 
1.5.4 |కాలచక్రయము 73 
1.5.5 |విష్టు చక్రము 74 
1.5.6 | ఇంద్ర చక్రము 77 
1.5.6.1 | మానవ శరిర నిర్మాణము 79 
1.5.6.2 | మూలాధార చక్రము (త్రైలోక్య మోహన చక్రము) 83 
1.5.6.3 | స్వాధిష్టాన (సర్వాశపరిపూరక) చక్రము 85 
1.5.6.4 | నాభి (మణిపూరక లేదా సర్వ సంక్షోభణ) చక్రము 86 
1.5.6.5 | హృదయ చక్రము లేదా అనాహత చక్రము లేదా సర్వ | 88 
సౌభాగ్యప్రద చక్రము 

1.5.6.6 | కంఠ (విశుద్ధ లేదా సర్వార్థ సాధక) చక్రము 89 
1.5.6.7 | భ్రూమధ్య చక్రము (ఆజ్ఞాచక్రము) 92 
1.5.6.8 | సహస్రార చక్రము 94 


శ్రీరాముడు-యోగరహస్యము 


1.5.6.9 | యోగ వాసిష్టములో చక్ర రహస్యములు 97 
1.6 | అస్తుములు 101 
1.7.1 | సిద్ధాశ్రమము 104 
1.7.2 | సిద్ధాశ్రమము యొక్క యోగ రహస్యము 107 
1.8 | కుశ వంశం 108 
1.9 | గంగావతారాణము-భగీరథుని ఆత్మ శోధనము 110 
1.10.1 | అహల్యా శాపవిమోచనం 114 
1.10.2 | అహల్యా శాపవిమోచనం లోని యోగ రహస్యము 116 
1.11.1 | శివ ధనుర్చుంగము 118 
1.11.2 | శివధనుర్చుంగము లోని యోగ రహస్యము 121 
1.12 | జనకుడు 122 
1.13 | సీతారాముల కళ్యాణము 123 
1.14 | శ్రీరాముని వంశ విచారణ 126 
1.15 | పరశురాముని గర్వభంగము 127 
2.0 | అయోధ్యకాండ 130 
2.1 ఉపోద్దాతము 130 
2.2 శ్రీరాముడు-జీవన్ముక్తుడు 133 
2.3 శ్రీరాముడు-పట్టాభిషక ప్రయత్న ము-దశరథుడి రాజధర్మ | 137 
బోధన 

2.4.1 | మంథర ఉపదేశము -కైకేయి వరములు 140 
2.4.2 | మంథర యొక్క యోగ రహస్యము 143 
255 సత్య-ధర్మముల స్వరూపము 144 
2.6 | కకేయి వరముల యొక్క అంతరంగము 147 


5 


శ్రీరాముడు-యోగరహస్యము 


2.7.1 | కైకేయి వరములకు శ్రీరాముని అంగీకారము 150 
2.7.2 | కైకేయి వరముల లోని శ్రీరాముని ఆదర్శము 153 
2.8 | కాసల్య పరితాపము 154 
2.9 | లక్ష్మణుడి నిర్వేదము 156 
2.10 | శ్రీరాముడు కౌసల్యను ఊరడించుట మరియు కౌసల్య | 158 
మంగళా శాసనములు 
2.11 | శ్రీరాముడు లక్ష్మణుడికి హితబోధ చేయుట 160 
2.12 | శ్రీరాముడు సీతకు తన వనవాసము గురించి చెప్పుట 162 
2.13.1 | రామ గుహుల కలయిక 163 
2.13.2 | రామ గుహుల కలయిక యందలి యోగ రహస్యము 165 
2.14.1 | చిత్రకూటమి 166 
2.14.2 | చిత్రకూటమి యొక్క యోగ రహస్యము 167 
2.15 |భరతుని చిత్రకూట సందర్శన - అందలి యోగ | 167 
రహస్యము 
2.16 | శ్రీరాముడు భరతునికి రాజనీతిని బోధించుట 169 
2.17 | జాబాలి శ్రీరామునికి నాస్తిక వాదము వినిపించుట 177 
2.18 | అయోధ్య కాండ సింహావలోకనం 180 
3.0 | అరణ్యకాండ 183 
3.1.1 | విరాధ సంహారము 183 
3.1.2 | విరాథ సంహారములోని యోగ రహస్యము 184 
3.2 _ | రాక్షస బాధల నుండి రక్షించమని తాపసులు రాముని | 187 
అర్థించుట 
3.3 | శ్రీరాముడు సుతీక్ష మహర్షిని దర్శించుట 190 


శ్రీరాముడు-యోగరహస్యము 


3.4 సీతారామ సంవాదము 190 
3.5 | మాణ్ణకర్ణి ముని - యోగ రహస్యము 191 
3.6 | అగస్త్య ముని ప్రభావము 193 
32] పంచవటి 196 
3.8 పంచవటి నివాసము, లక్ష్మణునికి జ్ఞాన బోధ 199 
3.9 శూర్పణఖ శృంగభంగము 201 
3.10.1 | ఖరదూషణాదుల వధ 202 
3.10.2 | ఖరదూషణుల వధలోని యోగ రహస్యము 203 


3.11.1 | ఖరదూషణాదులు శ్రీరాముని చేతిలో హతులైన | 204 
విషయము అకంపనుడు రావణునికి తెలు ఎట 


3.11.2 | అకంపనుడు - యోగ రహస్యము 205 
3.12 | శూర్పణఖ రావణ దర్శనము, శ్రీరాముడు మాయ లేడిని | 205 
సంహరించుట 
3.13 | మారిచ వధ లోని యోగ రహస్యము 207 
3.14 | నీతాపహరణము 210 
3.15 | నీతాపహరణము యోగ రహస్యము 212 
3.16 | శ్రీరాముని శోకము-జటాయు మరణము 214 
3.17 | అయోముఖి 218 
3.18.1 | కబంధ వధ 220 
3.18.2 | కబంధ వధలోని యోగ రహస్యము 221 
3.19 శబరి 221 


3.20 | అరణ్య కాండ - సింహావలోకనము 223 


శ్రీరాముడు-యోగరహస్యము 


4.0 | కిష్కింధ కాండము 227 
4.1 హనుమ సమాగము 227 
4.2 |రామసుగ్రీవుల మైత్రి 229 
4.3 | వాలి శ్రీరాముని అధిక్షేపించుట 231 
4.4 | శ్రీరాముడు ధర్మసమ్మతముగా సమాధానము ఇచ్చుట 233 
4.5 తార 235 
4.6 | శ్రీరాముడు సుగ్రీవాంగదాదులను ఓదార్చుట 236 
4.7 శ్రీరాముని విషాదము-లక్ష్మణుని హితబోధ 238 
4.8 | లక్ష్మణుడు సుగ్రీవుని వద్దకు ఏతెంచుట 242 
4.9 | లక్ష్మణుని శాతపరచుటకు సుగ్రీవుడు తారను పంపుట 243 
4.10 | సుగ్రీవుడు శ్రీరాముని దర్శించుట 244 
4.11 భూగోళ వర్ణనము - తూర్పు దిక్కు 246 
4.12 | భూగోళ వర్ణనము - దక్షిణ దిక్కు 248 
4.13 | భూగోళ వర్ణనము - పశ్చిమ దిక్కు 250 
4.14 | భూగోళ వర్ణనము - ఉత్తర దిక్కు 251 
4.15 | సంపాతి నీత జాడ చెప్పుట 253 
4.16 | సంపాతి కథ యందలి యోగ రహస్యము 255 
4.17 | కిష్కిందా కాండము-సింహావలోకనం 259 
5.0 | సుందర కాండము 263 
5.1 హనుమ స్వరూపము 265 
5.2 | సుందర కాండ సౌందర్యము 267 
5.3 | హనుమ సాగరయానము 270 
5.4 సురసా రాక్షసి 272 


శ్రీరాముడు-యోగరహస్యము 


5.4.2 | సురసా రాక్షసి యందలి యోగ రహస్యము 273 
5.5 | సింహిక 274 
5.6 | లంకలో హనుమ ప్రవేశము 277 
5.7 రావణ అంతపురమున హనుమ ప్రవేశించుట 279 
5.8 | సీత కొరకై అశోక వనములో ఎతుకుటకు హనుమ 281 

ఆలోచన 
5.9 | హనుమ సీతను గుర్తించుట 284 

5.10 | రావణుడు అశోక వాటికకు వచ్చుట 286 
5.11 | నీత రావణునికి హితవు పలుకుట 287 
5.12 | త్రిజట స్వప్నము 288 
5.13 | నీత ప్రాణత్యాగమునకు సిద్ధపడుట 290 

5.14 నీతాదెవికి వినబడునట్లు హనుమ రామకథను | 291 

వినిపించుట 

5.15 | సీత కోరికపై హనుమ శ్రీరాముని గుణగణములను | 294 

వివరించుట 

5.16 | సీత కోరికపై హనుమ శ్రీరాముని రూపమును వివరించుట | 296 

5.17 | సీతాదేవిచే కాకాసుర వృత్తాంతము, చూడామణి | 300 

ప్రధానము 

5.18 | అశోకవన విధ్వంసము, రాక్షస వధ 303 

5.19 | ఇంద్రజిత్తు హనుమల యుద్ధము-హనుమ బ్రహ్మాస్తుముచే | 307 

బంధింప బడుట 

5.20 | హనుమ రావణునికి హితమును ఉపదేశించుట 308 


శ్రీరాముడు-యోగరహస్యము 


5.21 |దూతను వధింప తగదు అని విభీషణుడు రావణునికి | 315 
హితము చెప్పుట 

5.22 | లంకా దహనము 316 

5.23 | సీతను గూర్చి హనుమ చింతించుట 318 

5.24 | హనుమ మరల నీతను దర్శించి సముద్ర లంఘనము | 320 
చేయుట 

5.25 | హనుమ సీత దేవి సమాచారమును శ్రీరామునకు చెప్పుట | 321 

6.0 | యుద్ధ కాండము 325 

6.1 | శ్రీరాముడు హనుమను ఆలింగనము చేసుకొనుట 325 

6.2 | సుగ్రీవుడు శ్రీరామునికి ధైర్య వచనములు చెప్పుట 326 

6.3 | సముద్రమును దాటుటలోని యోగరహస్యము 327 

6.4 | శ్రీరాముని కోరికపై, హనుమ లంక యొక్క రక్షణ వ్యవస్థను | 329 
వివరించుట 

6.౨ |శ్రీరాయుడు వానర సేన ప్రస్థాన విధానము నిర్జెశించుట, | 331 
వానర సేనల యుద్ధ యాత్ర 

6.6 | రావణుడు యుద్ధమునకై మంత్రాలోచన 333 

6.7 | విభీషణుని ఉపదేశము 334 

6.8 | కుంభకర్ణుని ధర్మ వచనములు 336 

6.9 | కుంభకర్ణుడుయోగరహస్యము 338 

6.10 |సీతను బలాత్కారముగా అనుభవింపుమని | 339 
మహాపార్మ్యుడు రావణునికి తెలుపుట 

6.11 | రావణునికి బ్రహ్మ శాపము, అందు యోగ రహస్యము 340 


శ్రీరాముడు-యోగరహస్యము 


6.12 | విభీషణుడు, రావణునికి శ్రీరాముని పరాక్రమమును 341 
తెలుపుట 

6.13 | శరణాగతి 342 

6.14 | విభీషణ శరణాగతి 345 

6.15 | శరణుగోరినవానికి ఆశ్రయము ఇచ్చుటయే యుక్తమని | 348 
హనుమ పలుకుట 

6.16 | విభీషణునికి శరణాగతి నిర్ణయము శ్రీరాముడు ప్రకటించుట | 351 

6.17 | విభీషణుడు రావణుని బల సంపదలు తెలుపుట 354 

6.18 శ్రీరాముడు సముద్రునిపై బ్రహ్మాస్తుమును సంధించుట 356 

6.19 | సముద్రమువై సేతువును నిర్మించుట 359 

6.20 | రామసేతువు ఎక్కడ ఉన్నది? 360 

6.21 | సేతు నిర్మాణములోని యోగ రహస్యము 363 

6.22 | సీతను సరమ ఊరడించుట 366 

6.23 | శ్రీరాముని యుద్ధ వ్యూహము 369 

6.24 | శ్రీరాముడు వానర సేనలతో కూడి సువేల పర్వతమును | 370 
చేరుట, సుగ్రీవుని యెడల శ్రీరాముని వాత్సల్యము 

6.25 | అంగద రాయబారము 372 

6.26 |లంకపై వానరయోధుల దండయాత్ర, నాగపాశ బంధ | 374 
విముక్తి 

6.27 |అస్తు బంధితులై యున్న రామలక్ష్మణులను గాంచి | 376 
సీతాదేవి తల్లడిల్లుట 

6.28 | నాగపాశ బంధములోని యోగ రహస్యము 377 

6.29 | రాక్షస వీరులలోని ముఖ్యులు మరణించుట 379 


11 


శ్రీరాముడు-యోగరహస్యము 


6.30 | రావణుని శక్తిచే లక్ష్మణుడు మూర్చ నొందుట 387 
6.31 | రావణ పరాభవము 384 
6.32 | కుంభకర్ణుని నిద్ర మేల్కొల్పుట 388 
6.33 | కుంభకర్ణుడు రావణునకు హితము చెప్పుట 390 
6.34 | కుంభకర్ణుని వధ 393 
6.35 | కుంభకర్ణుని మరణ వార్తలో రావణుడు విలపించుట 397 
6.36 | రావణుని కుమారులు, పినతండ్రులు నిహతులగుట 400 
6.37 | ఇంద్రజిత్తు యుద్ధ విజృంభణ 401 
6.38 | హనుమ ఓషధీ పర్వతమును తీసుకొని వచ్చుట 404 
6.39 | సుగ్రీవుని ఆజ్ఞపై వానరులు లంకను దహించివేయుట 407 
6.40 | ఇంద్రజిత్తు అదృశ్యుడుగా యుండి యుద్ధము చేయుట 408 
6.41 | ఇంద్రజిత్తు మాయానీతను సృష్టించి హనుమ ఎదురుగా | 410 
చంపివేయుట 
6.42 | ఇంద్రజిత్తు నికుంభిలా హోమమును భగ్న పరచుట 411 
6.43 | లక్ష్మణుని చేతిలో ఇంద్రజిత్తు హతుడగుట 413 
6.44 లక్ష్మణుని తత్వజ్ఞానము 415 
6.45 | రాముని పరాక్రమమునకు రాక్షసులు నిహతులగుట 419 
6.46 |రావణుడు యుద్ధమునకు బయిలుదేరుట, రావణుని | 421 
శక్తిచే లక్ష్మణుడు మూర్చ నొందుట 
6.47  రామబాణములకు కలత చెందిన రావణుని చూచి, సారధి | 423 
రథమును యుద్ధభూమి నుండి ప్రక్కకు త్రిపుట 
6.48 | ఆదిత్య హృదయము 426 
6.49 | అగస్త్య ముని ప్రభావము 434 


శ్రీరాముడు-యోగరహస్యము 


6.50 | రావణ సంహారము 437 

6.51 | రావణ మృతికి విభీషణుని విలాపము, రాముని, 440 
అనునయము 

6.52 | పతి వియోగమునకు మండోదరి విలపించుట 441 

6.53 | విభీషణుని పట్టాభిషేకము 445 

6.54 | శ్రీరాముని విజయ వార్త సీతాదేవికి తెలుపుట 447 

6.55 | నీత అగ్ని ప్రవేశము 450 

6.56 | బ్రహ్మకృత రామ స్తోత్రము 453 

6.57 అగ్నిదేవుడు సీతాదేవి పాతివ్రత్య వైభవమును | 457 
టెల్లడించుట 

6.58 | శ్రీరాముడు సీతకు ఉత్తర తీరము వరకు గల ప్రదేశములు | 460 
వివరించుట 

6.59 | శ్రీరాముడు భరద్వాజాశ్రమమునకు చేరిన సంగతి హనుమ | 463 
ద్వారా భరతునికి తెలియజేయుట 

6.60 | శ్రీరామ పట్టాభిషకమునకై నదీ, సముద్ర జలములను | 465 
తెప్పించుట 

6.61 | శ్రీరామ పట్టాభిషకము 468 

6.62 | ఫలశ్రుతి 473 


13 


శ్రీరాముడు-యోగరహస్యము 


యుందు యాట 


ముందుగా మా మాతా పితరులకు, గురువులకు వందనములు. ఈ గ్రంథ రచనకు 
నన్ను ప్రోత్సహించిన మిత్రులు, ధర్మపత్నికి, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. 
నా ఇష్టదైవమైన హనుమత్‌ సమేత నీతారామలక్ష్మణులకు నమోవాకములు. నాలో 
రామ జజ్ఞాస కలుగుటకు ప్రేరకులు, స్ఫూర్తి ప్రదాతలు మా బావ కీ.శే. కొమరిగిరి 
రామమోహనరావు, మా మేనమామ కీ.శే. కొమరగిరి అంజయ్య గార్లు. శ్రీ భాష్యం 
అప్పలాచార్యులు వారి శ్రీమద్రామాయణము (తత్వదిపిక) మరియు శ్రీ 
విద్యాప్రకాశానందగిరి స్వామి వారి వసిష్ట గీత నాలోని శ్రీరాముడి మీద భక్తి భావము 
వృద్ది అయినది. ఆ ప్రేరణలో మిత్రులు, శ్రేయోభిలాషుల ప్రోత్సాహముతో "యోగ 
బాసిష్ట సంగ్రహయు” పూర్తి వ్యావహారిక భాషలో రాయడం జరిగింది. అందులో 
వసిష్ట మహర్షి ఒకటి రెండు సందర్భములలో శ్రీరామునికి ఈ జగత్తు అంతయు, 
లోకపాలకులు, త్రిమూర్తులు ఆ పరమేశ్వరి యొక్క నియతి ప్రకారమే 
నడచుకొనెదరని ఉటంకించారు. ఆ సందర్భములో కాకాజీ రాసిన "'రామాయణయము- 
యోగ రహస్యము" ఒక మిత్రుని ప్రోత్సాహములో చదవడం జరిగింది. ఆ ప్రేరణచే 
వాల్మికి రామాయణము, యోగ వాసిష్టము, శివ గీత లను అనుసంధానించుతు, 
"శ్రీరాయుడు-యోగ రహస్యము" అనే ఈ చిరు పుస్తకములో శ్రీరాముని 
జీవితములోని యోగ రహస్యమును వివరించే ప్రయత్నము. చేయడమైనది. ఇందు 
కోసము లలిత సహస్ర భాష్యము, పతంజలి యోగ దర్శనము, శ్రీమాన్‌ శ్రీ భాష్యం 
అప్పలాచార్యులు వారి శ్రీమద్రామాయణము (తత్వదీపిక), ఆధ్యాత్మిక 
రామాయణము మరియు అంతర్జాలములో ఆయా విషయాలపై శోధన 
చేయడమైనది. సలహాలు, సూచనలు ఉంటె అందించ గలరు. 

February, 2020 భవదియుడు 
Hyderabad చింతలపాటి వి ఎ దుర్గా ప్రసాద్‌ 
421 ID: chvadurgaprasad@rediffmail.com. Ph: 9618014862 


శ్రీరాయుడు-యోగరహస్యము 
గజాననం భూత గణాధి సేవితమ్‌, కపిత జంబూ ఫల సార భక్షితమ్‌ 
ఉమూ సుతం శోక వినాశ కారణమ్‌, నమామి విఘ్నేశ్వర పాద పంకజము 
గజ ముఖుడు, భూత గణములచే సేవించ బడే వాడు, ఎలగ మరియు రేగు పండ్ల 
గుజ్జును భక్షించు వాడు, పార్వతీ పుత్రుడు, దుఃఖమును నశింప జేయుటకు 
కారణమైన వాడు అయిన విఘ్నేశ్వరుని పాద పద్మములకు నమస్కరిస్తున్నాను. 
శ్రే సతారాయ ప్రార్థన 

ఏతేషు చైవ సర్వేషు తత్వంచ బ్రహ్మతారకమ్‌, రాయ ఎవ పరంబ్రహ్మ రాయ 
ఎవ పరంతపః, రావు ఎవ పరంతత్వం శ్రీరాయోబ్రహ్మతారకమ్‌. 
హనుమానుడు చెప్పుచున్నాడు: నామాటలు భవభందాలను పోగెట్టివి. వీటిని 
శ్రద్ధగా శ్రవణం చేయండి. సృష్టి లోని సకల తత్వాలలో తారకబ్రహ్మ తత్త్వం ఒక్కటే 
గొప్పది. శ్రీరాముడే ఆ పరబ్రహ్మ ఆయనే పరమ మతం, రాముడే ఆ తారక బ్రహ్మ. 
రామం త్రినేత్రం సోయార్ధ ధారణం శూలినం పరం, భస్మోద్దూళిత సర్వాంగం 
కపర్దినే ముపాస్మహే, రాయాభియాం సౌందర్య సీయాం సోమూఎతం స 
కామ్బూశాంకుశ ధనుర్భాణ ధరాం ద్యాయే త్రిలోచనమ్‌. 
త్రినేత్రుడు, చంద్రకళని ధరించిన వాడు, త్రిశూలధారుడు, పరుడు, శరీరమంతా 
భస్మాన్ని పూసుకొన్న వాడు, జటాధారి అయిన శ్రీరాముడిని ధ్యానిస్తున్నాను 
శ్రీరాముడికి ప్రియురాలు, స్త్రీలందరి లోకి గొప్ప సౌందర్యవతి, చంద్రుణ్ణి 
శిరోభూషణంగా అలంకరించు కొన్నది, పాశాంకుశ ధనుర్భాణాల్ని ధరించింది, 
మూడు నేత్రాలు కలిగింది, ఉమాదేవి స్వరూపిణి అయిన నీతాదేవిని 
ధ్యానిస్తున్నాను. (ఈమంత్రాలు శివ-రాముల అభేదాన్ని తెలిపేవిగా 
చెప్పబడ్డాయి). 
ఐహికేషు చకార్యషు ముహాపత్సుచ సర్వదా, నైవ యోజ్యో రాయ తుంత్రః 
కేభలం మోక్షసాధకః, ఐహికే సమును ప్రాప్తే భూంస్మ రేద్రాయ సేవకం, యోరాయం 


15 


శ్రీరాముడు-యోగరహస్యము 


సంస్మరిన్నిత్యం భక్తాయను పరాయణః, తస్యాహమిష్ట సంసిద్ధ్యే దీక్షితోస్మి 
యునిశ్వరః ఎవంచతార్థం ప్రదాస్యామి భక్తానాం రాఘబవస్యతు, సర్వదా 
జాగరూకోస్మి రామూకార్య ధురంధరః 

ఐహిక సుఖాల కోసం కష్ట నివారణ కోసం రామమంత్రాన్ని 
ఉపయోగించకండి.అలాంటి కస్టాలు ప్రాప్తిస్తే రామ సేవకుడైన (హనుమంతుడు) నా 
మంత్రాన్ని జపించాలి. ఎందుకంటే రామ మంత్రం మోక్షకారకమైనది. ఎవడైతే 
శ్రీరామచంద్రుడిని భక్తిగా సేవిస్తూ, ఉపాసిస్తూ ఉంటాడో, అలాంటి భక్తుల కోరికలు 
తీర్చడానికి నేను సదా సిద్ధంగా ఉంటాను. 
సదారామోహమస్మతితత్వఈప్రవదంతియే, 
నతేసంసారినోనూనంరామఎవనసంశయణీంసత్యమిత్యుపనిషత్‌ 

సర్వకాల సర్వావస్థలలో "నేనే రాయుడ్ని" అని ఎవరు భావిస్తారో, వారు 
సంసారులు గారు. సాక్షాత్తూ రామ స్వరూపులు. ఇది సత్యం.  .. .* 
రాయరహస్యోపనిషత్‌ 

స్వర్ణాభా యంబుజ కరాం, రామాలోకన తత్పరాం, ధ్యాయే త్సట్కోణ 
యధ్యస్తాం, జానకీం రాయ వల్లభాయ్‌. 

ఇచ్చా జ్ఞాన క్రియాశక్తి త్రయం యద్భావ సాధనం, తద్భృహ్మసత్తా సాయాన్యం 
సీతాతత్వ యువాస్మహే. 

కైవల్య శ్రీ స్వరూపేణ రాజమూనం ముహోవ్యయం, ప్రతియోగి వినిర్ముక్తం 
శ్రీరాయపాద యాశ్రయే. 

ఆపదా యప హర్తారం, ధాతారం సర్వ సంపదాం, లోకాభిరామం శ్రీరాయం, 
భూయో భూయో నయాయ్యహం. 

ఏకస్సన పసి సర్వముంత్రఫలదో లోభాది దోషోబ్బహితః శ్రీరామ శృరణం యుమేతి 
సతతం మయంత్రోయ మూష్టాక్షరః 


శ్రీరాముడు-యోగరహస్యము 
ఒక్కటే అయినను సమస్త మంత్రముల ఫలములను కలుగ జేయు నదియు, 
లోభాది దోషములు లేనిదియు అయిన శ్రీరామ శృరణం మమ అను అష్టాక్షర 
మంత్రము సదా శ్రేయస్కరమైనది. 
రాము ముంత్రార్ధ విజ్ఞాని జావన్ముక్తో న సంశయః 
రామ మంత్రము యొక్క అర్ధమును తెలుసుకొనిన విజ్ఞాని జవన్ముక్తుడు అగును 
అనుటలో సందేహము లెదు. 
ఆకారాక్షర సంభూత సౌమిత్రి ర్విశ్వభావనః ఉకారాక్షర సంభూత శృత్రుఘ్ను 
స్థ్రిజసాత్మకః 
ప్రాజాత్మకస్తు భరతో యకారాక్షర సంభవః అర్హయాత్రాత్మకో రామో బ్రహ్మానందైక 
ఎగ్రహః 
అ కారము నుండి జన్మించిన విశ్వుడు లక్ష్మణుడు. ఉ కారము నుండి జన్మించిన 
తైజసుడు శత్రుఘ్నుడు. వు కారము నుండి జన్మించిన ప్రాజ్ఞుడు భరతుడు. 
బ్రహ్మానంద స్వరూపుడు, అర్థమాత్రాత్మకుడు శ్రీరాముడు గా భావించవలెను. 


17 


శ్రీరాముడు-యోగరహస్యము 


శ్రీరాముడు-యోగరహస్యము 
గ్రంథ పరిచయయు 


మన భారతీయ సాహితీ సర్వస్వ వైవిధ్యానికి మూలకందాలు శ్రీరామాయణ, 
మహాభారత, భాగవతాలు. మానవుని జీవితము, నడవడిక, పురోభివృద్ధి, 
ధర్మాచరణ ఎలా ఉండాలో మనకు రామాయణములో నీతారాముల పాత్రల 
ద్వారా తెలియుచున్నది. ఇందు శ్రీరాముడు సాక్టాత్తు శ్రీమన్నారాయణుడుగా 
పురాణ, ఇతిహాసములు ఘోషిస్తున్నాయి. అనేకమంది భక్తులు 
రామాయణమును తమదైన శైలిలో వర్ణించారు. అయితే వాల్మికి 
రామాయణములో ఎక్కడ కూడా మహర్షి శ్రీరాముడు జన్మించినది లగాయతు 
రావణ సంహారము వరకు శ్రీరాముని భగవంతునిగా వర్ణించలెదు. అలాగే 
శ్రీరాముడు కూడా శ్రీకృష్ణుడు లాగ ఎక్కడ తనను తాను భగవంతునిగా 
అబభివర్ణించుకోలిదు. శ్రీరాముడు జన్మించినది మొదలు పట్టాభిషేకము వరకు తండ్రి 
మాట జవదాటని వాడుగాను, గురువుల యందు అఖండ భక్తి విశ్వాసాలు 
కలవాడిగాను తన ప్రజల యందు అమితమైన ప్రిమకల పురాణ 
పురుషోత్తమునిగాను, ధర్మాచరణమునకు పట్టుకొమ్ముగాను, సకల జీవ 
రాసులలొ ప్రమమూర్తిగా సుస్థిర స్థానము సంపాదించుకున్నాడు. 
మహాభారతములో శ్రీకృష్ణుడు యుద్ధమధ్యమములో అర్జునిడికి భగవద్గిత 
ఉపదేశిస్తాడు. యోగావాసిష్టములో వశిష్టమహర్షి చెప్పినట్లు శాస్త్ర జ్ఞానమును 
అవగాహన చేసుకోవడానికి శిష్య ప్రజ్ఞయే ముఖ్యము అని చెప్తారు. అలాగే 
శ్రీరాముని శిష్య ప్రజ్ఞ కారణంగానే గురుకులంలో సకల రాజనీతిని కూలంకషంగా 
అవగాహన చేసుకొన్నా, విశ్వామిత్రుని ప్రోద్బలం కారణంగా వసిష్ట మహర్షి 
ఆత్మజ్ఞానము ప్రభోదించినా, యాగ సంహరణార్ధము విశ్వామిత్రుడు శ్రీరాముని 
తీసుకొని ఎళ్ళినప్పుడు అంతకుముందు సముపార్ణించిన జ్ఞానానికి 
అనుసంధానంగా అనేక యోగ చక్ర మరియు అస్తు రహస్యాలను అభ్యాసము 


19 


శ్రీరాముడు-యోగరహస్యము 


చేయించినా, సీతాపహరణము తర్వాత దుఃఖంలో ఉన్న శ్రీరామునికి 
పరమేశ్వరుడు గీతను బోధించిన, శ్రీరాముడు తన ప్రజ్ఞ కారణంగానే ఆయా 
జ్ఞానమును అవగాహన చేసుకొని అభ్యాసము చేయగలిగాడు. ఉదాహరణకు 
ఇటీవల కాలంలో భగవత్‌ అది శంకరాచార్యులు గాని వివేకానందుడు గాని తమ 
శిష్య ప్రజ్ఞ వలెనె తమకు గురువు బోధించిన జ్ఞానాన్ని శ్రవణ మాత్రంచేతనే 
అవగాహన చేసుకొని కఠోర యమనియమాలలో అభ్యాసము చేయగలిగి 
భవిష్యత్‌ తరానికి ఆదర్శప్రాయులైనారు. 

వ్యక్తి యొక్క శ్రద్ధ ఒకసారి తన లక్ష్యమైన శ్రద్దాకేంద్రము నుండి మరలి నప్పుడు ఆ 
వ్యక్తి మరల పూర్వస్థితికి రావడము కష్టము. అంతేగాక మనస్సు చెల్లాచెదరవడం 
ఖాయము. అప్పుడు తనకు కలిగిన పూర్వజ్ఞానాన్ని మరల మరల 
పునసమిక్షించుకోవడము అవసరము. 

శ్రీరాముడు గురుకులంలో విద్యాభ్యాసము పూర్తి చేసుకొని రాజగృహానికి వచ్చి 
కొద్దిరోజులు తీర్ధయాత్రలు చేసి, దేశ స్థితిగతులను, ప్రజలకు రాజుపై ఉన్న 
అనురాగమును తెలుసుకోవాలన్న కోరికలో రాజగు తన తండ్రి అయిన దశరధుని 
అనుజ్ఞ పొంది దేశ సంచారము చేసి అయోధ్యా నగరము చరుకొంటాడు. ఇట్టుండ 
శ్రీరాముడు పదునారు సంవత్సరముల ప్రాయములో లోకము పోకడలను, అందు 
మానవుని దుఃఖము గమనించి వారి కష్టములను రూపుమాపే మార్గము కానరాక 
విరాగియై ఉన్న సమయమున విశ్వామిత్ర మహర్షి యాగ సంరక్షణార్థమై 
శ్రీరాముని గొనిపోవడానికి వస్తాడు. అంత శ్రీరాముని బైరాగ్యకారణయము తెలుసుకొని 
విశ్వామిత్రుడు, వసిష్ట మహర్షితో శ్రీరామునికి జ్ఞానోపదేశము చేయవలసినదిగా 
ప్రార్ధిస్తాడు. అంత వసిష్ట మహర్షి తనకు తన తండ్రి అయిన బ్రహ్మ ద్వారా కలిగిన 
జ్ఞానాన్ని కధల రూపంలో శ్రీరామునికి ఉపదేశిస్తాడు. ఇదియే వసిష్టారామ 
సంవాదమైన "యోగా వాసిష్టయు". పదులనిమిది రోజులు వసిష్టుని ద్వారా 
సమస్త జ్ఞానాన్ని ఎరిగి ఆత్మానందములో శ్రీరాముడు పరిపూర్ణుడు అయినాడు. 


శ్రీరాముడు-యోగరహస్యము 
అప్పుడు శ్రీరాముడు అయోధ్యా ప్రజలలో వేద శాస్త్ర పురాణములందు 
గురువాక్యము విధి అని చెప్పబడినది కావున గురువాక్యము శిరోధార్యము అని 
చెప్తాడు. అరణ్య వాసములో నీతాపహరణ తర్వాత సమస్త జ్ఞానాన్ని 
తెలుసుకొన్న వాడైనప్పటికీ మాయా ప్రభావము వలన అరణ్యములో సర్వ 
శక్తిమంతుడైనప్పటికి దుఃఖితుడై మార్గ్దోపాయము కానరాక అగమ్య గోచరంగా 
సంచరిస్తుండగా అగస్త మహర్షి ఎతెంచి శ్రీరాముని జ్ఞానమును గుర్తు చేసి కర్తవ్య 
బోధన చేసి పరమేశ్వరుని ప్రార్థన చేయమని తద్వారా దుఃఖోపశమనము 
కలుగునని విరజా దీక్ష ఇస్తాడు. ఈ విధముగా శ్రీరాముని చాతుర్మాస్య దీక్ష వలన 
పరమేశ్వరుడు ప్రత్యక్షమై పాశుపతాస్త్రమును ప్రసాదించి జ్ఞానబోధ చేస్తాడు. 
ఇదియే శివ-రామ సంవాదరూపమైన పద్మపురాణాతర్గతమైన "శితగీత” 

పై రెండు జ్ఞానబోధలు శ్రీరాముని నడవడిలో ఏ విధముగా ప్రభావము 
చూపినాయి, ఎ విధముగా శ్రీరాముని జీవితము సమస్త మానవాళికి 
ఆదర్శప్రాయము అయినది, ఇంకను రామాయణములో యోగ రహస్యములను 
వాటిని శ్రీరాముడు ఏ విధంగా అభ్యాసము చేసాడు? అని విశ్లేషణాత్మకంగా వాల్మికి 
రామాయణములో శ్రీరాముని పాత్ర ద్వారా విశ్లేషించే చిరు ప్రయత్నమే 
”శ్రిరాయముడు-యోగరహస్యము”. ముందుగా కథా విషయమై అవగాహనకు 
యోగరహస్యము, యోగ సూత్రాలు, జ్ఞానము, నాదము మొదలుగాగల 
విషయాలు స్థూలంగా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఈ 
విషయాలు ఉపోద్దాతములో వివరించా బడ్డాయి. 

రామాయణము జాగ్రత్తగా మొదటి నుంచి చివర వరకు గమనించితే మానవుని 
పురోభివృద్ధి ఎలా యుండవలెనో/సాగవలెనో రామాయణము కాండల రూపములో 
శ్రీరాముని పాత్ర ద్వారా వాల్మికి వివరించారు. ఉదాహరణకు బాలకాండములో 
శ్రీరాముడు గురుకులంలో విద్యాభ్యాసము, వసిష్ట మహర్షి వద్ద ఆత్మ జ్ఞానము, 


21 


శ్రీరాముడు-యోగరహస్యము 


విశ్వామిత్రుని వద్ద అట్టి విద్యను సత్యధర్మములనే ఆయుధములుగా అభ్యాసము 
(ప్రాక్టీస్‌) చేసినాడు. అయోధ్యాకాండములో భరతునికి రాజ ధర్మమును 
బోధించుట ద్వారా ఆచార్యుడు (గురువు) గా దర్శనము చేసినాడు. అనగా 
తాను చదువుకున్నది అభ్యాసము చేసినవాడే సరియైన గురుస్టానమును 
పొందగలుగును. జాబాలి నాస్తిక వాదాన్ని ఖండించుట ద్వారా వేద ప్రమాణాన్ని 
నిలబెట్టాడు. (ఆది శంకరాచార్యులు ఇటులనే ప్రాచుర్యములో యున్న నాస్తిక 
వాదమైన బాద్ధమును ఖండించడము గమనించ వచ్చు). అరణ్య కాండలో 
అసురభావములను నాశనము చేసి సత్య ధర్మములను ప్రతిష్టించవలెనని తన 
నడవడిక ద్వారా చాటి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకై ఘోరమైన దండకారణ్యములో 
ప్రబేశించినాడు. కిష్కిందా కాండలో అట్టి అసుర భావములను నాశనము 
చేయుటకు మిత్రుని తోడ్పాటు కూడా అవసరమని గ్రహించి సుగ్రీవునితో 
స్నేహము చేసినాడు. Finally యుద్ధ కాండలో దుష్ట సంహారం చేసి, తనను 
శరణాగతిని చేసినవారిని రక్షించినాడు. 

ఈ విధముగా మానవుడు అభ్యుదయము పొందవలెనన్న పరిణామ క్రమము అలా 
ఉండవలెనో తద్వారా మానవుడు భగవంతుడిగా అలా రూపాంతరము 
చెందవచ్చో శ్రీరాముని పాత్ర ద్వారా మనకు వాల్మికి అవగతము చేసినారు. 


శ్రీరాముడు-యోగరహస్యము 
గురు ప్రోక్టము 

దత్తాత్రేయ గురు పరంపరలో ముఖ్యమైన శ్రీ శ్రీపాదువల్లభ, శ్రీ నృసింహాసరస్వతి, 

శ్రీ నారాయణస్వామి, శ్రీ గోవిందస్వామి, తర్వాత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 

వాసుదేవానంద సరస్వతి (ఈయననే తెంబే స్వామి అని అంటారు) ముఖ్యమైన 

వారు. శ్రీ వాసుదేవానంద సరస్వతి మాటలలో రామాయణమును చూద్దాము. 

దశేస్హియ రధోధేహి రాజా దశరధః స్మృతః, 

కౌసల్యా తత్తిపియా బుదివా రాయస్తత్రోహ్యతః పరః. 

దశేన్దియ యుక్తమైన శరిర రూప రధమునకు స్వామి దశరధుడు. ఆయన యుక్క 

కుశల బుద్ధియే ప్రియ పత్ని కౌసల్య. కానీ రాముడు వీటన్నిటి కంటే భిన్నమైన 

జీవాత్మ. 

తృత్వామ్‌ సీతాం స్వానుభూతిమ్‌ సుఖయాస్తే ద దేవతః, 

సంసార విపినం ప్రతిపాహంకారౌ రావణాభిధ్యాహ్‌. 

సాధకుడైన జీవాత్మకు సీత రాజస అనుభూతి అటువంటి స్వానుభూతి రూపమైన 

సీతాసహిత రామరూప సాధకుడు సుఖముగా ఉండును. సంసారము ఒక విపినము 

అనగా దండకారణ్యయము. అందు రావణ రూప అహంకారము ప్రవేశించును. 

రాజసః స్వానుభూతింతాం సీతాం యత్నాజ్ఞ హారహ, 

రామః పరాత్మపి తతః న్వానుభూతి వియోగతః. 

సాధనాయత్నము ద్వారా ప్రాఫ్టించినది రాజస వృత్తి అయిన నీత. ఈ రాజస 

వృత్తి రూప సీతను బ్రహ్మ రూప రావణుడు హరించినాడు. రామ జీవాత్మ 

పరమాత్మ స్వరూపుడైనప్పటికీ, రాజస వృత్తి హరింపబడినప్పుడు 

సీతావియోగమనే కారణములో దుఃఖితుడు అయ్యాడు. 

ప్రాప్తోదీన దశకం దుఖి సుశోచ విరహాతురః, 

పరిభ్రతాం హనుముతాం వివేకేన చ సంగత, 


23 


శ్రీరాముడు-యోగరహస్యము 


వ్యాకులుడైన రాముడు విబేకవృత్తి రూపమైన హనుమానుని కలసినవాడై నీతను 
గురించి ప్రశ్నించెను. 

తేన సీతా స్వానుభూతి స్థితి వారార్తా ప్రకాశితా, 

తలో వానర సహా వృత్తిసై త్యేనచ హనువుతా. 

చంచల వానరులు అనగా సాధకుని అనేక వృత్తులు.ఈ వానర సైన్యమును 
తీసుకొని వివేక రూప హనుమానుడు సీతను ఎదికి రాముని అవస్థను 
విన్నవించెను. 

సేతుం బధా సుజలధా సాధనాశ్మ భిత్కటైహ్‌, 

తతోభవాబ్ది యుల్లంఘ్య దీప జ్ఞానాగ్ని నాభృశమ్‌. 

ప్రపంచ రూపసాగారునిపై సాధనా రూప రాతిని బేసి హనుమానుడు సేతువును 
తయారు చేసెను. అటువంటి సాధనా సేతువు ద్వారా అందరూ భవసాగరమును 
దాటిరి. దివ్య ప్రజ్వలితమైన జ్ఞానములో హనుమంతాది సర్వులు లంకపై బడిరి. 
సూక్ష్మే దెహాఖ్యలంకాంచ దగ్గబోపనిషధ స్రతః, 

కాయక్రోధాది రక్షామ్సి హత్వాబుద్దే సహస్రతః, 

శరిరమునందలి సూక్ష్మ ఇచ్చారూప వాసనలను (లంకను) ఉపనిషద్రూప 
అగ్ని ద్వారా దహనము గావించి హనుమానుడు కామ క్రోధ రూపములైన సహస్ర 
రాక్షసులను తన విబేకములో నాశనము గావించెను. 

సాత్వికాహంకారం ఎవిభిషణ సాహాయ్యథాస్థహి, 

కుంభకర్ణ తాయసాహంకారం రాజసయన్యద. 

సాత్విక అహంకార రూప విభీషణుని సహాయంతో రాముడు తామస రూప 
అహంకార కుంభకర్ణుని, రాజస రూప అహంకార రూప రావణాదులను నాశనము 
గావించెను. 

నిహత్య రావణం స్వానుభూతిమ్‌ సీతాం ప్రగృహ్యచ, 

రాయః స్వరూప సాభ్రూజ్యేభిషిక్షో రంరయతాయా. 


శ్రీరాముడు-యోగరహస్యము 
ఈ విధముగా బ్రహ్మరూప సాత్విక అహంకారియైన రావణ బంధము నుండి 
స్వానుభూతి రూప సీతను విడిపించుకొని రాముడు తన వృత్తి రూపమైన ఇంటికి 
తిరిగి వచ్చి స్వరూప సామ్రాజ్య రూప సింహాసనాభిషిక్తుడగును. 


25 


శ్రీరాముడు-యోగరహస్యము 


శ్రీరాముడు-యోగరహస్యము 
ముఖ్యాంశాలు 


1. ఈ సృష్టిలో చైతన్యము తప్ప వేరొకటి లేదు. ఆత్మయే చైతన్య రూపముగా 
భాసిస్తున్నది గాని నిజానికి దైవము మరియు వాటి రూపములు లేవు. ఆత్మ 
యందు స్థితుడై ఉన్న మానవుడు సాక్షాత్తు భవంతుడే. ఇట్టి ఆత్మ స్థితిని 
పొందడానికి యోగ మార్గము ఒక్కటే తరుణోపాయం అట్టి యోగ మార్గాన్ని 
అనుసరించిన మహాపురుషుడు శ్రీరాముడు. (పేరా A.1.1) 

2. నిత్యమైన స్ఫోట, లేక శబ్బబ్రహ్మం మనం నోటితో ఉచ్చరించి, చెవులలో వినే 
లౌకిక శబ్రంగా పరిణమించడంలో నాలుగుదశలు చెప్పారు. 1.పరా, 2. పశ్యంతీ, 
3. మధ్యమా, 4. వైఖరీ. పరా పశ్యంతీ దశల లోని శబ్దాన్ని ఎవరో యోగులు తప్ప 
మన సాధరణ ఇంద్రియ జ్ఞానంలో మనం గ్రహించలేము. జపాదులవల్ల మధ్యమా 
దశలోని వాక్కును గుర్తించవచ్చు. ఇక వైఖరివాక్కు ఒక్కటే మనకందరికీ 
తెలిసింది. అధిక ఫ్రీక్వెన్సీ కలిగిన సర్వోత్కృష్ట శబ్దాన్నే పరానాదం అంటారు. 
వినబడే ఓంకారం సర్వోత్కృష్ట నాదం కాదు. పరా నాదము, ఓంకారానికి మూలం. 
(పేరా A.3.2) 

3౩. జాలంధర బంధ, ఉడ్యాన బంధ, మూల బంధములు త్రిఖంధములు. అట్టి 
త్రిఖంధముల సాధనయే బల, అతిబల విద్యల యొక్క యోగ రహస్యము. 
(పేరా 1.4.2) 

4. "గయాన్‌ త్రాయతే ఇతి గాయత్రి" అని ఆదిశంకరులవారు తనభాష్యములో 
వివరించారు. 'గయలు' అనగా ప్రాణములు అని అర్థము. 'త్రాయతే' అనగా 
రక్షించడం. కనుక ప్రాణములను రక్షించే మంత్రం గాయత్రీ మంత్రం. గాయత్రీ మంత్ర 
సృష్టికర్త విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు శ్రీరామునిలో అట్టి శక్తి ఉపాసనను చక్ర, 


27 


శ్రీరాముడు-యోగరహస్యము 


అస్తుముల ద్వారా అభ్యాసము చేయించినాడు. ఇదియే చక్రములు, అస్త్రములు 
శ్రీరామునికి ఒసగుటలోని యోగ రహస్యము. వాల్మికి మహర్షి యోగచక్రముల 
రహస్యములన్నింటిని రామాయణములో పొందుపరిచారు. వాటిలోనివే 
దండచక్రము, ధర్మచక్రము, కాలచక్రము, విష్ణు చక్రము, ఇంద్రచక్రము. దండ 
చక్రమనగా నియంత్రణకు చెందిన చక్రము, వ్యక్తి యొక్క పిండ రచన, 
తత్సంబంధమైన శక్తి కేంద్రము ధర్మ చక్రము, కాలగతి, తత్సంబంధమైన కూట 
శాస్త్రమును తెలిపేదే కాలచక్రము, విశ్వసృష్టికి ఆవశ్యకమైన దివ్య ప్రదిక్షణ గతి 
తెలిపేదే విష్ణు చక్రము (సమస్త బ్రహ్మాండాలు ఒక శక్తి కేంద్రముగా ప్రదక్షిణ 
చేయుచుండును. ఆ శక్తియే లలితా పరమేశ్వరి), దివ్య యోగ చక్ర జ్ఞానమే ఇంద్ర 
చక్రము. మానవునిలోని ఏడు చక్రముల (మూలాధారము, స్వాధిస్థానము, మణి 
పూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞ, సహస్త్రారములు) సాధనయే ఇంద్ర చక్ర 
జ్ఞానము. (ఏరా 1.5.1) 

5. జన్మించినపుడున్న తన సంస్కారములను బట్టి జీవాత్మ ఏ గుణ 
స్వభావుములతో కాలము గడుపుచుండునో అటువంటి సంస్కారయుక్తమైన 
శరిరము నందే అట్టి జీవాత్మ ప్రకృతి మాధ్యమములో ముందుకు సాగుచూ 
ఉండును. ఉన్నతి సాధించే సమయములో జువాత్మ ఇంద్రియములు క్రిందకు 
లాగుచుండును. గౌతముడనగా ఇంద్రియములను తన వశములో ఉంచుకొని 
ఉత్కృష్టమైన అవస్థకు తీసుకొని ఎళ్లెడి సాధకుడు. కాని ఆ సాధకుని యొక్క 
జీవాత్మ అంతగా ఉన్నత సంస్క్కారయుక్తము కానందున అటువంటి నిమ్న 
సంస్కారయుతమైన (అహల్య) శరీరము తన ఇంద్రియములను భోగసుఖములకే 
వినియోగించును. ఇదియే అహల్యా శాపము. ఉచ్చ సంస్కార విచారణ ద్వారా 


శ్రీరాముడు-యోగరహస్యము 
అహల్య సుహల్య గా మారును. ఇదియే అహల్యా శాపవిమోచనం లోని యోగ 
రహస్యము. (పేరా 1.10.2) 

6. కోదండధారి అయిన రాముడు ఎప్పుడు బ్రహ్మము యందే లక్ష్యము నుంచి 
బాణమును సంధించును. ప్రణవ సాధనయే ధనుస్సు. జవాత్మయే బాణము. ఈ 
బాణము యొక్క లక్ష్యము బ్రహ్మము. ఇదియే శివధనుర్చుంగము లోని యోగ 
రహస్యము (పరా 1.11.2) 

7. మానవుడు సత్యనిష్టుడైతే అదియే ధర్మమును కాపాడుతుంది. 
సత్యవాక్సరిపాలన, రాజధర్మము (ప్రజాభిష్టము) మధ్య తలెత్తిన ఘర్షణలో 
దశరధుడు రాజధర్మమునకే మొగ్గుచూపి సత్యవాక్చరిపాలన కాదనుకొన్నాడు. 
సత్యమును పాటించుటకు ఇష్టము లేక ధర్మమును దానికి తోడుగా నిలిపి 
సత్యమును ప్రక్కకు తొలగించాడు. రామపట్టాభిషేకమునకు అందరూ 
అంగీకరించినా, దీక్ష స్వీకరింపచేసినా పట్టాభిషేకము కాలేదు. కారణము 
విడదీయరాని సత్యధర్మములను విడదీయవలెనని, ధర్మముచే త్రోసి 
పుచ్చవచ్చునని ప్రయత్నించాడు. (పేరా 2.5) 

8. వచనముపై ధృడ చిత్తము కలిగిన రఘుకులమునకు మచ్చ రాకూడదు. సత్య 
దర్మములను సమ దృష్టితో చూడవలెను. ధర్మాచరణము వలన సత్య నిష్ట 
భంగమైనచో ధర్మమును వదిలి వేయుటలో దోషము లేదు. దండకారణ్యమనగా 
మేరు దండము. అరణ్యము లతలు, వృక్షములు, పొదలు మున్నగు వాటితో ఎ 
విధముగా దట్టముగా ఉండునో అదే విధముగా మేరు దండము 
మజ్జాతంతువులతో (నాడిసమూహములో) నిండి ఉండును. అట్టి మేరు దండ 
రూప దండకారణ్యమున నవ-పంచమ (9 +5) యోగము ద్వారాసాధన చేయనిదే 


29 


శ్రీరాముడు-యోగరహస్యము 


ప్రగతి సాధ్యము కాదు. కైకేయి రాముని తీవ్రమైన సాధనకు ప్రయత్నించుటయే 
వరముల యొక్క అంతరంగము. (పరా 2.6) 

9. చిత్రకూటమనగా సాధన యందు అనుభవమైన అవస్థ. సాధన చేయు కాలము 
నందు సాధకుడు తన కనుల ముందు అనేకమైన భావ చిత్రములు (కూట 
చిత్రములు) కాంచు చుండును. ఈ కూట చిత్ర అవస్థయే చిత్రకూటము. ఇదియే 
చిత్రకూటమి యొక్క యోగ రహస్యము (పేరా 2.14.2) 

10. రజోగుణ పూర్ణమగు మనస్సు శరిరములో ప్రవేశించగానే ఆత్మపై 
అధికారమును ప్రసరింప చేయును. అట్టి అసుర స్వభావంలో మొదటిది 
విరాధుడు. అప్రథృశ్యము అగు మనస్సే విరాధుడు. మనస్సును విషయములపై 
ప్రసరింపకుండా నిరోధించ వలెను. దినినే చిత్త వృత్తి నిరోధ మని అందురు. యోగం 
ద్వారా చిత్త వృత్తిని నిరోధించినప్పుడు ద్రష్టగా ఉన్న జవుడు తన మూల 
స్వరూపమైన పరమాత్మలో (జాగృతి కలిగి, సృష్టి స్థితి లయ కారకుడైై 
తానుంటాడు. నిరంతరం ఆ ప్రయాణంలో మనిషికి అనేక చిత్త, దైవిక శక్తులు కలిగి 
మనుషులలో ఆదర్శ పురుషుడుగా/స్త్రే గా పరిణామం చెంది ఆరాధనా స్థాయి 
కలిగిన వ్యక్తులుగా తమ జీవితంలోనూ , ఆ తరువాత గానీ పూజంపబడతారు. 
ఇదియే విరాథ సంహారములోని యోగ రహస్యము (పేరా 3.1.2) 

11. పంచవటి అనగా సాధనా క్షేత్రము నందు అనుభవమును పొందెడు పంచ ప్రాణ 
సాధన. పంచవటి అనగా పంచ ప్రాణములైన ప్రాణ, వ్యాన, ఉదాన, అపాన, సమాన 
సాధన. (పేరా 3.7) 

12. రామలక్ష్మణులనే ఇరువురు వ్యక్తులు వేల మంది రాక్షసులను ఒక గంటా 12 
నిమిషాల్లో సంహరించ గలరా! సాధకుని జీవాత్మరూప రాముడు, వివేక రూప 
లక్ష్మణుడు బలగముగా యున్నచో అంతఃకరణము నందు యున్న వేలకొలది 


శ్రీరాముడు-యోగరహస్యము 
దుర్గుణ రూప రాక్షసులను సంహరించ వచ్చును. ఖర దూషణులు ఎవరు? "క్షర" 
ము నుండి "ఖర శబ్దము ఉత్పన్నమయినది. సాధనలలో కలుగు 
అనుభవములలో మునిగి పోయినచో ఆధ్యాత్మిక ఉన్నతి కలుగదు. పాత 
అనుభవములు (ఖరము) వదలి ఎవేసినవో సాధకునకు క్రొత్త అనుభవములు 
కల్లును. ప్రారంభ దశలో ఉన్న సాధకుడు ఆ అనుభవములు (కరము) వదిలి 
వేయుటకు ఇష్టపడడు. రామునిగా మారవలెనన్నచో తన యందున్న 
అనుభవములు వదలలిని గుణములను సంహరింపవలెను. అంతేకాకుండా 
లోకుల నుండి కలుగు దూషణములు కూడా వదిలి వేయాలి. సామాన్యముగా 
సాధకుడు దూషణములకు భయపడి తాను చేయు సాధనమును వదులును. 
దూషణములు వదిలి సాధనములో ముందుకు పోవాలి. ఇదియే ఖరదూషణుల 
వధలోని యోగ రహస్యము (పేరా 3.10.2) 

13. (రకారా౭౭దీని నామూని రాము త్రస్త స్య రావణ, రత్నాని చ రథా శైవ 
త్రాసం సంజనయన్తి మే) "ర" శబ్దమును ఉచ్చరించిన మాత్రముననే కష్టమును 
పొందువాడు మారిచుడు. "రామ" అను మంత్రము లో "ర", అ, మ" అనే 
అక్షరాలు ఉన్నాయి. "ర" అంటే అగ్ని, "అ" అంటే సూర్యుడు, "రా" అనగా 
జ్ఞానము, "మ" అంటే చంద్రుడు, మనస్సు. "రామ" అనే మంత్రములో లోకానికి 
మూలమైన మూడు శక్తులు ఉన్నాయి. అట్టి "రామ" శబ్దము లోని "ర" శబ్దము 
వినలేని వాడు మారిచుడు. సిద్దుల మాయలో పడి జ్ఞాన మార్గము నుండి తప్పిన 
వాడు "మారిచుడు". అట్టివారు "మారిచులు, అకర్షకులు, ఆకర్షకులు". నీత 
వంటి పతివ్రత కూడా మోహితురాలై బంగారు జంక (మాయావి మారీచుని) ప్రాప్తికై 
వివేకము కల్గిన రామలక్ష్మణ సాధకులను ఇబ్బందులలో పడవైమను. వివేకము 
(లక్ష్మణుని) తో కూడిన రామసాధకుడు కూడా సీతా రూప ఇంద్రియ వృత్తి 


31 


శ్రీరాముడు-యోగరహస్యము 


ఆధీనములో పడి మారీచ రూప మాయలో ఎనుక పరిగెత్తును. అయితే రామ 
సాధకుడు అటువంటి మాయను చేధించెను. ఇదియే మారీచ వధ లోని యోగ 
రహస్యము. (పరా 3.13) 

14. సాధన ప్రగతి నొందుచున్న కొలది, తత్సలితముగా సాధకుని శక్తి వృద్ధి 
యగును. శక్తితో పాటుగా గర్వము, అహంకారము అధికమై సాధకుడు 
అనవసరమైన భ్రమలలో తేలియాడును. లేదా తొందరపాటుతో అనావశ్యక 
కార్యము లందు తనకు ప్రాప్తించిన అవస్థను ఉపయోగించును. సంపాతి అవస్థ 
ఇటువంటిదే అయిన ఉచ్చ అవస్థ నుండి క్రిందికి పడిపోతూ సాధన యొక్క దక్షిణ 
(పూర్వపు) అవస్థకు చేరుట. సంపాతి, జటాయు నిశాకరముని (రాత్రి యందు 
సాధన చేయువారు) శిష్యులు. వీరిరువురు ఆకాశ మార్గములో (ధ్యాన మార్గము 
ద్వారా) స్వర్ణలోకమునకు ఏగిరి.స నర్లము అనగా సమాధి. లోకము అనగా అవస్థ. 
స్వర్గ్ణలోకమనగా సమాధి అవస్థను ప్రాప్తించుకొని ఇంద్రియములను జయించుట. 
ఈ అవస్థయే శూన్య అవస్థ. స్వర్గ నరకములు మనస్సు యొక్క అవస్థలు. 
శరిరభావము అధిగమించిన (సమాధి) ప్రగతిశీల అవస్థయే స్వర్గలోకము. 
ఇంద్రియ శక్తుల ద్వారా ప్రగతి నిరోధక వృత్తిని సంహరించుట, ఆకాశ మార్గమున 
(ధ్యాన మార్గమున) సమాధి అవస్థకు చేరి, అచట నుండి సూర్య ప్రకాశము లేదా 
జ్ఞానము/బ్రహ్మ జ్ఞానము ప్రాప్తించుకోవాలి అనే కోరికలో తీవ్ర సాధనలో భరించలేని 
తాపము పొంది, మిగిలియున్న అహంకారము కారణంగా క్రింది అవస్థకు పడిపోవుట 
జరుగును. అదియే సాధన యొక్క దక్షిణ అవస్థ లేక దక్షిణాయనము. ఇదియే 
సంపాతి కథ యందలి యోగ రహస్యము (పేరా 4.16) 

15. నిర్వికల్ప సమాధి యందు నిరాలంబ, నిర్గుణ, శూన్య అవస్థ తారసబడును. 
ఆ అవస్థ ఎవరికి చెందినది కాదు. ఒకరు మరొకరిని ధారణ చేసినది కాదు. 


శ్రీరాముడు-యోగరహస్యము 
అంతయు శూన్యము. నిరాలంబము, అవస్థ కాని అవస్థ. అటువంటి అవస్థయే 
కిష్కింధ. 

దుందుభి: దుందుభి అనగా డోలు లేదా నగారా. శూన్య (సమాధి) అవస్థకు 
పోవునప్పుడు సాధకుడు అనాహత నాదములు వినును. కానీ పరమోచ్చ శూన్య 
అవస్థ ఈ అనాహత నాదముల కన్నా ఉత్కృష్టమైనది. దుందుభి సంహారమునకై 
బిలమునందు ప్రవేశించి ఒక సంవత్సర కాలము ఉండెను. అటువంటి 
చిన్నబిలము (రంధ్రము) నందు దుందుభి, వాలి వంటి విశాల కాయులు 
ప్రవేశించుట సాధ్యమా? గహన యోగ సాధన యందు ఉచ్చ సాధకునకు ఈ 
బిలము యొక్క అనుభవము కల్లును. ఈ బిలమే ఇడ, పింగళ మధ్య ఉన్న 
సుషుమ్నానాడి. సాధకుడు తన చిత్తము ద్వారా సుషుమ్నానాడిలో చరించు 
చున్నప్పుడు బాహ్యమునందున్న సమయము స్ఫురించదు. సమాధి అవస్థ 
యందున్న అట్టి సాధకుడు కాలాతీతుడు. మేరుదండమునందున్న అతి 
సూక్ష్మమైన సుషుమ్ననాడియే వాలి జొరబడిన బిలం. ఈ బిలం నందు 
ప్రవేశించినప్పుడు దుందుభి నాదము శాంత మగును. శాంతబడిన సుషుమ్న 
రూప బిలమున వాలి ఒక సంవత్సర కాలము దేహ భావమునకు అతీతుడగును. 
కాని సమాధి అవస్థకు బయిట నున్న సుగ్రీవునకు సాధారణ భావమున ఒక 
సంవత్సరమయ్యిను. 

వానరులందరూ ఏకత్రితమై సీతా శోధనము హనుమానుని ద్వారానే జరుగ 
వలెనని నిశ్చయించిరి. హనుమానుడు మనస్సులో లంకను స్మరించుకొనెను. లంక 
అనగా మాయ. కామిని, కాంచనము మరియు కీర్తి - ఈ మూడింటి ప్రదేశము లంక. 
లంక చుట్టును సముద్రము యున్నది. సముద్రము అనగా సంసారము. లంక 
సంసారము మధ్యలో చిక్కు కొని యున్నది. (పేరా 4.17) 


33 


శ్రీరాముడు-యోగరహస్యము 


16. రాక్షసి తన నోరును శతయోజనములు పెంచినదియట. మానవుని శరీరము 
అందునా నోరు శతయోజనముల యంతటి పెద్దదిగా యుండునా? వివేకము 
భ్రష్టమైనప్పుడు మానవుడు తన దుర్గుణములు తద్వారా వాని అధపతనము 
శత విధముల/శతముఖముల జరుగును. కానీ సాధకుడు అహంకార రహితుడై 
అణువంత చిన్న వాడైనచో అటువంటి వాని ముక్తి జరుగును. సిద్దుల యొక్క 
మాయ శత యోజనముల యంత పెద్దదిగా యుండి మహాసాధకులను కూడా 
మ్రింగి వేయును. అందుచే బుద్ధిమంతుడైన హనుమ అట్టి మాయ నుండి 
ముక్తమగుటకై నమ్రతతో సూక్ష్మ రూపుడై తనకు ప్రాప్తించిన సిద్ధులన్నియు 
పరమాత్మకు సమర్శించును. సూక్ష్మ శరిరము ద్వారా తనలోని అహంకారమును 
హనుమ వదిలెను. ఇదియే సురసా రాక్షసి యందలి యోగ రహస్యము 
(పేరా 5.4.2) 

17. ఆధ్యాత్మిక మార్గములో పయనించువాడు విహిత కర్మలను ఆచరించవలెను. 
నిషిద్ధ కర్మలను పరిత్యజించి వలెను. శాస్త్రములో చెప్పని కర్మలను ఆచరించిన 
యడల అవి మనలను హింసించును. కావున అవి "సింహిక" అనబడును. సింహిక 
అనగా హింసించునది. నిషిద్ధ కర్మకు మనమెట్టు వశమగుదమో మనకే తెలియదు. 
చేయకూడదని తెలిసియు, చేయవలదను కొనుచునే దానికి వశమగుదుము. అట్టి 
కర్మలు తెలియకుండా ఆక్రమించుట - సింహిక నీడను బట్టి లాగుట. అందుకనే 
సురసను చంపకుండా వదిలిన హనుమ సింహికను చంపెను. (పేరా 5.5) 

18. సముద్ర లంఘనమున హనుమ చేసిన నాలుగు దుష్కర కార్యములు . అవి - 
నూరు యోజనముల సముద్రమును దాటి సీత జాడ కనుక్కొని ఎనకకు రాగలనని 
సంకల్పించుకొనుట, మైనాకుని సగౌరవ విశ్రాంతిని సున్నితముగా 
తిరస్కరించుట, సురసను జయించుట మరియు సింహికను చంపుట. ఈ 


శ్రీరాముడు-యోగరహస్యము 
నాలుగు నాలుగు లక్షణములు. 1 ధృతి: సర్వ వ్యాపారములను ఆత్మోన్ముఖం 
చేయుట, 2 దృష్టి: దేనిని పొందవలెనో దాని యందే దృష్టి తప్ప ఇతరములపై 
ఉండకుండుట. ౩ మతి: ఆచరించ వలసిన కర్మలను ఆచరించుతూ బంధనమున 
పడకుండా "ఆత్మస్వరూప జ్ఞానము" ఉండుట. 4 దాక్ష్యము: నిషిద్ధకర్మ 
త్యాగము. ఇట్లు హనుమ ఈ నాలుగు లక్షణములతో సముద్రమును 
లంఘించినట్టే ఆధ్యాత్మిక మార్గములో పయనించువారు ముందుకు సాగుటకు ఈ 
నాలుగు ఆవశ్యకములు అని ఈ వృత్తాంతము సూచించును. (పేరా 5.6) 
19. హనుమకు సీత జాడ కానరాక నిర్వేదము చెంది ఆత్మత్యాగమునకు 
సిద్ధపడెను. అప్పుడు హనుమ మరల తెలివి తెచ్చుకొని చనిపోయినచో ఎన్నో 
దోషములు సంభవించును. బ్రతికి యుండిన సుఖములు బడియ వచ్చును. 
అందువలన ప్రాణములు ధరించి యుందును అని నిశ్చయించుకొని దేవతా ప్రార్ధన 
చేసెను. అటులనే సీతమ్మ కూడా రావణుడి క్రూరమైన మాటలకు బదరినదై ఆత్మ 
త్యాగమునకు సిద్దపడగా ఆమెకు శుభశకునములు కనపడెను. జీవించియున్న 
మానవునికి నూరేండ్లకైనను ఆనందము కల్లును అని ఆలోచించి ఆ ప్రయత్నమును 
మానుకొనెను. రావణ సంహారము తర్వాత భరతుడు శ్రీరాముని క్షేమ వార్త 
తెలిసికొనినప్పుడు భరతుడు కూడా ఇదే విషయము చెప్పెను. కావున మానవుల 
విషయములో ఈ విషయము సర్వకాల సత్యము అని నిరూపిత మయినది. 
(పేరా 5.రి) 
20. హనుమ శత్రువులను చంపుట అను కార్యము చేయువాడను తాను 
కాదనియు, ఆ కర్మ తనది కాదనియు, దాని వలన కలుగు కష్టనష్టములు తనివి 
కాదనియు భావించుతూ, అహంకారమును వీడి హనుమ కర్మ చేసెను. నేను 
స్వతంత్రుడను అనుకొనుట, తనను తాను రక్షించుకోగలను అనుకొనుట, తాను 


35 


శ్రీరాముడు-యోగరహస్యము 


చేయు కర్మలు తనకొరకు అనుకొనుట. ఈ మూడింటిని జయించుటయి విరోధి 
విజయము. హనుమ అట్టి కార్యమును చేసెను. (పేరా 5.18) 

21. హనుమ లంకను కాల్చి అందు సీతమ్మ కూడా ఆహుతి అయినది అనే 
సందేహములో కోపము సర్వ వినాశనమును కలిగించునని చింతించెను. వచ్చిన 
కోపమును బుద్ధిలో నీటిలో నిప్పును చల్లార్చినట్లు ఎవరు నిరోధించుకొందురో 
వారు ధన్యులు అని ఆలోచన చేయును. ఇందు వాల్మికి మహర్షి హనుమ కార్యము 
ద్వారా కోపమును వర్ణించవలెనని చెప్పు చున్నారు. (పేరా 5.23) 

22. నియమించిన కార్యమును చక్కగా నరవేర్చుకొని వచ్చినప్పుడు ప్రభువు 
ఎట్లు ప్రవర్తించ వలెనో వాల్మికి శ్రీరాముని ద్వారా లోకమునకు తెలియ 
చేయుచున్నాడు. గురువులను ప్రత్యక్షంగా స్తోత్రము చేయవలెను. మిత్రులను, 
బంధువులను పరోక్షంలో స్తుతించవలెను. దాసులను, భృత్యులను నియమించిన 
పని పూర్తి చేసిన వెంటనే ప్రశంసింప వలెను. పుత్రులను ఎన్నటికి బైటికి ప్రశంసింప 
రాదు. మనసులోనే అభినందించు కొన వలెను. (పేరా 6.1) 

23. సాగరము దుస్తరమైన సంసార రూప సాగరము. అటువంటి సాగరమును దాటి 
లంకకు పోయి సీతను ఎతికి, తిరిగి వచ్చునప్పుడు నియంత్రణలో యున్న ఆ 
లంకను హనుమాన్‌ సాధకుడు దహనము గావించెను. అనగా మాయను దహింప 
చేసెను. సాగరమనగా దుర్గుణములతో కూడిన భవసాగరము. అదియే సంసార 
సాగరము. లేదా సంసారము. రావణాది రాక్షసులు అనగా చెడ్డ వృత్తులు. వీటిని 
సాధకుడు సంహరింప వలెను. రాముడు నీతా శోకమును నియంత్రణలో పెట్టుకోలేక 
పోయెను. శ్రీరాముడు వాల్మికిచే రూపొందించబడిన ఆదర్శ పురుషుడు. పూర్వపు 
అనుభూతులు ప్రాప్తించక పోయినచో సాధకుడు గాబరా చెందును. ఈ నీతా 
శోకమున యున్న యోగ రహస్యము ఇదియే. (పేరా 6.3) 


శ్రీరాముడు-యోగరహస్యము 
24. రావణుడు అహంకారంతో కూడిన, వివేకము లేని సాధకుడు. పరస్త్రీ అనగా 
సాధకుడు తన వృత్తిని లేదా ధర్మమును విడచి పరవృత్తిని స్వీకరించుట. 
రావణునికి మండోదరి వృత్తి స్వధర్మము. నీతావృత్తి పరధర్మము. సీతావృత్తిని 
బలాత్కారముగా గ్రహించినచో, రావణ ధర్మము విఘటనము చెంది నూరు 
ముక్కలగునని ఆంతర్యము. తన ధర్మము ననుసరించియే సాధన 
చేయవలయును. పరధర్మ సేవన చేసినచో సాధకుడు నూరు భాగములై 
అధఃపతనము చెందును. (పేరా 6.11) 

35. భగవంతుని చేరడానికి ముఖ్యమైన అడ్డంకి అహంభావం. ఆ అహంకారాన్ని 
వీడి శరణు వేదితే ఆ భగవంతుడే దిగివచ్చి, భక్తుని వశమౌతాడు. సంపూర్ణ 
శరణాగతి పొందడమే ఆయన్ని చేరే సూటిమార్గం . శరణాగతికి పూర్తి నమ్మకము, 
విశ్వాసము ముఖ్యము. అట్టి నమ్మకము కలిగిన రాయి, రప్ప, చెట్టు, చేమ 
అన్నియు భగవత్‌ స్వరూపములో శరణాగతి చేయగలవు. (పేరా 6.13) 

25. సేతు నిర్మాణములోని యోగ రహస్యము: సాగరము అనగా ఇది భవ 
సాగరము. ధ్యాన మార్గము ద్వారా సాధించుటికై రాముడు దక్షిణ సాగర తీరము 
నందు కుశాసనముపై ఆనీనుడై మూడు దినములు, మూడు రాత్రుళ్ళు గహన 
ధ్యాన సమాధి అవస్థ యందు గడిపెను.పట్టువదలని ప్రయత్నముచే చివరకు 
రాముని మనస్సు శాంతించి సమాధి అవస్థను పొందెను. అయినను సంసార రూప 
సాగరమును దాటలేక పోయెను. అప్పుడు ప్రణవ రూప ధనుస్సులో ఆత్మరూప 
శరమును ఎక్కుపెట్టి బ్రహ్మరూప లక్ష్యముపై గురిపెట్టగా సంసార రూప సాగరము 
భీతి నొంది రాముని చరణములపై పడెను. అప్పుడు సాధనా రూప రాళ్ళ ద్వారా 
వారధి కట్టి సంసార రూప సాగరమును దాటవలెనని, తన వృత్తి రూప వానరులను 
సేతువుపై నడిపి మాయారూప లంకలో నివసించెడి కామ, క్రోధ, లోభ, మోహ, 


37 


శ్రీరాముడు-యోగరహస్యము 


మధ, మాత్సర్యాది రాక్షసులను సంహరించవలెనని రాముడు తలటెను. 
(పేరా 6.21) 

26. నాగపాశమనగా కుండలిని జాగృత్త అవస్థ. నాగపాశమున పుట్టిన విషమువటె 
కుండలిని జాగ్భత్త ఆ సమయమున అత్యంత తాపము ఉత్సన్నమగును. 
కుండలిని జాగృతము తర్వాత సాధకుని శరిరము మనస్సు శుద్ధమై 
బలవర్ధకమగును. అందుండి సాధకునకు ఉత్కృష్ట జ్ఞానము ప్రాప్తించును. ఆ అవస్థ 
నుండి మరింత పురోగతి సాధించుటకై ఉన్నతమైన వాయుతత్వ అవస్థమును 
పొందాలి. ఈ వాయుతత్వ అవస్థకు చిహ్నము గరుత్మంతుడు. (పేరా 6.28) 
27. స్పందన లేని శూన్య అవస్థకు "అగస్త్యుడు" అని పరు. సంసారమును 
సాగరములో పోల్చినారు. అలాంటి సాగరమును ఒకే ఆవమనములో త్రాగినాడు. 
అటువంటి పరాక్రముడు, పురుషార్ధి అగస్త్య మహర్షి. అగస్త్య నక్షత్రము సూర్యుని 
కంటే 50 లక్షల రెట్ల పెద్దదని, అది ఒక డిగ్రీలో పదోభాగము భూమికి దగ్గరగా 
వచ్చినా సముద్రాలు ఆవిరై ఇగిరి పోతాయని చెప్పారు. దినిని బట్టి అగస్త్యుడు 
సముద్రాల్ని త్రాగాడని భావము. (పరా 6.49) 

28. రావణాసురుడు, అతని కొడుకుల అధర్మవర్తన వలన రావణాసురుని బ్రత 
సంస్కారము చేయడానికి ఒక్క కొడుకు గూడ మిగిలి లెడు. అతని వంశము 
మొత్తము సర్వ నాశనము అయ్యినది. కావున తండ్రి ధర్మవర్తనలో పిల్లలకు 
మార్గదర్శనం చేయవలసి యున్నది. (పేరా 6.52) 


శ్రీరాముడు-యోగరహస్యము 
ఉపోద్దాతయు 
A.1.1 యోగసూత్రములు 
ఈ సృష్టిలో చైతన్యము తప్ప వేరొకటి లేదు. ఆత్మయే చైతన్య రూపముగా 
భాసిస్తున్నది గాని నిజానికి దైవము మరియు వాటి రూపములు లేవు. ఆత్మ 
యందు స్థితుడై ఉన్న మానవుడు సాక్షాత్తు భవంతుడే. ఇట్టి ఆత్మ స్థితిని 
పొందడానికి యోగ మార్గము ఒక్కటే తరుణోపాయం అని వశిష్ట మహర్షి 
చెపుతారు. ఇట్టి యోగ విజ్ఞానము అనాది కాలం నుంచి (వేద కాలము నుంచి) 
అవ్విచ్చిన్నంగా వస్తున్నది. ఇట్టి విజ్ఞానాన్ని విపులంగా గ్రందికరించినవారు 
పతంజలి మహర్షి. ఈ విషయాలు పతంజలి యోగసూత్రాలు ద్వారా 
గ్రహించవచ్చు. అట్టి యోగ తూర్గాన్ని అనుసరించిన యహాపురుషుడు 
శ్రీరాయుడు. పతంజలిరచించిన యోగసూత్రములలో మొత్తం 195 
సూత్రములున్నాయి; నాలుగు పాదములుగా విభజింపబడినవి. అవి 
క్రమముగ: సమాధి, సాధన, విభూతి, కైవల్యపాదములు. ప్రథమపాదమున 
యోగము యుక్క ఉద్దేశము, లక్షణము, వృత్తుల లక్షణము, యోగోపాయములు, 
యోగభేదములను వర్ణింపబడింది. రెడవపాదమున క్రియాయోగము, క్లేశములు, 
కర్మవిపాకము, దాని దుఃఖస్వరూపము, చతుర్య్యూహములు వర్ణిపబడినవి. 
తృతీయపాదమున,  అంతరంగ-అంగములు, పరిణామములు, సంయమ 
భేదములు, విభూతి, విబేకజ్ఞానములుప్రస్తావింపబడినవి. నాల్లవపాదమున ముక్తి 
యోగ్యమగు చిత్తము, పరలోకసిద్ధి, బాహ్యార్దసిద్ధి, ఆత్మసిద్ధి, జీవన్ముక్తి, 
విదేహకైవల్యయము ప్రసంగింపబడినవి. 
A.1.2 సయాధివాదయు 
సాధకుడు తన గృహస్థ, సామాజకధర్మాలు నిర్వర్తించుకున్నతరవాత సమాధి 
పొందడానికి యోగ్యుడైన గురువును ఎంచుకుని, ఆ గురువు శిక్షణలో యోగవిద్య 


39 


శ్రీరాముడు-యోగరహస్యము 


ప్రారంభిస్తాడు. పతంజలిమహర్షి “ఇప్పుడుయోగాభ్యాసంగురించి” తెలుసుకో 
అంటూ ప్రారంభిస్తారు. మానవ వృత్తిలో చిత్తవృత్తులు ఒక భాగం. పతంజలి ఐదు 
చిత్త వృత్తులను గుర్తించి వాటిని యోగ సాధనకి అనుగుణంగా ఏవిధంగా 
మలుచుకో వలసి ఉందో వివరించారు. మూడవ సూత్రంలో చెప్పిన 
“*చిత్తనృత్తినిరోధః”1 అంటే చిత్తవృత్తులను ఆపడంకానీ అణిచిపెట్టడంకానీ కాదని 
ఆ చిత్రవృత్తులను యోగసాధనకి అనుకూలంగా మలుచుకునే విధానం. 
అనూచానంగా ప్రసిద్ధమైన జ్ఞానాన్ని గ్రహించడం, స్వయంగా వితర్కించుకుని 
సత్యాసత్యాలను గమనించడంతో సాధనమొదలవుతుంది. ప్రాపంచిక 
విషయాలలో వైముఖ్యం ప్రయత్నం వల్ల సాధ్యం కాగలదు. సాధనలో బేగిరపాటు 
తగదు. అవిరళంగా పటుతర నిష్టతో బహుకాలం సాగించవలసిఉంటుంది. 

సాధన కొనసాగించడానికి వ్యాధి, అలసత, అస్థిమితం వంటి అవరోధాలు 
కలుగుతాయి. అవిదుఃఖం, ఆందోళన, వణుకు వంటి బాహ్య రూపాలలో 
గోచరిస్తాయి. మైత్రీ, కరుణ, సాధుత్వం, ఉపేక్ష వంటి సుగుణాలను 
పెంఫొందించుకోడంద్వ్యారా పై అవరోధాలను అధిగమించి యోగసాధనకి 
అవసరమైన ప్రశాంతత పొందవచ్చు. చిత్త స్థిర్యం సాధించడానికి కొన్ని పద్ధతులు 
సూచించారు పతంజలి. ఉచ్చాాసనిశ్వాసాలు క్రమబద్ధం చేయడం 
(ప్రాణాయామం), ముక్కు, చెవి వంటి ఇంద్రియ ప్రవృత్తుల మీద తదేక దృష్టితో 
ధ్యానించడం ద్వారా కూడా ప్రశాంతత చేకూరుతుంది. ఈప్రయత్నాలన్ని టిలోనూ 
అంతర్గత భావం ఇతర విషయాల నుండి చిత్తమును యోగం వైపు మళ్ళించడం, 
యోగం మీద దృష్టిని సుస్థిరంగా నిలపడం. వైరాగ్యం అంటే భౌతిక విషయాలలో 
ఆసక్తిని నిరోధించడం. వ్యక్తి తాను ఏవిషయాలలో అనురక్తుడో గుర్తించి ఆ 
అనురక్తిని నిర్మూలించడమే వైరాగ్యం. అభ్యాసంతో ఈ వైరాగ్యం సాధించాలి 


1 చిత్త వృత్తి నిరోధము గురించి అరణ్య కాండ లో పూర్తి వివరణ ఈయడము జరిగినది 


శ్రీరాముడు-యోగరహస్యము 
అంటారు పతంజలి మహర్షి. సాధకుడు దృశ్యమాన ప్రపంచంలో తన 
అనుభవాలతో మమైక్యం కావడం క్లేశములకు హేతువు. ఆ భావాన్ని 
ఉపసంహరించుకోవాలి .వస్తువు, శబ్దము, అర్థము ఒకటే కావని గుర్తించి, వీటికి 
అతీతుడయిన పరమ పురుషుని యందు చిత్తమును నిలపడం కోసం సాధన 
చేయాలి. ఇలా సాధన చేస్తే సాధకుడికి పిపీలికాది బ్రహ్మపర్యంతం సమస్తమూ 
స్య్వాధీనమవుతాయి. నిర్మలచిత్తము భగవంతుని యందు సుస్థిరముగానిలిపితే, 
స్వచ్చమైన మణివలె ఆ భగవంతుని ప్రతిఫలింపగల శక్తిని పొందుతుంది. 
పూర్వజన్మలలో చేసిన సాధన స్మృతులుగా (వాసనలు) తరవాతి జన్మలలో 
కొనసాగుతాయి.ఆపూర్వ వాసనలు, సాధనలో ఏకాగ్రత, దృఢత - ఇవి 
ఎంతబలంగా ఉంటే అంత త్వరగా సమాధి స్థితిని చేరుకోగలడు. తర్కం, నిశిత 
పరిశీలన, పరంపరానుగతంగా పొందిన జ్ఞానం సమాధికి మార్గాలు. సాధనకి 
అనేకమార్గాలు ఉన్నాయి. ఏపద్ధతిని సాధకుడు ఎంచుకున్నా, శ్రద్ధతో తదేక 
ధ్యానంతో చేస్తే శారీరకంగానూ, మానసికంగానూ దృఢత్వం కలుగుతుంది. 
ఈవిధంగా చేసిన సాధన మూలంగా సమాధిస్థితిలో ఒకస్థాయికి చేరుతాడు. అది 
సబిజసమాధి. ఆ బీజాన్ని కూడా లొలగించుకోడానికి సాధన కొనసాగించాలి. 
సమాధి అంటే పరమ పురుషునిలో ఐక్యముకావడం. ఆ పరమపురుషుడు కాలానికి 
అతీతుడు. గురువులందరికి గురువు. ఆ పరమ పురుషుని చిహ్నం ఓంకారం. 
ఓంకారము జపించడం సమాధికి మార్గం. 

4.1.3 సాధన 

సాధన ద్వారా సాధకుడికి సమస్త వస్తువులూ స్వాధినమవుతాయి. సమాపత్తి 
సాధిస్తాడు. సమాపత్తి అంటే వస్తువు, శబ్ధము (వస్తువుకి మానవుడు 
ఇచ్చుకున్న పేరు), అర్థము - ఈ మూడింటిని గూర్చిన అవగాహన పొందినప్పటి 
స్థితి. ఇది పరమ పురుషుని గురించిన అవగాహనలో తార్కికమైన వివరణ.ఆ 


41 


శ్రీరాముడు-యోగరహస్యము 


తార్కిక వివరణ, అవగాహన స్థితిని అధిగమించడానికి సాధనకొనసాగించాలి. 
తాను సమాధి పొందాను అన్న స్పృహ కూడా నశించిన తరవాత పొందిన సమాధి 
స్థితిని నిర్బిజ సమాధి అంటారు. ఇంత వరకూ చెప్పినది సాధనకి వివరణలో పూర్వ 
భాగం.ఉత్తర భాగంలోసాధన ఆచరణలో ఎలా ఉంటుందో వివరించారు. 

A.1.4 నాధనపాదయు 

ఇది మూడు భాగాలుగా సాగుతుంది. అవి తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వరుని 
యందు మనసును సంపూర్ణంగా నిలపడం. అష్టాంగాలుగా చెప్పుకుంటున్న 
ఈక్రియా విశేషాలలో మొదటి రెండూ యమనియమాలు. ఇవి మళ్ళి ఐదు 
ఉపభాగాలుగా వర్ణించారు. యమంలో వివరించిన సత్యపాలన, అహింస, 
చోరగుణం నిరసించడం, పరుల సొమ్ము స్వీకరించ నిరాకరించడం వంటివి 
నిత్యవ్యవహారంలో కూడా చూస్తాం. అలాగే నియమంలో క్రమశిక్షణ 
యొక్కప్రాధాన్యత కనిపిస్తుంది. రాగద్వేషాలు, అహమిక, అభినివేశాలకి అవిద్య 
మూలకారణం. నిరంతరయోగ సాధనతో ఈ నాలుగు క్లేశములను జయించవచ్చు. 
ప్రజ్ఞావంతులు సైతం రాగద్వేషాలకీ, అహంభావానికీ అతీతులుకారు .క్లశాలకు 
మూలకారణాలు తెలుసుకొని, వాటి ప్రభావం నుండి తప్పుకుని సాధన కొనసాగిస్తే 
సమాధి పొందగలరు. ఒక జన్మలో ఆచరించిన కర్మలు మరుజన్మలో 
రాగద్వేషాలు, అహమిక, అభినివేశాల వంటి క్రశములకు కారణమవుతాయి. తిరిగి 
ఆక్షశముల మూలంగా కర్మలు ఆచరిస్తారు. ఆవిధంగా కర్మలు, క్లేశములు 
ఒకదానికొకటి కారణమవుతూ మళ్ళుమళ్శి పుట్టడానికి కారణమవుతాయి. అలా 
పునర్జ్దన్మలకి కారణమయిన క్లశములను, కర్మలనూ నివర్తించి సమాధి ధ్యేయంగా 
సాధన కొనసాగించాలి. సత్వతమోరజోగుణాల మూలంగా వివిధ అనుభవాలకు 
సాధకుడు లోనవుతాడు. వివేకవంతుడు ఆవిషయం గ్రహించి, వాటిని 
అధిగమించడానికి ప్రయత్నిస్తాడు. ధారణ, ధ్యానం, సమాధి - అచంచల దీక్షతో 
కొనసాగించిన సాధకునికి అలౌకికమైన శక్తులు సిద్ధిస్తాయి. ఎదటివారి చిత్తము 


శ్రీరాముడు-యోగరహస్యము 
గ్రహించడం, ఎదటివారికి అగోచరము కావడం, నీటి మీద నడవడం వంటివి. 
అయితే సాధకునికి ఈ శక్తులే పరమావధి కారాదు. ఆ శక్తుల ప్రభావాలకు 
లోనుకాకుండా, వాటిని కూడా నిరోధించి, యోగం కొనసాగిస్తేనే పరమపురుషునిలో 
లిన మవడం జరుగుతుంది. 

A.1.5 ఎభూతివాదయు 

సాధన, సమాధి పాదాలలో వివరించిన మార్గాలు అనుసరిస్తూ సాధన చేసిన 
తరవాతి స్థాయి విభూతి స్థాయి.విభూతి పాదంలో సంయమనం అంటే ఏమిటో, 
అదిఎలా చెయ్యాలో, తద్వారా సాధకుడు ఎమిసాధించగలడో వివరించడం 
జరిగింది. సూక్ష్మంగా, ఒకవస్తువుపై దృష్టి కేంద్రీకరించడం ధారణ. ధారణ 
నిరవధికంగా కొనసాగించడం ధ్యానం. ధారణ, ధ్యానం ద్వారా మనోలయము 
(విభూతి) చేయడానికి కృషిచేయాలి. పతంజలి వరుస క్రమంలో ఏ అంశం మీద 
సంయమం చేస్తే ఎ శక్తి పొందగలడో వివరించారు. అయితే అతీంద్రయ శక్తులే 
(సిద్ధశక్తులు) సాధకునికి ధ్యేయం కారాదు. సాధకుడు వాటిని కూడా ముక్తికి 
అవరోధాలుగానే గుర్తించి, నిరోధించి, ముక్తికోసం ధ్యానం కొనసాగించాలి అంటాడు 
పతంజలి. 

A.1.6 కైనల్యపాదయము 

ముందు పాదాలలో వివరించిన విధంగా సాధన కొనసాగించి సమాధి స్థితికి చేరే 
వరకు గల పరిణామ స్థితిని వివరించారు. కైవల్యపాదంలో.- పాపపుణ్యాలు, 
కర్మఫలితాలు, క్లేశములు పూర్వజన్మ వాసనలు మరుజన్మలోలలా 
పునరావృత్రమవుతాయి, సాధకుడు వాటిని గురించిన అవగాహన 
పెంపొందించుకుని, ముక్తిమార్గాన్ని అనుసరించడానికి ఏమిచేయాలి అన్న 
విషయం వివరించడంలో ఈ పాదముముగుస్తుంది. 


43 


శ్రీరాముడు-యోగరహస్యము 


&.2 పతంజలి యోగ సూత్రములు (అషాంగయోగయు) 

యయయు: అహింస, సత్యవచనము, బ్రహ్మచర్యము, పాపరహితము, పరుల 
వస్తువులను ఆశించకుండుట, ఈ ఐదు వ్రతములు యమము. బ్రహ్మచర్యము, 
దయ, క్షాంతి (క్షమ), ధ్యానము, సత్యము, పాపరహితస్థితి, అహింస, అస్తేయము, 
మాధుర్యము, దమము ఇవి యమమని చెబుతుంది. 

నియయయు: శౌచం, సంతోషము తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర 
ప్రణిధానము నియమములు అని వేదాంత్‌ సారం చెబుతుంది. తపము, 
సంతోషము, అస్తిక్యము, దానము, దేవతాపూజ, సిద్దాంతము, 

శ్రవణము, మనో నిగ్రహము జపము, అగ్నికర్మ (హోమము) ఇవి నియమములని 
తంత్రసారము చెబుతున్నది. 

ఆసనం: ఆసనం అంటె యిప్పుడు భౌతికమైన హలాసనం, గరుడాసనం, శీర్షాసనం 
వంటి అనేక యోగాసనాలుగా పొరబడ్డారు. నిజానికి ఈ ఆసనాలన్నీ యమ, 
నియమ, స్థాయిలోనే సాధకునిచే సాధనచేయిస్తారు. నిజానికి పతంజలి చెప్పిన 
"ఆసనం" అంటే మనస్సును ఆత్మతో సంధానం చేసి స్థిరంగా ఉండటం. దీనినే 
"స్థిరసుఖాసనం" అన్నారు. ఆసనం అష్టాంగ యోగం మూడవ అంగము. ఐదు 
విధములైన కరచరణస్థానములను నిర్దేశించేది. “పద్మాసనం స్వస్తికాఖ్యంభద్రం 
వజ్రాసనం తదా విరాసన మితిప్రోక్టం క్రకూదాసన పంచకమ్‌” (భాగవతం) 
ప్రాణాంయయాయం: శరీర స్పందనలన్నింటినీ క్రమబద్దీకరించడమే ప్రాణాయామం. 
ప్రాణాయామము వలన దేహదోషాలు, ధారణ వలన చేసిన పాపాలు అపరాధాలు, 
ప్రత్యాహారము వలన సంసర్గతా (సాంగత్య) దోషాలు, ధ్యానము వలన 
అనీశ్వరగుణాలు తొలగుతాయి. ప్రణవం (ఓంకారం) తో ముమ్మారు 
ప్రాణాయామం (పూరక,కుంభక,రేచకాలతో) చేయాలి. ప్రాణాయామం అనేక 
రకాలు. అందు ముఖ్యమైనవి అష్ట కుంభకాలు. పూరక, కుంభక, రేచకాలు 1:4:2 
నిష్పత్తిలో చేయాలి. 


శ్రీరాముడు-యోగరహస్యము 
ప్రత్యాహారం: ఇంద్రియ జనితములైన బాహ్య ప్రపంచ శబ్దములు దృశ్యముల 
నుండి దృష్టిని గ్రహించి అంతరంగముపై చింతించుట ప్రత్యాహారము. 

ధారణ: ధారణ అంటే బ్రహ్మమును (ఈశ్వరుడు అనుకోవచ్చు) హృదయ 
పద్మములో ధరించుట. ఇదిమనోస్థితి. *ధ్యానం బ్రహ్మ ఆత్మల గురించిన చింత 
.ఇది సాధన. (ప్రగతితోకూడినగతి) .గమ్యం సమాధి. 

అహంబ్రహ్మతత్త్వం అనుభవం లోనికి వచ్చే స్థితి. 

ధ్యానము: ధ్యేయ వస్తువుపై మనసును లగ్నముచేసి, అన్య పదార్ధములను 
గమనించక, నిశ్చలమైన మనసులో (చిత్తముతో) ధ్యేయ వస్తువైన ఈశ్వరుని 
గురించిన చింతలో ఉండుటయే ధ్యానము. సాధనా పూర్వకముగా పొందిన ద్వైత 
రహిత స్థితి సమాధి. (జీవుని ఈశ్వరుని వేరుగా భావించుట ద్వైతము, వానిని ఒకే 
వస్తువుగా అనుభబైంచుట అద్వైతసిద్ధి, అదేసమాధిస్థితి. 

సభూధి: నిత్యమూ శుద్ధమైన బుద్ధిలో కూడి, సత్యమైన ఆనందముతో కూడిన 
తురియ (మెలకువ, నిద్ర, స్వప్నస్థితులకు అతీతమైన) స్థితిలో ఏకము, 
అక్షరము (శాశ్వతము) ఐన నేనుఉన్నాను (అహమస్మి) అనే బ్రహ్మభావనలో 
అహంబ్రహ్మాస్మి (నేనేఆబ్రహ్మమును) అనే ఎరుక కలిగి యుండు అవస్థయే 
సమాధి. 

పై సూత్రాలలో మొదటి నాలుగు విభాగాలు యిప్పుడిప్పుడే కొంత అవగాహనకు 
వచ్చి దీని పట్ట ఆకర్షితులవుతున్నారు. ఆతరువాత చెప్పబడే నాలుగు 
అధ్యాయాలూ మేధస్సుకు అందనివి. ఆమాట కొస్తే ఆధునిక భారతీయులలో 
కూడా చాలామందికి తెలియనివి. 

ఇలా అనేకానేక యోగరహస్యాలన్నిటినీ పతంజలి తనయోగసూత్రములలో 
పొందుపరిచాడు. ఈగ్రంథములోని విషయాలు నిత్యజీవితంలో ఆచరించి 


45 


శ్రీరాముడు-యోగరహస్యము 


అనుభూతి చెందవలసినటే గాని కేవలం చదవడం వలన తెలియవచ్చేది తక్కువే 
అనిచెప్పవచ్చు. 

యోగా వాసిష్టములో వసిష్ట మహర్షి సప్త జ్ఞాన భూమికాలైన శుభేచ్చ, విచారణ, 
తనుమానస, సత్వాపత్తి, అసంసక్తి పదార్ధ బావని, తుర్యగ లను 
వివరించుతూ.... రామా! ఈ ఎడు జ్ఞాన భూమికలకు అతీతమైన స్థితిని 
తుర్యాతీత స్థితి అంటారు. ఎవరు ఈ భూమికను పొందుతారో వారు 
'ఆత్మారాములు' అట్టివారు బ్రహ్మ పదవిని పొందినవారి. జ్ఞాన భూమికలు యందు 
నిష్టులైన వారికి పరబ్రహ్మపదము కరతలామలకం. 'నేను, పరుడు' అను బధ 
భావంకలిగినప్పుడు 'ఇది ఉన్నది, అది లేదు' అను భావము ఉదయించును. ఆ 
భావాభావములు లేనప్పుడు సర్వమగు బ్రహ్మ పదము సిద్దించును. అది 
సర్వాత్మకము, ప్రశాంతము, నిరాలంబము, వ్యోమస్తము అయి ఉండును. 
ఇంకను శాశ్వతము, శివము, ననామయము అయి భాసించును. అయినను 
అనాభాసము, ననాత్మకమునై, కారణ రహితమై, ఆదిమధ్యాంత రహితమై 
ఉండును. సర్వజగత్‌ లక్షణమై, మనోవాగ గోచరమై, శూన్యమై, సుఖంబు కంటే 
సుఖమై, అసంవేదము, ననాతీతమై, ఆత్మవేదనమై ఉండును. ఇది బ్రహ్మ 
స్వరూపమని తెలియుము. 

శ్రీరాముడు ఆయా యోగాభ్యాసములను నేర్చుకొని వాటిని విశ్వామిత్రుని వద్ద 
అభ్యాసన చేసి అరణ్య వాసములో నిరంతరము సాధన ద్వారా భూలోకములో 
పరబ్రహ్మగా భాసించి మానవులకు ఆదర్శ ప్రాయమైనాడు. 

A.3.1 అయ యోగం - నాద యోగం 

యోగ సాధనలో మహర్షులు అనేక యోగ మార్గాలు ఉపదేశించారు. అందులో ఒకటి 
లయ యోగం. దీన్నే నాద యోగం అంటారు. అరాచకం, అస్థిరత్వం ఉన్న 
ప్రపంచంలో నాదయోగమే అన్నిటికంటే ఎక్కువ సతృలితాల నిస్తుంది .అది 
మనిషి శారిరక బాద్ధిక, ఆధ్యాత్మిక సమతా స్థితిని సమ బుద్దిని కల్పిస్తుంది 


శ్రీరాముడు-యోగరహస్యము 
.ఆధ్యాత్మిక ప్రకాశానికి "నాద యోగం" కొత్త క్షితిజ సమాంతరాలలోకి ప్రవేశం 
కల్పిస్తుంది. నాదయోగం ఆసక్తి, స్ఫూర్తి, పునర్ణివనం, ఉపశమనం కలిగించే గొప్ప 
సాధన. నాద యోగ సాధన చేస్తుంటే చాలా వింత,ఆనందదాయక 
ప్రరణలనిచ్చే శబ్దాలు బయటి నుండికాక అంతరింద్రియాలలో వినిపించి దివ్యాను 
భూతిని కలిగిస్తాయి .దీనివలన ఆనంద మూలకారణం బాహ్య ప్రపంచం లో లేదని 
,మనలోనే ఉన్నదని గ్రహింపు కలుగుతుంది . 
భారత దేశం లో నాద యోగ సాధన ప్రక్రియలలో రాధాస్వామి ,కబిర్‌ 
పంధీ ,మార్మిక సాధన మొదలైనవి ఉన్నాయి .నాద బిందు ఉపనిషత్‌ ,ధ్యాన 
బిందు ఉపనిషత్‌ ,యాజ్న వల్క్య సంహిత ,శివ మహా పురాణం ,హఠ యోగం 
స్వామి స్వాత్మానంద గారి," హఠ యోగ ప్రదీపిక "మొదలైన గ్రంథాలు నాద యోగ 
టైశిష్యాన్ని తెలియ జేశాయి .నాద బిందు ఉపనిషత్‌ - “సర్వ 
చింతాంసముత్సుజ్య సర్వ చేస్టా వివర్ణితః -నాద మేవాను సందు ధ్యాన్నాదే చిత్తం 
విలోయతే అన్నది .ధ్యాన బిందు ఉపనిషత్‌ అనాహతం తు యచ్చబ్బం తస్య 
శబ్దస్య యత్సరం, తత్పరం విదంతే యస్తు స యోగోచ్చిన్నా సంశయః అని 
చెప్పింది .యాజ్నుభల్క్య స్మ్రతి వీణా వాదన తత్వజ్ఞః శృతి జాతి విశారదః - 
తాలజ్ఞశ్చా ప్రయాసేన మోక్ష మార్గ స గచ్చతి అంటే ,హఠ యోగ ప్రదీపిక. 
అభ్యస్య మానో నాదోయం బాహ్య మాను శ్రుతే ధ్వనిం, పత్తాద్విత్తేప మఖిలం 
జత్వా యోగీ సుఖా భవేత్‌ అనగా ,శివ పురాణం న సుశ్రోతి యదా శ్రున్వయో 
మాభ్యనేన దేవికే -మ్రియతే మ్యసమానాస్తు యోగీ తిస్టే చ్చివానిశం-తస్మా 
దుత్సద్వే శబా మృత్యు జత్స ప్యాభి ధ్వవై అని చెప్పింది .ఈ విధంగా నాద 
యోగ సాధన చాలా స్ఫూర్తిదాయకంగా ఉండటం వలన దాన్ని వదిలి పెట్టాలని 
ఎవరూ అనుకోరు. ఇటీవల కాలములో "త్యాగరాజు, అన్నమయ్య నాద యోగ 
సాధన ద్వార అనేక కీర్తనలు వ్రాసి, పాడి జీవన్ముక్తులు అయ్యారు. 


47 


శ్రీరాముడు-యోగరహస్యము 


ఈ యోగాన్ని మొదట చెప్పినవాడు పరమ శివుడు . నద్‌ అనే సంస్కృత పదానికి 
అర్థం ప్రవాహం .కనుక నాద యోగం అంటే చేతన ప్రవాహం అని అర్థం. 
చేతనాలహరి అనచ్చు .మామూలు భాషలో నాదం అంటే శబ్ధం. స్పోటాయనేన 
యోగాత్తు తధా స్ఫోతాయనం కృతం ఇది ఒక సంస్కృత వ్యాకరణము. దినిని 
స్ఫోటాయనుడు రచించాడు. స్ఫోట వాదము చాలా సనాతనమైనది. వాగ్గివిని 
గూర్చిన స్తోత్రాలు బుగ్వేదంలోనే కనిపిస్తాయి. అయినా వ్యాకరణ సాంప్రదాయం 
ప్రకారం స్ఫోట వాదానికి మూలపురుషుడు స్పోటాయనమహర్షి. భర్తృహరి, 
నాగేశభట్టు, మండవ మిశ్రుడు మొదలైనవారు ఈవాదాన్ని ప్రపంచించినవారు. 
నిత్యమైన స్ఫోట, లేక శబ్బబ్రహ్మం మనం నోటితో ఉచ్చరించి, చెవులలో వినే లౌకిక 
శబ్దంగా పరిణమించడంలో నాలుగుదశలు చెప్పారు. 1.పరా, 2. పశ్యంతి, 
3యధ్యమూ, 4. వైఖరీ. పరా పశ్యంతీ దశల లోని శబ్దాన్ని ఎవరో యోగులు 
తప్ప మన సాధరణ ఇంద్రియ జ్ఞానంతో మనం గ్రహించలేమన్నారు. జపాదులవల్ల 
మధ్యమా దశలోని వాక్కును గుర్తించవచ్చట. ఇక వైఖరివాక్కు ఒక్కటే 
మనకందరికీ తెలిసింది. ఈ నాలుగు నాద దశలు శబ్దాల హెనః పున్యం అంటే 
ఫ్రీక్వెన్సీ (frequen) సూక్ష్మత, మోటుతనాలను బట్టి ఎర్పడ్డాయి. 
పరా నాదయు, ఓంకారానికి యూలం. ఇది ఒక 60590110, 
transcendental శబ్దం. లలిత సహస్ర నాము 81 వ శ్లోకంలో “పరా, 
ప్రత్యక్సితి రూపా, పశ్యంతి, పరదేవతా, యధ్యమూ, వైఖరీరూపా, భక్తయానస 
హంసికా” అని చెప్ప బడినది. వివరణ తెలుసుకొందాము. పరా - పరాస్థితిలోని 
వాగ్రూపము. పశ్యంతీ - రెండవస్థితిగా వ్యక్తం కాబోయే వాక్కు, మధ్యమా - 
పశ్యంతీ, వైఖరి వాక్కులకు మధ్య వుండు స్థితికి సంబంధించిన వాక్కు. 
వైఖరిరూపా - స్పష్టముగా వ్యక్తమైన వాక్కు. పరానాధం గురించి మరింత 
వివరములోకి ఎళితే..... 


శ్రీరాముడు-యోగరహస్యము 


A.3.2 ఏరా నాదం : 

అధిక ఫ్రీక్వెన్సీ కలిగిన సర్వోత్కృష్ట శబ్దాన్నే పరానాదం అంటారు .ఇది 
ఇంద్రియాలకు, బుద్ధికి అందదు వినిపించదు . పరా అంటేనే అవతలి అని అర్ధం 
.అంటే మనకు అందుబాటులో లేనిది .కనుక పరానాదం అంటే ఉత్కుష్టనాదం . 
దీనినే ఇంగ్లీష్‌ లో transcendental అంటారు .దీనివలన మనకు మన చేతనను 
దాటి అతి చేతనమైన ఒక ఆవరణ ఉన్నదని ,అక్కడ శబ్దం వేర్వేరు పరిమాణాలలో 
వినిపిస్తుందని గ్రహించాలి . ప్రతిస్వరానికి ప్రతి సెకండుకు అనేక రితులలో మారే 
కంపనాలుంటాయని శాస్త్రీయ సంగీతం నేర్చిన వారికి తెలుసు .అవి పొడవు ,బేగం 
స్థాయి లలో తేడాలుగా ఉంటాయి .ధ్వని తరంగాలను రికార్డ్‌ చేసే సాధనాల వలన 
వీటిని తెలుసుకోవచ్చు .భారతీయ సంగీతం లో కంపనాలను” ఆందోళనలు” 
అంటారు .ఒకసెకను కాలం లో శబ్దం అనేక వేల కంపనాలను చేయచ్చు. కానీ 
ఒకనిర్దుష్ట గరిష్ట పరిమితి దాటిన కంపనాలు మనకు వినిపించవు . మన చెవులు 
వాటిని గ్రహించ జాలవు. కనుక విశ్వం లో ఉన్న అన్ని శబ్దాలను మనం 
గ్రహించలేము వినలేము కూడా .ఎక్కువ ఫ్రీక్వెన్సీ లో లయాత్మకంగా ఉన్న 
శబ్దాలు చివరికి నిశ్శబ్దాన్నే ఇస్తాయి .చెవులు వినగలిగిన శబ్ధ పరిమితి దాటిన ఎ 
శభ్రమూ మనకు వినిపించదు .అలాంటి శబ్దాన్ని సృష్టిస్తే ఎవరూకూడా దాన్ని 
విశ్లేషించి అర్ధం చేసుకోలేరు. ఇలాంటి హై ఫ్రీక్వెన్సీ ఉన్న శబ్దమే పరా అంటే 
ప అనేక గ్రంథాలు పరా శబ్దానికి కంపనలే లేవు అని తెలియ జేశాయి .కనుక 
పరానాదానికి కదలికలు ఫ్రీక్వెన్సీలు ఉండవు .కాని అది శబ్దమే .కదలిక లెని 
శబ్దాన్ని మనం వినలేము. శబ్దం తారా స్థాయికి ఎదితే (high pitch) అది 
అకస్మాత్తుగా నిశ్శబ్దం అవుతుంది .అదే పరా నాదం .ఉపనిషత్తులు ఓంకారం ... 
పరానాదం నుండి జనించింది అని చెప్పాయి. మనం ఉచ్చరించే "ఓం' పరానాదం 


49 


శ్రీరాముడు-యోగరహస్యము 


కాదు కారణం ఈ ఓంకారం మనం చేస్తూ వింటాం కనుక. వినబడే ఓంకారం 
సర్వోత్కృష్ట నాదం కాదని గ్రహించాలి .కాని పరా అనేది కాస్మిక్‌ , transcendental 
శబ్దం. దానికి ట్ర రకమైన కదలికా ఉండదు .అది నిశ్చలం, అనంతం కూడా .దానికి 
ఆకారం కాంతి కూడా ఉన్నాయి .దాని ఆకారం “బ్యోతిస్వరూపం".అది మనం 
వినేఅనుభవించే అన్నిరకాల ధ్వనులకు భిన్నమైనది. 

న వర్గా న వర్గాశ్రయాచార ధర్మా 

నమే ధారణా ధ్యాన యోగాదయో-పి | 
అనాత్మాశ్రయాహంయతయాధ్యాసహానాత్‌ 

తదేకో-వశిష్టః శివః కేరలో-హమ్‌ 

మానవబుద్ధికే అతీతమది. అదే బుగ్యజుస్సామాథర్వాణాది వేదవాజ్మయం. ఇది 
భూత భాతిక ప్రపంచంలాగా సృష్టి అయింది కాదు. సృష్టికర్త అయిన 
హిరణ్యగర్భుడు కూడా జన్మించక పూర్వమే ఏర ఎడి ఉన్నదది. యో బ్రహ్మాణం 
విదధాతి పూర్వం యోఖై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై అని మంత్రవర్ణం. కాబట్టి 
శాస్త్రమనాది సిద్ధం. అనాది నిధనా నిత్యా వాగుత్సృష్టా స్వయంభువా అని 
మనుబే చాటాడు లోకానికి. అయితే అనాది అంటే అక్షరరూపంగా కనిపించే ఈ 
గ్రంథమేనని అపోహ పడరాదు. గ్రంథ రూపంగా కాదనాది అంటే. శబ్దరూపంగా, 
శబ్దానికే వాక్కనికూడా నామాంతరం. ఈ వాక్కనేది నాలుగు భూమికలలో 
వర్తిస్తుంది. అందులో వైఖరీ రూపమైన వాక్కునే మనమిప్పుడు బుగ్వేదమని, 
యజుర్వేదమనీ వ్యవహరిస్తున్నాము. ఇది శబ్దానికి స్థూలమైన రూపం. కాగా దీని 
టెనకాల అంతకన్నా సూక్ష్మమూ, సూక్ష్మతరమూ, సూక్ష్మతమమూ అయిన 
దశలుకూడా ఉన్నాయి. అన్నిటికన్నా సూక్ష్మమైన దానికే 'పరా' అని పేరు. ఈ 
'పరా' అనేది పరమేశ్వరితో ఏకమై ఉంటుంది. అది కేవలము ఆ చైతన్య శక్తియే 
'పరాస్య శక్తి' అని శ్వేతాశ్వతరమే వర్షిస్తున్నది. పరమాత్మలో ఓతప్రితమయిన 
ఈ శక్తి ఆ చైతన్య సాగరంలో ఆవిర్భవించిన ఒక ఇచ్చా తరంగం. ఈశ్వర 


శ్రీరాముడు-యోగరహస్యము 
సంకల్పమని/పరమేశ్వరి సంకల్పమని కూడా దీనినే పేర్కొంటారు. అయితే ఇది 
మనకు గలిగే సంకల్పాల లాగా నశ్వరమయినది కాదు, పరమాత్మ 
సత్యస్వరూపుడు కాబట్టి తద్దతమయిన సంకల్పంకూడా సత్యసంకల్పమే. దీనినే 
తపస్సనీ, దృష్టి అనీ, కామమనీ, ఈక్షణమనీ అనేక సంజ్ఞలలో వ్యవహరిస్తుంది 
శాస్త్రం. మొత్తానికిది విశ్వచైతన్యంతో ముడిబడిన ఒకానొక వృత్తి విశేషం, కనుకనే 
చైతన్యంలాగా ఇది నిత్యమే అయింది. అయితే అది ఇంకా అవ్యక్తంగానే ఉందిగాని 
వ్యక్తమయిన దశకు రాలేదు. అవ్యక్తంగా ఉన్నంతవరకూ అది పరా. ఆ 
పరారూపమయిన వాక్కే క్రమంగా ఆత్మ పరామర్శ చేసుకొని 'పశ్యంతి' అయింది. 
అది భూత సృష్టి కున్ముఖమయ్యిసరికి 'మధ్యమ' అయింది. తీరా సృష్టి జరిగే 
సమయానికి 'బైఖరి'గా మారిపోయింది. ఇప్పుడు మనం చూచేదంతా వైఖరి 
రూపమే. శక్తిరూపంగా ఉన్న వాక్కే వ్యక్షమయితే దాన్ని వైఖరి అంటున్నాము. 
వైఖరి ఎప్పుడయిందో అప్పుడే నామరూపాదులన్నీ ఏర ఎడుతున్నాయి. కాబట్టి 
వాచ్యమయిన నామరూపాలకంటే వాచకమయిన శబ్దమే పూర్వసిద్ధమని 
గ్రహించాలి మనం. ఎంచేతనంటే శబ్బశక్తి ప్రకాశింప భేస్తుంటేనే నామరూపాది 
ప్రపంచమంతా ప్రకాశిస్తున్నది. ఆ శక్తి వివర్తమే ప్రస్తుతం మనకు గ్రంథరూపంగా 
కనిపించే ఈ బుగాది శాస్త్రమంతా. పరారూపంగా అది నిత్యమే కాబట్ట 
తద్వివర్తమయిన ఇది నిత్యమే. నిత్యం గనుకనే నిత్యమయిన జీవిత సత్యాలనే 
అది మనకు నిరూపిస్తున్నది. అంచేత నామరూపాత్మకమయిన భాతిక జగత్తు 
నొకటేళ కాదని ల్రోసిపుచ్చినా తత్స్రకాశకమయిన శబ్ద జగత్తు అంతకు పూర్వమే 
సిద్ధమయి ఉంది. 

సందర్భానుసారంగా రామాయణము లోని వాక్‌ ప్రధానమైన పాత్రలను 
పరిశీలిద్దాము. శ్రీరాముని వంశమునకు ముఖ్యముగా మూలపురుషులు ముగ్గురు. 


51 


శ్రీరాముడు-యోగరహస్యము 


రఘువు: ర అనగా అగ్నిబిజము. అఘ్‌ అనగా అగ్నిలో దహింప చేయువాడు. 
పాపరహిత మైన సాధకుడు. 

ఇక్ష్వాకు: అంతఃకరణ శుద్ధమైన కారణముగా మధురమైన వాక్కును కలిగిన 
వాడు. 

కాకుస్థుడుః స్వర జ్ఞానమును అందరకు చాటువాడు. 

సుగ్రీవుడు: మధుర భాషణము గల సాధకుడు. 

A.3.3 ఏ యోగయు 

యోగము అనగా కేవల ప్రాణాయామము మొదలగు ఆసనములే కాదు. మనస్సు 
నిర్మలంగా ఉండుట, మధురమైన వాక్కు, స్వరము కూడా యోగములోని 
భాగములే! వాక్కునకు స్వరము ముఖ్యము. మధురమైన స్వరము వలన 
మనస్సు ప్రశాంతముగా, ఎటువంటి అనారోగ్యము లేకుండా మంచి మిత్రులను 
పొందవచ్చు. అలాగే తీక్షణమైన, భీకరమైన స్వరము వలన కోపావేశాలు గలిగి, 
ఆరోగ్యము భంగము చేసి అనేక మంది శత్రువులు గూడతారు అనే విషయము 
అందరికి అనుభవమేగా! అదేవిధముగా ఉచ్చరించే వాక్కు మధురముగా 
ఉండాలి. అది మంత్రము కావచ్చు, నామము కావచ్చు, స్తోత్రము కావచ్చు. 
ఉదాహరణకు శ్రీరామ నామము కాని, సౌందర్య లహరి కాని, శివానంద లహరి కాని 
ఎప్పుడు విన్నా, ఉచ్చరించినా మనస్సు ప్రశాంతముగా 
ఉండును. నిరంతర యోగ సాధన ద్వారా శ్రీరాముడు మరియు హనుమానుడు 
యొక్క వాక్కు మధురముగా ఉండునని రామాయణము ద్వారా మనకు 
విదితమే! 


శ్రీరాముడు-యోగరహస్యము 


శ్రీరాయుడు-యోగరహస్యయు 
శ్రీరాముడు యోగి, జవన్ముక్తుడు. జన్మతా జాయతే శూద్ర సంస్కారద్విజ 
ఉచ్యతే అని భగవద్గీత చెపుతుంది. శ్రీరాముడు తన జవితమంతయు అకుంఠిత 
యోగాభ్యాసము తో (యోగాభ్యాసము అనగా ప్రాణాయామ మొదలగు 
ఆసనములలో పాటు జ్ఞానము, తపస్సు, సత్య సంధత, వాక్‌ పరిశుద్ధత ఇత్యాది 
గా గ్రహించాలి గురుబోధతో మానవుడు భగవంతుడుగా రూపాంతరము 
చెందవచ్చు అని నిరూపించారు. 
శ్రీరాముడు వసిష్ట మహర్షిని అడుగుచున్నాడు. స్వస్వరూపమే పరమాత్మగా 
గ్రహించుటచే జనన-మరణ-సంసారాది దోషాలన్నీ తొలగిపోతాయి. అయితే ఆ 
దేవదేవుని శీఘ్రముగా పొందాలంటే ఏ కఠోర నియమాలు 
ఆచరించాలి. అందుకు వసిష్టుడు చెప్పుచున్నాడు. 
పరిస్పందఫల ప్రాప్తా పౌరుషా దేవ నా-న్యతః ఏ ఫలితమైనా పురుష 
ప్రయత్నము చేతనే లభిస్తుంది. అదే విధముగా పురుషాకారము చేతనే జీవునకు 
జ్ఞానము ప్రాప్తిస్తుంది. అట్టి జ్ఞానము వలననే కామ క్రోధాది తాపములను నశింపచేసి 
జీవన్ముక్తి లభిస్తుంది. యనసా వాంచ్యతే యాచ్చ యధా శాస్తం న కర్మణా, 
సాధ్యతే ముత్త లిలాసా మూహనినార్ధ సాధనే. శాస్త్ర విధిని అనుసరించి 
ప్రయత్నము చేయకుండా, మనస్సుతో కోరుకోవడం జీవుని యొక్క 
దౌర్భాగ్యము. దైబేనతు అభియుక్షోహం, తత్కరో మాూదృశం స్థితం, 
సమాశ్వాసనా బాగేషా! న దైవం పరమార్థతః. నేను అదృష్టము (దైవము) చేత 
పనులు చేస్తున్నాను అనుకొంటే అది వారిని వారు ఓదార్చుకోవడమే అవుతుంది. 
యధా యధా ప్రయత్న స్యాత్‌, భబేదాశు ఫలం తథా, ఇతి పారుషమేవన 
ఆస్థి, 'దైవం' ఆస్తు తదేవచ చేసే ప్రయత్నమును బట్టి ఫలితము ఉంటుంది. 


53 


శ్రీరాముడు-యోగరహస్యము 


అదృష్టము కూడా పురుషాకారమును బట్టియే ఉంటుంది. స్వపారుష యత్నేన 
విబేకిన విశాసినా రాగ ద్వేష తమః క్రోధ తుద మూత్సర్య వర్ణనం, యధా 
సంభవయా తృత్యా లోకశాస్తు - ఎిరుద్దయా సంతోష సంతుష్టయనా 
భోగగంధం పరిత్యజేత్‌ 

పురుష ప్రయత్నము/పౌరుషము చేత విబేకము-వికాసము పొందిన వాడే బ్రహ్మ 
సాక్షాత్కారము పొందుతున్నాడు. అరిషడ్వర్గములను పరిత్యజంచాలి. భోగ 
వాసనలు వీడి లోక శాస్త్రములకు విరుద్ధముగా కానట్టి జీవితమును ఆచరించాలి. 
మనకు రామాయణములో శ్రీరాముని పాత్ర ముఖ్యముగా విశ్వామిత్రుడు యాగ 
సంరక్షణార్ధయై శ్రీరాముని గొనిపోవ అయోధ్యా నగరమునకు వచ్చినప్పటి నుంచి 
కనపడుతుంది. అప్పటికి శ్రీరాముడు వయస్సు పదునారు సంవత్సరములు. 
అప్పటికే ఆయన గురుకులంలో విద్యాభ్యాసము చేసి దశరధుని 
అనుమతిలోదేశాటనముచేసివస్తాడు. శ్రీరాముడు-యోగరహస్యము అను చిరు 
పుస్తకములో ముఖ్యముగా వాల్మికి మహర్షి రామాయణము ఆధారముగా 
శ్రీరాముని జీవితములోని యోగ రహస్యము, మానవుడుగా జన్మించి తన 
జీవితము ద్వారా మానవుడు భగవంతుడిగా మారవచ్చు అని రుజువు చేసినాడు. 
శ్రీరాముడు రావణ సంహారము వరకు, బ్రహ్మాది దేవతలు అతను సాక్షాత్తు విష్ణు 
స్వరూపమని గుర్తు చేసేవరకు మానవుడుగానే ప్రవర్తించాడు. ఈ విషయాలు 
ముఖ్యముగా ఇందు పొందుపరచి బడ్డాయి. కథా సందర్భమునకు అనుగుణంగా, 
రామాయణములో ఇతర విషయములు, పాత్రలు వివరించబడ్డాయి. 


శ్రీరాముడు-యోగరహస్యము 


1. బాలకాండ 
1.1 ఎశ్వామిత్రుని ఆగమునం 
అయోధ్యా నాము నగరీ తత్రా౭౭సీ ల్లోక ఎశ్రుతా, 
యనునా మూనలేన్ద్రేణ యా పురీ నిర్మితా స్వయమ్‌ 
తాం తు రాజా దశరథో యహారాష్ట్ర వివర్ధన, 
పురీమ్‌ ఆవాసయా మూస దివి దేవపతి ర్యథా 
విశ్వామిత్రుడు యాగ సంరక్షణార్దమై శ్రీరాముని గొనిపోవ అయోధ్యా నగరమునకు 
వస్తాడు. దశరధుడు ఆ నగరానికి రాజు. అయోధ్యా నగరము మనువు (మనస్సు) 
ద్వారా నిర్మితమైనది. మనస్సు చంచల మైనది. డోలాయమాన మైనది. వృత్తుల 
మధ్య సంఘర్షణలో కూడి ఉన్నది. ఈ సంఘర్షణ సమాప్తమై శాంత స్థితి యందున్న 
మనస్సే అయోధ్య. అయోధ్య అనగా యుద్ధము లినిది. చిత్తము (మనస్సు) 
యొక్క శుద్ధ అవస్టయు అయోధ్యా నగరము. అటువంటి గొప్ప రాష్ట్రమునకు 
రాజు, దశరధుడు. ఇంద్రుని వలెనె కార్యభారమును ఒనర్చును. దశరధుడు అనగా 
పది ఇంద్రియములకు స్వామి. దశరధ రూపపిండము యొక్క ఆత్మానంద 
స్వరూపుడే శ్రీరాముడు. యోగుల చిత్తమునందు వశించెడి ఆత్మానందమునకు 
రాముడిని పరు. "రయంతే యోగినః యస్మిన్‌ రాయః'', "రయయతి ఇతి 
రాయః'', 
తశిష్టయటార్షి: 
సాధకుని యందు తన ఇష్టవృత్తులు ఆవశ్యకము. ఉత్తమమైన ఇష్టవృత్తులు 
యుక్క శరిరమే గురువులైన వసిష్ట రూపము 
ఎశ్వామిత్రుడు 


55 


శ్రీరాముడు-యోగరహస్యము 


గాయత్రీమంత్ర సృష్టికర్త అయిన విశ్వామిత్రుడు సూర్యుని మాదిరి ప్రకాశమును 
ఇచ్చువాడు. గాయత్రి మంత్రము ద్వారా విశ్వవ్యాప్తి నొంది, అందరికి మేలు 
కలిగించును కావున విశ్వామిత్రుడు అయ్యను. ఇతను ఆధ్యాత్మిక జగత్తు నందు 
ఒక అధికారిక వ్యవస్థ. 

ఇంద్రియములను నియంత్రించ గలిగి మనస్సనే అయోధ్యా నగరమునకు రాజైన 
దశరధుడు తన రూపమైన ఆత్మానందమును (శ్రీరాముడు), ఇష్టవృత్తుల 
శరిరము (వసిష్టుడు) యొక్క సూచనలతో విశ్వామిత్రునితో పంపుటకు 
సిద్ధమైనాడు. ఇక్కడ గమనించవలసిన విషయమేమేమనగా నిరాకార చైతన్యమైన 
మనస్సును నియంత్రించ గలిగిన దశరధుడు శ్రీరాముని పంపుటలోడనే తన 
ఆత్మానందమును కోల్పోయి దుఃఖితుడు అవుతాడు. పరమాత్ముని సాన్నిధ్యము 
దూరమవుతున్న ది అనే భావనే భక్షునకు దుఃఖహేతువు కదా! 

1.2.1 శ్రీరాయునికి బల, అతిబల విద్యలు నేర్చుట యరియు సరయు నది 
ఎశిష్టత 

అలా యాగ సంరక్షణార్థము శ్రీరామునితో ఒకటిన్నర యోజనములు నడచిన 
తర్వాత సరయూనది దక్షిణ తీరమందు శ్రీరామునికి బల, అతిబల అనే విద్యలను 
ఉపదేశించెను. 

రాఘవస్య వచశ్రుత్వా కౌతూహల సమన్వితః, 

కథయాయాస ధర్మాత్మా తస్య శబ్బస్య నిశ్చయమా. 

కైలాసపర్వతే రాయ మనసా నిర్మితం సరః, 

బ్రాహ్మణా నర శార్దూల తేనధామ్‌ మూనసం సరః, 

పూర్వము బ్రహ్మ కైలాస పర్వతము నందు తన సంకల్పముచే ఒక సరస్సును 
నిర్మించెను. దానినే మానససరోవరవము అందురు. ఆ సరస్సు నుండి ఒక నది 
ప్రవహించింది. ఇది పవిత్రమైన నది. ఆ నది అయోధ్య చుట్టును పారుచున్నది. ఆ 


శ్రీరాముడు-యోగరహస్యము 
నదిని సరయు నది అందురు. సరయు నది అనగా బ్రహ్మము వైపునకు 
తీసుకొనిపోవు చిత్తప్రవాహము. 

గృహాణ వత్స సలిలం మూ భూత్‌ కాల స్య పర్యయః, 

యన్తగ్రాయం గృహాణ త్వం బలామ్‌ అతిబలాం తథా 

నశ్రమోన జ్వరోవాతేన రూప స్య ఎపర్యయః, 

న చ సుప్తం ప్రముత్తం వా ధర్గయిష్యన్తి నైరృతాః 

న బాహ్వ్యోః సదృశో వర్యే పృథివ్యామా అస్తి కశ్చన, 

త్రిషు లోకేషు ఖై రాము న భవేత్‌ సదృశ స్తవ 

న సాభాగ్యే న దాక్షిణ్య న జ్ఞానే బుద్ది నిశ్చయే, 

న ఉత్తరే ప్రతి ఎక్తత్యే సమో లోకే తవా౭నఘ 

ఏతత్‌ విద్యా ద్వయే లబ భవితా నాస్తి తే సమః, 

బలా చ అతిబలా చైవ సర్వ జ్ఞాన స్య మూతరౌ 

కుత్సిపాసే న తే రాయ భవిష్యతే నరోత్తము, 

బలామ్‌ అతిబలాం చైవ పఠతః పథి రాఘవ, 

ఎిద్యా ద్వయమ్‌ అధీయానే యశ శ్చా౭ప్యతులం భువి 

పితామహ సుతే హి ఏతే విద్యే తేజు సమన్యితే, 

ప్రదాతుం తవ కాకుత్స సదృశ స్త్వం హి ధార్మిక 

కాయం బహు గుణాః సర్వే త్వయి ఏతే న అత్ర సంశయః, 

తపసా సంభృతే చ ఏతే బహు రూపే భవిష్యతః 

తలో రాబో జలం స్పృష్ట్వా ప్రహృష్ట వదనః శుచః, 

ప్రతిజగ్రాహ తే ఎద్యే ముహర్షెః: భావితాత్మనః 

బ్రహ్మ దేవుని కుమార్తెలైన బల, అతిబల అనే రెండు మంత్రాలని రాముడికి 
ఉపదేశించాడు. ఈ రెండు విద్యల వల్ల ఆకలి ఎయ్యదు, దప్పిక కలగదు, 


57 


శ్రీరాముడు-యోగరహస్యము 


నిద్రపోతునప్పుడు కాని నిద్రపోనప్పుడు కాని రాక్షసులు ఎమి చెయ్యలేరు, దీనిలో 
పాటు సమయస్ఫూర్తి, జ్ఞాపక శక్తి బుద్ధి ప్రకాశిస్తాయి అని చెప్పి విశ్వామిత్రుడు ఆ 
మంత్ర దీక్ష ఇచ్చారు. వాటి వివరం క్రింద ఈయబడినది 

1.2.2 బల, అతిబల ఎద్యల యొక్క యోగ రహస్యము 

మన శరిరము నందు మూడు బంధములు ఉన్నవి. వాటిలో ఒకటైన జాలంధర 
బంధమును నిద్దించుకొనిన మానవుడు (సాధకుడు) ఆకలి దప్పికలు 
తప్పించుకొని కష్టము నుండి, రోగము నుండి వికలుడు కాడు. హఠయోగములో 
చాలా రకములైన ముద్రలు బంధములు ఉన్నవి. వీటి అన్నిటి ప్రయోజనము 
ప్రాణాపాన వాయువులను ఏకం చేయడము ద్వారా నిద్రాణ స్థితిలో ఉన్న కుండలిని 
శక్తిని జాగ్భృతము చేసి ఆ శక్తిని షట్బక్రముల ద్వారా ఊర్జ్వగామినిని చేసి శిరస్సులో 
ఉన్న సహస్రదళ పద్మము వరకు చేర్చుటయే. ఈ క్రియలన్నిటిలో 
బంధత్రయము అనబడే మూడు బంధములు ముఖ్యమైనవి. అవి మూల 
బంధము, ఉడ్దియాన బంధము, జాలంధర బంధము. ప్రాణాయామము 
అభ్యసించు నపుడు అవసరమగు త్రి బంధములను గూర్చితెలిసి కొందము. త్రి 
బంధములనగా మూల బంధము, ఉడ్వాన బంధము జాలంధర బందము 
అనునవి. ఈ త్రి బంధములను ప్రాణమును శరీరములో కుంభించు నపుడు అది 
వెలికి పోకుండా అపాయము లేకుండగను సుఖముగను నిరోధించుటకు ఉపయోగ 
మైనవి. ఈ మూడు బంధములలో వాయువును కుంభించి అప్పుడు ప్రాణము 
అపానముతలతో సంయోగము పొంది సుషుమ్న యందు ప్రవేశించుటకు ఉపయోగ 
పడును. 

1.2.2.1 జాలంధర బంధయు 

గడ్డమును ఉరము యొక్క (రొమ్ము) ఉపరి భాగమున చేర్చి, గట్టిగా అదిమి 
పట్టుటను జలంధర బంధమని చెప్పబడినది. ప్రాణాయామము సాధనచేయు 
నపుడు శరీర మందున్న ప్రాణ వాయువును అధో భాగమునకు తిరోగమింప 


శ్రీరాముడు-యోగరహస్యము 
చేయును. మరియు కుంభక సమయమున కంఠమునకు పైనున్న శిరో 
భాగములకు అనగా మెదడు నందలి నాడి జాలమునకు ఎంత మాత్రము ఒత్తిడి 
కలుగ కుండ నిరోధించును. దిని వలన ప్రాణాయామము చాల సుఖముగా 
సాగును. నాలుకను దంత మూలములందు గట్టిగా అదిమి పట్టిన జిహ్వ 
బంధమనిరి. 

1.2.2.2 ఉద్వాన బంధయు 

నాభికి చుట్టును వున్నఉదర భాగమును, ఎన్నునకు అంటు నట్లు మీదికిని 
బెనుకకును లాగి వుంచునది ఉడ్డియాన బంధము. ఉడ్డి యాన మనగా పక్షి వలె 
ఎగురుట. గర్భ కోశమున బంధింపబడిన ప్రాణము సుషుమ్న నాడి మార్గమున 
ఎగురునట్లు చేయునది. కావున ఉడి యానమనిరి. ప్రాణము సుషుమ్నలో 
ప్రవేశించి సంచరించుటవలన యోగము యొక్క ఫలము అయిన సమాధిని 
త్వరిత గతిని పొంద వచ్చును. అందు చేత యోగులు దీనిని చాల ముఖ్యమైన 
దానినిగ పరిగణించిరి. 

1.2.2.3 యూల బంధము 

నాభికి చుట్టును వున్న ఉదర భాగము, ఎన్నునకు అంటు నట్టు మీదికిని 
బెనుకకును లాగి వుంచునది ఉడ్డియానబంధథము. ఉడ్డి యాన మనగా పక్షివలె 
ఎగురుట. గర్భ కోశమున బంధింపబడిన ప్రాణము సుషుమ్న నాడి మార్గమున 
ఎగురునట్లు చేయునది. కావున ఉడి యానమనిరి. ప్రాణము సుషుమ్నలో 
ప్రవేశించి సంచరించుట వలన యోగము యొక్క ఫలము అయిన సమాధిని 
త్వరిత గతిని పొంద వచ్చును. అందు చేత యోగులు దినిని చాల ముఖ్యమైన 
దానినిగ పరిగణించిరి. క్రిందికి పోవుటయే అపాన వాయువునకు ముఖ్య లక్షణము. 
బొడ్డు నుండి క్రింద నున్న వాయువును అపాన మందురు. మూలాధారమున 
(గుదము) గట్టిగా పీడించి సంకుచపరచి పైకి లాగి కొనిన, క్రిదికి పోవు చున్న ఆపాన 


59 


శ్రీరాముడు-యోగరహస్యము 


వాయువు యొక్క గమనము నిరోధించ బడి ఊర్ద్వ గతి చెందును. అపుడు 
ఊర్వమందున్న ప్రాణ వాయువుతో సంయోగమును పొందును. ప్రాణ ఆపాన 
బాయుఖవుల సంయోగయే యోగబుని చెప్పబడినది. ఇట్లు ప్రాణాపానములు 
సంయోగము పొందినపుడు శరీరములో యోగాగ్ని ప్రజ్వరిల్లి యోగ నాడి 
మండలమున వున్న మలములు శోషక, దాహక క్రియల చేత (అనగా కాల్చి 
వేయుట, ఆర బెట్టుట) శుద్ధి పొందును. సూక్ష్మ నాడి మండలము శుద్ధి పొందిన 
యడల స్థూల నాడులు అనుబంధము వలన శుద్ధి పొంది దేహము లాగవమగును, 
తేజో వంతమగను ఉండును. శరీరమున వున్న రోగ పదార్థములు నాశన మగును. 
ప్రాణాయామాభ్యాసమునకు త్రిబంధములలతో పాటు ముద్రలను కూడ 
అభ్యసించుట అవసరము. ముద్రలు పది. 1. మహాముద్ర, 2. మహాబంధ, ౨. 
మహావేధ, 4. భేచరి, 5. ఉడ్యాన, 6. మూలబంధ, 7. జలాంధరబంధ, రి. విపరీత 
కరణి ముద్ర, 9. వజ్లోలి, 10. శక్తి చాలన ముద్ర అను నవి పది ముఖ్యంగా 
చెప్పబడినవి. ఇందులోని జాలంధర బంధ, ఉడ్యాన బంధ, మూల బంధములు 
త్రిబంధములుగా పైన వివరించ బడినది. 

లలితా సహస్త్ర నామావళిలో వీటి గురించి ఇలా చెప్పబడింది. 

82. కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞ్యా కాయపూజతా 

శృంగార రససంపూర్ణ జయా జాలంధరస్థితా 

83. ఓఢ్యాణ పీఠనిలయా బిందుముండలలాసిని 

రహెయాగక్రతూరాధ్యా రహస్తర్పణతర్చితా 

ఈ మంత్రం శ్లోకములలో రహో యోగము అనే ఒక రహస్య ప్రక్రియ నిగూఢముగా 
సూచించబడినది. ఈ ప్రక్రియ ఎటువంటి సిద్ధిని కలుగ చేస్తుందో తరువాతి 
మంత్రము తెలియ చేస్తుంది. 

84. సద్యః ప్రసాదిని విశ్వసాక్షిణీ సాక్టివర్డితా 

షడంగదేవతా యుక్తా షాడ్గుణ్యపరిపూరితా 


శ్రీరాముడు-యోగరహస్యము 
ఇది తక్షణమే సిద్ధిని కలుగచేసి విశ్వము నంతటిని మనోనేత్రములో సాధకునికి 
దర్శింప చేస్తుంది. 

యోగ వాసిష్టము లోని ఉపశమన ప్రకారణములో వసిష్టుడు రామునికి అనేకమైన 
యోగ మార్గాలు చెపుతారు. 

విశ్వామిత్రుడు ఒసగిన ఈ విద్యలను ఆత్మ స్వస్వరూప ధ్యానములో స్వీకరించి, 
అభ్యాసము చేసి శ్రీరాముడు అత్యంత తేజోవంతుడు అయ్యెను. ఆ విద్యలు 
ఉపదేశము పొందగానే శ్రీరాముడు అధిక పరాక్రమముతో శరదృతువులో 
సూర్యుడు వేయి కిరణములలో ప్రకాశించునట్లు ప్రకాశించెను. 

1.3.1 త్రివదా సంగయుయు 

మరునాడు బ్రాహ్మీముహూర్తములో విశ్వామిత్రుడు ముందుగా లేచి నదికి ఎగి తన 
అనుష్టానము నెరవేర్చుకొని అర్హ్యప్రదానము, సూర్యోవస్థానము చేసి వచ్చెను. 
పడుకొన్న శ్రీరాముని మోహనాజనకమైన రూపమును చూసి పరవశుడై కౌసల్య 
యొక్క మహాభాగ్యమునకు మురిసిపోయి, కర్తవ్యము స్ఫురించి రాముని 
మేలుకొల్పుతున్నాడు. 

కౌసల్యా సుప్రజా రాము పూర్వా సంధ్యా ప్రవర్తతే, 

ఉత్తిష్ట నర శార్దూల కర్తవ్యం దైవము ఆహ్నికమ్‌ 

కౌసల్య యొక్క కుమారుడైన రామ తూర్పు దిక్కున సూర్యుడు 
ఉదయిస్తున్నాడు కనుక నువ్వు నిద్రలేచి ప్రొద్దున్న చేసే పూర్వ సంధ్యా వందనం 
చెయ్యాలి. రాక్షసులను సంహరించే నువ్వు నరులలో శార్దూలం వంటివాడివి, దైవీ 
సంబంధమైన ఆహ్నికములను నెరవేర్చడానికి శుభప్రదమైన సమయం 
మించిపోకూడదు, అందుకని రామా నిద్రలే. ధర్మమును నీవు ఆచరించి, లోకులచే 
ఆచరింపచేయవచ్చిన నీవు సంధ్యా సమయమున నిద్రించుట తగదు లెమ్ము. 
(ఎంకటేశ్వర స్వామి సుప్రభాతం లో ఇది మొదటి శ్లోకం). రామలక్ష్మణులిద్దరూ నిద్ర 


61 


శ్రీరాముడు-యోగరహస్యము 


లేచి చెయ్యవలసిన కార్యక్రమాలు పూర్తి చేశారు. అక్కడి నుంచి బయలుదేరి 
గంగ-సరయు సంగమ స్థానం (త్రిపదా సంగమము) దాక టెళ్లారు. అక్కడ ఒక 
ఆశ్రమాన్ని చూసి, అది ఎవరిదని రాముడు అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు 
చెపుతూ... ఒకానొకప్పుడు పరమశివుడు ఇక్కడ తపస్సు చేస్తుండగా మన్మధుడు 
బాణ ప్రయోగం చెయ్యబోతే, శివుడు తన మూడవ కంటితో మన్మధుడిని భస్మం 
చేసిన ప్రదేశం ఇదే, మన్మధుడి అంగములన్ని కాలి బూడిదైన ఈ ప్రాంతాన్ని 
అంగదేశం అని పిలుస్తారు. ఆనాడు శంకరుడు తపస్సు చేసినప్పుడు ఆయనకి 
కొంతమంది శిష్యులున్నారు. శంకరుడిలో ప్రత్యక్ష శిష్యరికం చేసినవాళ్ళ 
దగ్గరినుంచి ఈనాటి వరకు ఉన్న వీళ్ళందరూ పాపము లేనివాళ్ళు. కాబట్టి, రామ 
ఈ రాత్రికి వీళ్ళందరిలో కలిసి పడుకో అని చెప్పాడు. 

1.3.2 త్రిపదా సంగయయు నందున్న యోగ రహస్యము 

ఈ త్రిపదా సంగమము భాౌగోలికమైనదియే గాక సాధకుని శరీరముందున్న 
విషయము తెలుప బడినది. అదె బ్రూమధ్యమముందున్న "ఆజ్ఞాచక్రము". ఆజ్ఞా 
చక్రయు: శిరసు నందలి భ్రూ మధ్యమున హిందువులు తిలక దారణ చేయు 
ప్రదేశమున (2) రెండు దళములు గల పద్మము గుండ్రముగా నున్నది. హం, క్షం, 
అను రెండు శబ్దములు. చక్ర దళము నుండి ఉత్పన్నమయినది. "ఓం" అనునది 
బీజాక్షరము, పరమ శివుడు హంస రూపమున ఇందున్నాడు. అవ్యక్తము, 
అహంకారము, మనస్సు అనునది ఈ చక్రము యొక్క తత్వములు. సంకల్ప 
వికల్చ్పములు దిని కార్యము. అనగా మనస్సునకు స్థానము. మనస్సు మెలకువలో 
వున్నప్పుడు శరిర మంతయు ప్రసరించి యుండగా, నిద్రలో ఈ చక్ర స్థానమున 
నిలిచి యుండునని చెప్పబడినది. హాకిని దేవత. ఇందు రుద్ర గంధి 
వున్నది. అలోపతి వైద్య శాస్త్రమున "కేవర్నన్‌ ఫ్లెక్సన్‌ " అని పిలువబడు 
చున్నది. 


శ్రీరాముడు-యోగరహస్యము 
అటువంటి తీవ్రమైన సాధనాలు చేసిన తర్వాతనే చెడు వృత్తుల రూపమైన 
తాటకాది రాక్షస సంహారము సాధ్యమవును. 

1.4.1 యన్నియోగ రాజ్యము - తాటక వధ 

మరుసటి రోజున గంగా నదిని దాటడానికి విశ్వామిత్ర రామలక్ష్మణులు పడవలో 
ప్రయాణమయ్యారు. ఆ పడవ గంగా నదిలో ఎళుతుండగా ఒక చోట గట్టిగా ధ్వని 
వినిపించింది. అప్పుడు రాముడు అంత గట్టిగా ధ్వని ఎందుకు వినిపిస్తుంది అని 
విశ్వామిత్రుడిని అడిగాడు. అప్పుడు ఆయన ఇలా చెప్పాడు "ఒకనాడు 
చతుర్ముఖ బ్రహ్మ తన మనస్సులో కైలాస పర్వత శిఖరాల మీద ఒక సరోవరాన్ని 
నిర్మించారు. ఆ సరస్సుకి మానస సరోవరం అని పేరు. ఆ సరోవరం నుంచి 
ప్రవహించినదే సరయు నది. పవిత్రమైన ఆ సరయు నది ఈ ప్రాంతంలో గంగా 
నదితో సంగమిస్తుంది, కాబట్టి ఒకసారి ఆ నది సంగమానికి నమస్కరించ 
మన్నాడు". అవతలి ఒడ్డుకు చేరాక అందరూ పడవ దిగి అరణ్యంగుండా తమ 
ప్రయాణం కొనసాగించారు. అలా వాళ్ళు ఎళుతుంటే అక్కడున్న అరణ్యంలో ఈల 
పక్షులు భయంకరమైన శబ్దాలు చేస్తున్నాయి, పులులు, సింహాలు, ఏనుగులు 
తిరుగుతున్నాయి. ఈ అరణ్యం ఇంత భయంకరంగా లందుకుందని 
రామలక్ష్మణులు విశ్వామిత్రుడిని అడగగా, ఆయన ఇలా చెప్పారు "పూర్వము 
ఇక్కడ మలదము, కరూషము అని రెండు జనపదాలు ఉండేవి. దీనినే మన్నియోగ 
(మయనఃనియీగు రాజ్య మందురు. 

కస్యచి త్వ౭థ కాల స్య యక్ష వై కాయ రూపిణే, 

బలం నాగ సహస్ర స్య ధారయన్తి తదా హ్యభూత్‌ 

తాటకా నాము భద్రం తే భార్యా సున స్య ధీభుతః, 

మూరిచో రాక్షసః పుత్రో యస్యాః శక్ర పరాక్రరుః 

వృత్త బాహు ర్మహా విర్యో విపులా౭౭స్య తను: యహాన్‌ , 


63 


శ్రీరాముడు-యోగరహస్యము 


రాక్షసో భైరబా౭౭కారో నిత్యం త్రాసయతే ప్రజాః 

ఇయౌ జనపదాౌ నిత్యం వినాశయతి రాఘవ, 

యలదాం శ్చ కరూశాంశ్చ తాటకా దుష్ట చారిణే 

సేయం పన్ధానమ్‌ ఆవృత్య వసతి అర యోజనే, 

అత ఎవ చ గన్తవ్యం తాటకాయా వనం యతః 

స్వ బాహు బలమ్‌ ఆశ్రిత్య జహి ఇయాం దుష్ట చారిణీమా, 

యన్నియోగాత్‌ ఇయం దేశం కురు నిష్కబ్దకం పునః 

న హి కశ్చిత్‌ ఇయం దేశం శక్తో హి ఆగన్లుమ్‌ ఈదృశమ్‌, 

యక్షిణ్యా ఘోరయా రావు ఉత్సాదితమే్‌ అసహ్యయా 

ఎంతో సంతోషంగా ఉండాల్సిన ఈ రెండు పట్టణాలు ఇవాళ అలా లేవు. 
దీనికంతటికి కారణం తాటక అనే ఒక స్త్రీ, ఆమె ఒక యక్ష కాంత, రాక్షసిగా మారి 
ఇక్కడున్న జానపదులందరినీ హింసించేది, ఒకప్పుడు ఇంద్రుడు వృత్తాసురుడనే 
రాక్షసుడిని సంహరించాడు, వృత్తాసురుడు బ్రాహ్మణుడు కావడం వల్ల ఆయనని 
చంపినందుకు ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం వచ్చింది. ఆ బ్రహ్మహత్యా పాతకం 
వల్ల ఇంద్రుడికి రెండు లక్షణాలు వచ్చాయి, ఆయనకి శరీరంలొ మలం పుట్టడం 
ప్రారంభమయ్యింది, అలాగే ఆకలి కూడా కలిగింది. అప్పుడు ఆయన బుషులని 
ఆశ్రయిస్తే వాళ్ళు ఆ రెండు లక్షణాలని తొలగించారు. కాని ఆ రెండు భూమి మీద 
పడ్డాయి. అవి పడ్డ ప్రదేశాలని మలదము, కరూషము అనే రెండు 
జానపదములుగా వర్థిల్లుతాయి, ఇక్కడున్న ప్రజలు సుఖసంలోషాలలో 
ఆనందంగా ఉంటారని ఇంద్రుడు వరం ఇచ్చాడు. అలాగే పూర్వ కాలంలో సుకేతు 
అనే యక్షుడికి పిల్లలు లేకపోతే బ్రహ్మ గూర్చి తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు 
ప్రత్యక్షమై నేను నీకు కొడుకులని ఇవ్వను, ఒక కూతురుని ఇస్తాను, ఆమె 
కామరూపి, మహా అందగత్తె, ఆమెకి 1000 ఏనుగుల బలముంటుంది అని వరం 
ఇచ్చాడు. ఆమె పేరు తాటక. ఆమెకి యవ్వనం వచ్చాక సుందుడుకి ఇచ్చి 


శ్రీరాముడు-యోగరహస్యము 
వివాహం చేశారు. వాళ్ళకి మారీచుడు జన్మించాడు. 1000 ఏనుగుల బలం 
ఉండడం వలన, గర్వంలో, అరణ్యంలో ఇష్టమొచ్చినట్టు తిరిగేవాళ్ళు. ఒకనాడు 
సుందుడు అగస్త్య మహర్షి మీద దాడికి దిగాడు. ఆయనకి ఆగ్రహం వచ్చి 
సుందుడిని సంహరించారు. ఇది గమనించిన తాటక తన కుమారుడిలో కలిసి 
అగస్త్య మహర్షి మీదకి వచ్చింది, అప్పుడాయన తాటకని, 'నీకు 
వికృతరూపంవచ్చుగాక' అని, మారిచుడిని ఇవ్వాల్థినుంచి రాక్షసుడివి 
అవుతావని శపించారు. ఆ తాటక ఈ రెండు నగరాల్లో సంచరిస్తుంది, ఆమె 
నరమాంస భక్షణకి అలవాటుపదింది, అందుకే ఈ నగరాలలోని జనాలు ఊరు 
వదిలి ఎళ్ళిపోయారు. 

నహి తే స్తీ వధ కృతే ఘృణా కార్యా నరోత్తమ, 

చాతుర్వర్గ్య హితార్ధాయ కర్తవ్యం రాజ సూనునా 

నృశంశం అనృశంసం వా ప్రజా రక్షణ కారణాత్‌, 

పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సదా 

రాజ్య భార నియుక్తానామ్‌ ఏష ధర్మః సనాతనః. 

అధర్మ్యాం జహి కాకుత్స ధర్మో హి అస్యాం న విద్యతే 

కావున రామా! స్త్రీని చంపుటట్లు అను సందేహము వలదు. నాలుగు వర్ణముల 
(ప్రజలందరిని) మేలుచేకూర్చుట రాజకుమారుడిగా నీ కర్తవ్యము. ధర్మ 
పరిరక్షకుడైన ప్రభువు ప్రజల హితము కొరకై చేయు కార్యము క్రూరమైనదా! కాదా! 
అని చూడరాదు. అది పాపకృత్యమైనను, దోషయుక్తమైనను అవశ్యము 
ఆచరింపవలసినదియే. ఈమె కృత్యములో 'ధర్మమూ' అను మాటకు చోటులేదు 
కావున తక్షణమే సంహరింపుము. రామ-వనిష్ట సంవాదము చివర తాను 
అయోధ్యా ప్రజలకు ఇచ్చిన ప్రతిజ్ఞ అయిన గురువాక్యము మీరరాదు అన్న 
విషయము గుర్తుకు తెచ్చుకొని ... 


65 


శ్రీరాముడు-యోగరహస్యము 


పితు ర్వచన నిర్దేశాత్‌ పితు ర్వచన గౌరవాత్‌, 

వచనం కౌశిక స్య ఇతి కర్తవ్యమ్‌ అఎవశజ్కయా 

గో బ్రాహ్మణ హితార్థాయ దేశ స్య అస్య సుఖాయ చ 

తవ చైవ అప్రమేయ స్య వచనం కర్తుమ్‌ ఉద్యతః 

"మా తండ్రిగారు మీరు ఏది చెయ్యమంటే అది చెయ్యమన్నారు, గురువుగారైన 
మీరు చెప్పారు కనుక లోకాన్ని రక్షించడం కోసం, బ్రాహ్మణులను, గోవులను, 
ఇక్కడ ఉంటున్న అన్ని ప్రాణులను కాపాడడం కోసం సుక్షత్రియుడవైన నేను 
తాటకని తప్పక సంహరిస్తాను" అన్నాడు. పైన తెల్సిన విషయమును బట్టి స్త్రీ 
వధ అధర్మము అయినా దేశ హితార్ధము ధర్మముగా చెప్పబడినది. 

1.4.2 తాటక భధ యందలి యోగ రహస్యము 

ఈ కద యందలి రహస్యమును చూద్దాము. 

మన్కు, నియోగము అను శబ్దముల నుండి వచ్చినది మన్నియోగము. మనస్సుపై 
సంయమమును ఉంచి, మనస్సు నందలి చపలత్వమును శాంతింప చేయవలెను. 
ఈ నియోగ సాధనే "మన్నియోగ రాజ్యము". ఈ సాధనలో సాధకుడు పూర్వ 
సంస్కారములను ఎదుర్కొనాలి. వాటిని నష్ట పరవడము సాధకుని కర్తవ్యము. 
చెడు ప్రవృత్తుల సమాహారమే తాటక వధ. 

తతః తౌ అశ్మ ఎర్హేణ కీర్యయాణా సయంతతః, 

దృష్ట్వా గాధి సుతః శ్రేయాన్‌ ఇదం వచన మయ౭బ్రవిత 

అలం తే ఘృణయా రాము పాపా ఏషా దుష్ట చారిణే, 

యజ్ఞ విఘ్న కరీ యక్టీ పురా వర్ధతి యూాయయా 

అన్నివైపులా నుండి కురియుచున్న రాళ్లవానలో చిక్కుకొని యున్న 
రామలక్ష్మణులను చూచి శక్తివంతుడైన విశ్వామిత్రుడు, రామా! ఇంతవరకు 
ఆమెపై చూపిన కనికరము చాలు. ఈ యక్షిణి కటిక దుర్మార్గురాలు. యజ్ఞములను 
నష్టపరుచునది. తన మూయ చేత ఇంకను బలపడును అనెను. ఈ కర్మను 


శ్రీరాముడు-యోగరహస్యము 
విశ్వామిత్రుడు "అలం" అనగా శ్రేష్టమని పెర్కొనెను. తాటక యొక్క వాస్తవ 
రూపమును సంతి కబిరుదాస్‌ దోహాలో .... 


Rr ain సా mga, TeX wl do, చేశా కక 3x, 1 ఫాం | 
తటాకము అనగా సరోవరం. తత్వము అనగా తీరము. తాటక అనగా ఆ 


జలాశయ తీరమున కూర్చొని సాగర జ్ఞానమంతయు ప్రాప్టించుకొన్నాము 
అనుకోవడము. కేవలము అహంకార వృత్తి సంసార సాగరము లో మునిగి ఈ ప్రకృతి 
యందు దాగి ఉన్న ఆత్మరూప అవస్థను తెలుసుకొనలేక సాగర తీరముననే 
కూర్చొని ఆత్మజ్ఞానమునకై ప్రయత్నించడము. పైపై విషయములను తెలుసుకొని 
సర్వము తెలియుననుకోవడము తాటక వృత్తి. ఈ తాటక వృత్తి రాముని ఆత్మ 
సాధనా రూప యజ్ఞమునకు ఆటంకము. ఈ సాధనలో సాధకుడు పూర్వ 
సంస్కారములను ఎదుర్కొనాలి అనుటకు ఉదాహరణగా యోగా వాసిష్టములోని 
ముముక్షు వ్యవహార ప్రకారణములో వసిష్టుడు ఈ విధముగా శ్రీరామునికి 
బోధిస్తాడు. 

యధా యధా ప్రయత్న స్వాత్‌, భవేదాసు ఫలం తదా, 

ఇతి పారుషమేవ ఆస్టి దైవం ఆస్తు తదేవ చ. 

కశ్చిన్మామ్‌ ప్రేరయత్యేవం ఇత్యనర్ధ కుకల్పనే, 

యఃస్టితో దృష్ట్యా ముసృయుజ్య నత్యాజ్యో సౌ దూరలో దమః. 

ధెవనెత్తు అభ్యుక్షోహం తత్కారో మదృశం స్థితం, 

సమాశ్వాసాన వాగేషా న దైవం పరమార్థతః. 

చేసే ప్రయత్నమును బట్టి ఫలితము ఉంటుంది. అదృష్టము (దైవము) అనునది 
కూడ పురుషాకారమును అనుసరించే ఉంటుంది. అవ్వరైతే ఎదురుగా 
కనబడుతున్న పురుష ప్రయత్నమును, వాని ప్రయోజనములు గుర్తించక 
కుకల్పనలు గావించు చున్నారో అట్టివారిని దూరంగా త్యజంచడము మేలు. 
ఎవరు దైవముచేత ప్రేపరేపింపబడి పనులు చేస్తున్నారు అనుకొంటూ తమను 


67 


శ్రీరాముడు-యోగరహస్యము 


ఓదార్చుకోవడం మాత్రమే జరుగుచున్నది. కానీ మా దృష్టిలో "దైవము" అనునది 
లేనేలేదు. ప్రయత్న బలము చేతనే మహాత్ములు కార్యములను సాధించు 
కొన్నారు. ఈ సభకు విచ్చేసిన విశ్వామిత్రుడు తన పౌరుషంలోనే బ్రహ్మర్షి 
కాగలిగాడు. రామా, రెండు రకాల పూర్వ వాసనలు, అంటే, శుభ, అశుభ 
వాసనలు వుండవచ్చు. నీవు శుభ వాసనలలో ప్రేరేపించి నట్టితే ఇప్పుడు చేసే శుభ 
పౌరుషం వాటికి తోడై ముక్తిని పొందుతావు. అలాకాక, అశుభ వాసనలు (కర్మలు) 
బలంగా ఉంటే, ప్రయత్నించి వాటిని జయించాలి. పూర్వ వాసనల లో నిమిత్తం 
లేకుండా, ఇప్పటి నుంచే శుభ కర్మలు మాత్రమే చేసి, శుభ వాసనలు మాత్రమే 
స్థిర పరచుకో. అభ్యాసం వలనే వాసనలు బలపడు తున్నాయి అనునది స్పష్టమే 
కదా! ఆత్మ జ్ఞానం కలిగితే నీ మనో వ్యాధులు అన్నీ నశిస్తాయి. అప్పుడు ఆ శుభ 
వాసనలను అనుసరించట కూడా వదలి సత్స్వరూపం లో నిలిచి వుండు అని 
చెప్తారు. 

1.5 చక్రయులు 

1.5.1 చక్ర రహస్యములు 

మరునాడు తెల్లవారగానే శ్రీరామునిపై ప్రీతితో, తాటక వధ కావించాడన్న 
సంతోషములో, దేవతల కోరికపై విశ్వామిత్రుడు, శ్రీరామునికి అనేకమైన 
యోగచక్రములను, అస్తుములను ఇస్తాడు. వాటి విషయమై పరిశీలన చేద్దాము. 
"గయాన్‌ త్రాయతే ఇతి గాయత్రి" అని ఆదిశంకరులవారు తనభాష్యములో 
వివరించారు. 'గయలు' అనగా ప్రాణములు అని అర్థము. 'త్రాయతే' అనగా 
రక్షించడం. కనుక ప్రాణములను రక్షించే మంత్రం గాయత్రి మంత్రం. వాల్మికి మహర్షి 
ప్రతి వేయి శ్లోకాలకు మొదట ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరమును చేర్చి 24 
అక్షరములలో 24,000 శ్లోకాలలో శ్రీ మద్రామాయణమును రచించినారు. అట్టి 
గాయత్రీ మంత్ర సృష్టికర్త విశ్వామిత్రుడు. అహం అనగా నేను. ఈ అహం 
పశుపక్ష్యాదులలోను, మనుష్యులలోను, చివరికి సృష్టి, స్థితి లయకారులైన బ్రహ్మ, 


శ్రీరాముడు-యోగరహస్యము 
విష్ణు మహేశ్వరులలోను కలదు. ఎందుకనగా ఈ అహం లేకుండా కార్యములు 
జరుగవు. అహం అనుదానికి సృష్టిలోని ప్రతి వస్తువు చేతనా చేతన రూప శక్తి అని 
అర్ధము. ఈ అహము ఒక శక్తి, ఏబది వర్ణములలో మొదటిది అ కారము. చివరిది 
హ కారము. ఈ రెండిటిని కలిపి బిందువును కలపిన అహం అయినది. అకారము 
శివుడు (ప్రకాశము). హకారము శక్తి (విమర్శము) ఇది తనంతట తాను ప్రకాశించి 
ఇతరులను ప్రకాశింప చేయును. ఇది స్పృష్ట్యుమ్మఖమైనప్పుడు విమర్శ 
రూపమగును. ఆ ఆది శక్తియే పరహంత. ఆ పరహంతయ ఈ విశ్వము. 
అట్టి శక్తియే వివర్తోపాదానము. ఈ శబ్ద ప్రపంచమునకు పరావాక్కే ఉపాదానము. 
అది సూక్ష్మాతి సూక్షము. 

న గాయత్ర్యాః పరః భుంత్రః న భూతు పరా దేవతా 

విశ్వామిత్రుడు శ్రీరామునిలో అట్టి శక్తి ఉపాసనను చక్ర అస్తుముల ద్వారా 
అభ్యాసము చేయించు చున్నాడు. 

తాని దివ్యాని భద్రం తే దదాయ్య౭న్త్రాణి సర్వశః, 

దబ్బ చక్రం యహ ద్దిభ్యం తవ దాస్యామి రాఘవ 

ధర్మచక్రం తలో వర కాల చక్రం తథైవ చ, 

విష్ణు చక్రం తథా అత్యుగ్రమ్‌ ఐన్చ్రం చక్రం తథైవ చ 

శ్రీరామునకు దండచక్రము, ధర్మచక్రమయు, కాలచక్రము, విషు చక్రము, ఇంద్రచక్రము 
అనుగ్రహిస్తారు. 

యోగ మార్గముందు ఉత్కృష్ట స్థితి పొందవలెనన్న ఎన్నో విధములైన యోగ 
చక్రముల అభ్యాసము చేయవలెను. ఈ శిక్షణను వసిష్ట మహర్షి యోగ 
వాసిష్టములో చెప్పిన దానికి అనుబంధముగా విశ్వామిత్రుడు తగిన శిక్షణను 
ఇచ్చిరి. వాల్మికి మహర్షి ఈ యోగచక్రముల రహస్యములన్నింటిని 
రామాయణములో పొందుపరిచారు. వాటిలోనివే దండచక్రము, ధర్మచక్రము, 


69 


శ్రీరాముడు-యోగరహస్యము 


కాలచక్రము, విష్ణు చక్రము, ఇంద్రచక్రము. దండ చక్రమనగా నియంత్రణకు చెందిన 
చక్రము, వ్యక్తి యొక్క పిండ రచన, తత్సంబంధమైన శక్తి కేంద్రము ధర్మ చక్రము, 
కాలగతి, తత్సంబంధమైన కూట శాస్త్రమును తెలిపేదే కాలచక్రము, విశ్వసృప్టికి 
ఆవశ్యకమైన దివ్య ప్రదిక్షణ గతి తెలిపేదే విష్ణు చక్రము, దివ్య యోగ చక్ర జ్ఞానమే 
ఇంద్ర చక్రము. ఈ దివ్య చక్ర జ్ఞానమును గురుముఖతః అభ్యాసము ద్వారా 
ప్రాప్తించుకొనవలెను. పై చెప్పబడిన చక్ర విషయాలను పరిశీలిద్దాము. 

1.5.2 దండ చక్రయు: 

దండ అనగా నియంత్రణ. ప్రకృతి యందలి కార్యకలాపము తనదైన నియమము, 
నియంత్రణలో నడుస్తూ ఉండును. అటువంటి నియమ బద్ధమైన అవస్థనే దండపాణి 
అని యముడు అని కాలము అని అనెదరు. ఈ ద్రుష్టి గోచరమైన జగత్తును 
భగవంతుడు తన మాయ ద్వారా సృజించి సంహారము చేయుచుండును. (వసిష్ట 
మహర్షి యోగ వాసిష్టము లో జగత్తు గురించి వివరించుతూ.... నానా భేదాలతో 
లోచే ఈ జగత్తు స్వప్నం వంటిది. కల జగత్తు లో కనపడే వస్తువులు ఎవి నిజం 
కానట్లే దృశ్య ప్రపంచము ఉండటం చేతనే బంధం కలుగుతుంది. దృశ్యం నశిస్తే 
బంధం కూడా నశిస్తుంది. స్థావరజంగమాత్మకమైన ఈ జగత్తంతా ప్రళయం లో 
విలినమై పోయినపుడు మిగిలి ఉందేదే "సతి". దానికి నామరూపాలు లేవు. అది 
ఎలుగు, చీకటి ఏది కాదు. దీనినే బుతం, ఆత్మ, పరబ్రహ్మం, సత్యము మొ|| 
పేర్లు కల్పించారు. అలా "జవభావాన్నీ", “"జవత్మాన్ని" పొందిన 
పరమాత్మ"మనస్సు" గా మారుతుంది. అలా సంకల్ప వికల్చాల ద్వారా 
"ప్రపంచము" అనే ఇంద్రజాలం విస్తరిస్తుంది. ఎండమావిలోని అలలు సత్యము 
కాకపోయినా సత్యము గా గోచరించే విధముగా ఈ జగత్తు కనబడుతుంది. ఈ 
జగత్తుకే "అవిద్య", "బంధం", "మోహము", "మహత్తు", "తమస్సు" మొ. పేర్లు 
పెట్టారు.) ఈ సృష్టి యందు మృత్యువు కూడా ఒక భాగమే. అయితే 
ధీరపురుషుడు ఎప్పుడు దుఃఖము చెందడు. 


శ్రీరాముడు-యోగరహస్యము 
యోగా వాసిష్టములోని శుక్రోపాఖ్యానములో కాల స్వరూపమును వివరించుతూ 
స్‌ కాలుడు నియమ పాలకుడు. కల్పాంత కాల మహానలములు కూడా కాలుని 
దహింపజాలదు, కాలుడు ఎన్నో లోకాలను బక్షించెను. రుద్రకోటులను, విష్టు 
బృందములను మ్రింగెను. కాలునికి అసాధ్యమైనది లేదు. కాలుడు భోక్త, మిగిలిన 
వారందరు కాలునికి భోజ్య పదార్థములు. కల్పాంతమున విధికిని కూడా 
మృత్యువు సంభవించును. పరమేశ్వరి 'నియతిని' మాత్రమే పాలించేవాడు. 
లలిత సహస్ర నామావళిలో దండ చక్రము యొక్క వివరణ ఈయబడినది. 

27. కిరిచక్ర రధారూఢ దండనాధా పురస్కృత 

జ్వాలా మూలినికాక్షిప్త భహ్ని ప్రాకార ముధ్యగా 

ఇక్కడ దండనాధ అనగా వారాహి. ఆమెయే లలితా దేవి నియమించిన 
కాలస్వరూపిణి. మనము ఒకసారి దేవీభాగవతమును పరిశీలించినట్టయితే 
అనేకమైన బ్రహ్మాండాలు నుంచి అనేక మంది రుద్రులు, విష్ణువులు, బ్రహ్మలు ఇంకా 
అనేకమైన దేవతా ఇత్యాది వారు ఆము దర్శనార్దమ్ర వచ్చినారు అని 
గ్రహించవచ్చు. శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు లలితా సహస్ర భాష్యములో 
చాలా వివరంగా చెప్పినారు. యోగ వాసిష్టములోని లిలోపాఖ్యానములో 
అతివాహిక (సూక్ష్మ) శరీరంలో, నిద్ర పోయినవాడు ఒక స్వప్నము నుండిమరొక 
స్వప్నము లోకి వెళ్లినట్టు, లిలా (సరస్వతీదేవి భక్తురాలు) సరస్వతులిద్దరు 
సమస్తబ్రహ్మాండాలను చూచారు అని మహర్షి చెప్తారు. సృష్టి, స్థితి లయ కారిణి ఆ 
పరమేశ్వరియే. అంతయు ఆ పరమేశ్వరి నియతి ప్రకారమే నడచునని వసిష్టుల 
వారు చెప్పియున్నారు. 

స్వయంఊర్ద్వంప్రాయాత్యగ్నిహి స్వయాయ్యాంతివ్యాంస్యధః, 
భోక్తారంభోజనంయాతి సృస్టించాప్యంతకః స్వయమ్‌. 


71 


శ్రీరాముడు-యోగరహస్యము 


అగ్ని సహజంగానే ఊర్థ్వముఖంగా జ్వలిస్తుంది. నీరు పల్లము వైపు ప్రవహిస్తుంది. 


భోక్త వద్దకు భోజనం వచ్చి చేరుతుంది. కాలుడు కూడా సృష్టి వద్దకు స్వయముగా 
వచ్చి చేరుకొన్నాడు. ఈ విధముగా శ్రీరాముడు వసిష్టుడు బోధించిన దానికి 
అనుసంధానంగా విశ్వామిత్రుడు అనుగ్రహించిన దండ చక్రమును స్వీకరించి ప్రకృతి 
యొక్క నియమమును అవగాహన చేసుకొన్నాడు. 

1.5.3 ధర్మ చక్రయు: 

జీవులకు వాటి వాటి స్వభావమును బట్టి ఏ రకమైన ధారణ కలిగియున్న దో అదే 
ధర్మము. ప్రాప్తించిన అవస్థ నుండి తనకు తానుగా ప్రగతి నొందుచు 
నారాయణుడిగా పరిణామము చెందుటయే ధర్మము. ధర్మము యొక్క 
పరిభాషను చెపుతూ ... ధారణాత్‌ ధర్మం ఇత్యాహు ధర్మో ధారయతే ప్రజా! 
ప్రాప్తించిన పరిస్థితులను అనుసరించి దిశాగమనము చేయుటయే ధర్మము. 
ధర్మము అనగా మానవత్వాన్ని రక్షించే గుణము. హిందూ దేశానికి ధర్మక్షేత్రమని 
పేరు. సనాతన ధర్మం ప్రకారం " ఏ ప్రవర్తనా నియమావళి, మూల సూత్రాలు, 
మరియ ఏ న్యాయము చేత వ్యక్తి గత, సామాజిక, మతపర జీవితం సజావుగా 
నడపబడుతుందో, ఏ కారణము చే సర్వ జీవజాలం, ప్రకృతి లోని ప్రతి పదార్ధం, శక్తి 
ఒక దానితోనొకటి అనుసంధానించబడి మనుగడ సాదిస్తాయో, ఏ కారణము చే ఈ 
ప్రపంచము, బ్రహ్మాండ మండలం తమ ఆస్తిత్వాన్ని నిలుపుకుంటున్నాయో, అట్టి 
దానిని ధర్మము గా నిర్వచించారు. ధర్మానికి వేదాలు ప్రమాణాలు. మానవులు 
తమకు కలిగిన సత్సంకల్పాలను ఇతరులకు నష్టము కలిగించకుండా 
నెరబేర్చుకొనడమే ధర్మము యొక్క ముఖ్య లక్షణమని చెప్పవచ్చును. భూమి 
మీద సకల మానవులలోను కొందరు ఉత్తములుగా నుండి తోటి మానవులలో 
పూజింపబడితే దైవ సమానులుగా భావించబడడానికి వారు ఆచరిస్తున్న ధర్మ 
గుణమే ప్రధాన కారణము. శాంతి దయ, అహింస, సత్యము, అస్తేయము, 
ఉపకారము, సానుభూతి, శౌచము మొదలగు సుగుణము లన్నీ ధర్మమునకు 


శ్రీరాముడు-యోగరహస్యము 
అవయవాలై ఉన్నాయి. యోగ వ్యవస్థలో ధర్మం నిజమైనది; ధర్మం యోగాలో 
భాగమని పతంజలి సూచిస్తున్నాడు. ధర్మం కంటి ఉన్నతమైనది మరేమీ లేదు. 
ధర్మం ద్వారా బలహీనుడు రాజు కంటే బలంగా ఉంటాడు. నిజమే ధర్మం అంటే 
సత్యం (సత్య); అందువల్ల ఒక వ్యక్తి సత్యాన్ని మాట్లాడినప్పుడు, "అతను ధర్మం 
మాట్లాడుతాడు" అని చెప్తారు ఆయన ధర్మం మాట్లాడతాడు "ఆయన నిజం 
మాట్లాడుతాడు!" రెండూ ఒకటి. -బృహదారణ్యక ఉపనిషత్తు, 1.4ఎర7. 
యోగా వాసిష్టములో వసిష్టముని వివరించుతూ ఈ సంసార దుఃఖాన్ని 
పోగొట్టడానికి తపస్సు, ధర్మము, దానము, సత్యము, తీర్థములు బ్రహ్మ 
సృష్టించాడు అని చెప్తారు. వసిష్ట మహర్షి, విశ్వామిత్ర మహర్షి చెప్పిన ఈ 
ధర్మసూక్ష్మములను శ్రీరాముడు అనుసరించాడు అని వాల్మికి రామాయణము 
ద్వారా మనకు తెలియు చున్నది. లలితా సహస్ర నామములో 
ధర్మాధర్మవివర్దితా... (శ్రోకయు 62 ), ధర్మాధారా..(శ్రోకమయు 165 
), ధర్మిణే ధర్మవర్దిని...(శ్ల్రోకయు 176 ) (అనగా ధర్మము, అధర్మములు 
లేక జగత్తులో అబేధమును పొందినది, ధర్మము నిలబడుటకు ఆధారమైనది, 
ధర్మమే స్వభావముగా కలది) అని చెప్పబడినది. విశ్వామిత్రుడు శ్రీరామునికి 
ధర్మస్వరూపిణి ఆ గాయత్రిమాత ఉపాసన చేయించుచున్నాడు, 

1.5.4 కాలచక్రయు;: 

గతివలనే కాలము తెలియును. లేనిచో కాలమనెడి విషయము తెలియదు. 
కాలము యొక్క రహస్య జ్ఞానము సాధారణ బుద్ధికి అందదు. అందుచే బైదిక 
పరంపరలో భగవానుని కాలునిగా వర్ణించారు. 

తులనీదాసు తన రామాయణములో లక్ష్మణుడిని కాల స్వరూపుడిగా 
అభివర్ణించారు. పాల సముద్రంలో శ్రీ మహావిష్ణువు శయనించే శేషతల్పమే 
ఆదిశేషుడు. సర్బాలకు ఆద్యుడు, రారాజు. ఈతని అంశలోనే రామాయణంలో 


73 


శ్రీరాముడు-యోగరహస్యము 


లక్ష్మణుడు జన్మించాడు. భగవానుడు యోగ నిద్రలో ఉన్నా ఆదిశేషుడు 
మెలుకువగానే ఉంటాడు. ఇక్కడ తెలియవలసిన విషయమేమనగా కాలము 
విశ్రాంతి నొందదు. అరణ్యవాసములో లక్ష్మణుడు నిదుర పోకుండా సీతారాముల 
రక్షణలో ఉన్నట్లు రామాయణము ద్వారా మనకు అవగతము అవుతుంది. 
యోగా వాసిష్టములోని శుక్రోపాఖ్యానములో కాలుని విశ్వరూపాన్ని తెలియ 
చేస్తారు. ఇంకను దాశురోపాఖ్యానము, భుశుండోపాఖ్యానములో కాలమును గురించి 
వివరణ ఈయబడినది. 

ఈ జ్ఞానానికి అనుసంధానముగా విశ్వామిత్రుడు శ్రీరామునికి కాలచక్ర జ్ఞానమును 
ప్రసాదించెను. 

1.5.5 ఎట్లు చక్రము: 

'విష్ణు' అనగా అస్థిత్వముల పాలన, పోషణ, చేయు రక్షణ శక్తి. ఉత్పత్తి, స్థితి, 
లయములు విశ్వమునందలి అవస్థలు. "స్థితి" అవస్థనే "విష్ణు" అంటారు. ప్రతి 
అవస్థ స్థిరముగా ఉండుటకు అందు అంతర్గతముగా ఉన్న గతి కారణము. దానినే 
ప్రదక్షిణ గతి అనెదరు. ఈ ప్రదక్షిణ గతి వస్తు రూప ధారణ చేయును. అందుచేతనే 
విష్ణువు చేతి యందున్న చక్రము (సుదర్శనం) సవ్య గతిన తిరుగు చుండును. 
విశ్వము యొక్క సవ్యమైన ప్రదిక్షణ గతి విశ్వమునకు రక్ష. మనము గమనించితే 
ఈ విశ్వములో అణువు మొదలు అన్ని గోళములు సూర్య మండలము మరియు 
జ్యోతిష్య చక్రము సవ్య దిశలోనే తిరుగుచుండెను. ధ్రువ మండలము చుట్టూ తిరిగే 
జ్యోతిష్య చక్ర భ్రమణమును దానికి రక్షగా తిరిగే సుదర్శన చక్ర భ్రమణమును 
భాగవతములో గమనించవచ్చు. ఇక్కడ గమనించినట్లయితే అణువు మొదలు 
బ్రహ్మాండాలు సమస్తము, గ్రహ మండలము, సూర్యుడు, సప్తర్షి మండలము 
చివరకు రుద్రుడు, విష్టువు కూడా ఒక శక్తి ప్రధానంగా చేసుకొని ప్రదక్షిణ గతి 
చేయుచుండును ఎందుకనగా రుద్రుడు, విష్ణువు కూడా ఒక గోళాకార జ్యోతి 
స్వరూపమే అని గ్రహించాలి. అట్టి శక్తికి దగ్గరగా జరిగినప్పుడు ఆయా 


శ్రీరాముడు-యోగరహస్యము 
గ్రహములు/మండలముల ప్రభావము/శక్తి అధికముగా ఉండును. అలానే 
దూరముగా జరిగినప్పుడు ప్రభావము శక్తి తక్కువగా ఉండును. చతుర్యుగాలు, 
వాటి కాలప్రమాణము, ఆయా యుగాలలో ఉండే ధర్మము ఆయా 
గ్రహములు/మండలములు ఆ పరాశక్తి యుక్క సమీప స్థితిని బట్ట యుంటాయి, 
ఇదియే కాలస్వరూపము అని గ్రహించాలి. (6014610 research shows that 
atoms including planets etc. does not rotate in perfect circle) ఈ 
విధముగా అంతర్లినంగా బ్రహ్మాండములలో ఒకదానికి ఒకటి ప్రదక్షిణ గతి 
చేసుకొంటూ, (యానికానిచ పాపాని....... ) సమస్త బ్రహ్మాండాలు ఒక శక్తి 
కేంద్రముగా ప్రదక్షిణ చేయుచుండును. ఆ శక్తియే లలితా పరమేశ్వరి గా 
గ్రహించగలరు. (పరస్పరాకర్షణ వలన ఈ సమస్త బ్రహ్మాండములు స్థిరముగా 
ఉండును. ఇదియే ప్రక్రుతి, పురుషుల తత్వము. విత్తు ముందా చెట్టు ముందా 
చెప్పడం కష్టం. అలానే ఏది దేనికి ఆధారమో చెప్పడం కష్టం). అట్టి పూర్తి ప్రదక్షణ 
గతి ఎన్ని కోట్ల కోట్ల జన్మలకైనా సాధ్యము కాదు. దహించి వేయబడిన శరీరము 
నూరు కోట్ల జన్మలకైనను మరల కనిపించదు అని శివ గీతలో పరమేశ్వరుడు 
చెప్పి ఉన్నాడు. కావుననే సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడు కూడా మరల అట్టి 
రామావతారమును పొందలేరు. 

ఉదాహరణకు జ్యోతిషశాస్తము పైన అవగాహన ఉన్న ఎవరైనా పరిశీలించి 
నట్లయితే ... భూమి పైన ఉండి గ్రహాలను పరిశీలించినప్పుడు కొన్ని గ్రహాలకు 
ప్రత్యేకమైన గతులు (వలనాలు) ఉన్నట్లు తెలుస్తుంది. కొన్ని గ్రహాలైన బుధుడు, 
శుక్రుడు, కుజుడు, గురువు, శని, రవి, చంద్ర గ్రహాలకు బుజుగతి మాత్రమే 
ఉంటుంది. రాహు, కేతువులు ఎప్పుడూ వక్రగతిలోనే ఉంటాయి. ప్రతి గ్రహం 
సూర్యుని చుట్టూ వాటి వాటి కక్ష్యల్లో తిరుగుతుంటాయి. భూమి కూడా తన 
కక్ష్యలో సూర్యుని చుట్టూ తిరుగుతుంటుంది. కాబట్టి వాస్తవంలో ఎ గ్రహానికి వక్రగతి 


75 


శ్రీరాముడు-యోగరహస్యము 


గాని, ఇతర గతులు గాని ఉండవు. కానీ భూమి మీద ఉన్న పరిశీలకుడు ఒక 
గ్రహాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఒకొక్కసారి ఆ గ్రహం ముందుకు వెళ్ళినట్లు, 
ఒకొక్కసారి ఎనుకకు ఎళ్ళినట్లు, ఒకొక్కసారి కదలకుండా ఉన్నట్లు కనిపిస్తుంది. 
ఒక గ్రహం ముందుకు వెళ్ళినట్లు కనపడే స్థితిని బుజుగతి అంటారు. ఒక గ్రహం 
వెనుకకు ఎళ్ళినట్లు కనపడే స్థితిని వక్రగతి అంటారు. ఒక గ్రహం వక్రగతిలో 
ఉన్నదంటే అది భూమికంటే ఎనుక ప్రయాణిస్తుందన్న మాట. అంటే ఆ గ్రహము 
యొక్క పరిభ్రమణ వేగము భూమి కన్నా తక్కువ అన్న మాట. అలానే 
బుజుగతిలో ఉన్న గ్రహాల పరిభ్రమణ వేగము భూమి కన్నా ఎక్కువ. 
ఉదాహరణకు మనము రైల్లో గాని, బస్సులో గాని ప్రయాణించుచు నిశ్చలముగా 
బయిట కనబడే వాహనాలు, చెట్టు ఇత్యాదిగా గమనించినట్లయితే, రైలు, బస్సు 
కన్నా వేగముగా ప్రయాణించే వాహనాలు మనకంటే ముందుగా 
ప్రయాణిస్తున్నట్టు, తక్కువ వేగముతో ప్రయాణించేవి గాని, స్థిరముగా ఉన్న చెట్టు 
మొదలైనవి ఎనుకకు ఎళుతున్నట్లు భ్రమ కలుగుట సహజమే కదా! కావున ప్రతి 
అవస్థ స్థిరముగా ఉండుటకు అందు అంతర్గతముగా ఉన్న సవ్య ప్రదిక్షణ గతియే 
కారణము. 

ఇక్కడ ఇంకొక విషయము గమనించాలి. బంట్రోతు permission లేకుండా ఎలా 
కలెక్టర్‌ దర్శనము సాధ్యము కాదో అలానే ముందుగా మన ప్రత్యక్ష దేవతా 
స్వరూపులైన మాత, పితరులు, గురువులు, గ్రామ దేవతలు, కుల దేవతలు, 
సూర్య చంద్రుల ఉపాసన/పూజ తర్వాత క్రమముగా ప్రధాన దేవతల పూజ 
చేయాలి. అప్పుడు మాత్రమే సంపూర్ణ ఫలము లభిస్తుంది. 

అపసవ్య గతి వినాశకారి. హఠయోగ అభ్యాసమునందు యోగసాధకుడు తన 
శరిరము నుండి బయటకు వచ్చి మరల క్షేమముగా శరీరము నందు ప్రవేశించును. 
శరిరము నుండి జీవాత్మ బయిటకు రావడమనగా మృత్యువుతో సమానము. 
శరిరము నుండి జీవాత్మ బయిటకు వచ్చునప్పుడు శ్వాస-నిశ్వాస సమాప్తమై 


శ్రీరాముడు-యోగరహస్యము 
హృదయగతి ఆగిపోవును. సూక్ష్మ శరిరము తనదైన విశిష్ట సాధన ద్వారా 
బయిటకు పోవును. అటువంటప్పుడు దివ్య చక్షువులు పనిచేయును. అదే 
విధముగా దివ్య శ్రోత్రములు, దివ్య స్పర్శ, దివ్య తన్మాత్రల అనుభూతి కల్లును. 
ఊర్ధ్వగమనములో సాధకుడు తన దివ్య చక్షువుల ద్వారా తన అస్థిత్వమునకు 
ఎదురుగా ఒక దివ్య చక్రమును అపసవ్యగతిలో తిరుగుచుండ దర్శించును. 
జీవాత్మ తిరిగి శరీరములో ప్రవేశించినప్పుడు ఆ దివ్య చక్రము సవ్యమైన ప్రదిక్షిణ 
పద్ధతిలో ఉండును. ఆ తర్వాత హృదయ స్పందన, రక్త ప్రసరణము 
ప్రారంభమగును. యోగా వాసిష్టములోని ఉద్దాలకోపాఖ్యానములో ఎ విధముగా 
ఉద్దాలకుడు సమాధి స్థితిలోకి ఎల్లి మరల మరల బాహ్యప్రపంచములోకి వస్తాడు 
అని వివరింపబడినది. అలాగే వీతహవ్యోపాఖ్యానమున సంగత్యాగము, 
ప్రాణనిరోధము, సమాధి ద్వారా వీతహవ్యుడు ౩౦౦ సంవత్సరాలు ఒక అర్ధ 
ముహూర్తములాగా గడిపి తిరిగి భాతిక దేహము పునరాశ్రయము చేసిన 
విషయము చెప్పబడినది. ఇంకా శిఖధ్యజోపాఖ్యానములో ప్రాణ నిరోధము గురించి 
వివరింపబడినది. వసిష్టుడు చెప్పిన జ్ఞానానికి అనుసంధానంగా విశ్వామిత్రుడు 
విష్ణు చక్ర అభ్యాసము చేయిస్తారు. 

1.5.6 ఇంద్ర చక్రయు: 

ఇంద్రుడు అనగా శరీరము నందున్న ఇంద్రియములకు స్వామి. అదే జీవాత్మ. మన 
శరీరములో ఏడు యోగచక్రములు కలవు. వాటినే సప్తపాతాళములని, 
సాగరములని, స్వర్గ లోకములని, లేదా సప్త లోకములని, మరియు సప్తర్షులని 
చెప్పెదరు. సప్త స్వరములు మరియు సప్త వర్ణములని కూడా తెలియును. చక్రము 
అంటే నాడి కూటమి అని గ్రహించాలి. 

సృష్టిలో బ్రహ్మాండము ఎ నిద్ధాంతముపై నిర్మించబడెనో అట్టి సిద్ధాంతము పైననే 
పిండాండము (మానవ శరిరము) కూడ నిర్మించ బడెనని చెప్పుదురు. 


77 


శ్రీరాముడు-యోగరహస్యము 


బ్రహ్మాండములోని చంద్ర స్థానము నుండి అమృతము వర్షించు రీతి పిండాండము 
చంద్ర స్థానమైన శిరో భాగము నుండి అమృతము వర్షించునని యోగ సిద్దాంతము. 
చంద్రుని నుండి కురిసిన అమృతము జీవులకు సస్యములను పోషించు రితి 
శరిరము లోని చంద్ర స్థానము నుండి వచ్చిన అమృతము శరీరమున 
ఇంద్రియములను పోషించు చున్నది. అటులనే బ్రహ్మాండమున సూర్యుడు అగ్ని 
స్థానమై సృష్టికి ఉష్టమును ప్రసాదించు నట్టు శరిరమున మణి పూరైక చక్రము (నాభి) 
నుండి జఠరాగ్నిని సృష్టించి ఆహారమును పచనము చేసి జీర్ణము చేయుట, రక్త 
ప్రసరణ, వాయు సంచారము వంటి ఉష్టము చేయు కార్యములను నిర్వర్తించును. 
శరిరమున వున్న ముఖ్యమయిన సుషుమ్న నాడి మెదడు నుండు ఎన్నెముక 
మధ్య నున్న రంధ్రములో బ్రేలాడి వెన్నెముక చివరి భాగము వరకు వచ్చి 
యున్నది. ఈ వెన్నెముక పూసల వంటి ౩౩ (ముప్పది మూడు) ఎముకలు ఒక 
దానిపై ఒకటి అమర్చబడి మెడ నుండి చివర వరకు ఒక గొట్టము వలె తిన్నని 
రంధ్రముగా ఏర్పడినది. ఈ రంధ్రముననే వెను బాము ప్రేలాడు చున్నది. ఈ వెను 
బాము (దీనినే మజ్జాతంతువులలో/నాడిసమూహములతో నిండి ఉన్న 
మేరుదండము అని రామాయణములో దండకారణ్యము అని అందురు) మధ్యలో 
సూక్ష్మ నాడి యగు బ్రహ్మ నాడి వున్నది. మెదడు నుండి స్థూల శరిరములకు 
సంబంధించిన నాడులు వెను బాములోనికి వచ్చి ఇరు ప్రక్కల నుండి శరిర 
భాగముల లోనికి విస్తరించి ప్రసరించు చున్నవి. కంద స్థానమని చెప్పబడిన సూక్ష్మ 
నాడి మండల కేంద్రము నుండి సూక్ష్మ నాడులు శరిర మంతటను వ్యాపించు 
చున్నవి. ఈ నాడులు సుషుమ్న నాడిని ఒక్కొక్క చోట కలిసి కేంద్రములు 
ఏర్పర్చు చున్నది. ఈ కేంద్రములే షట్చక్రములు. ఇటులనే స్థూల దేహమున 
నున్న నాడులు కూడ ఒకొక్కచేట కలియు చున్నవి. ఈ స్టూల నాడి 
కేంద్రములకు, సూక్ష్మ నాడి కేంద్రములకు సన్నిహితమైన సంబంధము కలిగి 
యున్నది. సూక్ష్మ శరీరమున వున్న ఈ నాడి కేంద్రయులను మూలాధారము, 


శ్రీరాముడు-యోగరహస్యము 
స్వాధిస్థానము, ముణి పూరకయు, అనాహతయు, విశుద్ధయు, ఆజ్ఞ, 
సహస్త్రారయులని ఏడు కేంద్రయులు చక్రయులని పిలువ బడు చున్నవి. 
సూక్ష్మ నాడి మండలమున జరుగు సర్వ వ్యాపారములు స్టూల శరిరమునకు 
సూక్ష్మ శరిర మునకు గల సంబంధము నీరు, ఆవిరికి ఉన్న సంబంధము వంటిది. 
సూక్ష్మ శరీరమున వున్న ఏడు చక్రములు యోగ శాస్త్రమున అతి 
ప్రాముఖ్యములైనవి. అన్ని చక్రములకు పైనున్న ఏడవ చక్రమైన సహస్రారము 
పరమేశ్వరికి నిలయమని చెప్పబడినది. ఈ విషయము నిరూపించుటకే శ్రీ 
వేంకటేశ్వర స్వామి ఎడు కొండలపై నెలకొని ఉన్నారు. ఎడు కొండల వాడని శ్రీ 
వేంకటేశ్వర స్వామిని బక్తులెల్లరు కొలుచు చున్నారు. ఈ చక్రముల స్థానములు 
శరిరమున వున్న నెలవులను మరి కొన్ని వివరణములను తెలిసికొందము. 
1.5.6.1 భూనవ శరీర నిర్మాణము 

చక్ర రహస్యములను గురించి తెలుసుకొనే ముందు స్టూలంగా మానవ శరీర 
నిర్మాణము గురించి ఒకింత తెలినికొనవలసి యున్నది. పర బ్రహ్మ సృష్టి కర్త. 
సృష్టిని ప్రారంభించుటకు ముందుగా ఆకాశమును సృజియించెను. దాని నుండి 
వృద్వి, వాయువు, అగ్ని, జలము ఉద్బవించినవని శాస్త్రములు చెప్పుచున్నవి. 
ఈ ఐదును పంచ భూతములుగా చెప్పబడినవి. ఇవి ప్రకృతికి మూల 
పదార్ధములు. జడ స్వభావము కల్గినది. ప్రకృతియందు పంచ భూతములు వివిధ 
నిష్పత్తులలో సంయోగము పొంది శరిరముల వంటి వివిధ పదార్ధములు 
నిర్మాణము కాగా ఆ శరిరములకు ప్రాణ శక్తి శరిరముల నుండు నిర్గమించగానే ఆ 
శరిరము నియమము తప్పక విపంచీకృతమై తమ తమ నిష్పత్తుల ప్రకారము 
ఆయా భూతముల యందు చేరు చున్నవి. కల్పాంతమున పంచ భూతములో 
యందలి నాల్లు భూతములు ఐదవది యగు ఆకాశమున లయమగు చున్నది. 
విశ్వ మందలి సమస్త శక్తులు, జలశక్తి వాయు శక్తి అయస్కాంత శక్తి ఉష్ట శక్తి 


79 


శ్రీరాముడు-యోగరహస్యము 


మొదలుగా గల సకల శక్తులు ప్రణవ శక్తి (అదియే పరానాదయు గా 
గ్రహించవచ్చు) యందు లయమగు చున్నవి. ఈ ప్రణవశక్తి నాలుగు 
భూతములను ధరించిన ఆకాశమున లయ మంది. మరల సృష్టి ప్రారంభమున 
పర బ్రహ్మము కు ప్రాణ శక్తి ని ఇచ్చి సృష్టిని కొనసాగించును. ఈ విధముగా ప్రతీ 
కల్పమందును ఒక నియమిత మార్గములో సృష్టి జరిగి దానిని పోషించి లయము 
చేయును. మన స్థూల నేత్రములకగపడని స్థూల దేహములకు ఎనుక సూక్ష్మ 
శరిరము అనునది ఒకటి కలదు. భౌతిక శరిరమున చర్మము, మాంసము, 
ఎముకలు, మజ్జ, నరములు, గోళ్ళు, వెంట్రుకలు ఇత్యాది భాగములు కాన వచ్చు 
చున్నవి. సూక్ష్మ శరిరమున 72000 (డెబ్బది రెండు వేలు) నాడులు 
శరిరమంతటను వాయు ప్రసరణకు అనువగు నాడులు వ్యాపించి ఉన్నవి. ఇందు 
అంతఃకరణము అనబడు మనస్సు, బుద్ధి, అహంకారము చిత్తము అను స్థూల 
నేత్రమునకు కన పడనివి ఉన్నవి. ఈ సూక్ష్మశరిరమున వున్న నాడులలో ఇడ, 
పింగళ, సుషుమ్న, గాంధారి, హస్తి జిహ్వ, కుహు, సరస్వతి, అలంబుష అనునవి 
ముఖ్యమైనవి. ఈ నాడులన్నియు కంఠము అను స్థానమునుండి శరీర మంతటను 
వ్యాపించినవి. కందము నాభికిని, లింగ స్థానమునకు మధ్య పొత్తి కడుపు నందు 
ఉన్నది. ఈ నాడులలో ఇడ, పింగళ, సుషుమ్న అను మూడు నాడులు యోగ 
విధ్యలలో ఆతి ప్రాముఖ్యమైనవి. ఈ యోగ నాడుల ఉనికిని గురించి నాడి 
విజ్ఞానము నందు ఈ క్రింది విధముగా చెప్పబడినది. 

శ్లో|| కంఠ ముద్వే స్థితానాడి ల్సుషుమ్నుతి ప్రకీర్తితాః 

తిష్టంతి పరిత స్సర్వా చక్రశ్శినాడి కాస్సతః || 

తా|| శరిరమునందలి మూలాధార చక్రమునకు మీదుగను నాభి స్థానము 
(మణిపూరక చక్రము) నకు మధ్యగను ఉన్న కంద స్థానమందు సుషమ్న అను 
నాటి యునది. ఇడ, పింగళాది నాడులు ఈ సుషమ్నను చుట్టి యున్నవి. 


శ్లో[|సార్థత్రి కోల్యూ నాడ్యాహి సూల సూక్ష్మేశ్చ దేహినాం 


శ్రీరాముడు-యోగరహస్యము 
నాభి కందని బద్దా స్థాస్థిర్య గూర్జ్వ యధస్థతా || 

తా|| శరీరము స్టూల, సూక్ష్మము లలో మూడున్నర కోట్ల నాడులు ఉన్నవి. ఆ 
నాడులు మూలాధారము నాశ్రయించి కొన్ని ఊర్థ నియుగాను, కొన్ని 
అధోముఖముగాను కొన్ని ప్రక్కలకు ప్రసరించి యున్నవి. 

శ్లో|| ద్వి సప్త సహన్తాణీస్స ర్వాయ గోచరా 

కర్మ యార్గిణ సుషిరా తిర్యంచ సుషిరాత్మికా|| 

తా|| పై నాడులలో (72000) డెబ్బది రెండు వేల నాడులు వాయు 
సంచారమునకు యోగ్యమయినవి. ఆ నాడులు వాయు మార్గమున పునరావృత్తి 
ప్రాపక కర్మ రూప చిద్ర విశిష్టంబి తిర్వగ్గతరంద్ర ప్రధాన భూతంబుగా నుండును. 
శ్లో|| దే హధనున్యో ధన్యస్థా పంచేంద్రియ గుణావహా 

నాభి కంద స్థితౌస్తాన్లు నాభి చక్రే ప్రదేష్టితా|| 

తా|| శబ్ద స్పర్శ, రూప, రస, గంధ, గ్రాహ్యకములగు పంచేంద్రియముల 
యందున్న నాడులు శ్రేష్టములు. ఆ ఐదు నాడులు మూలాధారము నాశ్రయించి 
నాభి చక్రమున ప్రవేశించి యున్నది. 

శ్లో|| ఆపాద ప్రభృతి గాశ్రము శేల మూసా 

యాంస్తకాద పేచ ల్నాభి పుర స్థితేన 

ఎ తస్మృ దంగ ఇవ చర్మచక్వ్‌ ఏవ బద్ధం 

కాయం వృణా మిహ సిరా శత సప్తకేన|| 

తా: మూలాధారము నాశ్రయించి పాదము మొదలు శిరః పర్యంతము వ్యాపించిన 
(700) ఎడు వందల నాడులు మనుష్య దేహమున మృదంగము చర్మముచే 
కప్పబడి నట్టు బందించు చున్నవి. 

శ్లోః ఇడా పింగళా చైవ సుషుమ్మాచ సరస్వతి, 

వారుణీ చైవ పూవాచ హస్తి జిహ్వా య్య స్విని 


81 


శ్రీరాముడు-యోగరహస్యము 


ఎవిశ్వాదరి కూహూచైత శంఖిణేచ పయస్విని 

అలంబుషా గాంధారీ యుఖ్యాత్సై తాశ్చ కుర్దశా:|| 

తా: పై నాడులలో ఇడా, పింగళ, సుషుమ్న, సరస్వతి, వారుణి, పూష, హస్తి 
జహ్వ, యశస్విని, విశ్వోదరి, కుహు, సంఖిని, పయస్విని, ఆలంబష, గాంధారి 
అనునవి 14 ముఖ్య నాడులు. ఈ పదునాలుగు నాడులను ప్రాణవాహికలై జీర్ణ 
కోశమున ప్రతిష్టితములైనది. 

శ్లోః తత్ర ప్రథాన నాద్యాన్లు దశవాయు ప్రవాహికా: 

తా: పదునారు నాడులలో (ఇడ మొదలు చారణి (గాంధారి) ప్రాణవాహికలై 
నందున అవి ప్రధానములు. 

శ్లోః ఇడా పింగళా యాశ్రైన సుషుమ్నా చౌర్హ్వగామిన 

గాంధారీ, హస్తి జిహ్వచ ప్రసార గమ నేన్దిగా: 

అలంబుషా యశ స్విన్యా దక్షిణాంగే సమయంవి తా 

కుహుశ్చ శంఖిని చైవ వా యంగే చావలంబి తా 

ఏతేషు, దశ నాడేషు నానా కార్య ప్రసూతికాః|| 

తా: ఇడా, పింగళ, సుషమ్న యను మూడు నాడులు ఊర్థ్వ గాములు. గాంధారి, 
హస్తి జిహ్వ చేతులు మొదలగు నవి చాచుటకు ముడుచుటకు ఉపయోగ 
పడును. ఆలంబుష, హస్తి జిహ్వ అను రెండు నాడులు దక్షిన భాగమున (కుడి 
ప్రక్క) ను, కుహూ, గాంధారి అని రెండు నాడులు వామాంగమమునను పది 
నాడులలో మధ్య నున్న పూషయను నాడి (ప్రసూతికా నాడి) సమస్త కార్యములు 
చేయు చుండును. 

ఇడ యనగా చంద్ర వామ నాడి. పింగళ మనగా సూర్య నాడి యనియు అందురు. 
శ్వాస క్రియ జరుపు ముక్కున నున్న ఎడమ రంధ్రమును ఇడానాడి యనియు 
కుడి రంద్రమును పింగళా నాడి యనియు అందురు. మరియు కుడి నాడిని 
యమున అనియు ఎడమ నాడిని గంగ యని కూడ అందురు. ఈ ఇడా, పింగళుల 


శ్రీరాముడు-యోగరహస్యము 
మధ్య వెన్నెముక లో నున్న మజ్జ యందలి సన్నని రంధ్రమున సుషుమ్న యను 
నాడి యున్నది. దీనిని బ్రహ్మ నాడి యనియు సరస్వతి యని కూడ అందురు. 
బెన్నును బ్రహ్మ దండి అందురు. భారత దేశమున అతి పవిత్రముగా నెంచ బడు 
గంగ, యమున, సరస్వతి నదులు మన దేహమున ఉన్న ఇడ (గంగ) పింగళ 
(యమున) సుషుమ్న (సరస్వతి) నదులకు ప్రతీకలు. సరస్వతీ నది సుషుమ్న 
నాడి వలెనే పైకి కనబడక అంతర్వాహిని యని చెప్పబడుచున్నది. 

ఇక్కడ షట్చక్రములు, ఆపైన సహస్రారము గురించి వివరణ తెలుసుకొందాము. 
1.5.6.2. మూలాధార చక్రము (త్రైలోక్య మోహన చక్రము): 

గుద స్థానమునకు ముందుగా కొంచెము పై భాగమున ఈ చక్రము ఉండును. ఇది 
నాల్గు దళములు గల పద్మము. వం, శం, షం, సం అను నాలుగు బీజాక్షరములు 
ఇందు ఉత్పన్నమయినవి. ఇది పృద్వీ (భూమి) తత్వము గలది. ఆకారమున 
చతురస్తుముగా నుండును. వాసనతో కూడిన పశుపు రంగుగా నుండును. ఈ 
చక్రమునకు ఆధి దేవత విఘ్నేశ్వరుడు. దేవత ఢాకిని, భీజాక్షరము "లం" ఇందు 
బ్రహ్మ గ్రంధి అను నాడి కేంద్రము యున్నది. మూలాధారమునందు ధ్యానము 
చేసినచో కుండలిని జాగృతమగుట సులభమగును. మూలాధారము కుండలిని 
Switch స్థానము. ఈ మూలాధారమే మొదటి ఇంద్ర చక్రము. యోగ శాస్త్రము 
ప్రకారము గణపతి మూలాధారస్థితుడు. షట్బక్రములలో అన్నిటికన్నా క్రింద ఉండి 
అన్నిటికి ఆధారమైనదే మూలాధారం (త్వం మూలాధార స్థిలోసి నిత్యమ్‌! అని 
"గణపతి అధర్వ శీర్ణం "లోని వాక్యము) షట్బక్రములకు అది దేవత అయిన 
మహాశక్తికి ద్వారపాలకుడు. లలిత సహస్ర నామములో మూలాధారైక నిలయా 
బ్రహ్మగ్రంధి విభేధిని అని వస్తుంది. దేవి ఈ మూలాధారం లో కాల సర్పం గా 
కుండలినిలో నిండుగా చుట్టుకొని ఉంటుంది లౌకిక అలౌకిక సుఖాల అనుమానం 
తొలగిపోయినప్పుడు ఈ కుండలిని నిద్ర తొలగి పోతుంది. ఒక సారి కుండలిని 


83 


శ్రీరాముడు-యోగరహస్యము 


మేలుకొంటే సాధకుడి కల చదిరిపోతుంది. అప్పుడు తన నిజ స్వరూపాన్ని 
సాధకుడు గుర్తిస్తాడు. దీన్ని యోగ శాస్త్రం లో “ముడి విడిపోవటం" అంటారు 
సాధకుడి ధ్యానం మూలాధారం నుండి పైకి లేచినప్పుడు ఈ ముడి అంటే గ్రంధి 
విడిపోతుంది. సాధనా మార్గం లో అనేక గ్రంధులున్నాయి. మూలాధారానికి పైన 
ఉన్న గ్రంధులలో మొదటిది బ్రహ్మ గ్రంధి. బ్రహ్మ సమస్త ప్రపంచాన్ని సృష్టి 
చేస్తాడు. మూలాధారం చేసే పని కూడా ఇదే. దీని రహస్యం తెలుసుకొన్న సాధకుడు 
తనకు తెలిసినదంతా ఒక స్వప్నం గా తెలుసుకొంటాడు. దీనితో కల చెదిరి 
పోతుంది. మరొకటి మొదలవుతుంది. ఇక్కడి నుండి చాలా దూరం ఎళ్ళాల్సి 
వస్తుంది. దూర ప్రయానికి ఇది మొదటి మజిల్‌ మాత్రమే. ఈ గ్రంధి విప్పించే మూత 
“బ్రహ్మ గ్రంధి విభేదినిఅయింది. మూలాధారచక్ర అధిష్టాన దేవత 
“*సిద్ధవిద్యాదేవ” సాకిణీ రూపములో ఉంటుంది. (నవదుర్గలలో మొదటి 
అవతారమైన శైలపుత్రి. మనలోని భౌతిక శక్తిని నియంత్రించేది మూలాధార 
చక్రము. ఇది షట్బక్రాలలో మొదటిది. శబ్ధము, స్పర్శ, రూపము, రసము, 
గంధము అనబడే ఐదు తన్మాత్రలు ఈ మూలాధారం వద్ద పనిచేస్తాయి. గర్భస్థ 
శిశువుకి ఐదవ మాసములో చర్మం ఏర్చడి పంచ జ్ఞానేంద్రియ జ్ఞానము 
కలుగుతుంది. ఈమె ఆస్టి సంస్థిత అనగా ఎముకలను అంటిపెట్టుకుని ఉంటుంది. 
మన శరిరములోని మూలాధార చక్రము, శ్రీచక్రము లోని త్రైలోక్య మోహన చక్రానికి 
ప్రతీక. దింట్లో మూడు భూపురాలు ఉంటాయి. అవి మూడు లోకాలకు ప్రతీక. 
అవియే గాయత్రి వ్యాధృతులు అయిన భూః, భు, సువః. సౌందర్య లహరి లో 
శ్రీ శంకర భగవత్పాదులు ఈ మూలాధార చక్రము గురించి సౌందర్య లహరిలో ఇలా 
చెప్పారు 

తబాధారే మూలే సహ సభుయయా లాస్యపరయా 

నవాత్మాన మున్యే నవరస-యహాతాందవ-నటమా, || 41|| 


శ్రీరాముడు-యోగరహస్యము 
ఓ భగవతీ! మూలాధార చక్రము నందు మిక్కిలి ఆసక్తురాలై సమయ అను పేరు 
గల (స్త్రీ కర్తుకమైన స్త్రీ నృత్యము లాస్యము అని చెప్పబడును) శక్తితో కూడి 
తాండవ నృత్యము (పురుషుడు చేయు నృత్యమును తాండవ మని 
చెప్పబడుతున్నది) ఆనంద భైరవుని తలచు చున్నాను. 

1.5.6.3 స్వాధిష్ఞాన (సర్వాశపరిపూరక) చక్రయు 

ఇది ఆరు దళములు గల పద్మము. ఈ ఆరు దళముల నుండి, బం, భం, తుం, 
యం, అం చం అను ఆరు అక్షరములు (శబ్దములు) ఉద్భవించినవి. జల స్థానము. 
ఇది నెల బాలుని చందమున చల్లని వర్ణముతో నుండును. ఇది రస తత్వము 
గలది. ఈ చక్రమునకు అది దేవత బ్రహ్మ, దేవత రాకిని. "భం" అను బీజాక్షరము 
ఇందున కల్గినది. (నవదుర్గలలో రెండవ అవతారమైన బ్రహ్మచారిణి) అలోపతి 
వైద్య శాస్త్రమున దీనిని "ప్రోస్టేట ప్లెక్సన్‌" అనబడినది. బొడ్డు దిగువ భాగాన ఉండే 
నారింజ రంగు చక్రమే స్వాధిష్టానం. ఇది భావోద్వేగాల కేంద్రం. మంచి చెడులను 
భరించే శక్తితో బాటు ఇంద్రియాలనూ ఇది ప్రభావితం చేస్తుంది. ఆనందమయ 
జీవితాన్ని కోరే ప్రతి వ్యక్తీ ఈ చక్ర గతిని గాడిలో పెట్టుకోవాలి. దిని పనితీరు 
దెబ్బతింటే ఆ ప్రభావం మనసు మీద పడి మనిషి వ్యసనాల పాలవుతాడు. నిజ 
జీవితంలో కోల్పోయే ఆనందాన్ని వ్యసనాల ద్వారా పొందేందుకు ప్రయత్నిస్తూ 
ఊహా జగతిలో ఉండిపోతాడు. ఈ చక్రం పనితీరు బాగుండాలంటే బొడ్డు కింద 
భాగంలో నారింజ రంగును ఊహించుకొని 'ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పంచే స్థితిని 
ఆహ్వానిస్తాను. వాటిని ఆసాంతం అనుబవిస్తాను' అని పదే పదే మనసులో 
అనుకోవాలి. 

శంకర భగవత్పాదులు ఈ స్వాధిష్టాన చక్రము గురించి సౌందర్య లహరిలో ఇలా 
చెప్పారు. 


85 


శ్రీరాముడు-యోగరహస్యము 


తవ స్వాధిషానే హుతవహ-ముధినాయ నిరతం 

తమెడే సంవర్తం జనని ముహతిం తాం చ సనుయామ్‌ 

యదాలోకే లోకాన్‌ దహతి యహసి క్రోధ-కలితే 

దయార్దా యా దృష్టిః శిశిర-యుపచారం రచయతి || 39 || 

జగన్మాతా! నీ స్వాధిష్టాన చక్రము నందలి అగ్నితత్వమును ఆశ్రయించి అగ్ని 
రూపమున, సంవర్తాగ్ని రూపమున ఎలుగొందు చున్న పరమేశ్వర, పరమేశ్వరిని 
స్తుతించెదను. స్వాధిష్టానము అగ్నితత్వమునకు ఉత్పత్తి స్థానము. అందు 
ఉత్పన్నమైన అగ్ని సంవర్తాగ్ని. 

1.5.6.4 నాభి (మణిపూరక లేదా సర్వ సంక్షోభణ) చక్రము: 

ఈ యోగ చక్రము సాధించుట ద్వారా సాధకునకు తన జడ శరీరము యుక్క పూర్ణ 
జ్ఞానము ప్రాప్తమగును. అంతేగాక సాధకుని శరీరము గురుత్వాకర్షణ శక్తి 
నియమములను దాటి భూమిపై ఎత్తులో తేలియాడును. మరింత సాధన తర్వాత 
ఆకాశగమనము చేయగల్లును. పూర్తి జీవితము సాధన చేసినచో ఒకటి రెండు 
సిద్ధులు ప్రాప్తించ వచ్చును. అట్టా అనేక జన్మల తరబడి సాధన చేయవలెను. 
అతీంద్రియ శక్తులు ప్రాప్తమైనను ఆత్మజ్ఞానము కలుగదు. సిద్ధుల వెనుక పడినచో 
సాధకుడు అధఃపతనమరగును. లలిత సహస్ర నామాలలో “బముణిపూరాంత 
రుదితా ,విష్లు గ్రంధి బిభేదిని” అని చెప్పారు మూలా దారం నుండి మణి పూరకం 
వరకు చేరినప్పుడు రెండవి గ్రంధి “విష్ణు గ్రంధి” వస్తుంది. దేవి కృప వలన ఇది 
విడిపోతుంది. బ్రహ్మ గ్రంధి విడిపోయినప్పుడు సాధకుడి క్షుద్రత్వం పూర్తిగా 
అర్థమైపోతుంది. విష్టుగ్రంది విడిపోయినప్పుడు మనసుకు ఆవరించిన మాయ పొర 
తొలగి పోతుంది. అప్పుడు సాధకుడు అశరిరి, అమనస్కుడు అవుతాడు. 
శరీరానికి మనసుకు అతీతం గా సాధకుడిని తీసుకొని ఎళ్ళే పరమేశ్వరి ఇక్కడే 
మణిపూరక చక్రం లో విరాజమానమై ఉంటుంది. (నవదుర్గలలో మూడవ 
అవతారమైన చంద్రఘంట) ఈ గ్రంధి. ఈ చక్రం భౌతికం గా కనిపించేవికావు. 


శ్రీరాముడు-యోగరహస్యము 
పరమాత్మ పావన భావం లో తనువు పులకిస్తుంది. కన్నుల నుండి ఆనంద 
బాష్పాలు రాలుతాయి. శరీర మధ్య భాగం అంతా చెమట లో నిండిపోతుంది. 
మనస్సులో ఒక్క సారిగా ప్రసన్నత, ప్రఫుల్లతా భావం వ్యాపిస్తుంది. ఇప్పుడు 
కుండలిని మేలుకోన్నదని తెలుసు. ఆధ్యాత్మిక సుఖం అతీంద్రియం అని 
అవగతమవుతుంది. ఇది పది దళములు గల జలతత్వం కలది. అధి దేవత 
లాకిని. బొడ్డునకు మూలంలో ఎన్నెముకలో విలసిల్లే ఈ చక్రం మనలో 4,536 
నాడులలో అనుసంధానింపబడి వుంటుంది. ఈ చక్రమందు ఉద్భవించే శక్తి మనం 
తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేసి సారాన్ని శరీరంనకు అందిస్తుంది. ఈ చక్రం నకు 
పంచకోశాలలో ప్రాణామయకోశంలో సంబంధం. శారిరకవ్యవస్థలోని జీర్ణవ్యవస్థలో 
సంబంధం. జ్ఞానేంద్రియం నాలుక. పుట్టుట, జీవించుట, మరణించుట అను మూడు 
బిందువులతో కూడిన త్రికోణమే జీవసృప్టి. అట్లే మూలాధారం, స్వాధిష్టానం, 
మణిపూరకం అను మూడు కేంద్రాలలో ఒక త్రికోణం ఏర్పడుచున్నది. ఈ త్రికోణమే 
భాతికసృష్టికాధారం. ఈ మూడు చక్రాలు భౌతిక జీవితం సజావుగా సాగడానికి 
సహకరిస్తాయి. ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే - అవయవములయందు నీరు 
చేరుట, నోటికి సంబందినవ్యాధులుకు కారణమౌతుంది. నియమాలు లెని 
ఆహారపు అలవాట్లువలన జీర్ణశక్తి మందగించి అజీర్తి, గాస్ట్రిక్‌ సమస్యలు 
కల్గుతాయి. ఉదరకోశ వ్యాధులు, గుండె బలహీనత, నిద్రలేమి, తలబరువు, 
కాలేయవ్యాధులు, అతిమూత్రవ్యాధి, రక్తక్షీణత, నేత్రవ్యాధులు కల్గుతాయి. ఈ 
చక్ర మానసిక స్వభావం - మూసుకుపోవడం వలన కీర్తికండూతి, పెత్తనం 
చెలాయించాలనే అహం, అసూయ, అసహనం, దుడుకుతనం, క్రూరత్వం, 
కటుత్వం, స్వలాభపరులు, స్వార్ధపరులు. తన గురించి తాను తక్కువగా 
ఆలోచిస్తూ కుంగిపోవడం. తెరుచుకుంటే లక్ష్యసాధన, ఆశయసిద్ది, వ్యవహార 
దక్షత, ఉత్సాహం, ధనాపేక్ష, తన్ను తాను గౌరవించుకోవడం, ఆత్మవిశ్వాసం 


87 


శ్రీరాముడు-యోగరహస్యము 


కల్టివుండడం, జీవితంలో అన్నింటా ముందడుగు. ఇక్కడే మనిషికి ఆలోచన 
ఏర ఎడుతుంది. అనుమానాల్ని నివృత్తి చేసుకుంటూ, చక్కగా ఆలోచిస్తూ, 
అన్నింటినీ అవగాహనలో విశ్లేషిచుకుంటూ, విశ్వాస, వివేక జ్ఞానంలను 
అలవర్చుకుంటూ ముందుకు సాగాలి. మనలో విశ్వాసం, అవిశ్వాసం, నమ్మకం, 
అపనమ్మకం రెండూ ఏర్పడేది దీనివలన. 

శంకర భగవత్పాదులు ఈ మణిపూరక చక్రము గురించి సౌందర్య లహరిలో ఇలా 
చెప్పారు. 

తటెత్వంతం శక్త్యా తిమిర-పరిపంథి-స్ఫురణయా 

స్ఫుర-న్నా నరత్నాభరణ-పరిణద్ధ్దెంద్ర-ధనుషమ్‌ 

తవ శ్యాయం మేఘం కముపి యణిపూరైక-శరణం 

నిషేటే వర్షంతం-హరమిహిర-తప్తం త్రిభువనమ్‌ || 40 || 

మణిపూర చక్రము వసతిగా కలవాడును, అంబుద (మేఘము) స్వరూపమును 
ప్రకాశించు వాడు, అందు స్థిరమైన శక్తి రూపమునకు నమస్సులు. 

1.5.6.5 హృదయ చక్రయు లేదా అనాహత చక్రము లేదా సర్వ సౌభాగ్యప్రద 
చక్రయు: 

ఈ ఇంద్ర చక్రము హృదయము మధ్య స్థానము నందు ఉన్నది. హృదయ చక్ర సిద్ధి 
ప్రొప్తించుట వలన సాధకుడు హృదయగతిని కూడా బంధించగలడు. ఈ చక్రసిద్ధి 
వలన సూర్య నాదమును సూర్య కిరణముల ద్వారా వినవచ్చును. ఈ విధముగా 
అనేకమైన నాదములు వినగలడు. సాధకుడు ఈ విధమైన నాదసిద్ధి 
ప్రొప్తించుకొన్నప్పటికీ, ఆత్మ జ్ఞానప్రాప్తికై నాద బ్రహ్మమును ధాటి 
పోవాలి. హృదయ స్టానమునందున్నది. పండ్రెండు దళములు గలిగి హేమవర్ణము 
గల వాయుతత్వ కమలము. 

రాకిన్యాంబస్వరూపిణి అనావాతాబ్బ్దనిలయ, శ్యాయూభాయ, వదనద్వయ, 
దంష్టోజ్ఞ్వలాయ, అక్షయాలాదిధరాయ, రుధిరసంస్టితాయ, 


శ్రీరాముడు-యోగరహస్యము 
కాళరాత్ర్యాదిశక్తాఘబవృతాయ, స్నిగ్గౌదనప్రియాయ, యహావిరింద్రవరదాయ. 
(485 నుండి 493 వరకూ గల నాయయులు. ప్రాణము, అపానము అనే 
వాయువులు నియంత్రించు రెండు ముఖములు కలది. శిశువు 2 వ మాసములో 
రెండవ రంధ్రము ఏర్పడుతుంది. రెండు కోరలలో ప్రకాశించునది. “అ” కారాది, “క్షి 
కారము వరకూ గల అక్షరాలని మాలగా ధరించింది. నాలుగు చేతులలో 
అక్షమాల, శూలము, కపాలము, డమరుకము, దరించునది. అనాహత చక్రము 
హృదయమునకు సంబంధించినది, కావున ఆమె రక్త ధాతువుని ఆశ్రయించి 
ఉంటుంది. అనాహతమునకు 12 దళములు. వీటిని *కి కారమునుండి *లీ 
కారము వరకూ గల 12 అక్షరాలలో ప్రారంభమయే 12 దేవతలచే 
కొలవబడింది. నవదుర్గలలో నాలుగవ అవతారమైన కూష్మాండ. శంకర 
భగవత్పాదులు ఈ అనాహత చక్రము గురించి సౌందర్య లహరిలో ఇలా చెప్పారు. 
సమున్మిలత్‌ సంవిత్మయల-యకరందైక-రసికం 
భజే హంసద్వంద్వం కియపి యహతాం భూనసచరమ్‌ 
యదాలాపా-దష్టాదశ-గుణిత-ఎద్యాపరిణతిః 
యదాదత్తే దోషాది గుణ-నుఖిల-ముద్భ్యః పయ ఇన || 38 || 
సంవిత్మమల మనగా అనాహత చక్రము. 
1.5.6.6 కంఠ (విశుద్ధ లేదా సర్వార్ధ సాధక) చక్రయు: 
ఇంతకు మునుపు చెప్పినట్టు ఇంద్రచక్ర సిద్ధి పొందినచో సాధకుడు అన్నజలముల 
ఆవశ్యకత లేకుండా గడప గల్గును. దీనినే బల, అతిబల విద్యలందురు. 
జాలంధర బంధమని అందురు. ఒక అవస్థలో శ్వాస తీసుకొనవలసిన అవసరము 
కూడా ఉండదు. అటువంటి అవస్థను కుంభకము అని అందురు. ఇది 
సిద్ధించినపుడు ఖేచరిముద్ర తనంతట తానే ప్రాప్తించును. ఇడ, పింగళ నాడుల 
నిరోధము వలన ప్రాణ వాయువు సుషుమ్న యందు చేరుచున్నది. ఆ విధముగా 


89 


శ్రీరాముడు-యోగరహస్యము 


సుషుమ్న యొక్క ఒక కొననుండి ప్రాణ వాయువు చేత నింపి, మరియొక కొనను 
నాలుక చేత బంధించ వలయును. అదియే ఖేచరీ ముద్ర స్వభావము. అందున 
ప్రాణము లయము కాగా మనస్సు లయమగు చున్నది. అందుల కొరకు నాలుకను 
కొండ నాలుక ఆవలనున్న పాలకుహరమున ప్రవేశ పెట్ట వలయును. అపుడు 
దృష్టిని అజ్ఞా క్రమందు నిలిపి వుంచ వలయును. అటుల చేసిన దానిని ఖేచరి 
యుద్ర అందురు. నాలుక కపాల కుహరమున ప్రవేశింప వలెనన్న అంత తేలిక పని 
కాదు. నాలుక క్రిందనున్న నరముల పట్టు సడల వలయును. మరియు నాలుక 
పొడవుగా సాగగల శక్తి పొంద వలయును. దాని కొరకు కొంత దోహద క్రియ చేయ 
వలయును. నాలుక ఆవుపాలు పిండునపుడు చనుకట్టూ పట్టుకొనునట్టుగా 
పట్టుకొని ఆ ప్రక్కకు, ఈ ప్రక్కకు, ముందునకు లాగుచు సాగ దీయ వలయును. 
మరియు వాడి యగు కత్తిని తీసుకొని నాలుక క్రింద దౌడను కలియు స్థానము ఒక 
టెంట్రుక వాసి ఛేదించ వలయును. ఆ చేదించ బడిన ప్రదేశమున వ్రణము కాక 
ఉండుటకు గాను కరక్కాయపొడిలో సైధవలవణ చూర్గమును చేర్చి అంటించ 
వలయును. అటుల ప్రతి వారము దినములకు ఒక పర్యాయము చేయ 


2 శృంగేరి శారదా పీఠమును అలంకరించిన పదవ పీఠాధిపతులైన శ్రీ విద్యాతీర్ణుల వారు (1229- 
1333) లంబికా యోగమున (దీనినే ఖేచరీ ముద్ర అందురు) తపస్సమాధిలో నుండి చతుర్మూర్తి 
విద్యేశ్వరులుగా నుండి సంకల్పించు కొనిరి. వారు శిష్యులలో తాము పండ్రెండు సంవత్సరములు 
తపమాచరించిన తమ శరిరమిట్లి (శివలింగముగ) మార్చు చెందునని చెప్పి గుహలోకి పోయి 
తపస్సు చేసిరి. కానీ వారి శిష్యులు దిగులు చెంది మూడు సంవత్సరములలోనే గుహ 
ద్వారములను తెరిచి చూచిరి. అక్కడ వారి శరీరము కాకుండా శివలింగ రూపము మాత్రమే 
కనిపించింది. అక్కడ అప్పటి పీఠాధిపతులైన శ్రీ భారతి తీర్ధ స్వాముల వారి ఆజ్ఞ ప్రకారము ఆ 
గుహను మూసివేసి దానిపై ఒక శివలింగము స్టాపించిరి. ఈ శివలింగము ఇప్పటికి శృంగేరి యందు 
పూజంపబడు చున్నది. ఇప్పటికి శ్రీ విద్యాతీర్థుల వారు సమాధి యందు ఉన్నారని భక్తుల భావన. 
(ఈ విషయములు "తపశ్చక్రవర్తి' అను శృంగేరి శారదా పీఠము వారి ప్రచురణలలో 
చూడవచ్చు). 


శ్రీరాముడు-యోగరహస్యము 
వలయును. (ఇవి పూర్తిగా గురువు పర్యవేక్షణలో మాత్రమే చేయాలి) అట్లు ఆరు 
నెలలు చేసిన జిహ్వను బంధించిన నరములు పట్లు విడిచి నాలుకను కపాల 
కుహరమును చేరు సామర్థ్యమును కల్గించు చున్నది. కపాల కుహరముమందు 
ఇడ, పింగళ, సుషుమ్న అను నాడులు కలియు చోటున "వ్యోమచక్రము" న ప్రవేశ 
పెట్టి అరక్షణము అనగా 12 నిముషముల కాలము ఉంచ వలయును. ఇట్లు 
చేయుట వలన సాధకుడు చంద్ర స్థానము నుండి స్రవించు అమృతమును 
ఆస్వాదించి మృత్యువును జయించ గల్లునని బుషుల చేత చెప్ప బడినది. దీనినే 
ఈ సందర్భముననే, గోమాంస భక్షణము, అమృత హరుణి సేవయు మానవుని 
పవిత్రము చేయునని చెప్పబడినది. ఈ వాక్యము నకు ఆవు మాంసము తిని, కల్లు 
త్రాగినయెడల మానవుడు పవిత్రమగునని బాహ్యముగ కనపట్టు చున్నది. గో 
శబ్దమునకు కొండనాలుక యని అర్థము. గోమాంస బక్షణ అనగా నాలుకలో కొండ 
నాలుకను తాకుట అమర వారుణ అనగా అమృతము. చంద్ర స్థానము నుండి 
నిత్యము అమృతము స్రరించునని గదా తెలుప బడినది. ఇది కంఠ స్థానమున 
ఉన్నదని తెలిసికొంటిమి కదా: కనుక కొండ నాలుకను నాలుకలో తాకి కంఠమున 
వున్న అమృతమును అనుభవించమని అర్ధము. అందు చేత విపరీతార్థములకు 
ఇచట తావు లేదు.ఖేచరిముద్ర సిద్ధించిన యోగిని యోగ పరిభాషలో "ఖేచర” 
అనెదరు. కంఠ చక్ర సిద్ధి వలన సాధకుని స్వరము అతి మధురమగును. అట్టి 
మధురమైన స్వరముగల సాధకుని  "ఇక్షాకుడు, _ సుగ్రీవుడు" గా 
రామాయణకారుడు పరిడెను. 

కంఠ స్టానమందున్నది. పదునారు దళములు గలిగి శ్వేత వర్ణము గల ఆకాశతత్వ 
కమలము. 

ఢాకినీశ్వరి: - (484) : (6 న చక్రయు) విశుద్ధి చక్ర అధిష్ఞానదేవత “ఢాకిని”. 
(475 నుండి 483 ఎరకూ ఢాకిని దేవత లక్షణాలు ఎర్జించబడినవి.) 


91 


శ్రీరాముడు-యోగరహస్యము 


ఆరక్తవర్దాయ, త్రిలోచనాయ, ఖట్వాంగాది ప్రహరణాయ, 
వనదనైకసభున్వితాయ, పాయసాన్నప్రియాయ, త్వక్‌ స్థాయ, 
పశులోకభయంకరాయ, అబ్ఫుతాధి యటహాశక్తిసంచృతాయ. (8 
నాయయులు) (నవదుర్గలలో ఐదవ అవతారమైన స్కందమాత). 

ఢాకినీ దేవత బీజాక్షరాలు, కీలక, న్యాస మంత్రాలు అన్నీ “ఢి కార 
సంభంధమైనవి. ఢాకినీ వర్ణము ఎజుపు. ఈమె ఎట్జని ఎటుపు కాదు. తెలుపు 
కలసిన ఎరుపు. జీవి పిండ దశలో “శుక్ష+రక్తొ సమ్మేళనంలో బిందురూపముగా 
ఉండును. పదిహేను రోజుల పిదప బుడగ రూపము చెంది, నెలాఖరుకి గట్టిపడి, 
45 రోజులకి పిండాకృతి పొందుతుంది. ఈ పిండ స్థితి ఢాకినీ స్థితి. ఈమె త్రిలోచన 
- భూత, భవిష్యత్‌, వర్తమానాలు చూడగలది. 

శంకర భగవత్పాదులు ఈ విశుద్ధ చక్రము గురించి సౌందర్య లహరిలో ఇలా 
చెప్పారు. 

విశుద్దా తే శుద్రసృటిక విశదం వ్యోయ-జనకం 

శివం సేటే దేవియపి శివసయాన-వ్యవస్తితామా 

యయోః కాంత్యా యాంత్యాః శశికిరణ్‌-సారూప్యసరణే 

ఎిధూతాంత-ర్జ్వాంతా విలసతి చకోరీవ జగతీ || 37 || 

విశుద్ధి చక్ర పూజ యందు సూర్యచంద్రులను నిరోధించుట వలన ఇలా, పింగళ లను 
నాడుల ద్వారా ప్రాణాయామము చేయుట వలన అనగా ఉచ్వాస 
నిశ్వాసములను నిరోధించుట వలన షోడశారమును పొందిన శ్రీ త్రిపుర సుందరి అట్టి 
కళలకు కూడా ప్రకాశము కలుగుచున్న దని భావము. 

1.5.6.7 భ్రూయధ్య చక్రము (ఆజ్ఞాచక్రము): 

భ్రూమధ్య చక్ర సిద్ధి ప్రాప్తించినచో సాధకునికి విశ్వము నందలి జ్ఞానము కల్లును. 
జన్మ మృత్యు సమయములందు జీవాత్మ ఈ ద్వారము నుండే ప్రవేశించడము, 
బయిటకు ఎళ్ళుడము జరుగును. ఈ స్థానమునందు ఏకాగ్రతలో ధ్యానము 


శ్రీరాముడు-యోగరహస్యము 
చేసినచో ఆజ్ఞాచక్రము జాగృతబై పూర్వ, భవిష్యత్‌ జన్మల జ్ఞానము కల్లును. 
ఇందలి యోగనాడిని "ప్రాణవాహా" నాడి అందురు. ఈ నాడి నియంత్రణ జరిగినచో 
యోగి తన జీవాత్మను శరీరము వెలుపలికి తీసుకొని వచ్చి పరకాయ ప్రవేశము 
కూడా చేయగల్లును. మూలాధారము నుండి భ్రూమధ్యమము వరకు 
ఉన్నటువంటి అతి ముఖ్యమైనది సుషుమ్నానాడి. సుషుమ్న యందు స్థిరమైన 
యోగి జీవన జ్ఞానమును ప్రాప్తించుకొని ముక్తుడగును. 

భ్రూ (కనుబొమల) మధ్యమందున్నది. రెండు వర్ణములలో గూడిన రెండు 
దళములు కలిగిన కమలము. హాకినీరూపధారిణి (527):- (6 నామములు) (6 
వ చక్రము) 521 నుండి 526 వరకూ గల నామములు ఈమెను వివరిస్తాయి. 
ఆజ్ఞాచక్రాబ్దనిలయా, శుక్షవర్ణా షడాననా, ముజ్ఞాసంనాయ, హంసఎతి 
యుఖ్యుశక్తి సనున్విత, హరిద్రాన్నైకరసిక. ఆజ్ఞా చక్రము భ్రూ మధ్యలో అనగా 
రెండు కనుబొమ్మలు కలిసే ప్రాంతములో ఉంటుంది. వివేక సూర్యుని ఉదయం జరిగే 
ప్రదేశము. దీనికి అధిష్టానదేవత హాకిణీ. (నవదుర్గలలో ఆరవ అవతారమైన 
కాత్యాయని). ఈమె తెలుపు రంగులో ఉంటుంది. ఈమె త్రికాలజ్ఞాని. ఈ దేవతకి 
ఆరు ముఖములు. ఆరు కృతికలు, కుమారస్వామి ఆరు ముఖములు ఈమె 
రూపములే. ఆజ్ఞాచక్రం మనస్సుకి స్టానం. గర్భస్థ శిశువు ఆరవ మాసములో 
పంచేద్రియాలలో బాటు మనస్సు కూడా ఏర్పడుతుంది. ఈమె ఎములకలోని 
మజ్జ అనగా మూలగను ఆశ్రయించి ఉంటుంది. ఇది రెండు దళముల పద్మము. 
బీజాక్షరములు “హి కి . 'హంసవతి'; “క్షమావతీ; అనే దేవతలు. 

శంకర భగవత్పాదులు ఈ ఆజ్ఞాచక్రము గురించి సౌందర్య లహరిలో ఇలా చెప్పారు. 
తబాజ్ఞచక్రస్థం తపన-శశి కోటి-ద్యుతిధరం 

పరం శంభు వందే పరిమిలిత-పార్య్యం పరచితా 

యతయారాధ్యన్‌ భక్త్యా రవి శశి శుచేనా-భువిషయే 


93 


శ్రీరాముడు-యోగరహస్యము 


నిరాలోకే ౭లోకే నివసతి హి భాలోక-భువనే || 36 || 

ఇక్కడ తవాజ్ఞచక్రస్థం చెప్పుటచే సాధకుని బ్రూమధ్య భాగమునుపొందియున్న 
శ్రీచక్ర అంతర్గతమైన శివ చక్ర చతుష్టయము చెప్పబడుచున్నది. ఇక్కడ స్వాధిష్టాన 
చక్ర అగ్ర భాగమునందు అగ్ని మండలము, అనాహత చక్రము నందు సూర్య 
మండలము, ఆజ్ఞాచక్రము మీది భాగము నందు చంద్ర మండలము ఉన్నవి. 
1.5.6.8 సహస్రార చక్రము: 

షట్బక్రముల తర్వాత ఇది చిట్టచివరి ఇంద్రచక్రము. తల యందు కొంచెము 
ముందు భాగమున (మాడు) నందు ఈ సహస్రార చక్రము కలదు. ఆత్మ 
జ్ఞానమునకు ఈ సహస్రార చక్రముయే స్టానము. ఇందు మగ్నుడైన యోగి జన్మ 
మృత్యు ముసలితనమునకు అతీతుడు. అంతేగాక రోజుల తరబడి 
దేహభావమును సమాధి స్థితి యందు ఉంచగలడు. పరమ శాంతికి ఇదియే 
స్థానము. బ్రహ్మ రంధ్రమునకు అధోముఖముగ సహస్త్ర దళములతో 
వికసించియున్న పద్మము. సహస్రార కమల కర్ణిక యందు ప్రకృతి పురుషుల 
సమైక్య స్థితి యగు పరబిందువు చుట్టును మూయ గలదు. ఆత్మజ్ఞానమును 
సాధించిన పరమ హంసలు మాత్రమే పొందగలిగిన స్టానమిది. దీనిని శైవులు 
శివస్థానమనియు, బైష్టవులు పరమ పురుష స్టానమనియు, ఇతరులు హరిహర 
స్థానమనియు, దేవీభక్తులు దేవీస్థానమనియు చెప్పుదురు. ఈ స్థానము నెరిగిన 
నరునకు పునర్జన్మ లేదు. యాకిన్యంబస్వరూపిణి:- (534) (6 నామములు) (7 
వ చక్రము). 528 నుండి 533 వరకూ నామములు ఈమెను తెలెయ చేస్తాయి. 
(సహస్తుదళ పద్మస్ట, స్వర్ణవర్ణోపశోభిత, సర్వాయుధధర, శుక్షసంస్థితా, 
సర్వతోముఖ, సర్వోదనపీతిచితాయ). శిరస్సు మధ్యభాగములో 
సహస్త్రాకార చక్రము ఉంటుంది. ఇది వేయి దళములు కలది. యశస్వనీ దేవత ఈ 
చక్ర అధిష్టానదేవత. ఈ 7వ మాసములోనే గర్భస్థ శిశువులో జీవుడు ప్రవేశించేది. 
ఇందు విశ్వంలోని సకల వర్ణములు, రంగులు, అక్షరములు, విద్యలు, ధ్వనులు, 


VY 
© 
VY 
అ 


శ్రీరాముడు-యోగరహస్యము 
బీజాక్షరములు ఉంటాయి. యశస్వినీ దేవతకు లెక్కలేనన్ని చేతులు, అన్ని 
చేతులలో సకల ఆయుధములు ధరించునది. ఈమె సృష్టికి ఆధారభూతమైన శుక్ర 
ధాతువుని ఆశ్రయించునది. ఈమె సర్వతోముఖ _ అభివృద్ధి 
చేయునది. ఇంతవరకు 'స్మరణ' యందు వివరించిన ఆరు చక్రాలను 
షట్నక్రములుగా పేర్కొంటారు. ఏడవది సహస్రారంగా వర్ణిస్తారు. ఇందు మొదటి 
ఆరింటి యందును ప్రజ్ఞ మేల్కొని పరిపూర్ణత చెంది, ఏడవది యగు 
సహస్రారమందు లయము చెందుటయే యోగం. ఇదియే మోక్షం. ఇదియే 
నిర్వాణం. ఇదియే అద్వైతన్థితి. ఆజ్ఞా విశుద్ధి చక్రములు సత్వగుణమును, 
అనాహతం మణిపూరక చక్రములు రజోగుణమును, స్వాధిష్టానం, మూలాధార 
చక్రములు తమోగుణమును వ్యక్తం చేయును. తమోగుణం దేహధాతువుల 
నిర్మాణమునకు, వానియందలి రసాయనిక మార్పులకు ఆధిపత్యం వహించడమే 
కాకుండా భౌతికదేహ నిర్మాణం కూడా దీని ప్రవృత్తియే. రజస్సు వలన శరిరం లోని 
వివిధ అవయములు పనిచేయుచున్నవి. ఇక సత్వం వలన గ్రహణశక్తి వివేకం, 
విచక్షణ, విమర్శన మున్నగు లక్షణములు మేల్కొనును. ఈ మూడును మూడు 
లోకములుగా అంటే, భూలోకం (తమస్సు), భువర్లోకం (రజస్సు), సువర్లోకం 
(సత్వం) లుగా మనదేహంనందును, సౌరమండలం నందును ఏర్పడుచున్నవి. ఈ 
కమలం వేయిదళాలలో వికసించి యుంటుంది. అధిదేవత యాకిని. అకారాది 
క్షకారంత వర్ణమాల యోగినీగణం చేత సేవించబడుచున్నది. ఈమెకు సర్వాన్నం 
ప్రీతి. మస్తిష్కం పైన బ్రహ్మరంధ్రం క్రిందిభాగమున విలసిల్లే ఈ చక్రం విశ్వాత్మ 
నివాసస్థానం. పరమాత్మ స్థానం. ఇది మానసికంగా సంపూర్ణ ఆధ్యాత్మిక చక్రం. 
ఆత్మసాక్షాత్కారానికి దోహదం చేసే చక్రం. ఆత్మశక్తి అలరారే సుందర సుదర్శన 
చక్రం. విశ్వచైతన్యం వ్యక్తిచైతన్యంగా పరిఢవిల్లే కమలం ఈ సహస్రారం. పరిపూర్ణ 
జ్ఞానానికి ప్రతీక. ఆనందమయకోశంలో సంబంధం. ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే - 


95 


శ్రీరాముడు-యోగరహస్యము 


షట్చక్రాలు బలహీనపడతాయి. గ్రహణశక్తి లోపిస్తుంది. భూత వర్తమానాలోనికి 
పయనిస్తూ అలసిపోతుంటారు. కష్టదుఃఖాలు పొందుతుంటారు. పునర్దన్మలు 
తప్పవు. ఈ చక్ర మానసిక స్వభావం - ఈ చక్రం జాగృతయితే సాధకుడు 
అమురుడౌతాడు. పరమాత్మగా  వ్యక్తమౌతాడు. తనకు తాను 
తెలుసుకుంటాడు. శ్రీరాయుడు కూడా ఇలాంటి చక్ర జ్ఞానము, అభ్యాసము 
వలన పరమాత్మగా వ్యక్ర్షయైనాడు. ఇది ఈశ్వరియత స్థితి. ఈశ్వరత్వం 
పొందుతారు. ఈ చక్రమును శుద్ధిచేసుకోవాలంటే - తలపు, మాట, చేత యోగ్యంగా 
వుండాలి. క్రమశిక్షణ, ఆచరణ, విశ్వాసం కలిగియుండాలి. ధ్యానం, బ్రహ్మతత్త్వ 
జ్ఞానం, స్థితప్రజ్ఞ (గతాన్ని తలవక, భవిష్యత్తు ఊహించక, వర్తమానంలో వర్తించడం 
అంటే ఏ క్షణానికి ఆ క్షణంలో జీవించడం) ప్రశాంత వాతావరణం ఏర్పరచుకోవడం 
చేయాలి. ఇక ఈ చక్రంనకు అధిపతి గ్రహం 'సూర్యుడు'. (నవదుర్గలలో బడవ 
అవతారమైన కాళరాత్రి). బుజువర్తన, నాయకత్వలక్షణాలు, అందర్ని 
ఆకట్టుకునే ఆకర్షణీయశక్తి సునిశితమైన చూపులు, విశాలమైన నుదురు, 
ఎందులోనూ ఓటమిని పొందని, మాటపడని తత్త్వం, విభిన్నమైన 
ఆలోచనావిధానంలో విజయమును సాధించే కార్యదక్షత సూర్యుని లక్షణాలు. 
సాధన ద్వారా ఈ లక్షణాలను పెంపొందించుకుంటే సహస్రారం శక్తివంతమైై, తద్వారా 
ఈ చక్రంతో అనుసంధానింపబడియున్న షట్బక్రాలు శక్తిసామర్థ్యాలు కలిగియుండి 
మన జీవితములు ఆనంద నందనవనములు అవుతాయి. ప్రతీరోజూ సూర్యోదయ 
సమయానికి స్నానపానాదులు ముగించుకొని సూర్యునికి ఎదురుగా కూర్చొని, 
సూర్యోపాసన చెయ్యాలి. అంటే సూర్యకిరణాలు తాకిడిని అనుభవిస్తూ, 
సూర్యభగవానుని శక్తి మన సహస్రారం గుండా అన్నిచక్రాలయందు 
నిబిడకృతమవుతున్నట్లు భావిస్తూ, ప్రశాంతచిత్తంలో కాసేపు ధ్యానించాలి. క్రమం 
తప్పని ఈ ఆచరణ వలన సూర్యభగవానుని శక్తి గాయత్రి శక్తి మనకు లభించి 
తేజోమూర్తులవుతాం. కుండలినీశక్తి స్థూల శరిరం నుండి ప్రజ్ఞామయ శరీరం వరకు 


శ్రీరాముడు-యోగరహస్యము 
వ్యాపించియున్నది. ఈ శక్తిని చైతన్యవంతం చేయాలి. ఆయా చక్ర దేవతలను 
ప్రార్థించాలి. ప్రార్థన అంటే దైవస్మరణ మాత్రమే కాదు, మన మనస్సును ఇహం 
నుండి పరం బైపు త్రిప్పడానికే అన్న నిజాన్ని అర్ధంచేసుకొని, దేహమే 
దేవాలయమని, అంతరాన్నే అంతర్యామి కొలువై వున్నాడని గ్రహించి అందుకు 
తగ్గ ప్రార్థన చేయాలి}. ప్రకృతి సహజంగానే ప్రతీ మనిషికి కొంతశక్తిని ఇస్తుంది.. 
కొన్ని అవకాశాలు కల్పిస్తుంది. వచ్చిన అవకాశాలను అందుకుని, వున్న శక్తిని 
ఉపయోగించుకుంటూ ఆత్మశక్తిని పెంపొందించుకోగలగాలి. ఈ విధమైన సాధనే 
ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గం సుగమం చేస్తుంది. ఈ సాధన వలన ఆలోచనల్లో 
స్పష్టత, నడవడికలో సరళత, దృక్పదంలో విశాలత, అందర్ని ప్రేమించగల 
సౌశీల్యత, ఆదరించగల సేవాతత్సరత, అన్ని పరిస్థితులలోనూ సంయమనం, 
స్థితప్రజ్ఞత అలవడతాయి. నేను అనెడి అహం నశిస్తుంది. 'నేను' అనెడి సంకుచిత 
స్వ్యాభిభూనబముదృశ్యభ్రైనబో అనంతవుగు 'అహంబ్రహ్మస్మి' అనెడి 
ఉత్తమస్థితి తనంతటదియే సాక్షాత్కారమయగును. అప్పుడు ఆనందం ఓ 
స్రవంతిలా ప్రవహిస్తుంది. సహజత్వానికి దగ్గరగా ఉండటమే. ఈవిధంగా 
సరైనరీతిలో సప్త చక్రాలను సాధన చేస్తే, సంసారంలో తిరిగి జన్మింపరు. మనలో 
వున్న సప్త చక్రాలను చైతన్యవంతం చేసే సాధనలో స్టూలంనుండి ప్రజ్ఞామయం 
వరకు పయనించి 'అహం బ్రహ్మస్మి' అన్న స్థితిని పొందడమే జీవన పరమావధి. 
ఈ చక్ర జ్ఞానములను విశ్వామిత్రుడు శ్రీరామునికి అభ్యాసము చేయించెను. 
1.5.6.9 యోగ వాసిష్టయులో చక్ర రహస్యములు 

యోగావాసిష్టము ఉపశమన ప్రకరణములో వసిష్ట మహర్షి రామునికి ఆయా 
యోగసిద్ధుల గురించి వివరణ ఇచ్చెను. అవి పరిశీలిద్దాము. 

ఈ దేహములో అనేక నాడి సమూహాలు ఉన్నాయి. అట్టి 72000 దాకా ఉండే 
నాడ సమూహాలలో నిరంతరము వాయువు ప్రవహిస్తూ ఉంటుంది. అట్టి 


97 


శ్రీరాముడు-యోగరహస్యము 


వాయువునే ప్రాణము అంటాము. అది శరీరంలో ఊర్ద్వ-అధో గమనాలు చేస్తూ 
ఉంటుంది. ప్రాణ చలనముచే జనించునట్టి జ్ఞానవృత్తే చిత్రము, దానినే సంవిత్తు 
అంటారు. ప్రాణములు సృందించుట చేతనే జ్ఞాన వృత్తుల సృందనము 
కలుగుచున్నది. జ్ఞాన వృత్తులు చిదాభాసుని (TefleCtion of absolute 
self) ఉనికిలో ఉంటున్నాయి. జ్ఞాన వృత్తుల స్పందయు చేత 
విషయానుభవము, దృశ్య జగత్తు యొక్క వాస్తవ. రూపము 
కనబడుతున్నది. ప్రాణవాయువు మొదట నాసికా ద్వారా ప్రవేశిస్తుంది. అట్టి 
ప్రాణవాయువును నిరోధించుటయే ప్రాణాయాయయు అని అంటారు. అట్టి 
నిరోధము అనే యోగములోని వివిధ మార్గములను ఏమనగా - అనేకాగ్రత నుండి 
ఏకాగ్రత, ప్రాణాయామం, ప్రణవోచ్చారణ. ఇంకా వివిధ యోగాభ్యాసయులు 
ఏమయనగా.... పూరకము, కుంభము, రేచకయు, తాలుపు-ఘంటికల యోగ 
యుద్ర, పరధ్యానం, ఖేచరీ ముద్ర, బ్రహ్మరంద్ర లయ ముద్ర, భ్రూ ముద్ర, గురు 
అనుగ్రహం-ఈశ్వరానుగ్రహం, ధ్యానము. ఇట్టి, ఆయా ఉపాయములచే, 
అభ్యాసములచే ప్రాణము నియమించబడగా చిన్మాత్ర స్వభావుడగు ఆ 
పరమాత్మ సాధకుని స్వాత్మ స్వరూపమే అని తెలియును. సమస్త ప్రాణులలో 
హృదయము రెండు విభాగములు కలిగియున్నది. అవి-ఈ జడ శరీరము యొక్క 
ఒక అవయవమైన త్యాజ్య (భాతికు హృదయయు ఇంకొకటి ఎరుక, జ్ఞానము 
కలిగిన గ్రాహ్య (అభాతికు హృదయయు బభ్రూమధ్యము నుండి, నాసికా 
ప్రదేశము నుండి, కంఠ ప్రదేశము నుండి 12 అంగుళముల వరకు గల ప్రదేశములో 
చిత్తమును స్థిరము చేయడం అనే అభ్యాసము చేత మనస్సు యొక్క 
పరిపరివిధత్వం ఉపశమిస్తుంది. ప్రాణముల నిరంతర సంచలనం శమిస్తుంది. 
అట్లాగే నాలుక యొక్క చివరి భాగంతో దవడ నందు బ్రేలాడే కొండనాలుకను 
పలుమార్లు స్పృశించడం అభ్యసించడం (ఖేచరి ముద్ర) చేత కూడా ప్రాణ 
సంచలనంపై సాధకునికి ఆధినత్వము లభిస్తుంది. అయితే ఆయా 


శ్రీరాముడు-యోగరహస్యము 
యోగాభ్యాసాలన్నీ అఖండ-అప్రమేయానుభూతి అను రూపం గల మోక్ష స్థితిని 
కలుగభేస్తున్నాయి. అయితే వీటిని గురుముఖతః ఎరిగి అభ్యసించవలసినది. 
యోగ సాధన ద్వారా సాధకుడు మోక్ష ప్రాప్తి, ఆత్మ జ్ఞానం కావాలంటే, ముందుగా 
గురు అనుగ్రహం తో మనస్సును నిర్మలంగా చేసుకొని లక్ష్య సాధన లో 
సుఖానీనుడై ధ్యానం చేయాలి. అలాంటి సందర్భంలో సాధకునికి నిద్ర ఆవరిస్తుంది, 
అనేకమైన శారిరిక రుగ్మతలు వస్తాయి, మనస్సు చంచలం అవుతుంది, ఇలా అనేక 
విఘ్నాలు వస్తాయి. ఈ విషయాలు ఉపోద్దాతము, సమాధి పాదములో 
వివరించడమైనది. అయినా సాధకుడు పట్టుదలలో నిశ్చలంగా కూర్చొని 0120106 
చేస్తూ.... ఉంటే ఎదో ఒక రోజున మనస్సు మీద నియంత్రణ వస్తుంది. పూర్వ జన్మ 
సంస్కారాన్ని బట్టి లక్ష్యము సిద్ధిస్తుంది. వశిష్ట మహర్షి కూడా ఇదే విషయము 
శ్రీరామునికి బోధిస్తూ పురుష ప్రయత్నము చేయమంటారు. అంతేకాని అంతా 
దైవము అని పురుష ప్రయత్నము మానవద్దు అంటారు. భుశుండోపాఖ్యానములో, 
భుశుండుడు నిరంతరం శ్వాస గమనాన్ని పరశీలించుతూ చిరంజీవి అయ్యారు, 
ఇంకా ధ్యానంలో భ్రుకుటి యందు సూర్యచంద్రులు,ఇష్ట దేవతలను భావించుకొని 
వాటిని సాక్షాత్కరించుకోవచ్చు. యోగ సాధనలో ఇది అనుభవమే. సాధనలోని 
తీవ్రత వలన అవి చాలా సమయం మనఃఫలకం మీద ఉండును. భగవాన్‌ 
రమణులు చెపుతూ... అన్నింటికీ మూలమైన ఒక చైతన్య శక్తి ఉన్నది, దానినే 
"స్వస్ఫురణ" అంటారు. ఆ శక్తిని పట్టుకుంటే కాని అభాసగుణాలు అన్ని 
పోయి సత్యం గోచరించును. అందుకు సాధన కావాలి. ధ్యానము అంటే 
బ్రహ్మము. మునఃకల్ప్చితాలైన దోషాలు తోసిఎసేందుకు ఎదో ఒక నిష్ట 
ఏర్పరుచుకొని ధ్యానము చేయాలి. అలా చేయగా చేయగా ఆయా దోషాలు 
పోయి ధ్యానమే మిగులుతుంది. తపస్సు అన్నా అదే. అదియే 
స్వస్వరూపమయు, ఆత్మ, బ్రహ్మము అన్ని. ఏ మహామతి అయితే ఈ సర్వ 


99 


శ్రీరాముడు-యోగరహస్యము 


సీమములకు ఆవల ఉన్నట్టి ఆ బ్రహ్మ పదమును అవలంభించి ఉంటాడో ... 
ధీరుడు, బ్రహ్మజ్ఞుడు అగు అతనిని జీవన్ముక్తుడు అని పిలుస్తున్నాము. ఇంకా 
శిఖిధ్వబోపాఖ్యానములో... పుర్యష్టకము, జీవునికి, ప్రాణం అనే పేరు గల కుండలిని 
ఆధారంగా ఉంది. పూరకం అనే అభ్యాసం చేత, శరీరం యొక్క స్థిరత్వం, 
గురుత్వం లభిస్తుంది. శరీరాన్ని మూలాధారం నుండి బ్రహ్మ రంద్రం వరకు 
తిన్నగా నిలిపి ప్రాణవాయువుని పైకి ఆకర్షించి, కుండలినీ సంవిత్తుని పైకి పంపితే, 
దీర్గత్వాన్ని పొందిన కుండలిని, నాడులన్నిటిని తనలో తీసుకొని పైకి పోతుంది. 
ఇదే యోగి యొక్క ఆకాశగమనం. ఇక, రెచక ప్రాణాయామ ప్రయోగం చేత 
కుండలినీశక్తి సుషుమ్నా నాడిలో ప్రాణవాయు ప్రవాహం చేత శిరస్సు 
యొక్క ఇరుకవాటాల సంధిరూపమైన కవాటానికి 12 అంగుళాల దూరంలో 
ఉన్న షోడశాంతం అనే స్థానంలో ముహూర్తకాలం ఉంటె అప్పుడు ఆకాశంలో 
సంచరించే సిద్దుల దర్శనము అవుతుంది. రెచకాభ్యాసం చేత ముఖానికి 12 
అంగుళాల ఎలుపల స్థానంలో ప్రాణవాయువుని చిరకాలం ఉంచడం చేత, యోగి 
మరొక శరీరంలో ప్రవేశించ గలుగు తాడు. దీనినే పరకాయప్రవేశం అంటారు. నక్షత్రం 
వంటి ఆకారం కలది, హృదయ కమలంలో బంగారు తుమ్మెద లాగ ఉండేది, 
యోగుల చేత ఉపాసింపబదేది అయిన ఆ తేజం దేహం అంతటా సంచరిస్తూ 
ఉంటుంది. ఆ ప్రకాశాన్ని చిద్రూపంగా ధ్యానిస్త సర్వ పదార్ధ దర్శనం అనే సిద్ధి 
కలుగుతుంది. అప్పుడు యోగి లక్ష యోజనాల దూరంలో ఉన్న వస్తువును కూడా 
చూడగలుగుతారు. హృదయ కమలం మీద ఉండే అగ్నికణం శరీర ధాతువులను 
ద్రవింప జేసి, దేహం నుండి వేరై సూక్ష్మ రూపంలో ఉంటుంది. అప్పుడు కుండలిని 
శక్తి ఈ సూక్ష్మ దేహాన్ని ఎక్కడికైనా తీసుకెళ్ల గలుగుతుంది. అందువలనే అది ఏ 
రూప భావన చేస్తే అదే రూపాన్ని పొందుతుంది. దానినే కామరూపధారణ 
అంటారు. (ప్రాణాయామము లో అనేక రకాలు ఉన్నాయి. వాటిలో ఒకటి 
"మూర్భ ప్రాణాయామము". గుదము నుంచి అన్ని నవనాడులను బంధించి, 


శ్రీరాముడు-యోగరహస్యము 
సాధకుడు నాసిక ద్వారా వాయువును స్వీకరించి అట్టి వాయువును శరీరములో 
మూర్చ వచ్చునంతవరకు బంధించుట. దీనివలన వాయువు శరీరము లోని 
72000 నాడుల ద్వారా వ్యాప్తి చెంది, ఉత్తేజ పరచుట ద్వారా సాధకుడు పూర్తి 
ఆరోగ్యంతో ఉండగలడు.) ఇది యోగం చేత అణిమా సిద్దుల్ని పొందే విధానం. ఇక 
జ్ఞానం చేత వాటిని సాధించే విధం ఏమనగా ..... ఏకం, శుద్ధం, సూక్ష్మం కంటే 
సూక్ష్మం, శాంతం అయిన చిన్మాత్ర వస్తువే ఉంది. చైతన్యము అధ్యాస చేత 
సంకల్పము వైపుకి తిరిగినప్పుడు, అది కలుషితమై జివుడు అనే పేరులో 
చెప్పబడును. జ్ఞానం వలన ఈ మొహం సన్నగిల్లును. ఆత్మజ్ఞానులు, సత్య 
సంకల్పులు అయిన మహాత్ములు తమను ఎ విధంగా భావించుకొంటే ఆ విధంగా 
తమను తాము కాంచుకోగలరు. అయితే తత్వజ్ఞాని ఈ అల్ప సిద్దుల్ని అధికంగా 
తలచక నిరతిశయానంద రూపమైన తన ఆత్మనే అధికంగా తలుస్తాడు. ఈ 
విధమైన ఈ చక్రజ్ఞానమును విశ్వామిత్రుడు శ్రీరామునితో సాధన (అభ్యాసము) 
చేయించెను. 
1.6 అస్త్రయులు: 
యోగచక్ర అభ్యాసమైన తర్వాత విశ్వామిత్రుడు, శ్రీరామునికి అస్తు అభ్యాసము 
చేయించెను. తాటక వృత్తి (అహంకార వృత్తి) ని సంహరించి, చక్ర జ్ఞానము 
అభ్యాసము అయిన తర్వాతనే ఈ దివ్య అస్తుముల సాధన సాధ్యము. అస్తుముల 
యూల ఆశయము జగత్సంహారము కాదు. 'అస్‌' అనగా ఉండుట. 'త్ర' అనగా 
రక్షణ. రెండింటిని కలిపినచ ప్రాప్తించిన అవస్థను రక్షణ చేసుకొనుట అని అర్ధము. 
ఎజ్రమ్‌ అస్త్రం నర శ్రేష్ట శైనం శూల వరం తథా, 
అస్త్రం బ్రహ్మశిర శైవ ఐషికమ్‌ అపి రాఘవ 
దదామి తే యమహా బాహో బ్రాహ్మమ్‌ అస్తుమ్‌ అనుతముమ్‌ 
గదే ద్వే చైవ కాకుత్స మోదకీ శిఖరీ ఉభే 


101 


శ్రీరాముడు-యోగరహస్యము 


ప్రదీప్తే నర శార్దూల ప్రయచ్చామి నృపా౭౭త్మజ 

ధర్మ పాశము అహం రాయ కాల పాశం తథైవ చ, 
పాశమ్‌ వారుణం అస్తుం చ దదామి అహమ్‌ అనుత్తమమ్‌ 
అశని ద్వే ప్రయచ్చామి శువ్కార్దే రఘు నన్దన, 
దదామి చ అస్తుం పైనాకమ్‌ అస్తుం నారాయణం తథా 
ఆగ్నేయమ్‌ అస్తు దయితం శిఖరం నాయ నాయతః, 
బాయమ్యం ప్రథయం నాయ దదామి తవ రాఘవ 

అస్త్రం హయ శిరో నాము క్రౌాళ్చావు అస్త్రం తథైవ చ 

శక్తి ద్వయం చ కాకుత్స దదామి తవ చా౭నఘ 
కజ్కాలం ముసలం ఘోరం కాపాలమ్‌ అథ కజ్యణమ్‌ 
ఎధా౭ర్ధం రాక్షసా యాని దదామి ఏతాని సర్వశః 
వబైద్యాధరం మహా౭స్తుం చ నన్దనం నాము నామతః 

అసి రత్నం యహా బాహో దదామి నృవరాత్మజ 
గాన్ధర్యమ్‌ అస్త్రం దయితం మూనతం నావు నావుతః 
ప్రస్వాపన ప్రశమయనే దద్మి సౌరం చ రాఘవ 

దర్పణం శోషణం చైవ సంతాపన విలాపనే 

యదనం చైవ దుర్ధర్గం కనర్స దయితం తథా 

పైశాచమ్‌ అస్తుం దయితం మోహనం నాము నావుతః 
ప్రతీచ్చ నర శార్దూల రాజ పుత్ర యహాయశః 

తాముసం నర శార్దూల నౌయనం చ యమహా బల 

సంవర్తం చైవ దుర్దర్షం యౌసలం చ నృపాత్మజ 

సత్యమ్‌ అస్తుం యహా బాహో తథా భూయాధరం పరమ్‌ 
ఘోరం తేజః ప్రభం నావు పర తేజో5 పకర్షణమ్‌ 
నౌమయ్యా౭స్తం శిశిరం నాయ త్వష్టు ర౭స్తుం సుదాయనమా 


శ్రీరాముడు-యోగరహస్యము 
దారుణం చ భగన్యా౭పి శితేషుమ్‌ అథ భూనబవమ్‌ 
ఈ అస్తుముల అభ్యాసమును గూర్చి పరిశీలిద్దాము. 
బ్రహ్మ శిరాస్తయు: బ్రహ్మావస్థను చేరుటకు తగిన ఉత్కృష్టమైన ఆధ్యాత్మిక 
సాధన. 
పైనాక యస్తృయు: 'పినాక' అనగా 'శివ' లేదా కళ్యాణదాయకము. అటువంటి 
కళ్యాణ కారక అవస్టయందు ఉండగలిగే సాధనావస్థ. 
నారాయణాస్తృ్యయు: 'నారా' అనగా 'జలయు'. నారాయణము అనగా జలము 
నందు వశించెడి దివ్య అవస్థ. అటువంటి దివ్య అవస్థను రక్షణ చేయు అభ్యాసము. 
ఆగ్నేయాస్తుయు: జలతత్వము పైన తెజస్తత్వము. ఈ తేజస్తత్వ అనుభూతి 
జలతత్వము కంటెను కఠినమైనది. తేజస్తత్వములోని సాధకుని కుశలముగా రక్షణ 
చేసే అభ్యాసము. 
బాయుఖ్యాస్తుయు: ఈ వాయుతత్వ గతి ప్రకాశం గతి కన్న ఎంతలో 
తేజోవంతమైనది. 
శిఖరాస్త్రయు: శిఖరము అనగా అగ్రము. సర్వోచ్చమమైన బ్రహ్మావస్థ 
యందుండుటకు తగిన రక్షించే సాధన. 
హయశిరాస్తుయు: 'హయ' అనగా అశ్వము. యోగార్హములో 'కుంభక' 
అందురు. కేవలం కుంభకములో ఎక్కువ కాలము ఉండు రక్షణ అవస్థ. 
మోహనాస్తుయు: కుండలిని జాగృతమగుట వలన సాధకుని శరిరము, 
స్వభావము ఆకర్షణలో కూడినదియై ఉండును. అదే మోహనమైనది. ఈ అవస్థను 
రక్తించగలిగిన అవస్థ. 
సోమూస్తుయు: సోముడు అనగా చంద్రుడు. లేదా అపతత్త్వము. అపతత్త 
సాధకుడు తన శిరస్సు నందు ఎల్లప్పుడూ చంద్రుని చూచును. 


103 


శ్రీరాముడు-యోగరహస్యము 


ఈ ప్రకారముగా విశ్వామిత్రుడు శ్రీరామునికి అనేక దివ్య రూప సాధనా అస్తుముల 
యందు శిక్షణ ఇచ్చినాడు. ఏ అవస్థను అయినా ప్రాప్తించుకోవడానికి ఆయా 
అవస్థలలో ఐక్యం కావాలి. రాక్షసులు అనగా వేరే అక్కడో లేరు. మనస్సు, 
సంకల్పంలో ఉన్నటువంటి చెడు వృత్తులే రాక్షసులు అని సామవేదం షణ్ముఖ 
శర్మ గారు తమ లలితా సహస్ర భాష్యములో చెప్పారు. ఈ విధముగా 
విశ్వామిత్రుడు ఈ రాక్షస వృత్తులను శ్రీరాముని అభ్యాసము లో 
సంహరింపచేసినాడు. 

1.7.1 సిద్ధాశ్రముయు: 

అస్తుముల ఉపదేశము అయిన తర్వాత విశ్వామిత్రుడు రామలక్ష్మణులను 
సిద్ధాశ్రమమునకు తీసుకొని ఎళతాడు. శ్రీరాముని సందేహానికి సమాధానముగా 
విశ్వామిత్రుడు సిద్ధాశ్రమము యొక్క విశేషాలను వివరించుచున్నాడు. 

ఇహ రాయ యహా బాహో బిష్టుః దేవర ప్రభు; 

వర్షాణి సుబహూని ఇహ తథా యుగ శాతాని చ 

తపశ్చరణ యోగా౭ర్ధం ఉబాస సుయహాతపాః 

ఏష పూర్వ ఆశ్రమో రాము వామన స్య మహాత్మనః 

సిద్ధా౭౭శ్రను ఇతి ఖ్యాతః సిద్దో హి అత్ర మహాతపాః 

ఏతస్మిన్‌ ఎవ కాలే తు రాజా వైరోచనిర్‌ బలిః 

నిర్జిత్య దైవత గణాన్‌ స ఇంద్రాన్‌ స మరు ద్రణాన్‌ 

కారయా యాస తత్‌ రాజ్యం త్రిషు లోకేషు విశ్రుతః 

యజ్ఞం చకార సుయహాన్‌ అసురిన్బో యమహా బలః 

బలే స్తు యజతయాన స్య దేవాః స అగ్ని పురోగమూః 

సమయాగయ్య స్వయం చైవ బిష్టుమ్‌ ఊచుః ఇహా౭౭శ్రమే 

బలిః వైరోచనిః విష్ణో యజతే యజ్ఞమ్‌ ఉతభుమ్‌ 

అసతమాప్తే క్రతా తస్మిన్‌ స్వ కార్యమా అభిపద్యతామ్‌ 


శ్రీరాముడు-యోగరహస్యము 
యే చ ఎనమ్‌ అభివర్తన్తే యాచితార ఇత స్తతః 

యత్‌ చ యత్ర యథావత్‌ చ సర్వం తేభ్యః ప్రయచ్చతి 
స త్వం సుర హితారాయ యూయా యోగమ్‌ ఉపాశ్రితః 
ఎవాయనత్వం గతో విట్లో కురు కల్యాణమ్‌ ఉతనుమ్‌ 
ఏతస్మిన్‌ అంతరే రాయ కాశ్యపో అగ్ని సమ ప్రభః 
అదిత్యా సహితో రాము దీప్యమూన ఇత ఓజసా 

దేవి సహాయో భగవాన్‌ దివ్యం వర్గ సహస్రకం 

బ్రతం సమూప్య వరదం తుష్టావ మధుసూదనం 
తపోభుయం తపోరాశిం తపోయూర్తిం తపాత్మకం 
తపసా త్వామ్‌ సుతప్తేన పశ్యామి పురుషోత నుం 
శరీరే తన పశ్యామి జగత్‌ సర్వ మిదం ప్రభో 

త్వం అనాదిః అనిర్దేశ్యః త్వామ్‌ అహం శరణం గతః 
తమ్‌ ఉవాచ హరిః ప్రీతః కాశ్యపం ధూత కల్మషం 

వరం వరయ భద్రం తే వరా౭ర్లో౭సి యతుం యయ 

తతి శృత్వా వచనం తస్య మరీచో కాశ్యపో౭బ్రవిత 
అదిత్యా దేవతానామ్‌ చ యయ చ ఎవ అనుయాచతః 
వర వరద సుప్రీతో దాతు ము౭ర్హసి సువ్రత 

పుత్రత్వం గచ్చ భగవన్‌ అదిత్యా యము చా౭నఘ 
భ్రాతా భవ యవఎెయాన్‌ త్వం శక్ర స్య అసుర సూదన 
శోకా౭౭ర్తానాం తు దేవానాం సాహాయ్యం కర్తు మయర్హసి 
అయం సిద్ధా౭౭శ్రమయో నాము ప్రసాదాత్‌ తే భవిష్యతి 
సిద్ధే కర్మణి దేవేశ ఉత్తిష భగవన్‌ ఇతః 

అథ విష్లుర్‌ యహాతేజా అదిత్యాం సయజాయత 


105 


శ్రీరాముడు-యోగరహస్యము 


వాయనం రూపమ్‌ ఆన్హాయ ఖైరోచనివు ఉపాగతుత్‌ 

త్రీన్‌ పాదాన్‌ అథ భిక్షిత్వా ప్రతిగృహ్య చ మూనదః 

ఆక్రయ్య లోకాన్‌ లోకా౭౭త్మా సర్వ భూత హితే రతః 

భుహేన్హాయ పునః ప్రాదాత్‌ నియయ్య బలిమ్‌ ఓజసా 

త్రైలోక్యం స మహా తేజా శ్చక్రే శక్ర వశం పునః 

తేన ఏష పూర్వమ్‌ ఆక్రాన్త ఆశ్రయః శ్రమ నాశనః 

యయా౭పి భక్త్యా తస్య ఎవ వామన స్య ఉపభుజ్యతే 

ఎనమ్‌ ఆశ్రవుమ్‌ ఆయాని రాక్షసా విఘ్న కారిణః 

అత్ర తే పురుష బ్యాఘ్రు హన్తభ్యా దుష్ట చారిణః 

అద్య గచ్చానుహ రాము సిద్ధాశ్రనుమ్‌ అనుత్తముమ్‌ 

తత్‌ ఆశ్రయ పదం తాత తబా౭పి తత్‌ యథా యయ 

ఇతి ఉక్త్వా పరయ ప్రీతో గృహ్య రామం సలక్ష్మణం 

ప్రవిశన్‌ ఆశ్రయ పదం త్యరోచత యమహా మునిః 

శశీవ గత నీహారః పునర్వసు సమన్వితః 

తం దృష్ట్వా యునయః సర్వే సిద్దాశ్రయ నివాసినః 

ఉత్సత్యోత్సత్య సహసా విశ్వామిత్రము అపూజయన్‌ 

"ఒకప్పుడు విరోచనుడి కుమారుడైన బలి చక్రవర్తి తన ప్రరాక్రంతో ఇంద్రుడిని 
నిర్భంధించాడు. అప్పుడు శ్రీమహా విష్ణువు వామన మూర్తిగా వచ్చి బలిని 
పాతాలానికి పంపారు. ఆ వామన మూర్తి తపస్సు చేసిన ఆశ్రమమే ఈ ఆశ్రమం, 
దీనిని సిద్ధాశ్రమం అంటారు. ఇక్కడే కశ్యప ప్రజాపతి తపస్సు చేశారు, ఇక్కడే 
విష్ణువు ఇంద్రుడికి తమ్ముడిగా, ఉపేంద్రుడిగా పుట్టారు. నేను యాగం చేస్తున్నది 
కూడా ఈ ఆశ్రమంలోనే " అని చెప్పి అందరూ ఆ ఆశ్రమంలోకి ఎల్లారు. 


శ్రీరాముడు-యోగరహస్యము 
1.7.2 సిద్ధాశ్రనుయు యొక్క యోగ రహస్యము 

శరిరములో జివుడు సిద్ధిని పొందుటకు ప్రయత్నించవలెను. సిద్ధి అనగా అవిద్య3 
తొలగి కామము (కోరిక), కర్మ అంతమొందుట. సిద్ధిని కలిగించెడి ఆశ్రమము 
సిద్ధాశ్రమయు. ఆశ్రమము అనగా శ్రమలను తొలగించునది. కర్మలే సిద్ధికి 
విఘ్నములు. అవిద్య, ప్రకృతి అనునవి జీవుని జ్ఞానమును ఆవరించును. దానిచే 
కామము అనగా కోరికలు కలుగును. కోరికలచే కర్మ చేయుచుండును. అనాదిగా 
జీవునకు అవిద్యా సంబంధము, కర్మ సంబంధము ఎర్ప్చడి ఉన్నవి. 

యోగ వాసిష్టములో వసిష్ట మహర్షి శ్రీరామునికి బోధించుతూ .... నియతి (AN 
arrangement of cause and effect), పురుషాకారయు (That which results 
because of efforts) ఈ రెండూ పురుషప్రయత్నము మీదనే ఆధారపడి 
అనుసరించి ఉన్నాయి. కేవలము కర్మలను త్యజించినంతమాత్రాన ఏజఒక్కరికి 
వైష్కర్మ సిద్ధి (కర్మరాహిత్య స్థితి) ప్రాప్తించదు. మనస్సును ఇచ్చారహితము 
చేసినపుడే అది లభిస్తుంది. *యనస్సు" శాస్త్ర ద్రుష్టిచేత చూడబడుచు, బుద్ది 
చత అనుభవించబడుచు ఆత్మపరిత్యాగ మొనర్చి పరమగు సిద్ధిని అనగా 
కైవల్యమును పొందవలెను. అఖండము, నిర్మలం, నిత్యము అగు ఆత్మను భావన 
చేయడం చేతనే "ఆత్మసిద్ధి' అనే ఐశ్వర్యము పాంది జీవుడు భవ్య జీవుడు 


3 Avidya is similar to the concept of maya, the difference being that maya is 
universal illusion, while avidya is individual ignorance or delusion. In the Yoga 
Sutras, Patanjali describes the five kleshas (obstacles) that block the spiritual 
path. Avidya is the first of the kleshas listed because it is the basis for the others. 
By destroying avidya, the other kleshas are no longer an issue. Avidya obscures 
the higher Self by firmly establishing our life habits and preventing change. 

To overcome avidya, the Yoga Sutras suggest these methods: 

1. Yogic asanas and breathing exercises. 

2. Self-examination through meditation. 

3. Spiritual detachment from and observation of one's actions. 


107 


శ్రీరాముడు-యోగరహస్యము 


కాగలడు. జ్ఞానప్రాప్తికై ప్రహ్లాదుడు తనంతనే సిద్ధి పొందెను. ఉద్దాలకుడు చిరకాలం 
అభ్యాసము చేస్తూ సమాధిలో ఆత్మానందాన్ని, చిద్రూపాన్ని పొంది, పరమాత్మ 
యొక్క సత్తాసామాన్య రూపాన్ని పొంది మహాసిద్ధిని పొందాడు. పుణ్యాతశయము 
వలన విషయ సుఖము కూడా చిత్త శాంతికి, సిద్ధి పొందడానికి ఉపయోగ 
పడుతుంది అని బలి ఉపాఖ్యానములో చెప్పారు. 

1.8 కుశ వంశం 

మరునాడు పూర్వాహ్నమందు చేయ వలసిన పనులను శ్రీరాముడు పూర్తి 
చేసుకొని విశ్వామిత్రుడికి వినయపూర్వకంగా నమస్కరించి .... 

ఇయౌ స్మ ముని శార్దూల కింకరౌ సయుపస్థితా 

ఆజ్ఞాపయ యథేష్టం భై శాసనం కరవాత కిమ్‌ 

యోగ వసిష్టములోని శుక వృత్తాంతములో గురు బోధన, అనుగ్రహము లేకుండా 
శుకుడికి ఆత్మానుభవము పరిపక్వ దశకు రాలేదనే విషయము జ్ఞప్తికి తెచ్చుకొని 
విశ్వామిత్రునితో, మహర్షి! మేము మీ ఆజ్ఞలను నెరవేర్చు సేవకులము. ఇచట 
నిలిచి ఉన్నాము. మీ ఇష్టము వచ్చినట్లు ఆజ్ఞాపించండి. మీ శాసనాన్ని 
శిరసావహిస్తాయు అని చెప్తారు. విశ్వామిత్రుడు శ్రీరామునిలో, మిథిలా నగరంలో 
జనక మహారాజు ఒక గొప్ప యాగం చేస్తున్నారు, కావున మీరు కూడా నాలో ఆ 
నగరానికి రండి, అక్కడ చూడవలసినవి రెండు ఉన్నాయి అని విశ్వామిత్రుడు 
రాముడితో చెప్పాడు. అందరూ ఆ మిథిలా నగరానికి బయలుదేరారు. 

అలా వాళ్ళు ప్రయాణిస్తూ శోణానది ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు, ఆ ప్రాంతం 
ఫలాలు, పుష్పాలలో చాలా శోభాయమానంగా కనబడింది. ఈ ప్రాంతం ఇంత 
ఆనందంగా, అందంగా ఉండడానికి కారణమేంటని రాముడు అడగగా 
విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు " పూర్వకాలంలో బ్రహ్మ కుమారుడైన కుశుడు 
రాజ్యపాలన చేసేవాడు. కుశుడి రెండవ కుమారుడైన కుశనాభుడికి 100 మంది 
కుమార్తెలు కలిగారు. వాయువు వారితో నన్ను పెల్లి చేసుకోండి, నన్ను 


శ్రీరాముడు-యోగరహస్యము 
పెళ్ళిచేసుకుంటే మీరు కూడా నిత్య యవ్వనంలో ఉంటారు అని ప్రలోభ పెట్టాలని 
ప్రయత్నించాడు. వెంటనే ఆ 100 కన్యలు ఏక కంఠంలో ... 

పితా హి ప్రభుః అస్మాకం దైవతం పరమం హి సః 

యస్య నో దాస్యతి పితా స నో భర్తా భవిష్యతి 

మాకు పెళ్ళంటూ జరిగితే, అది ధర్మాత్ముడైన మా తండ్రిగారు ఎవరిని చూపించి 
చేసుకోమంటే వాళ్లనే చేసుకుంటాము కాని మా అంతట మేము నిర్ణయించుకోము, 
ఈ దేశంలో ఏ స్త్రీ తన తండ్రిని కాదని సొంతంగా తన భర్తని నిర్ణయించుకునే రోజు 
రాకూడదు అని ఆ కన్యలందరూ ఏక కంఠంలో చెపా ఎరు. వారి మాటలకు 
ఆగ్రహించిన వాయుదేవుడు ఆ నూరుగురు కన్యల శరిరములలోకి ప్రవేశించి వారి 
అవయవము లందు సంకోచత వం కల్పించాడు, దానివల్ల వారందరూ 
అవయవముల పటుత్వం కోల్పోయారు. తరవాత ఆ కన్యలందరూ కుశనాభుడి 
దెగ్గరికి ఎల్లి జరిగినది చెప్పారు. అప్పుడు ఆ కుశనాభుడు తన కుమార్తెలను 
చూసి, అమ్మా! మీకు ఈ స్థితి కల్పించిన ఆ వాయుదేవుడిని మీరు శపించలేదు, 
ఓర్చు వహించారు, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని..... 

యాదృశీ: య క్షమా పుత్రః సర్వాసామ్‌ అవిశేషతః 

క్షయా దానం క్షమా యజ్ఞః క్షయా సత్యం చ పుత్రికాః 

క్షయా యశః క్షయా ధర్మః క్షరూయాం వఎిఫ్టితం జగత్‌ 

ఎస్స్ఫుజ్య కన్యాః కాకుత్స రాజా త్రిదశ ఎిక్రయః 

స్త్రీకి ఉండవలసిన ఆభరణం ఓర్పు. నూరుగురు కలిసి ఒకేసారి అంత ఓర్పు 
పట్టారు, మీలో ఒక్కరికి కూడా కోపం రాలేదు, అందం అంటే ఇది. ఓర్చె దానం, 
అన్నిటికన్నా గొప్ప కీర్తి ఓర్పె, ఓర్చుకి మించిన యజ్ఞం లేదు, ఓర్చుని మించిన 
సత్యం లేదు, ఓర్చుని మించిన ధర్మం లేదు, ఆ ఓర్చు వల్లనే ఈ భూమి 
నిలబడులోంది" అని చెప్పాడు. 


109 


శ్రీరాముడు-యోగరహస్యము 


ఈ కథ ద్వారా శ్రీరాయునికి పితృవాక్య పాలన, ఓర్చు, క్షయ, లోక 
ధర్మము విషయయై తన చునోనిశ్చయయు యరింకా దృఢపడింది. 
కుశనాభుడు తన నూరుగురు కుమార్తెలని ఆ బ్రహ్మదత్తుడు అను రాజులో ఇచ్చి 
వివాహం జరిపించాడు. బ్రహ్మదత్తుడితో వివాహం అవుతుంటే ఒక్కొక్కరి 
అంగవైకల్యం పోయి, వాళ్ళు మళ్ళి పూర్వ సౌందర్యాన్ని పొందారు. ఈ వృత్తాంతం 
విన్నాక అందరూ ముందుకి బయలుదేరారు. కుశనాభుడికి కుమారులు లేరు. 
కుమారులు కలగడం కోసం పుత్రకామేష్టి యాగం ప్రారంభించాడు, తత్ఫలితంగా 
గాధి అనే కుమారుడు జన్మించాడు. నేను ఆ గాధి యొక్క కుమారుడినే 

రామా! అని విశ్వామిత్రుడు రాముడిలో చెప్పాడు. నేను కుశ వంశంలో 
జన్మించాను కాబట్టి నన్ను కౌశికుడు అని అంటారు. శ్రీరాముని కోరికపై కథా 
సందర్భమున విశ్వామిత్రుడు గంగావతారాణమును ఇట్లు వివరించెను. 

1.9 గంగానతారాణము-భగీరథుని ఆత్మ శోధనము 

రామా! మీ వంశమునకు చెందిన అయోధ్యాధిపతి "సగరుడు" అనే ఒక గొప్ప 
ధర్మాత్ముడు కలడు. అతనికి ఒక భార్య ద్వారా అసమంజసుడు, వేరొక భార్య 
ద్వారా అరువది వేల మంది బలవంతులైన కుమారులు కలిగిరి. అసమంజసునికి 
అంశుమంతుడు అనే కుమారుడు కల్లను. ఒకనాడు సగరునకు యజ్ఞము 
చేయవలెనని సంకల్పించి. ఆరంభించెను. యజ్ఞాశ్వమును ఇంద్రుడు 
అపహరించి పాతాళమున కపిల రూపమున తపస్సు చేసుకొంటున్న వాసుదేవుని 
ఆశ్రమమున వదలి పోయిను. సగరుని అరువది వేల మంది బలవంతులైన 
కుమారులు భూమిని మొత్తము త్రవ్వి పాతాళమున కపిలముని ఆశ్రమములో 
యజ్ఞాశ్వమును చూసి ఈయనే మన గుర్రాన్ని దొంగాలించాడని ఆ సగరులు 
భావించి ఆయనని కొట్టడానికి పరుగుతీసారు. ఎంటనే ఆ కపిల మహర్షి ఒక 
'హుం'కారం చేసేసరికి ఈ 60,000 మంది సగరులు నేల మీద బూడిదై పడ్డారు. 
ఎంతకాలమైన సగరులు రాకపోయేసరికి, ఆ సగరుడు అంశుమంతుడిని పిలిచి 


శ్రీరాముడు-యోగరహస్యము 
ఎతకమన్నాడు. అంశుమంతుడు తన పినతండ్రులు తవ్విన మార్గం ద్వారా 
ప్రయాణించి కపిల మహర్షి ఆశ్రమం చేరుకున్నాడు. అక్కడున్న తన పినతండ్రుల 
భస్మాన్ని చూసి బాధపడ్డాడు. వాళ్ళకి ఉత్తర క్రియలు జరగలేదు కనుక నీళ్ళు 
తీసుకువద్దామని బయలుదేరగా, ఆ సగరుల మేనమామ అయిన గరుత్మంతుడు 
ప్రత్యక్షమై, ఈ భూమిలోని ఏ జలంలో జలతర్పణ ఇచ్చినా నీ పినతండ్రులు 
స్వర్గానికి వెళ్ళరు, వాళ్ళు స్వర్గానికి ఎళ్ళాలంటే కేవలం స్వర్గలోకంలో ప్రవహించే 
గంగా జలాలలో తర్పణ ఇవ్వాలి. కాబట్టి గంగని భూమి మీదకి తీసుకొచ్చే 
ప్రయత్నం చెయ్యి అని చెప్పాడు. సరే అని ఆ యాగాశ్వాన్ని తీసుకళ్ళి యాగం 
పూర్తి చేశారు. తన కుమారులు కపిల మహర్షి ఆగ్రహానికి బూడిదయ్యారని విని 
సగరుడు చాలా బాధ పడ్డాడు. తరవాత ఆయన ఒక 30,000 ఎల 
సంవత్సరాలు జీవించి శరీరం వదిలాడు, ఆయన తరవాత అంశుమంతుడు 
రాజయ్యాడు, ఆయన 32,000 సంవత్సరాలు తపస్సు చేశాడు, అలా 
తపస్సులోనే శరీరం వదిలేశాడు. ఆయన తరవాత వచ్చిన దిలీపుడు 30,000 
సంవత్సరాలు రాజ్యం చేశాడు కాని గంగని తీసుకురాలేకపోయాడు. దిల్‌పుడి 
తరవాత వచ్చిన భగీరథుడు రాజ్యాన్ని మంత్రులకి అప్పజెప్పి, గోకర్ణ క్షేత్రంలో 
1000 సంవత్సరాలు తపస్సు చేయగా, ఆయనకి బ్రహ్మదేవుడు దర్శనం 
ఇచ్చాడు. అప్పుడు భగీరథుడు "నాకు కుమారులు లేరు, కాబట్టి మా వంశం 
ఆగకుండా ఉండడానికి నాకు కుమారులు కలిగేలా వరమివ్వు అన్నాడు, అలాగే 
మా పితృదేవతలు స్వర్గానికి ఎళ్ళుడం కోసం సుర గంగని భూమి మీదకి పంపించు" 
అన్నాడు. 

అప్పుడు బ్రహ్మదేవుడు "నీ మొదటి కోరికని నేను తీరుస్తాను, కాని గంగని భూమి 
మీదకి వదిలితే, దాన్ని పట్టగలిగేవాడు ఎవడూ లేడు, కేవలం శివుడు తప్ప. 
కావున నీవు శివుని గూర్చి తపస్సు చెయ్యి, ఆయన ఒప్పుకుంటే అప్పుడు గంగని 


111 


శ్రీరాముడు-యోగరహస్యము 


వదులుతాను" అని అన్నాడు. తర్వాత భగీరధుడు ఒక సంవత్సరము బొటని 
బ్రేలులో నిలబడి తీవ్రమైన తపస్సు చేయగా శంకరుడు ప్రత్యక్షమై గంగను 
భరింపగలను అని చెప్పెను. అప్పుడు గంగ తన తీవ్రమగు రూపమును, 
టేగమును స్వీకరించి ఆకాశము నుండి శివుని శిరస్సు పైన పడబోతు, తన 
వేగములో శివుని కూడా పాతాళమునకు గొనిపోదును అని ఆలోచించగా, ఆ 
విషయము గ్రహించిన శివుడు, గంగను తన జటాజూటమున బంధించెను. ఇంతకీ 
గంగ బయిటకు రాకపోయేసరికి, భగీరధుడు మరల శివుని గూర్చి తపస్సు 
చేయగా శివుడు కరుణించి గంగను వదిలెను. అలా ఎెలుపలికి వచ్చిన గంగ 
వ్లోదిని, పాదని, నళిని అను పేర్లతో తూర్పు వైపు, సుచక్షువు, సీత, సింధువు 
అను పేర్లతో పడమటి ఖైపు ప్రనహించెను. ఎడవ ప్రవాహము భగీరథుని 
ఎంట భూమిపై ప్రవహించెను. దీనినే భాగీరధి అంటారు. ఈ విధముగా 
పాతాళమునకు ప్రవహించే కార్యక్రమములో గంగ జహ్ను ముని 
ఆశ్రమమును ముంచెత్తెను. అందుకు ముని కోపించి గంగను మొత్తము పానము 
చేసెను. భగీరధుడు ప్రార్థన చేయగా అందుకు సంతసించి తన చెవి ద్వారా 
వదిలెను. అందుచే గంగ జాహ్నవి గా కూడా పేరు గాంచెను. తర్వాత గంగ 
పాతాళమునకు ఏగి ఆయా భస్మ రాశులపై ప్రవహించగా వారందరు 
తరింపబడినారు. కావున రామా! భగీరథ అకుంఠిత ప్రయత్నయుచే గంగ 
స్వర్గ, మర్త్య, వాతాళయులు ప్రవహించి "త్రిపద"” గా అయ్యినది. 

యోగా వాసిష్టములో వసిష్ట మహర్షి శ్రీరామునికి భగీరధోపాఖ్యానము 
చెపుతూ...., రామా! నీ వలెనే భగీరధునికి కూడా యవ్వన దశలోనే సంసారము 
గూర్చిన విచారంతో వైరాగ్య భావము ఏర్పడింది. అంత భగీరధుడు తన 
గురువైన త్రితలుని మార్గము ఉపదేశించమని కోరగా త్రితలుడు భగీరధునిలో ... 
రాజా! అహంభావం నశించి రాగద్వేషాలు పోగొట్టుకొంటే సంసార వ్యాధికి జ్ఞానమైన 
జెషదం లభించగలదు. సర్వసాధనల ఫలం అనహంకారము. రాజా! ఈ 


శ్రీరాముడు-యోగరహస్యము 
అహంభావంను తొలగించే మార్గం చెపుతాను విను. పురుష ప్రయత్నం తో ఈ 
భోగవాసనలను చింతించడం మాను. నీవు ఈ రాజోపచారాలైన ఛత్రచామరాది 
చిహ్నాలను వదులు. దీనాతిదీనుడబై, రాజ్యలక్ష్మిని శత్రువుకు అర్చించి, 
శరిరాభిమానాన్ని పారద్రోలి, వారి వద్దనే బిక్ష మెత్తగలిగితే, నీ అభిమానం నశించి 
పోతుంది. గురువు అయిన నన్ను కూడా త్యజించు. నీకిక సంసార భ్రాంతి 
కలగటానికి ఇసుమంత అయిన అవకాశం ఉండదు అని చెప్తాడు. రామా! 
భగీరథుడు గురువు చెప్పినదంతా బోధ పరుచుకొని సర్వత్యాగం సిద్ధించడం 
కోసము అగ్నిష్టోమం నుండి విశ్వజద్యాగం వరకు గల అన్ని యాగాలు చేశాడు. 
యజ్ఞం ముగియగానే అతను పాత్ర, అపాత్ర అని విచారణ చేయకుండా 
బ్రాహ్మణులకు, ప్రజలకు గోవులు, గుర్రాలు, ఏనుగులు, బంగారం మొదలగు 
సమస్తమూ మూడు రోజుల్లో దానంచేసి కేవలం కట్టుబట్టలలో మిగిలాడు. 
అంతటిలో ఆగక తన రాజ్యాన్ని శత్రు రాజుకి త్రుణంలా ఇచ్చేశాడు. శత్రువు ఆ 
రాజ్యాన్ని ఆక్రమించుకోగానే కౌపీనాన్ని మాత్రమే బెంటతీసుకొని రాజ్యం వదలి, 
తనను ఎవరూ గుర్తించని దూరదేశాలకు వెళ్ళాడు. ఈ విధంగా కొంతకాలానికి 
వాసనలన్నీ తొలగి, శాంతిని, ఆత్మవిశ్రాంతిని పొందాడు. పిదప అతను 
భూమండలం అంతా నిరభిమానంగా తిరుగుతూ, ఒక మారు పూర్వ రాజ్యానికి 
వచ్చి జనావాసాల వద్ద బిక్ష యాచించాడు. అతణ్ణి గుర్తించిన ప్రజలు ఖేద 
చిత్తులైనా, శత్రురాజు తిరిగి రాజ్యాన్ని తీసుకోమని కోరినా భోజనాన్ని తప్ప 
మిగితావేవి స్వీకరించకుండా కొన్ని దినాలు ఉండి మరో తావుకు పోయాడు. 
భగీరథుడు ఈ విధంగా శాంత మనస్కుడై, కొంతకాలానికి గురువు లో కలిసి 
ప్రారబ్బకర్మవలన ఈ శరిరం లభించింది. అది క్షీణించే వరకు ఇది ఉండుగాక! అనే 
మనోనిశ్చయంలో అనాసక్తి తో జీవించేవారు. కొంతకాలానికి భగీరథుడు గురువు 
వద్ధ సెలవు తీసుకుని తిరిగి దేశ సంచారము చేయసాగాడు. అప్పుడు ఒకానొక 


113 


శ్రీరాముడు-యోగరహస్యము 


రాజ్యం చేరగా, ఆ దేశపు రాజు మరణించాడు. అంత ఆ దేశపు ప్రజలు 
భగీరథుడుని ప్రార్థించి తమ రాజుగా చేసి కొన్నారు. కొంతకాలానికి తాను 
త్యజించిన దేశపు రాజు కూడా మరణించగా ప్రజల కోరికపై ఆరాజ్యానికి కూడ రాజై, 
సస్తసాగరవలయితమైన భూమండలానికి చక్రవర్తి అయ్యాడు. 

వసిష్ట ఎశ్వామిత్రులు చెప్పిన ఆయా గంగావతారణము మొదలుగా గల 
కథల ద్వారా ఎంతటి వారైనా గంగ లాగ అహంకరించకూడదని, తన 
వంశజులైన సగర పుత్రులైన అరువది బేలభుంది లాగ విచక్షణ 
కోల్ప్చోనగూడదని (కపిల మునిని అనువూనించడయు ద్వారా), జహ్ను 
యుని కథ ద్వారా ఎవరిని తక్కువగా అంచనా చేయకూడతగదని, 
భగీరధునిలాగ అహంకారము త్యజించవలెనని, కార్యము సానూకూలమై 
ఫలప్రదభుయ్యే వరకు చేపట్టిన దీక్ష వదల కూడదని శ్రీరాముడు గ్రహించి 
ప్రజలకు బూర్ల దర్శన భుయ్యెను 

1.10.1 అహల్యా శాపవిచూచనం 

అలా కధలు చెప్పుకొంటూ మిథిలా నగరమునకు ఎళ్లుచుండగా నిర్జనంగా ఒక 
ఆశ్రమము కనబడింది. అప్పుడు రాముడు ఈ ఆశ్రమం ఎవరిదని అడుగగా, 
విశ్వామిత్రుడు ఇలా చెప్పెను...... 

గౌతమస్య నరశ్రేష్ట పూర్వం ఆసీత్‌ మహాత్మనః 

ఆశ్రయో దిభ్య సంకాశః సురైః అపి సుపూజితః 

ఈ ఆశ్రమం గౌతమ మహర్షిది, ఆ గౌతముడు తన భార్య అయిన అహల్యలో కలిసి 
తాపసిగా ఇక్కడ ధార్మికమైన జీవనం గడిపేవారు. అహల్య బ్రహ్మదేవుడి మానస 
పుత్రిక, అద్భుతమైన సౌందర్యం కలిగినది. ఇంద్రుడికి అహల్య మీద కోరిక ఉన్నది. 
ఒకరోజు ఉదయాన్నే గౌతమ మహర్షి సంధ్యావందనాది క్రతువులు నదిలో 
చేసుకునే సమయంలో, ఆయన ఇంటి వద్ద లేని సమయంలో, గౌతమ మహర్షి 


శ్రీరాముడు-యోగరహస్యము 
వేషంలో ఇంద్రుడు ఆయన ఇంటిలోకి ప్రవేశించాడు. ఇంటిలోకి ప్రవేశించి నేను నీ 
సంగమాన్ని కోరుకుంటున్నాను అని అహల్యలో అన్నాడు. 

యుని చేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన 

యతిం చకార దుర్మేధా దేవ రాజ కుతూహలాత్‌ 

అహల్యకి వచ్చింది గౌతముడు కాదు ఇంద్రుడని తెలుసు, కాని ఆమె కన్యత్వంలో 
ఉండగా ఆమెకి ఇంద్రుడి మీద మనసులో కోరిక ఉండేది, అందువలన ఇంద్రుడితో 
సంగమించింది. అహల్య ఇంద్రుడితో ఇలా అనింది నేను నీలో సంగమించి చాలా 
ఆనందం పొందాను, కృతార్దురాలినయ్యాను, నువ్వు ఇక్కడినుంచి తొందరగా 
టెళ్ళిపో. నిన్ను నువ్వు గౌతముడి నుండి రక్షించుకో అని చెప్పింది. అప్పుడు 
ఇంద్రుడు ఒక నవ్వు నవ్వి, నేను చాలా ఆనందంపొందాను, ఎలా వచ్చానో అలానే 
టెళ్ళిపోతాను అని చెప్పి ఆశ్రమం బయటకి రాగానే...... 

గౌతముం స దదర్శ అథ ప్రవిశంతం యహాయునిం 

దేవ దానవ దుర్దర్గం తపో బల సయన్వితం 

దేవతలని, దానవులని నిగ్రహించగలిగే, శాసించగలిగే అపారమైన తపశక్తి ఉన్న 
గౌతమ మహర్షి బయటకి వస్తున్న ఇంద్రుడిని చూశారు. ఇంద్రుడి ముఖం 
మాడిపోయింది. అప్పుడు గౌతమ మహర్షి ఇంద్రుడితో ఇలా అన్నారు నా రూపం 
ధరించి నువ్వు చెయ్యరాని పాపం చేశావు. స్త్రీల మీద నీకు ఇంత కామం 
ఉండడానికి కారణం నువ్వు పురుషుడవన్న అహంకారం, కావున పురుషత్వానికి 
చిహ్నములైన నీ అండములు నేల జారి పడిపోవు గాక అని ఇంద్రుడిని శపించారు. 
పేతతుః వృషణా భూమౌ సహస్రాక్షస్య తత్‌ క్షణాత్‌ 

అహల్య వైపు చూసి గౌతముడు ఇలా అన్నాడు 

ఇహ వర్గ సహస్రాణి బహూని త్వం నివశిష్యసి 

వాయు భక్షా నిరా౭౭హారా తప్యన్త భస్మ శాయిన 


115 


శ్రీరాముడు-యోగరహస్యము 


అదృకశ్యా సర్వ భూతానామ్‌ ఆశ్రమే5స్మిన్‌ నివత్స్యసి 

యదా తు ఏతత్‌ వనం ఘోరం రామో దశరథా౭౭త్మజః 

ఆగమిష్యతి దుర్దర్గః తదా పూతా భవిష్యసి 

తస్య ఆతిథ్యేన దుర్వృతే లోభ మోహ వివర్దితా 

యత్సకాశే ముదా యుక్తా స్వం వపుః ధారయిష్యసి 

ఏవమ్‌ ఉక్త్వా యహాతేజా గౌతమో దుష్ట చారిణీమ్‌ 

నువ్వు ఇక్కడ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తూ పడుండు, ఆహరం 
తీసుకోకు, గాలిని భక్షించు. నీ మీద బూడిద కప్పబడుతుంది, కావున నువ్వు 
ఎవరికీ కనబడవు. కొంతకాలానికి ఈ ఆశ్రమానికి రామచంద్రుడు వస్తాడు. ఆయన 
ఈ ఆశ్రమ ప్రవేశం చెయ్యగానే నీకు శాపవిమోచనం కలుగుతుంది. నీకు 
శాపవిమోచనం కలగగానే నువ్వు నా పత్ని స్టానాన్ని పొందుతావు. అప్పటిదాకా 
నేను హిమవత్‌ పర్వత ప్రాంతంలో ఉంటాను అని అహల్యతో చెప్పి 
వెళ్ళిపోయాడు. 

విశ్వామిత్రుడు రామలక్ష్మణులలో కలిసి ఆ ఆశ్రమంలోకి ప్రవేశించాడు. రాముడు ఆ 
ఆశ్రమం లోకి వెళ్ళగానే, ఇన్ని వేల సంవత్సరాల నుండి శాపగ్రస్తురాలైన అహల్య 
దుర్నిరిక్షమైన తేజస్సులో పైకి లేచింది. ఆవిడని చూడగానే రాముడు ఆమె 
కాళ్ళకి నమస్కారం చేశాడు. గౌతమ మహర్షి చెప్పిన విషయం గుర్తుకు వచ్చి, 
వచ్చిన వాడు రాముడని గ్రహించిన అహల్య రాముడికి నమస్కారం చేసింది. 
వాళ్ళకి భోజనం పెట్టింది. అప్పుడు అక్కడికి వచ్చిన గౌతమ మహర్షి అహల్యతో 
కలిసి తపస్సు చేసుకోడానికి వెళ్ళిపోయాడు. 

1.10.2 అహల్యా శాపవిమోచనం లోని యోగ రహస్యము 

ఈ కథ యందు రామాయణకారుడు అహల్యను దేవరూపిణి గా వర్ణించాడు. 
వాల్మికి మహర్షి, ఈ కథ యందు జన్మించినపుడున్న తన సంస్కారములను బట్టి 
జీవాత్మ ఏ గుణ స్వభావుములలో కాలము గడుపుచుండునో అటువంటి 


శ్రీరాముడు-యోగరహస్యము 
సంస్కారయుక్తమైన శరిరము నందే అట్టి జీవాత్మ ప్రకృతి మాధ్యమములో 
ముందుకు సాగుచూ ఉండును. (ఉదాహరణకు అహల్య ఇతఃపూర్వమే ఇంద్రుని 
ఇష్టపడెను. కారణాంతరముల వలన గౌతముని వెళ్లి చేసుకొనెను.) గీతలో ఈ 
విధముగా చెప్పబడినది. 

యయై బాంశో జువలోకే జునభభూతః సనాతనః 

యనః షష్టానంద్రియాణి ప్రకృతి స్థాని కర్షతిహి 15 .7 

మృత్యువు తర్వాత జీవాత్మ తన పంచ జ్ఞానేంద్రియములు, మనస్సు, బుద్ధులను 
తీసుకొనిపోవును. జన్మించినప్పుడు మరల తన గుణ, కర్మ స్వభావములను 
అనుసరించి సారూప్యమైన శరీరమును గ్రహించి ప్రకృతి మాధ్యమముగా ఈ 
భూమిపైకి రావడము జరుగును. శరీరము యొక్క ప్రగతి సాధ్యము కానిదే జీవాత్మ 
ప్రగతి కూడా సాధ్యము కాదు. అందుచే శరీర పరిణామము జీవాత్మను బట్టియే 
జరుగు చుండును. కానీ ప్రకృతి (శరీరము పురుషుల మధ్య సంఘర్షణ 
జరుగుచునే ఉండును. గీతలో ఈ సంఘర్షణ గురించి వివరించుతూ... 

యతలో హ్యపి కౌంతేయ పురుషస్య ఎపశ్చితః 

ఇంద్రియాణి ప్రయాదీని హరన్తి ప్రసభం మునః 2 .60 

ఉన్నతి సాధించే సమయములో జీవాత్మ ఒక ప్రత్యేకమైన విపత్తును 
ఎదుర్కొనవలసి వచ్చును. అట్టి వ్యక్తి యొక్క ఇంద్రియములు ఉన్నతమైన కార్య 
వ్యవహారములు సమతుల్యత చేయడానికా అన్నట్లుగా అతనిని క్రిందకు 
లాగుచుండును. ఇదియే ప్రకృతి, పురుషుల ద్వంద్వము. సంస్కారములను బట్టి 
మనస్సు కోరుకొను వాటికి తదనుగుణంగా ఇంద్రియములు ప్రవర్తించు చుండును. 
ఇంద్రియములు, జిహ్వ ఆహారంపై దృష్టితో మనస్సును చంచల పరచును. గీతలో 
చూద్దాము. 


117 


శ్రీరాముడు-యోగరహస్యము 


విషయా బవినివర్తన్తే నిరాహారస్యదేహినః 

రసావర్గం రసోప్యస్య పరాంద్భష్ట్వానిబర్తతే 

గౌతముని జీవాత్మ బ్రహ్మ కర్మ కొరకై జ్ఞాన గంగ యొక్క తీరమునకు ఎళ్ళును. 
గౌతముడనగా ఇంద్రియములను తన వశములో ఉంచుకొని ఉత్కృష్టమైన 
అవస్థకు తీసుకొని ఎళ్లెడి సాధకుడు. సాధకుని జీవాత్మ ధ్యానములో నిమగ్నమై 
బ్రహ్మమును తెలుసుకొనగోరుటయే జ్ఞాన గంగాతేరమునకు బ్రహ్మకర్మకై 
ఎళ్ళుట. కాని ఆ జీవాత్మ యొక్క కాయము అంతగా ఉన్నత సంస్కారయుక్షయు 
కానందున అటువంటి నిమ్న సంస్కారయుతమైన (అహల్య) శరీరము తన 
ఇంద్రియములను భోగసుఖములకే వినియోగించును. ఇంద్రియ భోగ ప్రవృత్తియే 
ఇంద్రుడు. ఇంద్రునితో రమించుట అనగా శరీరము (అహల్య) ఇంద్రియ భోగ 
ప్రవృతి కోరుకొనుటయే. గౌతముని కథ అంతయు సాధనా రహస్యము. ఉచ్చ 
సంస్కార విచారణ ద్వారా అహల్య సుహల్య గా మారును. అప్పుడే సాధకుని ఘోర 
తపస్సు - ఉచ్చ సంస్కారము ద్వారా ఆత్మానంద రూప రామ దర్శనము 
జరుగును. గౌతముని శాప కారణంగా అహల్య తపస్సు వలన సుహల్యగా 
మారును. ప్రప్రధముగా అటువంటి సుహల్యకు రాముడు వందనము చేయును. 
సుహల్య కృప పొందువరకు రాముడు మిథిలా నగరమునకు పోయి సీతా 
స్వయంవరం నందు పాణిగ్రహమునకు అర్హుడు కాడు. 

యోగా వాసిష్టములోని అర్జునోపాఖ్యానములో వసిష్ట మహర్షి భవిష్యత్‌ దర్శనము 
చేసి భగవద్గీతలోని (పై చెప్పుకొన్న) విషయాలు వివరిస్తారు. 

1.11.1 శిత ధనుర్చుంగయు 

తర్వాత విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తీసుకొని మిథిలా నగరమునకు 
చేరతాడు. విశ్వామిత్రుడు తమ నగరానికి వచ్చిన విషయము తెలుసుకొని జనక 
మహారాజు అతని మంత్రి శతానందునిలో కలసి విశ్వామిత్రునికి అర్హ్య పాద్యాదులు 
ఇచ్చి సంతోషములో రామలక్ష్మణులను గురించి వివరణ అడుగుతారు. 


శ్రీరాముడు-యోగరహస్యము 
శతానందుడు అహల్యా గౌతముల పుత్రుడు. తన తలి శాప విమోచనము 
అయ్యినందుకు సంతోషించి, శ్రీరామునిలో విశ్వామిత్రుని కథను వివరించుతాడు. 
జనక మహారాజుగారి ఆహ్వానం మేరకు విశ్వామిత్రుడు రామలక్ష్మణ సమేతంగా 
రాజసభకి చేరుకున్నారు. అప్పుడు విశ్వామిత్రుడు జనకుడితో ఇలా 
అంటాడు...... వీళ్ళ ఇద్దరికీ నీ దగ్గరున్న శివ ధనుస్సుని చూపిద్దామని 
తీసుకొచ్చాను, నువ్వు ఒకసారి ఆ శివ ధనుస్సుని చూపిస్తే వీళ్ళు చూసి 
సంతోషించి తిరుగు ప్రయాణం చేస్తారు అని అన్నాడు అప్పుడు జనకుడు, శివ 
ధనుస్సు గురించి వివరించుతూ .... 

పూర్వం దక్ష ప్రజాపతి శివుడికి హవిస్సులు ఇవ్వని యాగం ప్రారంభించాడు. 
అందుకు కినుక వహించి దక్షుని కుమార్తె అయిన సతీదేవి (పార్వతీదేవి) 
యోగాగ్నిలో శరీరాన్ని వదిలింది. ఆగ్రహించిన శివుడు ధనుస్సు పట్టుకున్నాడు, 
ఆ ధనుస్సుని జనక మహారాజు వంశంలో పుట్టిన దేవరాతుడు అనే రాజు దగ్గర 
న్యాసంగా (అంటే కొంతకాలం ఉంచారు) ఉంచారు. ఆ విధంగా ఈ అద్భుతమైన 
శివ అధనస్సు మా ఇంట కొలువై ఉన్నది. నేను ఒకప్పుడు యజ్ఞం చేద్దామని 
భూమిని దున్నుతున్నాను. అలా దున్నుతున్నప్పుడు నాగటి చాలుకి తగిలి 
ఒక బాలిక తనంత తానుగా పైకి లేచింది. నాగటి చాలుకి తగిలి పైకి వచ్చింది 
కనుక, అలాగే భూమికి ఉన్నంత ఓర్చు ఉన్నది కనుక ఆమెని సీత అని 
పిలిచాయు. (జనకుని కూతురు కనుక జానకి, మిథిలా నగరంలో పుట్టింది 
కనుక బైధథిలి, దేహం మిద భ్రాంతిలేని విదేహ వంశంలో పుట్టింది కనుక ఖైదేహి 
అని సీతమ్మకి పేర్లు. ఆము అయోనిజ, ఒక స్త్రీ కడుపులో గర్భవాసం చేసి పైకి 
వచ్చినది కాదు. ఆమె అద్భుతమైన సౌందర్యరాశి. నేను ఆమెని వీర్య శుల్కగా 
(అంటే పరాక్రమము చేత గెలుచుకోబడవలసినది) ప్రకటించి, శివ ధనుస్సుని 
ఎక్కుపెట్టిన వాడికి ఇస్తాను అన్నాను. అలా ఎందరో రాజులు వచ్చారు శివ 


119 


శ్రీరాముడు-యోగరహస్యము 


ధనుస్సుని ఎక్కుపెట్టడానికి, కొంతమంది ఆ ధనుస్సుని చూడగానే పడిపోయారు, 
ఎవరూ కనీసం దాన్ని కదపలేకపోయారు. వచ్చిన వాళ్ళందరూ 
భర్నహృదయాలలో ఎనుదిరిగేవాళ్ళు. "ఒకవేళ ఈ రాముడు శివ ధనుస్సుని 
ఎక్కుపెట్టగలిగితే, నేను నా కూతురు సీతని కన్యాదానం చేసి ఇస్తాను" అన్నాడు. 
సా సీతా ఇతి మూలప్రకృతి, రూపత్వాత్‌ సా సీతా ప్రకృతి స్మృతా, ప్రణవ 
ప్రకృతి రూపత్వాత్సా సీతా ప్రకృతి రుచ్యతే 

శ్రీరామ సాన్నిధ్యవేశా జ్ఞగదానందకారిణి, ఉత్సత్తిస్థితి సంహారకారిణి సర్వ 
దేహినాం సీతా భగవతి జయా మూలప్రకృతి సంగ్నితా (సీతోపనిషత్‌) 
మూలప్రకృతి రూపిణి, ప్రణవ ప్రకృతి రూపిణి అయి ఉండుటచే నీత ప్రకృతి అని 
చెప్పబడినది. శ్రీరాముని సాన్నిధ్యవశముచే జగత్తునకు ఆనందమును 
గొల్పునదియు, జగత్తు యొక్క సృష్టి స్థితీ సంహార కారిణియు, సమస్త ప్రాణుల 
యందును అధివసించునదియు అయిన భగవతియగు సీత మూల ప్రకృతి అని 
చెప్పబడినది. 

ఆ శివ ధనుస్సుని తెప్పిస్తే మా పిల్లలు ఒకసారి చూస్తారు అని విశ్వామిత్రుడు 
అన్నాడు. అప్పుడా ఎనిమిది చక్రాలు కలిగిన మంజూషని లాక్కొని వచ్చారు. ఒక 
మనిషి అసలు ఈ ధనుస్సుని పైకి ఎత్తి, వింటినారిని లాగి కట్టడం జరుగుతుందా, 
సరే ఎదో అడిగారు కాబట్టి ఆ ధనుస్సుని తీసుకోచ్చాము చూడండి, అని జనకుడు 
అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఆ ధనుస్సుని ఒకసారి చూడమని రాముడిలో 
చెప్పాడు. అప్పుడు రాముడు ఆ మంజాషని తెరువగా అందులో పాము 
పడుకున్నట్టు ఆ ధనుస్సు ఉంది. క్షత్రియుడైన రాముడు ఆ ధనుస్సుని తేలికగా, 
కష్టం లేకుండా పైకి ఎత్తి, నారి కడదామని లాగేసరికి, వంగిన ఆ ధనుస్సు మధ్యలో 
"ఫడేల్‌" అని గట్టి శబ్దంతో విరిగిపోయింది. పిడుగులు పడే శబ్దంలో ఆ శివ 
ధనుస్సు విరిగేసరికి రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు, జనకుడు తప్ప 


శ్రీరాముడు-యోగరహస్యము 
అక్కడున్న మిగతా వారందరూ మూర్చపోయారు. అందుకు సంతసించి ఈ 
వార్తను విశ్వామిత్రుని అనుమతితో దశరధ మహారాజుకు సందేశము పంపించారు. 
1.11.2 శిరధనుర్చుంగయు లోని యోగ రహస్యము 

కోదండధారి అయిన రాముని గురి ఎప్పుడు తప్పదు. కారణమేమన బ్రహ్మము 
యందే లక్ష్యము నుంచి బాణమును సంధించును. ప్రణబోధనుః శరోహ్యత్మా 
బ్రహ్మతల్లక్యముచ్యతే ప్రణవ సాధనయే ధనుస్సు. జీవాత్మయే బాణము. ఈ 
బాణము యొక్క లక్ష్యము బ్రహ్మము. పై ఉపనిషద్‌ వాక్యము రామాయణ 
జన్మమునకు నాంది. రామరూప జీవాత్మ జవితమంతయు ధనుస్సు 
శరములతోనే నడచినది. రాముని వివాహము ధనుస్సు ఆధారంగానే 
నిశ్చితమైనది. స్వయంవరమనగా స్వయముగా వధువు వరుని ఎంచుకోవడము. 
కానీ నీతా స్వయంవరమునకు, పూర్వమే నిర్ణయింపబడిన షరతు వలన సీతకు 
స్వయముగా అధికారము ఈయబడలేదు. ఆధ్యాత్మిక దృష్టితో చూచినచో 
సీతారాముల వివాహము స్వయంవరమే. షరతు ప్రకారము ఎటువంటి 
కుసంస్కారులైనను బలవంతులైనచో శివ ధనస్సును ఎక్కుపెట్టి సీతను చేపట్ట 
వచ్చును. ఇక్కడే ఆధ్యాత్మిక ద్రుష్టి అవసరము. మేరుదండ రూప శివ ధనస్సును 
సాధనాల ద్వారా నియంత్రణలోకి తెచ్చుకొని పరిణామము చెందిన సాధనారూప 
కాయవృత్తి అయిన సీతను ప్రాప్తించుకోవాలి. ఇటువంటి సుసంస్కార కాయమును 
బలవంతులైనంత మాత్రాన రాక్షస ప్రవ్రుత్తి గల వ్యక్తులు ప్రాప్తించుకొనలేరు. 
ప్రాప్తించుకొనగల సాధకుడు రాముడు ఒక్కడే. ఆధ్యాత్మిక సాధన లేకుండా 
ఆత్మానందుడైన రామునికి కూడా ఉత్కృష్ట కాయవృత్తి రూపము ప్రాప్తించదు. 
గుణ స్వభావము సంస్కారమును బట్టి కాయము ప్రాప్తించును. 


121 


శ్రీరాముడు-యోగరహస్యము 


1.12 జనకుడు 

శివ ధనుర్చుంగము మరియు అట్టి నిర్ణయింపబడిన షరతు తెలుసుకొన్న ఎంటనే 
దశరథుడు తన గురువులలో, పురోహితులతో సమావేశమై జనకుడి నడువడి 
ఎటువంటిది అని అడిగాడు. అప్పుడు వాళ్ళు, "మహానుభావ దశరథ! విదేహ 
వంశంలో పుట్టిన జనకుడంటే సామాన్యుడు కాడు, శరీరం మీద భ్రాంతి లేనివాడు, 
భగవంతుడిని నమ్మినవాడు, అపారమైన జ్ఞానమున్న వాడు. తప్పకుండా మనం 
ఆ సంబంధం చేసుకోవచ్చు" అన్నారు. 

మిథిలా నగర రాజైన జనకుని కథ అద్భుతమైనది. (సందర్భముగా తరువాత 
కదాంశము అవగాహనకు జనకుని కథ వివరించడము అయినది. ఈ కథ 
భాగవతము నందు వివరించడము అయినది) నిమి చక్రవర్తి గొప్ప ధర్మ 
పరాయణుడు. గురువు అయిన వశిష్టుడు నిమిని ఒక యజ్ఞము చేయమని, ఆ 
యజ్ఞమును సరి అయిన సమయములో పూర్తి గావింపుమని చెప్పగా, నిమి అన్ని 
ఏర్బాట్లను చేసెను. కానీ వశిష్టుల వారు సమయము అయినప్పటికీ రాలేదు. 
సమయ పాలన పాటించుటకై చక్రవర్తి యజ్ఞము పూర్తి చేసి తదనంతరము 
ఏమియు గ్రహించకుండ వశిష్టుల రాకకై ఎదురు చూడగా, వశిష్టులవారు 
ఆలస్యముగా వచ్చి యజ్ఞము పూర్తి అయినందుకు కోపించి మరణశాపము 
ఇచ్చారు. తన దోషము లేకపోయినా శాపమిచ్చినందుకు ప్రతిగా నిమి చక్రవర్తి 
కూడా వశిష్టులవారికి సమానమైన మరణ శాపము ఇచ్చారు. రాజు, గురువు లేనిదే 
రాజ్యమెలా! అని యోచించి బుషిమునులు ఇద్దరినీ జవితులను చేయాలి అనే 
సంకల్పంతో మొదలు వశిష్టులవారిని జీవింప చేసిరి. కానీ నిమి జీవాత్మ 
శరీరములో ప్రవేశించమని ఆహ్వానింపగా రాదాయి! గోలోక, పాతాళలోక, భూలోక, 
భువర్లోకము లన్నియు ఎదికినను నిమి జీవాత్మ కనబడదాయి! చివరకు స్వర్గ 
లోకము నందు చిదానంద రూపముగా ఉండెను. భూలోకము నందు తన శరిరము 
నందు ప్రవేశించుటకు నిరాకరించెను. రాజు లేనప్పుడు రాజ్యమును 


శ్రీరాముడు-యోగరహస్యము 
పాలించేదెవ్వరు? అన్య జీవాత్మను నిమి శరీరములో ప్రవేశింప చేయాలి. గుణ, 
కర్మ, స్వభావుములలో సుయోగ్యమైన జవాత్మకై అన్వేషణ ప్రారంభమయ్యెను. 
సమన్వయములో కూడిన సజాతీయ జీవాత్మ తప్ప ఇతర జీవాత్మ ప్రవేశము 
సరికాదు. ఒక జీవాత్మ యుగముల తరబడి సరి అయిన శరీరము దొరకక ఈ 
విశ్వాంతరాళము నందు సంచరించు చుండెను. దేహము లభించ నందున విదేహి 
అనబడెడు ఆ జీవాత్మ కు అనుగుణముగా నిమి శరీరము నందలి కోశికల 
పునర్నిర్మాణము గావింపబడెను. నిమి జీవాత్మ కానందున విదేహి జీవాత్మ 
జననమైనందున ఈ కొత్త జీవాత్మతో కూడిన వ్యక్తికి జనకుడు అని పేరు 
పెట్టబడెను. 

యోగా వాసిష్టములో వసిష్ట మహర్షి జనక మహారాజుకు కొంచెము జ్ఞానము 
కలవాడైనా ఆకాశము నుండి ఫలము పడినట్లు జ్ఞానం ప్రాప్తి రూపమైనది. 
అట్టి పురాతనమైన జనక వ్రుత్తాంతము చెపుతూ ..... జనకుడు ఉద్యానవనంలో 
విహరించుచుండగా అక్కడ ఎకాంతవాసులైన సిద్దులు అద్రుశ్యాకారంలో ఉండి, 
తమలో తాము, ఆత్మజ్ఞాన సమర్ధకాలైన కొన్ని గీతాలని చెప్పుకొంటున్నారు. 
అది విన్న జనకుడు మనోవిచారణ చేసి శాస్తుంలో విధించిన కర్మలను 
చేసినందువల్ల ఆ మాలిన్యం అంటదు అని ఆలోచించి తన దైనందిన కర్మల్ని 
చేయడానికి ఉపక్రమించాడు. నియతిని తప్పని సూర్యుని లాగా, విషయ 
సుఖాల్లో ఆసక్తి లేకుండా, రాజ్యపాలన లోని అనర్జాలకు విషాదం పొందకుండా 
జువన్ముక్తుడిలా ఉండేవాడు. అలాగే శుకుడు జన్మతః జ్ఞాని అయినా అతనికి 
సరి అయిన మూర్గ్లోపదేశయు చేసి శుకునికి గురువు అయినారు. 

1.13 సీతారాయుల కళ్యాణము 

మరుసటి రోజున దశరథ మహారాజు తన పరివారంతో ఆ మిథిలా నగరాన్ని 
చేరుకోగానే, జనకుడు వాళ్ళని సాదరంగా ఆహ్వానించి.....నా కూతురైన 


123 


శ్రీరాముడు-యోగరహస్యము 


సీతమ్మని వీర్య శుల్కగా ప్రకటించి, శివ ధనుస్సుని అక్కుపెట్టినవాడికి 
ఇస్తానన్నాను, నీ కుమారుడైన రామచంద్రమూర్తి శివధనుర్భంగం చేశాడు, 
అందువలన నా కుమార్తెని నీ కుమారుడైన రాముడికి ఇవ్వాలి అని 
అనుకుంటున్నాను, కావున నన్ను అనుగ్రహించి నా కుమార్తెని మీ కోడలిగా 
స్వీకరించు అన్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే దశరథుడు జనక 
మహారాజుతో మహానుభావుడైన విశ్వామిత్రుడి అనుమతిలో నాకు ఎంతలో కాలం 
పురోహితుడిగా ఉంటున్న, మా వంశాభివృధిని కోరుకునే వశిష్ట మహర్షి మా వంశం 
గురించి చెప్తారు అన్నారు. వసిష్ట మహర్షి దశరధ మహారాజు వంశమును 
వివరించుతూ......మొదట బ్రహ్మగారు జన్మించారు, ఆ బ్రహ్మ నుండి మరిచి 
జన్మించాడు, మరిచికి కాశ్యపుడు, ఆయనకి సూర్యుడు, సూర్యుడికి మనువు, 
మనువుకి ఇక్ష్వాకు, ఇక్ష్వాకుకి కుక్షి, కుక్తికి వికుక్తి వికుక్తికి బాణుడు, బాణుడికి 
అనరణ్యుడు, అనరణ్యుడికి పృథువ, పృథువకి త్రిశంకువు, త్రిశంకువుకి 
ధుంధుమారుడు, ధుంధుమారుడికి మాంధాత, మాంధాతకి సుసంధి, సుసంధికి 
ధ్రువసంధి మరియు ప్రసేనజిత్‌ అని ఇద్దరు కుమారులు, పెద్దవాడైన ధ్రువసంధికి 
భరతుడు, భరతుడికి అసితుడు, అనసితుడికి సగరుడు, సగరుడికి 
అసమంజసుడు, అసమంజసుడికి అంశుమంతుడు, అంశుమంతుడికి దిలీపుడు, 
దిలిపుడికి భగీరథుడు, భగీరథుడికి కాకుత్సుడు, కాకుత్సుడికి రఘువు, రఘువుకి 
ప్రవృద్ధుడు (కల్మషపాదుడు), ప్రవృద్ధుడికి శంఖణుడు, శంఖణుడికి సుదర్శనుడు, 
సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్డుడికి శీఘ్రగుడు, శీఘ్రగుడికి మరువు, 
మరువుకి ప్రశుశ్రుకుడు, ప్రశుశ్రుకుడికి అంబరీషుడు, అంబరీషుడికి నహుషుడు, 
నహుషుడికి యయాతి, యయాతికి నాభాగుడు, నాభాగుడికి అజుడు, అజుడికి 
దశరథుడు, దశరథుడికి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఇది దశరథుడి వంశం, 
ఈ వంశంలోని రాజులు ఎన్నో వేల నేల సంవత్సరాలు రాజ్యపాలన చేసి, 
యాగాలు చేసి స్వర్గానికి ఎళ్ళారు" అని చెప్పాడు. 


శ్రీరాముడు-యోగరహస్యము 
ఇదంతా విన్న జనకుడు ఎంతలో సంతోషించి. తన వంశం గురించి చెప్పడం 
ప్రారంభించాడు " మా వంశంలో మొదటివాడు నిమి చక్రవర్తి, నిమికి మిథి (ఈయన 
నిర్మించినదే మిథిలా నగరం), మిథికి ఉదావసువు, ఉదావసువుకి నందివర్దణుడు, 
నందివర్థనుడికి సుకేతు, సుకేతుకిదేవరాతుడు, దేవరాతుడికి బృహద్రథుడు, 
బృహద్రథుడికి శూరుడు, మహావీరుడు అని ఇద్దరు కుమారులు, మహావీరుడికి 
సుధృతి, సుధృతికి ధృష్టకేతువు, ధృష్టకేతువుకి హర్యశ్వుడు, హర్యశ్వుడికి 
మరుడు, మరుడికి ప్రతీంధకుడు, ప్రతీంధకుడికి కీర్తిరథుడు, కీర్తిరథుడికి దేవమీఢ, 
దేవమీఢకి విబుధుడు, విబుధుడికి మహీధ్రకుడు, మహీధ్రకుడికి కీర్తిరాతుడు, 
కీర్తిరాతుడికి మహారోముడు, మహారోముడికి స్వర్థరోముడు, స్వర్థరోముడికి 
హ్రస్వరోముడు, హ్రస్వరోముడికి జనకుడు మరియు కుశధ్వజుడు, జనకుడికి 
సీతమ్మ అయోనిజగా లభించింది, తరవాత ఊర్మిళ పుట్టింది" అని 
చెప్పుకున్నాడు. తర్వాత ఒక శుభముహూర్తాన నీతా రాముల వివాహము 
వబైభవోపీతముగా జరిగింది. అప్పుడు జనకుడు రామునిలో, రామా! మాది విదేహ 
వంశం, మాకు దేహమునందు భ్రాంతి ఉండదు, నా కూతురిని అలా పెంచాను. ఆమె 
నిన్ను నీడలా అనుగమిస్తుంది, అని చెప్తాడు. 

సీతారాముల కళ్యాణము ప్రకృతి ద్వారా తనంతట తానే నియమబద్దముగా 
జరుగును. అందుచేతనే రాముడు దశరధుని అనుమతి లేనిదే తన వివాహము 
విశ్వామిత్రుని అనుమతితో నిశ్చితము చేసుకొనును. తరువాతనే దశరధుని 
పిలిచెను. రామునితో సహా లక్ష్మణుడికి ఊర్మిళలోను, భరతుడికి 
మాండవిలతోను, శత్రుఘ్నుడికి శృతకీర్తితోను వివాహం జరిపించారు. 
ఉఛచ్చభావనల సుసంస్కారముల మిళనము ఊర్మిళ, మంచి జ్ఞానమునే సదా 
శ్రవణము చేయునది శ్రుతకీర్తి, ప్రాప్తించిన జ్ఞానమును కుశలతలో ఆచరించడమే 
మాండవి అను పదమునకు అర్ధము. ఈ విధముగా తన నలుగురు పుత్రులు, 


125 


శ్రీరాముడు-యోగరహస్యము 


కోడళ్ళు, మువ్వురు మరియు మూడు వందల ఏబది రాణులలో కలని దశరధుడు 
అయోధ్యకు తిరిగి ఎల్లెను. ఇందు ఉన్న అనేక సాధనావస్థలు గ్రహించాలి. 

1.14 శ్రీరాయుని వంశ విచారణ: 

ముఖ్యముగా మూడు వంశములు శ్రీరామునికి చెందినవిగా అంగీకరింపబడినవి. 
మొదటిది ఇక్షాకు వంశము. అంతఃకరణ శుద్ధమైన కారణముగా మధురమైన 
వాక్కును పొందిన సాధకుడు 'ఇక్షాకు' అనెదరు. ఇక్షు+వాక్కు =ఇక్షాకు. 
సంస్కృత శబ్దమునకు 'ఉ' కారమును చేర్చి ఇక్షాకు అయి ఇదే వంశ నామముగా 
అయినది. (యోగా వాసిష్టములో వసిష్ట మహర్షి ఇక్షాకుకు కల్గిన ఆత్మజ్ఞానమును 
వివరించుతూ.... చాలా కాలము రాజ్య పాలన చేసిన తర్వాత ఇక్షాకు 'నేనెవరు?' 
అనే సందేహ నివృత్తికై తన తండ్రి అయిన మనువును ప్రశ్నించగా మనువు 
చెపుతూ.... 'సంకల్చుం పరోబంధః తదభాబో వియుక్తతః' సంకల్పమే బంధము, 
సంకల్పములు లేకుండుట మోక్షము. ఈ సమస్త ప్రపంచము అజము-శాంతము- 
అంతము-ధ్రువము-అవ్యయము-నిత్య సిద్ధము అయినట్టి పరమార్థ చిద్రూపము 
గా చూస్తూవుండు, యథాసుఖంగా ఉండు అని చెప్తాడు. తద్వారా రామునికి 
ఉపదేశము చేస్తాడు). రెండవది కాకుస్థ వంశము కాకు అనగా స్వర 
జ్ఞానము. కాకుస్థ అనగా స్వర జ్ఞానంయును గ్రహించిన సాధకుడు. 
శరీరమునకు ఎడమ వైపున ఉండు నాడి చంద్ర నాడి (ఇడ నాడి) కుడి వైపున 
ఉన్నది సూర్య నాడి (పింగళ నాడి). ఈ రెంటి నడుమన ఉన్నది సుషుమ్న నాడి. 
ఈ మూడును అతి ముఖ్యమైన యోగ నాడులు. ఈ మూడు యోగ నాడుల 
సమస్త జ్ఞానమును ఎరిగిన వాడే కాకుస్టుడు పై మూడు నాడుల సంయమము 
వలన సాధకుడు అమితమైన దివ్య శక్తులు, సిద్దులు పొందగలరు. మూడబది 
రఘుకులయు. 'ర' అనగా అగ్నిబిజయు. 'అఘు' అనగా పాపము. 
పాపమును అగ్నిలో దహించువాడు 'రఘు'. ఇతడే పాపరహిత సాధకుడు. 


శ్రీరాముడు-యోగరహస్యము 
ఇట్టి దివ్య శక్తి యుత శ్రేష్ట సాధకుడే మూడు వంశముల వంశజుడైన శ్రీరాయుడు 
ఇంకనూ... 

రాయ ఎవ పరంబ్రహ్మ రాయ ఎవ పరం తపః 

రాయ ఎవ పరం తత్వం శ్రేరామో బ్రహ్మతారకమ్‌ 

రాయ యంత్రం యో జపేత్‌ స రామో భవతీతి రామేనోక్తా 


సచ్చిదానంద రూపొస్య పరమూత్మార్ధ ఉచ్యతే 
(రాయరహస్యోపనిషత్‌) 

1.15 పరశురాముని గర్వభంగయు 

అందరూ అయోధ్య తిరిగి వచ్చు సమయమున పరశురాముడు తటస్టపడెను. ఆ 
పరశురాముడి పృథ్విని 21 పర్యాయములు నిక్షత్రియము గావించెను. 
సాధారణముగా ఒక్క పర్యాయము నికత్రియము గావించినచో పృథ్విపై 
క్షత్రియులు ఉండరాదు. దీని భావము పరశురాముడు బయిట ఉన్న 
క్షత్రియులను సంహరించడము గాదు. తనయందున్న క్షాత్ర వృత్తులను 
రూపుమాపెను. పంచ కర్మేంద్రియుయులు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ 
తన్మాత్రలు, పంచ భూతములు మరియు ఎవిటన్నిటికీ రాజైన మునస్సు 
మొతము ఇరువది ఒకటి. ఈ ఇరువది ఒకటి తత్వముల యందున్న క్షాత్ర 
వృత్తిని సంహరించి బుద్ధి రూప గణేశునకు అర్చించెను. క్షాత్ర వృత్తి ఆధ్యాత్మిక 
మార్గమునకు అడ్డువచ్చు కువృత్తులు. మహాపరాక్రమశాలి, బ్రహ్మజ్ఞానమును 
ఎరిగిన పరశురాము డు శివధనస్సును అవ్వరు ఎక్కు పెట్టలేరనే గర్వము. 
ఎంతటి వారైనా తపస్సు, బ్రహ్మజ్ఞానం కలిగిన అహంకారం కూడదు. 
విశ్వామిత్రుడు కూడా అహంకారం వలన వేల ఏండ్లు సాధన చేయవలసి వచ్చింది. 
శ్రీరాముడు నిరహంకారి. అయితే శ్రీరాముడు ధనుస్సు అక్కు పెట్టక మునుపే 


127 


శ్రీరాముడు-యోగరహస్యము 


మూడు ముక్కలు అయినది. పరశురాముడు శ్రీరాముని పరిక్షించే నెపములో విష్ణు 
ధనస్సును ఇచ్చి అది ఎక్కు పెట్టినట్లయితే ద్వంద యుద్ధమునకు పిలుస్తాడు. 
అప్పుడు రాముడు క్రుద్ధుడై ఆ విష్టుచాపమును న్వీకరించి ఎక్కుపెట్టి 

బ్రాహ్మణో అస్మ ఇతి పూజ్వాలా మే విశ్వామిత్ర కృతేనచ 

తస్మాత్‌ శక్షో న తే రాము మోక్తుం ప్రాణ హరమ్‌ శరం 

ఇయాం బా త్వత్‌ గతిమ్‌ రాము తపోబల సమార్ణితాన్‌ 

లోకాం అప్రతియాన్‌ వాపి హనిష్యామి యత్‌ ఇచ్చసి 

నహి అయం భైష్టబో దిత్య శరః పుర పురం జయః 

మోఘ పతతి వర్యేణ బాల దర్భ వినాశనః 

పరశురామా! నువ్వు బ్రాహ్మణుడివి మరియు నా గురుబైన విశ్వామిత్రుడికి నీకు 
చుట్టరికం ఉండడం చేత నేను నిన్ను సంహరించను. కాని ఒకసారి బాణం సంధించిన 
తరువాత విడిచిపెట్టకుండా ఉండను అని, పరశురాముడు తపస్సు చేసి 
సంపాదించుకున్న లోకాలని రాముడు కొట్టిసాడు. 

శ్రీరాముడు తన జీవనంలో బ్రాహ్మణుల పైన అబలలు పైన శస్త్రములు వేయననే 
నియమమునకు కట్టు బడినాడు. అయినను తాటక, కుంభకర్ణుడు, రావణుడు 
మొదలగు స్తీ మరియు బ్రాహ్మణులను సంహరించాడు. (కదా సందర్భములో 
ఆయా విషయాలు చర్చించుకొందాము) సాధనలో ప్రాప్తించిన కొన్ని వృత్తులు 
ఎంత ఉత్కృష్టమైనను బ్రహ్మ జ్ఞానమును అందించేవిగా కనబడినను నిజమైన 
సాధకుడైన రామునకు తన ఉచ్చ సాధనలో అడ్డు వచ్చే అట్టి స్తీ మరియు 
బ్రాహ్మణులను సంహరించాలి. జాతి వలన బ్రాహ్మణులమని భావించే నీచ 
వృత్తులను రాముడు సంహరించినట్టుగా ప్రతి సాధకుడు తన యందున్న రాక్షస 
వృత్తులను సంహరించ వలెను. 


శ్రీరాముడు-యోగరహస్యము 
ప్రత్యక్ష జీవనమందు ప్రాప్తించుకొనవలనిన ఆధ్యాత్మిక ఇతిహాస ప్రయత్నమే 
రామాయణ కద. ప్రపంచమందున్న ఎ దేశము, వంశము, ధర్మకల్పన వారైనను 
రామాయణము సర్వులకు ఆదర్శ ప్రాయము. 
విష్ణు ధనస్సును ఎక్కుపెట్టి రాముడు అయోధ్యకు ఎగెను. వృత్తుల మధ్య 
యుద్దము లేనటువంటి కాయమే అయోధ్య. 


బాలకాండ సభూప్తయు 


శ్రీరాయ జయరాయ జయజయ రాయ 


129 


శ్రీరాముడు-యోగరహస్యము 


2. అయోధ్య కాండ 

2.1 ఉపోద్దాతయు 

శ్రీరామాయణంలో బాలకాండ యజ్ఞ ప్రధానమైనది. అయోధ్యా కాండ ధర్మ 
ప్రధానమైనది. వేదములో చెప్పిన సుఖానికి సాధనము ధర్మము. 
అభ్యుదయమని, నిశ్రేయసమని సుఖము రెండు విధములు. జన్మ జన్మాంత 
రాళములో లభించే సుఖాన్ని అభ్యుదయమని అని, ఆత్మ నందు సంతుష్టుడై, 
మరల శరీరాన్ని పొందకుండా ఉండుటయే నిశ్రేయసము. మానవుడు ఈ లోకంలో, 
ఈ సమాజములో తన చుట్టూ ఉన్న వారిలో ప్రవర్తించే విధానము తెలిసి, వారికి 
సుఖము కలిగే విధముగా తాను ప్రవర్తించి తాను సుఖము పొందడానికి 
చేయవలసినది సామాన్య ధర్మము. మానవుడు జన్మించినది ధర్మాలను 
ఆచరిస్తూ మనసులో రాగద్వేషాలు తగ్గి ఆత్మజ్ఞానము కలిగి ఉండుటయే 
స్వస్వరూపజ్ఞానము. దీనినే విశేష ధర్మము అందురు. ఇట్టి ధర్మాన్ని 
బోధించునదియి శ్రీరామాయణము. రామాయణములో శ్రీరాముడు ఆత్మ అయితే 
మిగిలిన పాత్రలన్నీ వాని శరీరము వంటివి. అన్నింటికీ ఆత్మ అయిన 
శ్రీరాయునితో సంబంధము ఉండును. రామాయణములో ఆత్మ అయిన 
శ్రీరాయునితో నీత, లక్ష్మణ, భరత, శత్రఘ్నులకు, వానరులకు, రాక్షసులకు, 
స్త్రీలకు, పురుషులకు, చేతనములకు, అచేతనములకు, మానవులకు, 
తిర్యక్కులకు, దేవతలకు, స్థావరములకు సమానముగా ఉన్నది. ఇది 
రామాయణ రహస్యము. ఇది విశ్వ రహస్యము. 

యోగా వాసిష్టములో చెప్పినట్లు "దృశ్యం అసత్యం" అనే బుద్ది కలిగితే, 
దృశ్యాన్ని తీసివేయడం కష్టం కాదు. మాయ వలన ఈ ప్రపంచం కనబడుతుంది. 
పరమార్ధ దృష్టిలో అంతా శూన్యమే. మాయ కూడా వాస్తవం కాదు. చైతన్యము తన 
స్పందన చేత ఆకాశ రూపమైన జగత్తు కల్పిస్తున్నది. ఆకాశము నుండి వాయువు, 


శ్రీరాముడు-యోగరహస్యము 
క్రమంగా అగ్ని, జలము, భూమి ఇలా ఒకదాని నుండి ఒకటి ఉత్పన్నం 
అవుతున్నాయి. చైతన్యము విషయముల వైపు ఉన్ముఖం ఆగుటయే 
సంకల్పము యొక్క అంకురము. ఆ సంకల్పాంకురము విషయ రూప జగత్తును 
భావన చేస్తోంది. సంకల్పము తప్ప వేరుగా ఈ ప్రపంచంలో దుఃఖ సుఖము లంటు 
ఎవరికీ ఎవి లేవు. ఇట్టి జ్ఞానమే "శ్రీరాయమతత్వయు". చైతన్యము గల ఆత్మ 
స్వరూపము "సీత". పై నుండి చూస్తే కనబడదు. దున్నితే బయలు 
పడుతువుంది. కర్మ క్షేత్రమైన శరిరాన్ని జ్ఞానంలో దున్నితే ఆత్మ గోచరిస్తుంది. 
నియమించిన పనులు తాను చేయుచు వాని ఫలితముచ కలిగెడి అతిశయమును 
వానికే అరించుటయే భార్య లక్షణము. ఇదియే ఆత్మ లక్షణము. ఎప్పుడును 
కలసియే ఉండును. కానీ ఒకప్పుడు కోరకూడని కోరిక కోరుటచే బంధనమున 
పడును. కానీ అనుగ్రహముచే మరల కలియును. ఇదియే ఆత్మ స్వరూపము. 
అదియే సీతమ్మ స్వరూపము. ఆత్మ పరమాత్మల సంబంధమే సీతారాముల 
సంబంధము. 
తన అంతరంగము నందున్న తాటక వృత్తిని వధియించి సర్వ విద్యలను, 
శాస్త్రములను అభ్యాసము చేసి శ్రీరాముడు భగవంతుడు అయ్యెను. ఆ పుణ్య 
కర్మ ద్వారా జవాత్మ యందలి అజ్ఞాన అహల్యా వృత్తిని ముక్తి గావించి శ్రీరాముడు 
మిధిలను చేరెను. కఠోర యోగ సాధనల ద్వారా పొందిన సామర్థ్యము వలన 
మేరుదండ రూప శివధనుర్చుంగము చేసి జనక మహారాజు యొక్క భూ పుత్రి 
అయిన సీతను (పరిణామ కాయయమును) ప్రాప్తించు కొనెను. ఇప్పుడు శ్రీరాముని 
పిండకాయము (సుసంసారయుత మనసేంద్రియ శరిర సమూహము) నీతను 
(ఉత్తమ సంస్కారము, సాధనలో ప్రాప్తించు సాత్విక అనుభూతులు) పరిణయ 
మాడెను. జనక మహారాజు (దేహ భావన లేనటువంటి/దేహాభిమానము 
లేనటువంటి) యొక్క భూపుత్రిక (జడ దేహ భావమునకు అతీతమైనది) అయిన 


131 


శ్రీరాముడు-యోగరహస్యము 


సీత/వైదేహి/జానకి ని ప్రాష్టించుకొని శ్రీరాముడు సుసంస్కారయుత మనసేంద్రియ 
శరిరముగా మారెను. జనకుడనగా ఈ మిధ్యా సంసార రూప మిధిలకు రాజు. 
శ్రీరాముని సోదరులైన లక్ష్మణుడు తన ధ్యేయము నందు ఎల్లప్పుడూ 
నిశ్చలముగా ఉండువాడు. ”కాలో అశ్యో వహతి సప్తరశ్మిః అజరోభూరి 
దేవతా, తవురోహంతి కవయో విపశ్చితస్తస్య చక్రాభువనాని విశ్వం”. 
(కాలసూక్తం - అధర్వ వేద: 19,5354). ఏడు కిరణాలు, వెయ్యి కళ్ళు ఉంది 
వృద్దాప్యం లేనిది, శక్తి మంతమైనది కాలం. గుర్రాలు రథాన్ని లాగినట్లు సృష్టిని 
ముందుకు నడిపిస్తున్నది కాలం. వేయి పడగలు కలిగిన ఆదిశేషుడే 
భూభారాన్ని తొలగించడానికి లక్ష్మణుడుగా అవతరించాడని గోస్వామి 
తులనీదా సు తన “రామచరిత మానస్‌” లో వివరించాడు. శేష అన్న పదానికి 
మిగిలింది అనే అర్థం కూడా ఉంది. కనుక ఆదిలోను (సృష్టి లేనప్పుడు) ఆయనే 
కాలరూపంలో మిగిలి ఉంటాడు. సృష్టి అంతమైన తరువాత కూడ ఆయనే మిగిలి 
ఉంటాడు. సృష్టికి ముందు శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా యోగనిద్రలో ఉండగా 
ఆదిశేషుడు మాత్రమే మేల్కొని ఉన్నాడట. రామయణంలో లక్ష్మణుడు 
నిద్రించినట్టు ఎక్కడా కనిపించదు. తనకు నియమించిన కార్యములు అమితమైన 
భక్తితో చేయుచు జ్ఞానము నందు ఎల్లప్పుడూ రమించువాడు భరతుడు. 
శత్రువులైన దుర్వృత్తులను నశింకపచేయువాడు శత్రుఘ్నుడు. ఇక తల్లుల 
విషయానికి వస్తే ..... కుశల బుద్ధి గలది కౌసల్య, కాయభావమునకు అతీతురాలు 
కైకేయి, అందరియందు మిత్రభావములో ఉండెడిది సుమిత్ర. దసేంద్రియములకు 
(పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు) అధిపతి దశరధుడు. 
వీరందరూ ఇక్ష్వాకు కులస్థులు కాకుస్థ వంశీయులు, రఘుకుల భూషణులు. 
ఇక్ష్వాకులనగా అందరితో మధురమైన భాషణము చేయువారు. సర్వ యోగ 
విద్యా రహస్యములను ఎరిగిన వారు కాకుస్థ వంశీయులు, తమ వచనముపై ధృడ 
చిత్రము కలవారు రఘుకుల భూషణులు. 


శ్రీరాముడు-యోగరహస్యము 
2.2 శ్రీరాయుడు-జువన్ముక్తుడు 

ఇక కదా విషయానికి వస్తే..... 

కౌసల్యా శుశుభే తేన పుత్రేణా౭మిత తేజసా 

యధా వరేణ దేవానామ్‌ అదితి: వజ పాణినా 

స హి రూపోపపన్న శ్చ వీర్యవాన్‌ అనసూయకః 
భూమౌ అనుపమ: సూను: గుణైః దశరథోపయ: 

స చ నిత్యం ప్రశాన్తా౭౭త్మా మృదుపూర్వం తు భాషతే 
ఉచ్యమానో౭పి పరుషం న ఉత్తరం ప్రతిపద్యతే 
కథంచిత్‌ ఉపకారేణ కృతేన ఏకేన తుష్యతి 

న స్మరతి అపకారాణాం శతభు౭పి ఆత్మఎత్‌ తయా 
శీల వృద్దెః జ్ఞాన వృద్ది; వయో బృద్దె శ్చ సజ్జనైః 
కథయన్‌ ఆస్త వై నిత్యమ్‌ అస్తు యోగ అన్తరే ష్వ౭పి 
బుద్ధియాన్‌ మధురా భాష్‌ పూర్వ భాషీ ప్రియం ఎద: 
వీర్యవాన్‌ న చ వీర్యేణ మహతా స్వేన విస్మిత: 

న చా౭౭నృత కథో విద్వాన్‌ వృద్ధానాం ప్రతిపూజక: 
అనురక్త: ప్రజాభి శ్చ ప్రజా శ్చా౭ప్యనురంజతే 
సానుక్రోశో జిత క్రోధో బ్రాహ్మణ ప్రతిపూజక: 
దీనా౭నుకంపీ ధర్మజ్ఞో నిత్యం ప్రగ్రహవాన్‌ శుచిః 
కులోచిత యతి: క్షాత్రం ధర్మం స్వం బహు మన్యతే 
మన్యతే పరయా కీరా మహత్‌ స్వర్గ ఫలం తత: 

న అశ్రేయసి రలో విద్వాన్‌ న విరుద్ధ కథా రుచి 
ఉత్తరోత్తర యుక్తా చ ఎక్తా వాచస్పతి ర్యథా 

అరోగ స్తరుణో వాగ్మీ వప్పువ్మాన్‌ దేశ కాల వతి 


133 


శ్రీరాముడు-యోగరహస్యము 


లోకే పురుష సారజ్ఞ స్సాధు రేళో వినిర్మిత 

స తు శ్రేషర్లుణై ర్యుక్తః ప్రజానాం పార్దివా౭౭త్మజ: 
బహిశ్చర ఇవ ప్రాణో బభూవ గుణతః ప్రియ: 
సమ్యుగ్విద్యా వ్రత స్నాతో యధావత్‌ స అంగ టేద విత్‌ 
ఇషు అస్తే చ పితు శ్యేష్లో బభూవ భరతా౭గ్రజ: 
కల్యాణా౭భిజనః సాధు: అదీనః సత్యవాగ్‌ బుజుః 
బృద్దెః అభివినిత శ్చ ద్విజైః ధర్మా౭ర్ధ దర్శిభిః 
ధర్మా౭ర్ధ కాయ తత్త్వజ్ఞః స్మృతిమూన్‌ ప్రతిభానవాన్‌ 
లాకికే సభుయా౭౭చారే కృత కల్చో విశారదః 
నిభృత స్సంవృతాకారో గుప్త మంత్ర స్సహాయబూన్‌ 
అమోఘ క్రోధ హర్ష శృ త్యాగ సంయమతు కాలవిత్‌ 
దృఢ భక్తి స్థిర ప్రజ్ఞో న అసద్ధాహ్‌ న దుర్వచా 
నిస్తంద్రి: అప్రయత్త శ్చ స్వదోష పర దోషవిత్‌ 
శాస్తజ్ఞ శ్చ కృతజ్ఞ శ్చ పురుషా౭న్తర కోవిదః 

యః ప్రగ్రహా౭నుగ్రహయో: యథా న్యాయం విచక్షణః 
సత్సంగ్రహ ప్రగ్రహణే స్థానవిత్‌ నిగ్రహస్య చ 

ఆయ కర్మణి ఉపాయజ్ఞః సందృష్ట వ్యయ కర్మవిత్‌ 
శ్రైంష్యుం శాస్త్ర సయూహేషు ప్రాప్తో వ్యామిశ్రకేష్వ౭పి 
అర్ధ ధర్మా చ సంగృహ్య సుఖ తనో న చా౭లసః 
బైహారికాణాం శిల్బానాం విజ్ఞాతా౭ర్థ విభాగఎత్‌ 
ఆరోహె వినయే చైవ యుక్తో వారణ బాజినామ్‌ 
ధనుర్వేదవిదాం శ్రేట్లో లోకే౭తిరథ సమ్మతః 
అభియాతా ప్రహర్తా చ సేనా నయ విశారదః 


అప్రధృష్య శ్చ సంగ్రామే క్రుద్ధః అపి సురా సురైః 


శ్రీరాముడు-యోగరహస్యము 
అనసూయో జత క్రోధో న దృషప్తో న చ ముత్సరీ 

న చ అవయన్తా భూతానాం న చ కాల వశా౭నుగః 

ఏవం శ్రైషెః గుణైః యుక్తః ప్రజానాం పార్థివా౭౭త్మజః 

సమ్మత స్త్రిషు లోకేషు వసుధాయాః క్షయా గుణైః 

బుద్ధ్యా బృహస్పతే స్తుల్యో విర్యేణా౭పి శచి పతిః 

తథా సర్వ ప్రజా కాస్తో ప్రీతి సంజననైః పితుః 

గుణైః విరురుచే రామూ దీప్త సూర్య ఇవాంశుభిః 

తమ్‌ ఏవం వృత్త సంపన్నమ్‌ అప్రధృష్య పరాక్రముమ్‌ 

లోక పాలోపయం నాథమ్‌ అకాయయత మేదినీ 

వ్యసనేషు యనువ్యాణాం భృశం భవతి దుఃఖితః 

ఉత్సబేషు చ సర్వేషు పితేన పరితుష్యతి 

రాముడికి ఉన్న గుణముల చేత, దశరథుడికి రాముడంటే కొంచెం ప్రేమ ఎక్కువ. 

రాముడికి ఉన్న గొప్ప గుణాలు ఏంటంటే భగవానుని యొక్క సౌకీల్యము, 

వాత్సల్యుముచే వామనుడుగా జన్మించుటచే అదితి ఎట్లు ప్రకాశించినదో అదే 

విధముగా కౌసల్య భగవానుని పుత్రునిగా పొంది ప్రకాశించు చున్నది. శ్రీరాముడు 

సౌందర్యరాశి. రూపమేగాక గుణములచే కూడా గొప్పవాడు. దశరధునిలో అన్ని 

విధముల సమానుడు. పరాక్రమము, ధైర్యము గలవాడు, అసూయలేనివాడు. 

తానేమియు మార్చు చెందక ఇతరులలో మానసికమైన ధైర్యము తొలగునట్లు 

చేయగల వీర్యము గలవాడు. ఒకరితో నున్న గుణములను చూచి ఆ 

గుణములను దోషములుగా మలచి చెప్పునట్లు చేసేది దుష్ట గుణము అసూయ. 

అట్టి అసూయ లేనివాడు. శ్రీరాముడు నిత్యము ప్రశాంతమగు మనస్సు గలవాడు. 

అతని మనసులో ఎన్నడును కామముగాని (కోరిక), క్రోధముగాని, లోభముగాని 

లేవు. అందుచే నిశ్చలముగా ఉండును. ఎప్పుడు ఎదుటి వారి మనస్సు 


135 


శ్రీరాముడు-యోగరహస్యము 


నొప్పించకుండా సుకుమారంగా, మధురముగా మాటలాడెడివాడు. పరుషముగా 
మాటాడినవారికి సమాధానము చెప్పెడివాడు కాడు. ఎవరైనా కొంచెము 
ఉపకారము చేసినచో అట్టిది శాశ్వతముగా గుర్తుంచుకొని పొంగిపోయెడివాడు. 
వృద్ధులలో, జ్ఞానులలో సహవాసము చేయుటలో ఆసక్తి చూపి మంచి నడవడి 
సూక్ష్మ మైన విషయాలు తెలుసుకొనును. భగవంతుని గూర్చి, ఆత్మ 
స్వరూపమును గూర్చి తెలుసుకొంటూ లోకమునకు హితమైన మాటలు, 
మాత్రమే పలుకును. రాముడు ప్రశస్తుడు. లోకులందరు అట్లు సుఖముగా 
ఉండునని సర్వదా ఆలోచించేవాడు. బుద్దిమంతుడు, _మధురభాషి, 
ప్రియంవధుడు, వీర్యము కలవాడు, నిగర్వి, దయ, శరణాగత రక్షణము, ధర్మము 
ఆచరించుటలో పూనిక గల్గి సత్పురుషులను రక్షించి, దుష్టులను, అధర్మవర్తనను 
నిగ్రహించేవాడు. మనుష్యమాత్రునకు ఎట్టి దుఃఖము కలిగినను, అట్టి ఆపద 
తనకు ఆపాదించుకొని అధికమైన దుఃఖము కల్లి ఉండును. ఏ విధమైన 
అభ్యుదయము జరిగినచో తండ్రి వలెనె ఆనందించును. ఈ విధముగా వాల్మికి 
మహర్షి, నారదముని కి శ్రీరాముడు పదహారు ఉత్తమ గుణములైన "గుణవంతుడు, 
వీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞతా భావం కలవాడు, సత్యవాక్యుడు, 
దృఢవ్రతుడు, చారిత్రము కలవాడు, సర్వ భూత హితకరుడు, విద్వాంసుడు, 
సమర్ధుడు, ప్రియదర్శనుడు, ఆత్మవంతుడు, జతక్రోధుడు, ద్యుతిమంతుడు, 
అసూయారహితుడు, అవసరమైనప్పుడు మాత్రమే కోపం తెచ్చుకో గలిగే వాడు 
లో విరాజిల్లాడు అని చెప్తాడు. 

శ్రీరామునికి ఈ పదహారు గుణములు అలవాడుటకు ముఖ్య కారణము వసిష్ట 
మహర్షి చెప్పిన వసిష్ట-రామ సంవాద రూపమైన యోగా వాసిష్టము అనుడములో 
సందేహము లేదు. దానికి తోడు శ్రీరాముని శిష్య ప్రజ్ఞయే కారణము. ఉదాహరణకు 
వసిష్ట మహర్షి శ్రీరామునికి జవన్ముక్తుల విషయము వివరించుతూ 
... లోకవ్యవహారంలో శాస్త్ర విధిని అనుసరిస్తూ ఈ విశ్వాన్ని ఆకాశము లాగ, 


శ్రీరాముడు-యోగరహస్యము 
శూన్యంగా చూసేవాడు, లోకవ్యవహరాలు చేస్తూ కూడా జ్ఞానంలోనే నిలకడ కలిగి 
ఉండేవాడు, సుఖం కలగినప్పుడు ముఖం విప్పారకుండా, దుఃఖం కలగినపుడు 
ముడుచుకోకుండా ఎప్పుడూ ఒకే విధంగా ఉండేవాడు, మేల్కొనినప్పుడు కూడా 
గాఢ నిద్రలో ఉన్న వానివలె ఉండేవాడు, నిద్రలో కూడ తన స్వరూపాన్ని మరవని 
వాడు, ఎవరి చిత్తం లో వాసనలు నశించి, బయిటకు రాగ ద్వేష భయాలను 
నటిస్తూ ఉన్నా అంతరంగంలో అకాశం లాగ స నచ్చుమై ఉండేవాడు, లోకాన్ని భయ 
పెట్టని వాడు, లోకంవల్ల భయ పడని వాడు, సుఖదుఃఖాల నుండి 
విముక్తుడైనటువంటివాడు జీవన్ముక్తుడు అని చెప్తారు. అలాగే శ్రీరాముడు కూడా 
తన శిష్య ప్రజ్ఞతో ఆయా విషయాలు శ్రవణ మాత్రం చేతనే అవగాహన చేసుకొని, 
నిరంతర అభ్యాసములో జీవన్ముక్షుడు కాగలిగాడు.. 

2.3 శ్రీరాయుడు-పట్టాభిషిక ప్రయత్నయు-దశరథుడి రాజధర్మ బోధన 
ఇటువంటి సద్దుణవంతుదడైన శ్రీరామునికి యువరాజ్య పట్టాభిషేకము చేయవలెనని 
దశరధ మహారాజు తలంచి, ప్రజల అభిప్రాయము కోరగా అందుకు ఏకగ్రీవంగా 
అంగీకరించారు. 

అందుకు అంగీకరించిన దశరధుడు 

చైత్రః శ్రిశూన్‌ అయం మాసః పుణ్యః పుష్పిత కాననః 

యౌవ రాజ్యాయ రాయ స్య సర్వ మేవ ఉప కల్ఫ్యతామ్‌ 

ఈ చైత్ర మాసంలో పుష్యమి నక్షత్రంతో చంద్రుడు కలిసి ఉన్నప్పుడు రాముడికి 
పట్టాభిషేకం చేస్తానని ప్రకటించాడు. తరువాత సుమంత్రుడిని పిలిచి రాముడిని 
తీసుకురమ్మన్నాడు, వకిష్టుడిని పిలిచి పట్టాభిషేకానికి ఏర్పాట్లు 
చెయ్యమన్నాడు. తరువాత దశరధుడు రాముడిని పిలిచి నీకు పుష్యమి 
నక్షత్రంలో పట్టాభిషేకం చేస్తాను, కావున ఈ రోజుకి ఎళ్ళి ఉపవాసం (ఉపవాసం 
అంటే, కడుపు నిండా తినేస్తే కన్ను మలుగుతుంది కాబట్టి, కన్ను 


137 


శ్రీరాముడు-యోగరహస్యము 


మలిగిపోనంత సాత్విక ఆహరం, శరిరం నిలబడడానికి కావలసినంత తిని, ఆ 
ఓపికతో భగవతారాధన చెయ్యడం ఉపవాసం, అన్నం తినడం మానెయ్యడం 
ఉపవాసం కాదు) చెయ్యి అన్నాడు. నీతమ్మలో కలిని దేవతలని ప్రార్థించి, 
దర్శ్భల(గడ్డి) మీద పడుకో. అయోధ్యా నగరమంతా చాలా సంతోషంగా ఉన్నది. 
అందరూ ఎళ్ళిపోయాక దశరథుడు కూడా ఎళ్ళిపోయాడు. ముగ్గమనోహరమైన 
రాముని దశరధుడు మేడపై నుండి చూచుచునే నిలిచి ఉండెను. ఎంతసేపు 
చూచినను అతనికి తృప్తి కలుగలేదు. 

చన్దృకాన్తా౭౭ననం రావుమ్‌ అతీవ ప్రియ దర్శనమ్‌ 

రూపాదార్య గుణైః పుంసాం దృష్టి చిత్తా౭పహారిణమ్‌ 

ఘర్మా౭భితవ్తాః పర్ణన్యం హ్లాదయన్తమ్‌ ఇవ ప్రజాః 

న తతర్ప సమాయాన్తం పశ్యయానో నరా౭ధివః 

శ్రీరాముడు చంద్రుని వలె మనోహరమైన ముఖ సౌందర్యము గలవాడు. చూడ 
ముచ్చటైన అంధ చందములు గలవాడు. రూప సౌభాగ్యము చేతను బెదార్యాది 
గుణములను బట్టియు సర్వ ప్రాణుల దృష్టిని ఆకర్షించుతూ వారి చిత్తములను 
అపహరించువాడు. ఎండ బాధకు గురైన వారికి మేఘము వలె ప్రజలకు 
ఆహాదమును గూర్చు వాడు. అట్టి శ్రీరాముని దశరధ మహారాజు ఎంత చూచినను 
తనివి తీరడము లెదు. 

అట్టి రాముడు తండ్రి వద్దకు వచ్చి.... అంజలి ఘటించి ..... 

స ప్రాజ్ఞాలి రభిప్రేత్య ప్రణతః పితుర౭న్తికే 

నాము స్వం శ్రానయన్‌ రామో వవచ్చే చరణా పితుః 

'రామవర్మనైన నేను మీకు నమస్కరించుచున్నాను' అని పాదాభి వందనము 
చేసెను. అప్పుడు దశరధుడు యువరాజ పట్టాభిషేక యుక్తుడవుతున్న 
కుమారునికి కొన్ని హిత వచనములు చెప్పెను. 

భూయో వినయమ్‌ ఆస్థాయ భవ నిత్యం జితేస్హియః 


శ్రీరాముడు-యోగరహస్యము 
కాయ క్రోధ సయుత్సాని త్యజేథా వ్యసనాని చ 

పరోకయా చర్తయానో వృత్త్యా ప్రత్యక్షయా తథా 

అతూత్య ప్రభృతిః సర్వాః ప్రకృతి శ్చా౭నురజ్ఞుయ 

కోట్లా గారా౭౭యుధా గారైః కృత్వా సన్నిచయాన్‌ బహూన్‌ 

తుష్టా౭నురక్త్ష ప్రకృతి; యః పాలయతి మేదినిము 

తస్య నగ్గన్తి మిత్రాణి అబ్బా అమృుతమ్‌ ఇవా౭యరాః 

తస్మాత్‌ త్వ వు౭పి ఆత్మానం నియయ్య ఎవం సమాచర 

రామా! ఇంకను వినయవంతుడువు కమ్ము; ఎల్లప్పుడూ జతేంద్రియుడబై 
మెలుగుము. నువ్వు రాజువయ్యాక రెండు వ్యసనాలు వస్తాయి, అవి మనన్ని 
నాశనం చేస్తాయి, కావున వాటిని దగ్గరకు రానీకుండా చూసుకో, ఆ రెండు 
వ్యసనాలే కామము మరియు క్రోధము. కామము వలన నిష్కారణంగా 
టేటాడాలన్న బుద్ది పుడుతుంది, జూాదమాడదామన్న బుద్ధి పుడుతుంది, పగటి 
పూట నిద్రపోవాలన్న అలవాటు వస్తుంది, పరదూషణములని ఎేరొకరి దగ్గర 
కూర్చుని వినాలనిపిస్తుంది, పగటి పూట అని చూడకుండా స్త్రీలో 
సంభోగిద్దామనిపిస్తుంది, మద్యం తాగాలనిపిస్తుంది, పగటి పూట నృత్యము 
చూడాలనిపిస్తుంది, గీతములను విందామనిపిస్తుంది. అలాగే క్రోధము వలన 
చాడలు  చెప్పాలనిపిస్తుంది, సత్సురుషులని  నిర్భంధించాలనిపిస్తుంది, 
కపటముగా టేరొకరిని చంపాలనిపిస్తుంది, ఇతరులు వృద్ధిలోకి వస్తే ఓర్వలేనితనం 
వస్తుంది, ఇతరులలోని గుణాలని దోషాలుగా చెప్పాలనిపిస్తుంది, ఇతరుల ధనాన్ని 
అపహరించాలనిపిస్తుంది, అవతలివారి మనస్సు బాధ పడేటట్టు 
మాట్లాడాలనిపిస్తుంది, చేతిలో ఒక ఆయుధం పట్టుకొని అవతలవాదిని 
నిష్కారణంగా శిక్షించాలనిపిస్తుంది. పరోక్షంగా (గూఢచారుల ద్వారా) నీ రాజ్య 
విశేషాలను, ఇతర రాజ్య విశేషాలను తెలుసుకొని తగిన విధముగా 


139 


శ్రీరాముడు-యోగరహస్యము 


వ్యవహరింపుము. అట్టే ప్రత్యక్షంగా (స్వయముగా) ప్రజలనుండి, తదితరుల 
నుండి వాస్తవములను ఎరిగి రాజ్య పాలన చేయుము. అమాత్యులను, 
సేనాపతులను, పుర రక్షకులను, పురవాసులు, జానపదులు మున్నగు 
ప్రజలందరినీ రంజింప చేయుచు పరిపాలించుము. కోస్టాగారములను, 
కోశాగారములను, ఆయుధాగారములను ధన ధాన్యములలోను, వివిధ 
ఆయుధములలోను నింపి, సామంతులు మొదలగు సప్త ప్రకృతులకు (రాజు, 
అమాత్యులు, దుర్గములోనున్న పురము, దేశము, ధనాగారము, సేనాబలము, 
మిత్రులు. ఈ ఏడు విధములైన వాటిని సప్త ప్రకృతులు అందురు. రాజ్యమునకు 
ఈ సప్త అంగములు ప్రాణతుల్యములు) అనురాగమును పంచి ఇచ్చు, రాజును 
చూసి సామంతాదులు అమృతమును పొందిన అమరులవలె సంలోషింతురు. 
కావున నీవు మనోనిగ్రహములో ఇంతవరకు తెలిపిన విధముగా పాలింపుము. 
శ్రీరాముడు ఆయా రాజధర్మములను వినయముతో, శ్రద్ధగా విని మనసులో స్థిర 
పరచుకొనెను. 

2,4.1 మంథర ఉపదేశము -కైకేయి తరయులు 

రామ పట్టాభిషేక వార్తతో అందరూ ఇలా సంతోషంగా ఉన్న సమయంలో, 
కుబ్బ(గూని) అయిన మంథర (పుట్టినప్పటి నుంచి కైకేయకి దాసిగా 
ఉన్నది) చంద్రబింబంలా అందంగా ఉన్న రాజప్రాసాదం పైకి మంథర ఎక్కింది. 
ఆనందంగా ఉన్న ఆ దేశ ప్రజలని చూసిన మంథర భరించ లేకపోయింది. అప్పుడే 
అటుగా వెళుతున్న కౌసల్య యొక్క దాసిని చూసిన మంథర ఆమెలో "ఓ 
దాయాధి! రామజనని ఏదైనా ఒక మనోరథ సిద్ధికై పరమ సంతోషములో జనులకు 
దాన ధర్మాలు చేయుచున్నదా? ప్రజలు ఎందుకు పొంగి పోవుచున్నారు? అని 
అడిగింది. అప్పుడా కౌసల్య దాసి .... "కౌసల్యాదేవి కుమారుడైన రాముడికి 
పట్టాభిషేకం జరగబోతోంది, అందుకని కోసల దేశ ప్రజలు ఉత్సవాలు 
చేసుకుంటున్నారు చూశావా" అనింది. ఎంటనే మంథర కోపము, అసూయలో 


శ్రీరాముడు-యోగరహస్యము 
కైకేయి దగ్గరకి వెళ్ళి హంసతూలికాతల్పం మీద విశ్రాంతి తీసుకుంటున్న కైకేయిలో 
మంథర ఇలా చెప్పడం ప్రారంభించింది......... 
అక్షేయం సుయహత్‌ దేవి ప్రవృత్తం త్వ ద్వినాశనమ్‌ 
రామం దశరథో రాజా యౌవ రాజ్యే౭భిషక్ష్యతి 
సా౭స్మ్య౭గాధే భయే నుగ్నా దుఃఖ శోక సమన్వితా 
దహ్య మూనా౭నలే నేవ త్వత్‌ హితార్థమ్‌ ఇహా౭౭గతా 
"నీకు మహావిపత్తు వచ్చి పడబోతున్నది కైకా, రాముడికి యువరాజ పట్టాభిషేకం 
జరుగుతోంది. ఈ విషయము తెలియగానే భరతునికి బదులు రామునికి 
పట్టాభిషేకము జరుగుచున్నందుకు మహాదుఃఖమునకు, భయమునకు లోనై 
అగ్నిలో దహింపబడుచున్న దానివలె విలవిలలాడుచు నీ హితమును గోరి ఇటు 
వచ్చితిని. పిచ్చిదానా చూశావా, కొద్ది కాలంలో కౌసల్య రాజమాత అవుతుంది. " 
నీకు అర్ధం కావడం లేదు, ఒకసారి రాముడికి దశరథ మహారాజు యువరాజ 
పట్టాభిషేకం చేశాక, ఇక జన్మలో భరతుడు రాజు కాలేడు. తదనంతరం రాముడి 
పుత్రులు పరిపాలిస్తారు. నీ కొడుకు ఒక్కనాటికి రాజు కాలేడు. రాముడు రోజూ 
పితృసేవ, పితృసేవ అని దశరథుడి చుట్టూ తిరిగి పట్టాభిషేకం పొందుతున్నాడు. 
రాముడికి లక్ష్మణుడితో సమస్యలు ఉండవు, కావున భరతుడిని అయోధ్యకి 
రాకముందే మట్టుపెట్టస్తాడు. అందుకని కైకా నా మాట విని నీ కొడుకుని అయోధ్యకి 
రానివ్వమాకు. అటునుంచి అటు అరణ్యాలకి పారిపొమ్మని చెప్పు. ఒకసారి 
రాముడికి పట్టాభిషేకం అయితే ప్రజలకి ఆయన మీద ఉన్న నమ్మకం ఇంకా 
పెరుగుతుంది. ఇంక రాజ్యంలో తనకి శత్రువర్గం అనేది లేకుండా చేసుకుంటాడు. 
ప్రాప్తాం సువుహతి ప్రీతిం ప్రతీతాం తాం హతద్విషం 
ఉపస్థాస్యసి కౌసల్యాం దాసీవత్త్వం కృతాబజ్ఞలిః 


141 


శ్రీరాముడు-యోగరహస్యము 


“నువ్వు దశరథుడికి భార్యగా కాదు కౌసల్యకి దాసిగా బతకాలి”. అని మంథర 
కైకేయతో అనింది. మంథర చెప్పిన ఈ మాటలు విన్న కైకేయ మనసులో ఆలోచన 
ప్రవేశించింది. ఆమె వంటనే మంథరలో......" నేనూ నా కొడుకు ఈ ఉపద్రవం నుంచి 
బయటపడాలంటే ఎమి చెయ్యమంటావు " అని అడిగింది. అప్పుడు మంథర 
ఏమి చెప్పిందంటే.......అద్య రావుమితః క్లిప్రం వనం ప్రస్రాపయాయ్యహం | 
యావరాజ్యే చ భరతం క్షిప్రమేవాభిషచయే. ఏ రాముడు తన గుణములు చేత, 
పితృవాక్య పరిపాలన చేత, తండ్రిని సేవించడం చేత రాజ్యాన్ని పొందుతున్నాడో, 
ఆ రాముడిని పధ్నాలుగు సంవత్సరాలు జటలు కట్టుకొని, నారచీరలు కట్టుకొని 
దండకారణ్యానికి పంపాలి. నీ కొడుకుకి అదే ముహూర్తానికి పట్టాభిషేకం 
చేయించాలి. రాముడు పధ్నాలుగు సంవత్సరాలు అరణ్యాలకి ఎళ్ళుడం వల్ల నీ 
కొడుకు సింహాసనం మీద కూర్చొని ప్రజలందరిలోను మంచి మద్దతు సంపాదిస్తాడు. 
నీ కొడుకు ప్రజల గుండెల్లో బాగా పాతుకుపోతాడు. తరువాత రాముడు 
తిరిగొచ్చినా తనకి ఎదురు తిరగకుండా తప్పిస్తాడు. కాబట్టి రాముడిని 
పధ్నాలుగు సంవత్సరాలు అరణ్యాలకి పంపడం, నీ కొడుక్కి పట్టాభిషేకం 
చేయడం, దశరధుడు పూర్వము నీ కొసగిన రెండు వరాలను అడుగు అని 
చెప్పింది.నువ్వు అడిగితే ధర్మానికి కట్టుబడే దశరథుడు మాట తప్పడు. అని 
చెప్పింది. ఈ మాటలు విన్న కకేయ పెట్టుకున్న ఆభరణాలు, కట్టుకున్న 
పట్టుచీర అవతల పారేసి, ఒక ముతక వస్తుం కట్టుకొని కోపగృహంలో నేల మీద 
పడుకున్నది. అటుపక్క దశరథుడు పట్టాభిషేకానికి చెయ్యవలసిన పనులని 
పురమాయిస్తూ తనకి అత్యంత ప్రియమైన కైకేయకి స్వయంగా తానే ఈ శుభవార్త 
చెప్పాలని కైకేయ మందిరానికి వచ్చాడు. కైకేయ కోపగృహంలో నేలమీద 
పడిఉండడం చూసి తట్టుకోలేకపోయాడు. అప్పుడు దశరథుడు కకేయలో నీ 
కోపకారణము ఏమిటో తెలియ చేయి. రాముడి మీద ప్రమాణము చేసి నీ కోరిక 


శ్రీరాముడు-యోగరహస్యము 
ఎటువంటిది అయినా తీరుస్తాను అని అన్నాడు. అప్పుడు కైక పూర్వము 
తనకిచ్చిన రెండువరాలను గుర్తు చేస్తూ .... 

అభిషేక సమారతమ రాఘవ స్యోపకల్సితం 

అనే నైవా౭భిషేకేణ భరతో యే౭భిషిచ్యతామ్‌ 

యో ద్వితీయో వరో దేవ దత్తః ప్రీతేన ము త్వయా 

తదా దైవా౭సురే యుద్ధే తస్య కాలో౭య యాగత;: 

నవ పంచ చ వర్షాణి దణ్జకా౭రణ్యమ్‌ ఆశ్రితః 

చరా౭జన జటా ధారీ రామో భవతు తాపసః 

భరతో భజతావాు అద్య యౌవ రాజ్యమ్‌ అకణ్దకమ్‌ు 

ఏష మే పరమః కామో దత్త మేవ వరం వృణే 

అద్య చైవ హి పశ్యేయం ప్రయాన్తం రాఘవం వనం 

రాముడిని పధ్నాలుగు సంవత్సరాలు జటలు కట్టుకొని, నారచీరలు కట్టుకొని 
దండకారణ్యానికి పంపాలి. భరతుడికి అదే ముహూర్తానికి పట్టాభిషేకం 
చేయించాలి అని అడిగింది. అప్పటిదాకా ఎంతలో సంతోషంగా ఉన్న దశరథుడు ఈ 
మాట వినగానే స్పృహ కోల్పోయి ఉన్న చోటనే కూలబడ్డాడు. 

2.4.2 మంథర యొక్క యోగ రహస్యము 

మంథర యొక్క యోగ రహస్యమును పరిశీలిద్దాము. తన ఆలోచనలను 
మంథనము చేసి ఉత్కృష్టమైన ఆధ్యాత్మిక స్థాయికి తీసికొని పోవు సాధకుని శుద్ధ 
బుద్ది, దాసి వలె తత్సరమైన బుద్ది. మనస్సు నందలి వివిధ స్థితులను మంథనము 
చేసి సాధకుని ఆధ్యాత్మిక సేవకై ఎల్లప్పుడూ దాసి మాదిరీగ తత్సరతలో 
కార్యమును గావించుటయే మంథర వృత్తి. విథేహి వృత్తి రూప కైకేయకి శుద్ధమైన 
సలహాను ఇచ్చి ఆమె యొక్క ఆధ్యాత్మిక పతనమును వారించుటకై మంథర 
అంతరంగము సేవా తత్పరతలో ప్రయత్నించును. ఆలోచనలను వడగట్టి 


143 


శ్రీరాముడు-యోగరహస్యము 


అందలి సద్విచారములలతో శ్రేష్టమైన కర్తవ్యమును నెరవేరుటయే మంథర 
కార్యము. సామాన్య జనులు అందరు రాముని పట్టాభిషిక్షుని గావించాలని కోరితే, 
మంథర మాత్రము రాముని ధీరుడైన తపస్వినిగా చేయుటకై దండకారణ్యము 
పంప వలెనని కోరుకొనెను. దుష్టురాలని సమాజము నిందించిన కైకేయి రామ 
వృత్తిని ముందుకు తీసికొని పోయే తల్లి. ఆలాగుననే సాధకుని యొక్క వైరాగ్య 
వృత్తిని సదా జాగృత పరచుటకై ఉపయోగపడు వివేక వివేక బుద్ది మంథర. 
మంథర వృత్తిని మనము ఉపక్షిస్తూ ఉంటాము. దాసిగా చూపి రామాయణకారుడు 
తన మహోన్నతమును చాటినాడు. దాసిని సామాన్యముగా ఉపేక్షిస్తూ ఉంటాము. 
అయితే దాసి అయినను! సాధకునికి శుద్ధమైన, సుయోగ్యబైన ఆధ్యాత్మిక 
ఉపదేశమును ఈయగలదు. అటువంటి అమృత తత్వమును దాసి ద్వారా 
మనకు వాల్మికి మహర్షి అందించినారు. "బలాదపి సుగ్రాహ్యమ్‌" (మంచి 
సలహాను బలవంతముగా అయినను గ్రహించవలెను). కౌసల్య, దశరథుల 
ఉపదేశము ఎటువంటిది అయినను రాముడు విదేహ వృత్తి రూప తల్లి అయిన 
కైకేయి ఆజ్ఞనే పాలించును. (కథా సందర్భమున కైకేయి పాత్ర గురించి విశ్లేషణ 
చేసుకొందాము). దీని వెనుక పాత్రధారి మంథరయే. రామాయణము నందలి 
శ్రేష్టమైన పాత్ర "మంథర". రాముని వనవాసములోనే మంథర పాత్ర సమాప్తము 
అవుతుంది. 

2.5 సత్య-ధర్మయుల స్వరూపము 

సత్యము, ధర్మము అనునవి రెండును విడువక కలసి ఉండెడివి. సత్యము 
ఎల్లప్పుడును మారకుండా ఉండును. ధర్మము దేశకాల పరిస్థితులను బట్ట, 
వర్ణాశ్రమ ధర్మాలను బట్టి, లింగ భేదమును బట్టి, చేయుచున్న వృత్తిని బట్టి 
మారుచుండును. ఉదాహరణకు స్త్రీ ధర్మమునకు -పురుష ధర్మమునకు, రాజ 
ధర్మమునకు - సేవక ధర్మమునకు, గురు ధర్మమునకు - శిష్య ధర్మమునకు ...... 


శ్రీరాముడు-యోగరహస్యము 
ధర్మము మారుచుండును. “సత్యం వద ధర్మం చర”. ఒకానొక సమయములో 
ప్రహ్లాదుని కుమారుడైన విరోవనుడు, అంగీరసుని కుమారుడైన సుధర్ముడు ఒక 
వాదనలో పోటీపడ్డారు. గెలుపొందినవానికి ఓడిపొయినవాడు తన ప్రాణాన్ని 
అర్చించాలి అన్న షరతు విధించుకున్నారు. పోటీలో జయాపజయములను 
నిర్ణయించడానికి న్యాయ నిర్గెతగా ఒక సమర్థుడైన వ్యక్తి కావలిని వచ్చింది. అతడు 
ఎట్టి సంకుచిత భావములు లేనివాడై వుండాలి. తన పర భేదభావములను 
పాటించనివాడై వుండాలి. అందరూ ప్రహ్లాదుని న్యాయనిర్ణేతగా వుండమని 
ప్రార్థించారు. ప్రహ్లాదుడు ఒప్పుకున్నాడు. పోటీ ప్రారంభమైంది. ప్రహ్లాదుడు 
అన్నింటిని శ్రద్ధగా, శాంతంగా గమనిస్తున్నాడు. చివరకు విరోచనుడు ఓడినట్లు, 
సుధర్ముడు గెలిచినట్లు నిర్ణయించాడు. సుధర్ముడు పట్టలేని ఆనందముతో 
హ్లాదునికి నమస్కరిస్తూ "మీరు పుణ్యపురుషులు. జగతి యందు 
పుణ్యపురుషులే లేకున్న జగములెట్టు ఎలుగు!" వాదనలో ఓడినవాడు 
గెలిచినవాడికి ప్రాణములివ్వాలని తెలిసి కూడా సత్యాన్ని పాటించి మీ కుమారుని 
ఓటమిని మీరు అంగీకరించారు. "సత్యాన్నాస్తి ఏరో ధర్మః" అన్న శృతి 
వాక్యమును అక్షరాలా పాటించారు. మీరు ఇట్టి సత్యవాక్య పరిపాలకులు గనుక, 
మీ కుమారుని ప్రాణములను నేను తీసుకోను. "మీ సత్యమే మీ కుమారుని 
రక్షించింది" అన్నాడు. విరోచనుడు స్వాభావికముగా దుర్మార్గుడు. ప్రహ్లాదుని భక్తి 
ప్రపత్తులు, దర్శ నిరతి అతనిలో లేవు. ప్రహ్లాదుని మనవడు బలిచక్రవర్తి. అతనికి 
తాతయైన ప్రహ్లాదుని సద్దుణములు పుట్టికలోనే అబ్బినాయి. విరోచనుడు 
ప్రహ్లాదుని తండ్రియైన హిరణ్యకశిపునివలె దురాలోచనలలో దుష్క్రియలలో కాలం 


WY 


గడిపేవాడు. కానీ ప్రహ్లాదుని సత్యసంధత, నీతి నిజాయతీలవలన విరోచనుడు 


Ces 


* Source: http://sreesathyasai.weebly.c0m/31283108314931193074-31253110- 
31113120314931183074-30983120.html 
145 


శ్రీరాముడు-యోగరహస్యము 


రక్షింపబడినాడు. కనుక సత్యమును అందరూ పాటించవలనినదే. మానవుడు 
సత్యనిష్టుడైతే అదియే ధర్మమును కాపాడుతుంది. 

రఘుకుల వంజుడైన దశరధునికి సత్యము, రాజధర్మము రెండును 
ఆచరింపవలసినదే. 5దశరధుడు కైకేయిని వివాహమాడినప్పుడు ఆమె 
కుమారునికి రాజ్యము ఇత్తునని ప్రతిజ్ఞ చేసినాడు. ధర్మాత్ముడు, గుణవంతుడు, 
ప్రజల మన్నన పొందిన వాడు, భేష్టుడు అయిన రామునికి యువరాజ్య 
పట్టాభిషేకము చేయుట రాజ ధర్మము, ప్రజాభిష్టము కానీ సత్యము కాదు, ప్రతిజ్ఞా 
భంగము. ఈ విషయము దశరధునికి తెలియును. అందుకని దశరధుడు 
భరతుడు మరియు అతనిని అమితంగా ప్రేమించే శత్రఘ్నుడు నగరములో లేని 
సమయము చూసి రామునికి యువరాజ్య పట్టాభిషేక ప్రయత్నాలు చేసినాడు. ఈ 
విధమైన దశరధ ప్రయత్నములో ప్రతిజ్ఞా భంగమగును. సత్యవాక్సరిపాలన, 
రాజధర్మము (ప్రజాభిష్టము) మధ్య తలెత్తిన ఘర్షణలో దశరధుడు 
రాజధర్మమునకే మొగ్గుచూపి సత్యవాక్సరిపాలన కాదనుకొన్నాడు. అందుకనే 
రామపట్టాభిషక వార్త కేకయ దేశ రాజునకు మరియు జనక మహారాజునకు కబురు 
పంపలేదు. సమయము లేదని చెప్పవచ్చునని అనుకొన్నాడు. మనుమనికి 
రాజ్యము ఇత్తునని దశరధుడు చేసిన ప్రతిజ్ఞ కేకయ రాజునకు గుర్తుండును. 
అడుగునేమోనని భయపడినాడు. సత్యమును పాటించుటకు ఇష్టము లేక 
ధర్మమును దానికి తోడుగా నిలిపి సత్యమును ప్రక్కకు తొలగించాడు. అలానే 
సత్య ధర్మములను సమదృష్టితో చూచే జీవన్ముక్తుదైన జనక మహారాజు దృష్టిలో 
చులకన కాకూడదని జనకమహారాజునకు సందేశము పంపలేదు. 
రామపట్టాభిషేకమునకు అందరూ అంగీకరించినా, దీక్ష స్వీకరింపచేసినా 


5 Source : శ్రీ మద్రామాయణము, అయోధ్య కాండ, ప్రధమ భాగము - తత్వ దీపిక by శ్రీ భాష్యం 


అప్పలాచార్యులు 


శ్రీరాముడు-యోగరహస్యము 
పట్టాభిషేకము కాలేదు. కారణము విడదీయరాని సత్యధర్మములను 
విడదీయవలెనని, ధర్మముచే త్రోసి పుచ్చవచ్చునని ప్రయత్నించాడు. తాను 
ఆడిన మాటకు మార్చులేక కట్టుబడి పాలిచుట  సత్యసంధత. 
సత్యవాక్పరిపాలనము శ్రీరాముని మంచితనమును గూర్చి దశరధుడు కైకేయికి 
చెపుతూ.... 
"సత్యం, దానం తపస్త్యాగో మిత్రతా శౌచ మార్దవం, విద్యాచ గురుశుశ్రూసౌ 
ధ్రువాణ్యే థాని రాఘవౌ” 
సత్యము, దానము, తపస్సు, త్యాగము, మిత్రత్వము, శౌచము, బుజువర్తనము, 
విద్య, గురుశుశ్రాష అనునవి రాముని యందు ఎల్లవేళలా ఉండే 
గుణములు. అయితే సత్యవాక్సరిపాలనచే మిగిలిన ఎనిమిది గుణములు 
తామంతా తామే సిద్ధించును. దశరధుడు సత్యమును పాటించలేదు. 
2.6 కైకేయి వరయుల యొక్క అంతరంగము 
సర్వ విద్యలను, శాస్త్రములను గురుకులంలో నేర్చుకొని, కులగురువు అయిన 
వసిష్టుని వద్ద ఆత్మజ్ఞానమును, సర్వ యోగ రహస్యములను పంచతంత్రములోని 
కధల మాదిరిగా ఆకళింపు చేసుకొని విశ్వామిత్రుని వద్ద ఆయా 
యోగరహస్యములను అభ్యాసము చేసి, శ్రీరాముడు పరిపూర్ణ పురుషుడయ్యెను. 
ఇచ్చట కైకేయి కోరిన వరముల యొక్క అంతరంగమును పరిశీలన చేద్దాము. 
1. వవనముపై ధృడ చిత్తము కలిగిన రఘుకులమునకు మచ్చ రాకూడదు. 
2. సత్య ధర్మములను సమ దృష్టితో చూడవలెను. ధర్మాచరణము వలన సత్య 
నిష్ట భంగమైనచో ధర్మమును వదిలి వేయుటలో దోషము లేదు. 
3. దశేంద్రియములకు అధిపతి అయినను దశరధుడు మనస్సును నియంత్రణ 
చేసుకొనలేక నా పుత్రుడు, నా పుత్రుడు అని తలచుతూ దుఃఖితుడు 
అవుతున్నాడు. (వసిష్ట మహర్షి యోగ వాసిష్టములోని శుక్రోపాఖ్యానములో, 


147 


శ్రీరాముడు-యోగరహస్యము 


భృగు మహర్షి పుత్రుడైన శుక్రాచార్యుడు తన పూర్వ జన్మలో పుత్రునిపై 
మొహంలో అతనికి ధనము, దీరాయువు, గుణం కలుగవలెనని నిరంతరము 
తలపోయుచు తపఃపరాన్ముఖుడై క్షీణత చెంది మృత్యు ముఖుడయ్యినని 
చెప్పెను.) అటువంటి దశరధుని ఉద్ధరించవలెను. 

4. త్రేతాయుగ ధర్మం ప్రకారం 14 సంవత్సరాలు రాజ్యానికి దూరమైన వ్యక్తి తిరిగి 
రాజు కాలేడు, అందుకని కైక రాముడిని 14 సంవత్సరాలు అరణ్యవాసానికి 
బెళ్ళేమనింది. కాని కైకేయి 14 అనకుండా 9+5 (నవ పంచ చ వర్షాణి) అన్నది. 
కైకేయ అలా అనడం వల్ల రాముడు పదునాలుగు సంవత్సరములు తపస్సు 
చేయుచు ధీర పురుషునిగా మారవలెను. జ్యోతిష్య శాస్త్రములో జాతక చక్రము 
నందు నవ పంచమ యోగము ఒక పూర్ణమైన యోగముగా అంగీకరింపబడినది. 
అటువంటి యోగము పట్టిన వ్యక్తి గొప్ప భాగ్యశాలి మరియు పూర్ణ పురుషుడు 
అగును. ఆధ్యాత్మిక మార్గము నందు ఆత్మజ్ఞానము ప్రాప్తించుట కంటే నవ పంచమ 
యోగమింకేమి కావలయును? ఈ సిద్ధి కొరకై అటువంటి వ్యక్తి సామాజికంగా 
ఎటువంటి కష్టనష్టములు, అన్యాయములు, ఆటంకములు ఎదురైనను తన 
ధ్యేయమును చేరుటకై అన్నియు ఓరిమిలో వహించును. ఈ నవ-పంచమ (9 
+5) యోగము ద్వారా కైకేయి రాముని ధీర పురుషునిగా మార్చుటకు 
ప్రయత్నించును. వసిష్ట ముని ద్వారా పూర్తి ఆత్మ జ్ఞానమును 
సముపార్దించుకున్న శ్రీరాముని కంటే గొప్ప ఆత్మ జ్ఞాన సంపన్నుడు కైకేయికి 
ఎవ్వరు కానరాలేదు. వైదిక జీవనము నందు తపస్సు చేసుకొని ఆత్మ జ్ఞానము 
పొందువాడు ఉత్తమ పురుషుడు. "రాబూభవతు తాపసఃొ. అయోధ్యలో 
సింహాసనము అధిరోహించినచో వసిష్ట మునీంద్రుని వద్ద నేర్చుకొన్న ఆత్మ జ్ఞానము 
రాముడు అభ్యాసము చేయలేడు. 


శ్రీరాముడు-యోగరహస్యము 
5. 6అరణ్యమేదయినా పోవాలన్నచో రాముడు ఏదో ఒక అరణ్యమునకు 
పోవచ్చును. కానీ కైకేయి దండకారణ్యమని ప్రత్యేకముగా నియోగించును. ఈ కథను 
పరిశీలించినట్టయితే న. ఇక్ష్వాకు మహారాజునకు నూర్గురు పుత్రులు. ఆఖరి 
కుమారుడు దండకుడు, గొప్ప ఉద్ధండుడు, క్రూరుడు, బుషులను 
హింసించువాడు. ఇక్ష్వాకు మహారాజు దండకుని బుద్ధిని మార్చలేక రాజ్య 
బహిష్కరణ చేసి రాక్షసులలో నిండి ఉన్న దక్షిణారణ్యమునకు పంపెను. అప్పటి 
నుంచి దండకుడు ఆ అరణ్యములో ఎంతో క్రూరతతో మెలుగు చుండగా 
శుక్రాచార్యుని కుమార్తె అయిన "అరజ" (అర్హా) ను బలాత్కరించబోగా 
శుక్రాచార్యుడు గమనించి శపించెను. తతృలితముగా దండకారణ్యము మరింత 
భిభత్సవముగా మారి మానవ నివాసమునకు కష్టమయ్యెను. అయినను 
బుషిమునులు కొంతమంది పోవడము, చంపబడడము జరుగుచునే ఉండెను. ఈ 
దండకారణ్య కధలో ఒక రహస్యము దాగి ఉన్నది. దండకారణ్యమనగా మేరు 
దండము. అరణ్యము లతలు, వృక్షములు, పొదలు మున్నగు వాటితో ఎ 
విధముగా దట్టముగా ఉండునో అదే విధముగా మేరు దండము 
మజ్జాతంతువులతో (నాడిసమూహములో) నిండి ఉండును. సాధనాకాలములో 
అనేకమైన ఈ నాడులలో విశేషమైన మార్పు జరిగి సాధకుని మనస్సు, శరీరము 
సుదృుఢమై పరిశుద్ధమగును. సాధనలో ప్రతి సాధకుడు ఈ మేరు దండము నందలి 
మజ్ఞాతంతు రూప అరణ్యము నందు నివసించవలసినదియే. కొంతమంది 
సాధకులు ఈ దండకారణ్యము నందు వసించుట వలన వాని యందలి దుర్గుణ 
రూప రాక్షసుల బలము బయిటకు వచ్చి తద్వారా మరణింతురు. అనగా 
సాధనలో పూర్తిగా సఫలము కాలేరు. అయినను అనేక మంది సాధకులు సాధనా 
రూప దండకారణ్యము నందు తపస్సు చేయుచునే ఉందురు. వాస్తవమున 


6 Source : రామాయణము - యోగరహస్యము సు? యోగేశ్వర్‌ మనోహర్‌ హర్‌ కరే (కాకాజు) 
149 


శ్రీరాముడు-యోగరహస్యము 


రాక్షసులలో కూడి ఉన్న అరణ్యమునకు బుషిమునులు ఎవరు తెలిసి అక్కడ 
నివసించుటకు పోరు. దుర్గుణ రూప రాక్షసులున్నను తన మేరు దండ రూప 
దండకారణ్యమున సాధన చేయనిదే ప్రగతి సాధ్యము కాదు. ఇక్కడ రాక్షసులనగా 
సాధకుని యందు ఉన్న కుసంస్కారములే. మేరు దండ సాధనలో సాధకుని పూర్వ 
వృత్తులు ఒక్క సారిగ పైకుబుకును. అందువలననే దండక రాక్షసుడు 
ఉద్దండకుడని చెప్పబడినది. శుక్రాచార్యుని సుందర పుత్రి అయిన "అరజ" ను 
బలాత్కరించడమనగా సాధనలో సాధకుని ఉద్దండ వృత్తి అపరిపూర్ణమైన 
(సాధనకు తట్టుకోలేని) శరీరమును బలవంతము చేయుట. బలవంతమైన 
తీవ్రమైన సాధనను అపరిపూర్ణమైన శరీరముపై కొనసాగించియున్న చో సాధకుని 
మజ్జావస్థ దెబ్బతిని శరీరము నందు ప్రకంపనలు ఇంకను అనేకమైన విచిత్ర 
అనుభవములు కలుగును. అప్పుడు శరిరము తట్టుకొనలేదు. శుక్రాచార్యుడనగా 
సాధనా శక్తి (శుక్ర-శక్తి. అటువంటి శక్తియే వివిధ అనుభూతులకు కారణమగును. 
దండకుని ఉద్రేక వృత్తి శుక్రాచార్యుని శాపమనుట ఇదియే. ఆసన 
ప్రాణాయామముల ద్వారా శరీరము తగు విధముగా రూపొందవలను. అటువంటి 
శరిరములో సాధన చేసినచో సాధకుడు ఉద్రేకములు లేకుండా తట్టుకొన గల్గును. 
దశరధుడు ఇటువంటి తీవ్రమైన సాధన చేయలేడు. రాముడనగా ఆనందము. అట్టి 
రాముడు అయోధ్య యందు సుఖజీవనము చేయుట దశరధుని 
మనోభిప్రాయము. కైకేయి రాముని తీవ్రమైన సాధనకు ప్రయత్నించుటయే 
వరముల యొక్క అంతరంగము. 

2.7.1 కైకేయి తరయులకు శ్రీరాయుని అంగీకారయు 

మరునాడు సుమంత్రుడు మహారాజు దర్శనార్ధమై కైకేయి గృహమునకు రాగా 
కైకేయి సుమంత్రునిలో "సుమంత్ర! రాముడికి పట్టాభిషేకం అన్న సంతోషంలో 
మహారాజుకు రాత్రి నిద్ర పట్టలేదు, ఇప్పుడే నిద్ర పట్టింది. నువ్వు గబగబా ఎలి 
రాజు పిలుస్తున్నాడని చెప్పి రాముడిని తీసుకురా" అనింది. సుమంత్రుడు కైకేయి 


శ్రీరాముడు-యోగరహస్యము 
చెప్పిన రాజాజ్ఞను శ్రీరామునికి నిబేదించగా శ్రీరాముడు ఎేగముగా కకేయి 
అంతఃపురమునకు వచ్చి మహారాజు కైకేయిలో ఆసనముపైన కూర్చొని దిగులుగా, 
దీనంగా, వాడిన ముఖంలో ఉండుట గమనించెను. అప్పుడు తండ్రి, కైకేయి 
పాదములకు నమస్కరించి తండ్రి యొక్క విచారమునకు గల కారణము 
తెలుసుకొనగోరెను. "యతో మూలం నరః పశ్యేత్‌ ప్రాదుర్భావమిహాత్మనః, 
కధం తస్మిన్‌ నఎర్తెత ప్రత్యక్ష సతిధెభతే” ఈ శరీరములో ఉండుటకు 
కారణమైనవాడు తండ్రి. భగవానుడు సృష్టించినాడని అందురు గాని అతడు 
ప్రత్యక్షంగా కానరాడు. కాపాడడు. సృష్టించి, రక్షించే ప్రత్యక్ష దైవము 
తండ్రియే. రాముడు ఇలా అనగానే కైకేయి తన రెండు వరములు, అందుకు 
మహారాజు సంశయమునకు కారణం వివరించింది. శ్రీరాముడు అటువంటి మనో 
వికారము లేకుండా రాజాజ్ఞను అంగీకరించినవాడై కైకేయిలో ఏ మాత్రము 
చలించకుండా ఇట్లు చెప్పుచున్నాడు. 

తత్‌ అఫప్రియమ్‌ అమిత్రఘ్నూ వచనం యరణోవయమ్‌ 

శ్రుత్వా న వివ్యథే రామః కైకేయీం చేదమ్‌ అబ్రబిత్‌ 

ఏవమ్‌ అస్తు గమిష్యామి వనం వస్తుమ్‌ అహం త్వితః 

జటా౭జన ధరో రాజ్ఞః ప్రతిజ్ఞామ్‌ అనుపాలయన్‌ 

ఇదం తు జ్ఞాతువు ఇచ్చామి కియ౭ర్థం యాం యహిపతిః 

నా౭భినన్గతి దుర్దర్లో యథా పురమ్‌ అరిందయః 

యన్యు ర్నచ త్వయా కార్యో దేవి బ్రూహి తవా౭గ్రతః 

యాస్యామి భవ సుప్రీతా వనం చిర జటా ధరః 

హితేన గురుణా పిత్రా కృతజ్ఞేన నృపేణ చ 

నియుజ్యయానో ఎస్రబ్ధః కిం న కుర్యా య౭హం ప్రియమ్‌ 

అళీకం యానసం త్వేకం హృదయం దహతివ మే 


151 


శ్రీరాముడు-యోగరహస్యము 


స్వయం యన్నా౭౭హ మూం రాజా భరత స్యా౭భిషేచనమ్‌ 

అహం హి సీతాం రాజ్యం చ ప్రాణాన్‌ ఇష్టాన్‌ ధనాని చ 

హృష్లో భ్రాత్రే స్వయం దద్యాం భరతాయ అప్రచోదితః 

అప్పుడు రాముడు "తండ్రి అడగడం నేను పాటించక పోవడమూ, తప్పకుండా 
పాటిస్తాను. నేను పధ్నాలుగు సంవత్సరాలు అడవులకి ఎళ్ళుడానికి, భరతుడికి 
పట్టాభిషేకం చెయ్యడానికి తండ్రి ఇంత బెంగ పెట్టుకోవాలా, భరతుడికి కావాలంటే 
రాజ్యం ఎమిటి, సీతని ఇస్తాను, నా ప్రాణాలు ఇస్తాను, ధనమంతా ఇస్తాను. 
భరతుడికి యువరాజు కావాలన్న కోరిక ఉందని నాకు తెలియక నేను యువరాజు 
పట్టాభిషేకానికి సిద్ధపడ్డాను. తమ్ముడికి పట్టాభిషేకం అవుతున్నందుకు చాలా 
సంతోషంగా ఉందమ్మా. తప్పకుండా తమ్ముడికి పట్టాభిషేకం చేసెయ్యండి. ఈ 
విషయం చెప్పడానికి తండ్రి అంత బాధ పడ్డారని తెలిసి నేను బాధ 
పడుతున్నాను. ఆయన నన్ను అగ్నిలో దూకమన్నా దూకేస్తాను." అన్నాడు. 

న అహమ్‌ అర్ధపరో దేవి లోకము ఆవస్తుమ్‌ ఉత్సహ 

విద్ధి భూమ్‌ బుషిభి స్తుల్యం కేనలం ధర్మమా ఆస్టితమా 

యత్‌ అత్ర భవతః కించి చృక్యం కర్తుం ప్రియం యయా 

ప్రాణాన్‌ అపి పరిత్యజ్య సర్వథా కృతమ్‌ ఎవ తత్‌ 

న హ్యతో ధర్మ చరణం కించిత్‌ అస్తి నుహత్తరమ్‌ 

యథా పితరి శుశ్రూవా తస్య వా వచన క్రియా 

అనుక్తో౭ప్య౭త్ర భవతా భవత్యా వచనాత్‌ అహమ్‌ 

తనే వత్స్యామి విజనే వర్షాణి ఇహ చతుర్దశ 

న నూనం భుయి కైకేయి కించిత్‌ ఆశంససే గుణమ్‌ 

యత్‌ రాజానమ్‌ అలోచ: త్వం నుమేశ్వరతరా సతి 

యావన్‌ యూతరవమ్‌ ఆపృచ్చే సీతాం చ అనునయా మ్యు౭హమ్‌ 

తలతో౭ద్యైన గమిష్యామి దణ్జకానాం భుహద్య్వనమ్‌ 


శ్రీరాముడు-యోగరహస్యము 
"అమ్మా! రాముడు ధనం కోసం, రాజ్యం కోసం ప్రాకులాడేవాడు కాదు, నేను బుషి 
లాంటివాడిని, నాకు పితృవాక్య పరిపాలనం తప్ప ఇంకేమి వద్దు. అయినా నువ్వు 
నన్ను పిలిచి ఎల్ళిపోమంటే ఎళ్ళి పోయేవాడిని కదా, ఇంత చిన్న విషయానికి 
రెడు వరాలు అడిగావ! మీరు బెంగ పెట్టుకోకండి, నేను ఇప్పుడే 
బెళ్ళిపోతున్నాను. కాని ఒక్కసారి నాన్నగారి పాదాలకి, మీ పాదాలకి నమస్కారం 
చేసి ఎళ్ళిపోతాను" అన్నాడు. కౌసల్యా మాత వద్ద సెలవు తీసుకొని సీతను 
అనునయించి ఎళ్లెదను. నాకు ఈ మాత్రము గడువు ఈయవలసినదిగా 
ప్రార్థన. పట్టాభిషేకము సమయములోను, వనవాస వార్తా సమయములోను అనగా 
సుఖ దుఃఖములలో శ్రీరాముని ముఖములో ఎటువంటి తేడా లేకుండా 
యోగిలాగా, సత్యవాది, శ్రీమంతుడు అయినటువంటి శ్రీరాముడు తల్లి అయిన 
కౌసల్య అనుమతికై వచ్చి వనవాసమునకు అనుమతిని కోరెను. 
2.7.2 కకేయి వరముల లోని శ్రీరాయుని ఆదర్శము 
కైకేయికి ఇచ్చిన వచనములు పాలించుట దశరథ వృత్తికి సాధ్యము కాదు. 
సామాజిక న్యాయమును అనుసరించి మరియు రఘుకుల వంశజులుఇచ్చిన 
వచనములను పాలించకపోవుట ఉచితమైన విషయము కాదు. రాముడు 
పితృదేవుని మంచి కొరకై అయన ఇచ్చిన వచనములను పాటించి స్వయముగా 
వనవాసమునకు ఉద్యుక్షుడు అయ్యెను. వైదిక పరంపర యందు వ్యక్తిగత 
స్వార్ధము కన్నా సమాజ శ్రేయస్సు, విలువలకి అధిక ప్రాముఖ్యము ఈయబడినది. 
ఒకరి త్యాగమయి జీవనము వలన సమాజము ఆదర్శవంతముగా నిలబదినచో, 
సుఖపడినచో సమాజమునకు ఆ వ్యక్తి హోమము కావలసినదియే. శ్రీరాముడు 
సామాజక న్యాయమునకై తన జవితమంతయు త్యాగము చేసినారు. 
రామాయణమును పఠించువారు, వినువారు రాముని దివ్య ఆదర్శనమును 
గ్రహించి తన జీవనమునందు కార్యాన్వితము చేయవలసి యున్నది. రాముని 


153 


శ్రీరాముడు-యోగరహస్యము 


వనవాసమునకు పంపు సమయమున దశరథుడు మూర్చితుడు అయ్యెినని 
వర్ణింపబడెను. రాముడే ఆ సమస్యకు సమాధానము కనుగొనదనని నిర్ణయము 
తీసుకొనలేని దశరథుడు తలంచును. తాను వనవాసమునకు పోయినచో 
దశరథునికి మృత్యువు సంభవించునని రామునికి తెలియును. అయితే సమాజ 
ధారణ కొరకై కర్తవ్య పాలన చుక్కాని వంటిది. తాను పూర్ణ పురుషునిగా మారుట 
అనెడి కైకేయి భావనను రాముడు గౌరవించి పాలించును. 

దశరథుడు రాముని వనవాసమునకు ఎంతయో శోకగ్రస్థ మయ్యిను. విహ్వలుడై 
దశరథుడు అనుచున్నాడు. 

అహం రాఘవ కైకేయ్యా వరదా నేన బూహితః 

అయోధ్యాయా స్త్వ మేబాద్య భవరాజా నిగృహ్యభూమ్‌ 

ఓ రామా! కైకేయకి ఇచ్చిన వరముల ద్వారా నేను మోహమును పొందియుంటిని. 
నన్ను బంధించి నీవు స్వయముగా అయోధ్యకు రాజువు కమ్ము. రాముడు ఏ 
విధముగా వినక పోవు సరికి దశరథుడు సుమంత్రుని ఇచ్చి రామలక్ష్మణులను 
సాగనంపును. (కావున రామ వనవాసానికి దశరథుని అంగీకారము ఉన్నది). 

2.8 కౌసల్య పరితాపము 

మహాపురుషుడగు శ్రీరాముడు కైకేయి అంతఃపురమును వదలి ఫోదరుడగు 
లక్ష్మణునితో కూడి మనస్సును ఇంద్రియములను నిగ్రహించుకొని వనవాసమునకు 
తల్లియగు కౌసల్య అనుమతికై వచ్చి నమస్కారము చేసి తనకు నియమించిన 
ఆసనంపై కూర్చోండక నిలిచి ఇట్లనెను. అమ్మా! తండ్రి నాకు పదునాలుగు 
సంవత్సరములు వనవాసము, భరతునికి యువరాజ్య పట్టాభిషేకము అనుజ్ఞ 
ఇచ్చి యున్నారు. కావున నన్ను వనవాసమునకు అనుమతి ఈయవలసినదిగా 
ప్రార్థన. అంత కౌసల్య దుఃఖ అయి రామునిలో.... 

ఏక ఏవ హి వంధ్యాయాః శోకో భవతి మానసః 

అప్రజాస్మీతి సంతాపః నహన్యః పుత్ర విద్యతే 


శ్రీరాముడు-యోగరహస్యము 
త్వయి సన్నిహితే ప్య౭నమ్‌ అహం ఆసం నిరాకృతా 

కిం పునః ప్రోషితే తాత ధృవం యరణం ఎవ మే 

బిడ్డలు లేని గొడ్రాలికి పిల్లలు లేరు అనే బాధ ఒక్కటే కానీ సంతానము కలిగి 
ఆ సంతానముచే సుఖము అనుభవింపక భాధపడెడి నా వంటి వాని 
దుఃఖమునకు అంతులేదు. నేను దశరథుడికి భార్యగా ఉన్నప్పుడు ఏ 
మంగళమైన ఆనందాన్ని పొందలేదు. ఎందుకంటే ఆయన కైకేయకి వశుడై 
ఉన్నాడు. కైకేయ మనస్సు నొచ్చుకుంటుందని ఒక జేష్ట భార్యకి ఇవ్వవలసిన 
మర్యాద నాకు ఇవ్వకుండా, కైకేయి యొక్క దాసీజనంతో సమానంగా చూశాడు. 

దశ సప్త చ వర్షాణి తన జాతస్య రాఘవ 

అసితాని ప్రకాక్షంత్యా యయా దుఃఖ పరిక్షయం 

ఓ! రాఘవా! నీవు యువ రాజువి అయినచో నా కష్టములు అన్నియు కడతేరునని 
ఆశించి నీవు జన్మించినప్పటి (నీ ఉపనయనము జరిగినప్పటి ) నుండియు ఈ 
7పదిహిడు సంవత్సరములు నిరీక్టించు వచ్చితిని. ఇవ్వాళ నీకు యుక్త 
వయస్సులో పట్టాభిషేకం జరిగి యువరాజుగా నిలబడితే, నిన్ను చుసి, నీ 
పరిపాలన చూసి కనీసం రాజమాతగా ఆనందం అనుభవించచ్చు అని 
అనుకున్నాను. కాని ఇవ్వాళ నాకు ఆ ఆనందం కూడా లేకుండాపోయింది. ఊసర 
క్షేత్రంలో విత్తనం వేస్తే అవి మొలకెత్తకుండా ఎలా నిష్ప్రయోజనం అవుతాయో, 
అలా నేను చేసిన వ్రతాలు, పూజలు నిష్ప్రయోజనం అయ్యాయని 


7 బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతులకు ఉపనయనము రెండవ జన్మ. విశ్వామిత్రుడు దశరథుని 
కడకు వచ్చు నాటికి శ్రీరాముని వయస్సు పదునారు సంవత్సరములు. క్షత్రియునకు శిశువు తల్లి 
కడుపున పడినది మొదలు పదునొకండవ సంవత్సరమున ఉపనయనము చేయవలెనని శాస్త్రోక్తి. 
అనగా ఆయనకు ఉపనయనానంతరము పదిహేడు సంవత్సరములకు యువ రాజ్య 
పట్టాభిషేకము చేయవలెనని కౌసల్య మాటలైన దశ సప్త చ వర్షాణి తన జాతస్య రాఘవ అన్నది. 
అంటే శ్రీరాముని వయస్సు 27 సంవత్సరములుగా గమనించవచ్చు. 

155 


శ్రీరాముడు-యోగరహస్యము 


అనుకుంటున్నాను రామ! దైవానుగ్రహము నా మీద లేదు. నువ్వు ఎల్ళిపోతే 
నన్ను ఇక్కడ చూసుకునే వాళ్ళు ఎవరున్నారు. నువ్వు వెళ్ళిపోయాక నేను ఈ 
రాజ్యంలో ఎవరిని చూసుకొని బతకాలి, అందుకని నేను మరణిస్తాను" అని కౌసల్య 
అనింది. 

2.9 లక్ష్మణుడి నిర్వెదయు 

ఇప్పటిదాకా ఈ మాటలన్నీ వింటున్న లక్ష్మణుడు ఆగ్రహంలో "అన్నయ్యా! 
నాన్నగారికి వృద్ధాప్యము వచ్చింది కాని కామం తీరలేదు, విషయసుఖాలకి లొంగి 
కైకయలో హాయిగా కాలం గడుపుతున్నాడు. ఏ అపరాధం చెయ్యని నిన్ను 
అడవులకు పంపిస్తున్నారు. నువ్వేమో ధర్మము, పితృవాక్య పరిపాలన అని 
వెళ్ళిపోతున్నావు. అమ్మ ఇక్కడ ఇంత బాధపడుతోంది. చేతకానివాడిలా నువ్వు 
వెళ్ళిపోవడం ఎందుకు, నువ్వు ఒకసారి "ఊ" అను, నేను నా అస్తు-శస్తాల చేత ఈ 
అయోధ్యలోని వారిని ఏనుగుల తొండాలని పర్వతాల్ని పడేసినట్టు పడేస్తాను, 
భరతుడి పెరు చెప్పిన వాడిని, భరతుడు రాజుగా కావాలన్న వాళ్ళని ఒక 
బాణంతో కొన్ని వందల మందిని చంపేస్తాను. ఇంతటి ధర్మాత్ముడైన కొడుకిని 
అడవులకు పంపిస్తున్న ఆ దశరథుడిని బంధించి కారాగృహంలో లోసేస్తాను, 
లేకపోతే చంపేస్తాను. నిన్ను రక్షించుకోలేకపోతే నీ పక్కన నేను ఉండి ఎందుకు, 
కావున నాకు అనుమతి ప్రసాదించు" అని అన్నాడు 

ప్రోత్సాహితో యం కైకేయ్యా స దుట్టో యది న పితా 

అమిత్రభూతో నిస్సంగం వధ్యతాం భాద్యతాముపి 

గురోరప్యవ లిప్తస్య కార్యాకార్య యజానతః 

ఉత్సధథం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం 

కైకేయి ప్రేరణ కారణంగా మన తండ్రి దుష్టుడై మనకు శత్రువు అయినచో ఆయన పై 
మమకారము వీడి చంపుట కానీ బంధించుట కానీ చేయవలెను. తండ్రియే 
అయినను గర్వితుడై యుక్తాయుక్త విచక్షణను కోల్పోయి పెడదారి పట్టినప్పుడు 


శ్రీరాముడు-యోగరహస్యము 
శాశించియే తీరవలెను. శ్రీరాముడు లక్ష్మణుని అనునయించుతూ (ఈ విషయము 
తరువాత విక్లేషించుకొందాము) లక్ష్మణా! దైవ నిర్ణయము కాదనలేము కావున 
నిబ్బరము వహించమని చెప్తాడు. అందుకు లక్ష్మణుడు శ్రీరామునితో అన్నయ్యా! 
పౌరుషములేని వాని మాటలకు మల్లి మీ వంటి వారు అట్టు పలుకుట తగదు. 
బృహస్పతి తన శాస్త్రములో బుద్దిలేనివారికి, పౌరుషము లేనివారికి బ్రతుకుటకు 
సాధనము దైవము అని చెప్పారు. కావున బలము లెని వారు స్వీకరించవలసినది 
దైవము. పౌరుషమును నమ్మిన వారి పనులు నెరవేరుట, దైవమును నమ్మిన వారి 
పనులు నరవేరకపోవుట మనము చూస్తున్నాము. కావున దైవము శక్తి హీనము. 
ధర్మమును మిషగా పెట్టుకొని కొందరు జీవించుతూ, నటించుతూ, తమ 
దోషములను కప్పి పుచ్చు కొనుటకు ప్రయత్నము చేయుదురు. కానీ వారు 
నిఘాడముగా నీకు అపకారము చేయుచున్నారు అని తెలియుము. 

విక్లబో విర్యహీనోయః సదైవ యనువర్తతే 

వరః సంభావితాత్మాయో న దైవ యనువర్తతే 

దైవం పురుష కారణ యస్సయర్హ ప్రభాదితుం 

న దైవేన విపన్నార్ద పురుష సోవ సీదతి 

న శోభార్దా విమూ బాహూ న ధనుర్వభూషణాయమే 

నా సిరాబంధనార్ధాయ నశరాస్తభహతఎః 

పిరికివాడు, పౌరుషము లేనివాడు దైవమును అనుసరించి ఉండును. వీరులు, 
ధృడమైన మనోబలముగలవారు పౌరుషములో దైవ బలమును త్రోసి 
పుచ్చుదురు. నా బాహువులు అందముగా చూచుటకు కాదు. నా భుజమునకు 
తగుల్చుకొన్న ధనుస్సు ఆభరణము కాదు. వీరుడని చాటుటకు మొలకు కత్తి 
కట్టుకొనుటకు కాదు. బాణములు అమ్ముల పొదిలో కదలకుండా ఉండుటకు కాదు. 


157 


శ్రీరాముడు-యోగరహస్యము 


ఎవడు నీకు శత్రువో ఆ శత్రువును శిక్షిచుటయి పై నాల్సింటి ప్రయోజనము. కావున 
అన్నా! ఆజ్ఞాపింపుము. 

(ఈ విధముగా వసిష్ట మహర్షి చెప్పినట్లుగా పౌరుషమును మాత్రమే నమ్మమని 
చెప్పాడు.) 

2.10 శ్రీరాయుడు కౌసల్యను ఊరడించుట మరియు కౌసల్య ముంగభా 
శాసనములు 

సాధన యందు ప్రగతిని కోరి ముందుకు పోవువాడు ఆర్యుడు. ఆధ్యాత్మిక 
ఉన్నతిని కోరుకొనక ఆ దిశలో ముందుకు పోనివాడు అనార్యుడు. సుర- 
అసురులు, ఆర్య-అనార్యులు సాధకుల యందలి మంచి-చెడు వృత్తులు. ఈ 
విషయము తెలియక కొందరు ఆర్య, అనార్యులని కుతర్కము చేయు చుందురు. 
రామాయణ మహాగ్రంధము నందలి యోగ రహస్యము సమాజము ముందునకు 
రావలసిన ఆవశ్యకత ఎంతైనా కలదు. 

విలపిచచున్న తల్గియగు కౌసల్యతో ధర్మాత్ముడగు శ్రీరాముడు 
ధర్మబద్ధముగా ఇట్లు పలికెను. 

నాస్తి శక్తి పితుర్వాక్యం సయతిక్రమితుం యాయ 

ప్రసాదయే త్వాం శిరసా గంతు మచ్చా య్యహం వనం 

జాముదగ్యేన రామేణ రేణుకా జనని స్వయం 

కృత్తా పరశునారణ్యే పితుర్వచన కారిణా 

నాహం ధర్మ భుపూర్వంతే ప్రతికూలం ప్రవర్తయే 

పూర్వై రాయ యభిప్రేతో గతో మూర్లోనుగమ్యుతే 

అనుయన్యస్య మూం దేవి గమిష్యంత మీతో వనం 

అమ్మా! తండ్రి ఆజ్ఞను జవదాటుటకు నేను అశక్తుడను గావున నాకు 
వనవాసమునకు అనుమతి ఇవ్వుము. పూర్వము మన వంశమునకు చెందిన సగర 
పుత్రులు తండ్రి అనుమతిని అనుసరించి భూమిని త్రవ్వుచు మృత్యువు 


శ్రీరాముడు-యోగరహస్యము 
పాలైనారు. నేను అనుసరించుచున్న ఈ పద్దతి మన ప్రాచీనులు అందరూ 
ఆచరించారు కావున నేనును అనుసరించుచున్నాను. కావున అమ్మా! నాకు 
వనవాసమునకు అనుమతి ఇమ్ము. కౌసల్య తాను కూడా వనమునకు 
వచ్చెదనని అనగా శ్రీరాముడు అనునయములో ధర్మబద్ధముగా ఇలా చెప్పు 
చున్నాడు. 

భర్తుః కిల పరిత్యాగో నృశంసః కేవలం స్త్రీయాః 

స భవత్యా నకర్తవ్యో యనసాపి విగర్హితం 

భర్తు శుశ్రూషయా నారీ లభతే స్వర్ణయుత్తయము 

అపియా నిర్ణరుస్కారా నివృత్తా దేనపూజనాత్‌ 

స్త్రీ భర్తను వదలి పెట్టుట అనునది చాలా క్రూరమయినది. అట్టి తప్పు పని నీవు 
చేయుట తగదు. భర్తకు ప్రియమును కోరుచు, హితమును ఆచరించుచు సేవ 
చేయుటయే స్త్రీకి ఉత్తమమ ధర్మము. శ్రీరాముడు చివరగా వనవాసమునకే 
నిశ్చయించుకోవడములో ... కౌసల్య ధైర్యము చిక్కబట్టుకొని రామునితో, రామా! 
సంతోషముగా వనమునకు ఏగుము. సన్మార్గమున ప్రవర్తించి శీఘ్రముగా మరలి 
రమ్ము. నీవు ధైర్యములో, నియమములలో ఏ ధర్మమును పాలించుచున్నావో ఆ 
ధర్మము నిన్ను రక్షించుగాక. అని ఇంకను శ్రీరామునికి మంగళా శాసనములు 
పలుకుచున్నది. ఈ మంగళాశాసనములు ప్రయాణములో పిల్లలకు తల్లులు, 
దేవాలయములో దేవుడు ఊరేగింపు బయలుదేరు నప్పుడు ఈ శ్లోకములు 
చదువుట ఆచారము. 

యన్మంగళమ్‌ సహస్రాక్షే సర్వదేవ నముస్కృతే 

వృత్రనాశే సయ భవత్తత్తే భవతు యంగళమ్‌ 

యన్మంగళమ్‌ సువర్గస్య వినతా కల్చ్బయతి పురా 

అయృతం ప్రార్థయానస్య తత్తే భవతు యంగళమా 


159 


శ్రీరాముడు-యోగరహస్యము 


అభృుతోత్సాదనే దైత్యాన్‌ ఘ్నుతో వజ్రాధరస్యాయత్‌ 

అదితిర్మంగళం ప్రాదాత్‌ తత్తే భవతు మంగళమ్‌ 

త్రీన్‌ విక్రమూన్‌ ప్రక్రముతో విట్లోర మిత తేజసః 

యదాసీన్మంగళమ్‌ రాయ తత్తే భవతు యంగళమ్‌ 

బుతువన్నాగారా ద్వీపః బేదాల్లోకా దిశశ్చతే 

యంగలాని యహాబాహో దిశంతు శుభయంగళం 

2.11 శ్రీరాయుడు లక్ష్మణుడికి హితబోధ చేయుట 

లక్ష్మణా! నీవు నా అభిప్రాయము తెలుసుకొనకుండా అమ్మకు దుఃఖము 
కలుగునట్టు మాట్లాడితివి. సత్యమునకు ఇంద్రియ నిగ్రహమునకు విరుద్ధముగా 
మాట్లాడితివి. 

ధర్మోహి పరమో లోకే ధర్మే సత్యం ప్రతిష్టితమ్‌ 

ధర్మ సంశ్రిత మేతచ్చ పితుర్వచన ముత్రమమ్‌ 

లోకములో పురుషార్థములలో ధర్మము ప్రధానమైనది. సత్యము ధర్మము నందే 
ఆధారపడి ఉన్నది. పితృవాక్య పాలన ధర్మమును సిద్ధిపచేయును. 
ధర్మమునకు విరుద్ధముగా వారిని బంధించి రాజ్యమును స్వీకరించుట దుష్టమైన 
మార్గము. అట్టి దానిని పెద్దలు హర్షించరు. ధర్మమునకు ఫలము సుఖము. 
అర్థము, కామము కూడ సుఖమును కల్గించును. కానీ అవి ధర్మమును 
అనుసరించినప్పుడే సుఖమునకు సాధనములు గాని లేనిచో అవి అల్నము, 
నశ్వరమగు సుఖము హానినే ఒసంగును. కావున ధర్మము ఒక్కటే మూడు 
పురుషార్దములైన ధర్మార్థకామములను ఒసగును. 

ధర్మార్థ కాయూఖలు తాతలోకే సమిక్షితా ధర్మఫలోదయేషు 

తేతత్ర సర్వేష్యు రసాన్నివిష్టా భార్యేవవశ్యా అభియతానుసుపుత్రా 
యస్మింస్తు సర్వెస్యు రసన్ని వినా ధర్మోయత న్స్యాత్తదుపక్రమేత 
ద్వేషయో భబత్యర్థపరోహి లోకే కాయూత్మాతా ఖల్వపైన నాప్రశన్తా 


శ్రీరాముడు-యోగరహస్యము 
సుఖదుఃఖే భయక్రోధా, లాభాలాభౌ భవాభవౌ 

యచ్చకించిత్రథా భూతం, నను ధైనస్య కర్మ తత్‌ 

విమృజ్య భాష్సమ్‌ పరిసాంత్వ్య చాసకృత్‌, స లక్ష్మణం రాఘవ యంశయర్దనః 
ఉవాచ పిత్రోః వచనే వ్యవస్థితం, నిబోధ భూటేవ హాయ్‌ సామ్య సత్సధః 
ఏ కర్మ ఆచరించినచో ధర్మార్థకామములు లభించునో అట్టి కర్మను ఆచరించ 
వలెను. లక్ష్మణా! దశరథుడు మనకు శాసించెడి రాజు, హితమును కోరెడి తండ్రి 
కావున వారి ఆజ్ఞ శిరోధార్యము. సత్య వాక్యమును పాలించెడి తండ్రి మాటను 
నిలబెట్టే అవకాశము వచ్చినందుకు సంలోషింపుము. నా వనవాస కారణము తండ్రి, 
కైకేయి కారణము కాదు. ఇది అంతయు దైవ ప్రభావము, కాల ప్రభావము. సమస్త 
ప్రాణులకు కలిగే సుఖదుఃఖములకు శాంతి క్షోభములకు, లాభనష్టసములకు, 
ఉత్పత్తి వినాశనములకు కారణములన్నియు దైవ నిర్ణయములే. అందువలన 
నీవును నా వలననే పరితాపము చెందకుము. లక్ష్మణా! తండ్రిగారి మాటను 
పాలించుటయే నాకు అభిమతము, అదియే సత్యపథము, అదియే మంచి 
మార్గము. కావున నా స్వభావమును తెలుసుకొని ప్రవర్తింపుము. 

ఇక్కడ గమనించినట్లయితే యోగవాసిష్టములో వసిష్ట మహర్షి చెప్పిన దానికి 
విరుద్ధముగా పౌరుషము కన్నా దైవమునకే శ్రీరాముడు అధిక ప్రాధాన్యత 
ఇచ్చినాడా అనే సందేహము కలుగ గలదు. సత్య వాక్య పరిపాలన రఘువంశజుల 
నైజము. సత్యమును అనుసరించితే మిగిలినవి తమంతట తామే సిద్ధించును. 
హరిశ్చంద్రుడు సత్యము కోసము తన రాజ్యాన్ని, భార్యా విల్లలను 
పోగొట్టుకున్నారు. అలా సత్యము కోసము నిలబడిన మహాపురుషులు ఎందరో 
ఉన్నారు. పౌరుషము (పురుష ప్రయత్నము) సత్యమును అనుసరించియే 
ఉండాలి. అలా లేనట్టయితే అది పశు బలము అవుతుంది కానీ సత్యముతో 
కూడిన పౌరుషము కాదు. పెద్దవాడు, రాజు, తండ్రి అయినటువంటి దశరథుని సత్య 


161 


శ్రీరాముడు-యోగరహస్యము 


వాక్య పాలన జరుగ వలసినదియే. లక్ష్మణుడు చెప్పినట్టు పౌరుషము అనే మిషతో 
సత్య వాక్య పాలనకు భంగము కలిగించ రాదు. ఇక్కడే శిష్య ప్రజ్ఞ తెలియు 
చున్నది. వసిష్ట మహర్షి చెప్పిన దైవము, సత్యము, పౌరుషము, ధర్మము 
మొదలుగాగల వాటికి మధ్య తారతమ్యము శ్రీరాముడికి అవగాహన అయినట్టుగా 
లక్ష్మణుడికి అవగాహన లేదు. కావుననే లక్ష్మణుడిలో శ్రీరాముడు లక్ష్మణా! 
తండ్రిగారి మాటను పాలిచుటయ నాకు అభిమతము, అదియే సత్యపథము, 
అదియే మంచి మార్గము. కావున నా స్వభావమును తెలుసుకొని ప్రవర్తింపుము 
అని నర్మగర్భంగా చెప్తాడు. 

2.12 శ్రీరాయుడు సీతకు తన వనవాసయు గురించి చెప్పుట 

ఆ విధముగా శ్రీరాముడు తల్లి కౌసల్య ఆశీస్సులు పొంది , ధర్మబద్ధమైన 
మార్గమును వీడని వాడై తన ధర్మ పత్ని అయిన సీతకు తన తండ్రి అయిన 
దశరథుని ఆనతి మేర వనవాసమునకు పోవుచున్నాను అని తెల్సి 
వనవాసమునకు ఎళుతూ ఒకసారి చూచిపోదామని వచ్చాను అని చెప్తాడు. ఇంకా 
సీతకు చెప్తూ.... 

భారతస్య సమిపే తు నాహం కధ్యః కదాచన 

బుద్ధి యుక్తాహి పురుషాః న సహంతే పరస్త్వం 

తస్మన షే గుణాః కధ్యా భరత స్యాగ్రతోయుము 

ఎప్రియం నచ కర్తవ్యం భరతస్య కదాచన 

సహిరాజా ప్రభుశ్వ్చైన దేశస్యచ కులస్యచ 

ఆరాధితాహి శీలేన ప్రయుత్నైశోప సేవితా 

రాజానస్సంప్రసీదంతి ప్రకుష్యంతి విపర్యయే. 

సీతా! బుద్ధిమంతులగు పురుషులు ఒకరి స్తోత్రమును విని సహింపలేరు. కనుక 
నీవు భరతుని ఎదురుగా నా గుణములను ప్రశంసించరాదు.ఇప్పుడు దేశమునకు, 
కులమునకు ప్రభువు భరతుడు కాన అప్రీతి కలుగకుండ మెసలుకొమ్ము. రాజుల 


శ్రీరాముడు-యోగరహస్యము 
మనోభావాలను గుర్తించి వారికి అనుకూలముగా ప్రవర్తించుతూ గౌరవంగా 
సేవించినట్టయితే వారు ప్రసన్నులై యుందురు. 

ఈ విధముగా శ్రీరాముడు నీతమ్మ మనసులోని భావములను తెలిసికొనుటకు 
గంభీరంగా మాట్లాడినాడు. 

అప్పుడు సీత రామునితో మీరు లేకుండా సుఖములే తప్ప దుఃఖములు లెని 
స్వర్గములో ఉన్నా నాకు రుచించదు. 

అహం గమిష్యామి వనం సుదుర్గమమ్‌ 

మృగాయుతం వానర వారణై ర్యుతం 

వనే నివాత్స్యామి యథా పితురగృహే 

తఖైవ వాదా ఉపగృహ్య సంయతా 

వేలకొలది మృగములు వానరములు నిండిన వనమునకు నేను కూడా వచ్చెదను 
మీ పాదములు నాకు రక్ష. 

అప్పుడు రాముడు నీతలో, నీతా! ధర్మమును మీరలేక నేను అరణ్యమునకు 
ఎగుచు(నీ అభిప్రాయమును తెలుసుకొనకుండా రమ్మనుట తగదని వలదంటిని. 
ఇప్పుడు నీ నిశ్చయము తెలిసినది కావున నాలో అరణ్యవాసమునకు 
రావలసినదని చెప్పెను. 

2.13.1 రాయ గుహుల కలయిక 

ఆ విధముగా శ్రీరాముడు, సీతా, లక్ష్మణులతో కలసి కోసలరాజ్య సరిహద్దుకి 
చేరుకున్నారు. అక్కడికి వచ్చాక ఆ అయోధ్యా నగరానికి రథం దిగి ఒకసారి 
నమస్కారం చేసి ఇలా అన్నాడు.... 

ఆపృచ్చే త్వాం పురీశ్రేషే కాకుత్సపరిపాలితే | 

దైవతాని చ యాని త్వాం పాలయంత్యావసంతి చ || 


163 


శ్రీరాముడు-యోగరహస్యము 


"ఓ అయోధ్యా! పూర్వం మా కాకుత్స వంశంలోని ఎందరో రాజులు నిన్ను 
పరిపాలించారు. ఇటువంటి అయోధ్యా నగరాన్ని విడిచి, ధర్మానికి కట్టుబడి 14 
సంవత్సరాలు అరణ్యాలకి వెళుతున్నాను. తిరిగి నేను ఈ అయోధ్య నగరంలో 
ప్రవేశించి మా తలిదండ్రుల పాదములకు నమస్కరించే అదృష్టాన్ని నాకు 
ప్రసాదించు " అని వేడుకున్నాడు. తరువాత వాళ్ళు ఆ కోసల దేశ సరిహద్దుల్ని 
దాటి గంగా నది తీరాన్ని చేరుకున్నారు. అక్కడ ఒక ఇంగుదీ (గార) వృక్షం 
యొక్క నీడలో అందరూ కూర్చున్నారు. 

తత్ర రాజా గుహో నాము రామస్య ఆత్మ సమః సఖా 

నిషాద జాత్యో బలవాన్‌ స్థపతిః చ ఇతి విశ్రుతః 

ఆ ప్రాంతాన్ని శృంగిబేరపురము అని పిలుస్తారు, ఆ ప్రాంతానికి నిషాదుడైన 
గుహుడు అధిపతి. అతడు శ్రీరామునికి భక్తుడు, ఆత్మీయుడు, మిత్రుడు. (తమ 
ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ రాముడికి ఆత్మలో సమానమైన 
స్నేహితులే). గుహుడు నిషాద జాతి వాడు, చతురంగ బల సంపన్నుడు. అతడు 
పరుగు పరుగున వచ్చి, రాముడిని గట్టిగా కౌగలించుకొని ఇలా 
అన్నాడు......"రామా! ఇది కూడా నీ రాజ్యమే, ఇది కూడా నీ అయోధ్య అనే 
అనుకో. నీకోసమని రకరకాల పదార్దాలు, అన్నరాసులు తీసుకొచ్చాను, తీసుకో 
రామా" అన్నాడు. 

గుహం ఎవ బ్రువాణం తం రాఘవః ప్రత్యువాచ హ 

అర్చితాః చైవ హృష్టాః చ భవతా సర్వథా భయం 

పద్భ్యాం అభిగయాచ్‌ చైవ స్నేహ సందర్శనేన చ 

అప్పుడు రాముడు గుహా! నీవు ఇంతదూరం వచ్చి స్నేహ సద్భావములను 
ప్రకటించితివి. నీవు చూపిన ప్రేమాభిమానాలు మాకు సకల సత్కార్యాలు. మేము 
సన్నులమైతిమి. ఆ రోజున గుర్రాలు సేద తీరాక, ఆ ఇంగుదీ వృక్షం కింద 
తారాములు పడుకున్నారు. మరునాడు ఉదయం గుహుడు తీసుకొచ్చిన పడవ 


ces 


లూ 


శ్రీరాముడు-యోగరహస్యము 
ఎక్కి సీతారామలక్ష్మణులు గంగని దాటడానికి సిద్ధపడుతున్నారు. అప్పుడు 
రాముడు గుహుడిని పిలిచి... 

నేదానిం గుహా యోగ్యోయం వాసోమే సుజానే వనే 

అవశ్యం హ్యాశ్రయే వాసః కర్తవ్యస్థగలో విధి: 

తత్‌ క్షీరం రాజ పుత్రాయ గుహః క్షిప్రం ఉపాహరత్‌ 

లక్ష్మణస్య ఆత్మనః చైవ రామః తేన అకరోజ్‌ జటాః 

"గుహా! జనసమ్మర్దము గల ఈ ప్రదేశములో మా తండ్రి ఆజ్ఞను అనుసరించి నేను 
ఉండతగదు. ఇకనుంచి నేను ఒక తపస్వి ఎలా బతుకుతాడో అలా ఆశ్రమంలో 
బతకాలి. అందుకని నువ్వు నాకోసం మర్రి పాలు తీసుకురా" అన్నాడు. అప్పుడు 
రాముడు గుహుడిని ఆ మర్రిపాలని తన తల మీద, లక్ష్మణుడి తల మీద 
పొయ్యమన్నాడు. మర్రిపాలు పోశాక జిగురుతో ఉన్న ఆ జుట్టుని జటల కింద 
కట్టేసుకున్నాడు. అక్కడున్న వాళ్ళందరూ రాముడి యొక్క ధర్మనిష్టకి 
ఆశ్చర్యపోయారు. అప్పుడు రాముడు "నేను ఈ 14 సంవత్సరాలు నా క్షాత్ర 
ధర్మాన్ని పాటిస్తూ, బ్రహ్మచర్యంలో కూడిన అరణ్యవాసాన్ని చేస్తాను " అన్నాడు. 
తరువాత రాముడు లక్ష్మణుడిని పిలిచి "ముందు మీ వదినని పడవ ఎక్కించి 
నువ్వు ఎక్కు " అని చెప్పి, వాళ్ళు పడవ ఎక్కాక ఆయన కూడా పడవ ఎక్కాడు. 
అలా సీతారామలక్ష్మణులు గంగని దాటి ఆవలి ఒడ్డుకి ఎళ్ళారు. అక్కడినుంచి 
అలా కొంత దూరం వెళ్ళాక చీకటి పడేసరికి వాళ్ళందరూ ఒక చెట్టు కింద విడిది 
చేశారు. 

2.13.2 రాయ గుహుల కలయిక యందలి యోగ రహస్యము 

పై కథ యందలి యోగ రహస్యమును పరిశీలన చేద్దాము. 

కోసల రాజ్యము అనగా సాధకుడు కుశలత పూర్వకముగా సాధన చేసే అవస్థ. 
సాధనా కాలములో పొందెడి మరింత ప్రగతిని శృంగిభేరపురము అనవచ్చు. అట్టి 


165 


శ్రీరాముడు-యోగరహస్యము 


రాజ్యమునకు అధికారి గుహుడు ఒక నిషాదుడు. నిషాదుడు అనగా రాత్రి యందు 
సాధన చేయుచు ప్రగతిని పెంచుకొనుచు సమాజమునకు మేలు చేయువాడు. 
గుహ అనగా పర్వత గుహ. సాధకుని యందలి సుషుమ్న నాడియే అట్టి గుహ. 
మేరుదండ శివ ధనస్సును సంయమనం చేసిన తర్వాత రాత్రి సమయపు సాధన 
రామ సాధకునికి అవసరమై యున్నది. సాధనా క్షేత్రము యొక్క పరావస్థ 
యందున్న మహా విశ్వమునకు ద్వారము సుషుమ్న. రాత్రి యందలి సాధన 
ద్వారా యోగులకు ఇది సిద్ధించును. ప్రపంచము అంతయు నిదురించు 
సమయమున యోగి తన సాధనలో యుండును. యానిశా సర్వ భూతానాం, 
తస్యాం జాగర్తి సంయమే అనునది ఉపనిషత్‌ వాక్యము. 

2.14.1 చిత్రకూటమి 

అయోధ్యయే వైకుంఠము. అరణ్యమే సంసారము. మధ్యన ఉన్న గంగానదియ 
విరజా నది. వైకుంఠము నుండి భగవానుడు విరజను ధాటి సంసారములోకి 
వచ్చినట్లు శ్రీరాముడు అయోధ్యను వదలి గంగను దాటి సంసారము వంటి 
వనములో చేరినారు. ఇంక సీతను, మునిపుంగవులను, సాదు జనులను రక్షింప 
వలెను. సీతారామ లక్ష్మణులు ఆ రాత్రి ఆ చెట్టు కిందనే గడిపి మరునాడు 
ఉదయముననే గంగా యమునలు కలిసెడి త్రివేణి సంగమము (నేటి ప్రయాగ) కు 
చేరుకొన్నారు. అక్కడి సమీపముననే భరద్వాజాశ్రమము ఉంది. రాముడు, 
సీతా లక్ష్మణులతో భరద్వాజాశ్రమమునకు వెల్లి వినయ పూర్వకముగా 
నమస్కరించి తమను తాము పరిచయము చేసుకొనెను. అప్పుడు మహర్షి 
శ్రీరాముని ఆశ్రమములోనే ఉండమని కోరగా అందుకు శ్రీరాముడు సున్నితముగా 
తిరస్కరించి మహర్షి! మాకు ఏకాంతమగు ప్రదేశమున ఆశ్రమమును నిర్మించుకొని 
ఉండుటకు అనుగ్రహించి నిర్ణయము చేయవలసినదిగా కోరాడు. అందుకు మహర్షి 
సంతసించి చిత్రకూటమి అనువుగా ఉండునని చెప్పాడు. మరునాడు 


శ్రీరాముడు-యోగరహస్యము 
ఉదయము సీతారామ లక్ష్మణులు చిత్రకూటమికి ఎల్లి అక్కడ ఒక పర్ణశాల 
ఏర్పరుచుకొని ఆనందములో అచట విహరించు చుండిరి. 

చిత్రకూటమిని గురించి తులసీదాసు ఈ విధముగా వచించెను. “గ ఈ ₹౭ 


రా కళ daa #1 Hs, tam en fa, fer ఇ TR. 
2.14.2 ఎత్రకూటమి యొక్క యోగ రహస్యము 


వాల్మికి భావన యందు చిత్రకూటమనగా సాధన యందు అనుభవమైన అవస్థ. 
సాధన చేయు కాలము నందు ఒక విధమైన "దృశ్యాను విద్ద" అవస్థ యందుండి 
విభిన్న ప్రకారముల సజీవ ఆకారములను (చిత్రములను) సాధకుడు తన కనుల 
ముందు కాంచు చుండును. భావనా ప్రధాన సాధకుడు ఈ విధమైన భావ 
చిత్రములను తప్పక చూడును. కానీ వాటి యందున్న అంతరార్థము బోధ 
పడదు. ఈ భావ చిత్రములు (కూట చిత్రములు) చాలా విలక్షణముగా 
ఉండును. ఈ కూట చిత్ర అవస్థయే చిత్రకూటము. (భ్రుకుటి యందు ఓంకారం 
గాని మరియదైన ఇష్ట దేవతను ఊహించి సాధన చేయుచున్నప్పుడు సాధన 
స్థిరము అయ్యేంతవరకు అనేకమైన రంగుల ప్రపంచం కనపడుట మనకు 
అనుభవమే. అట్టి రంగుల ప్రపంచం నుంచి సాధకుడు బయిట పడాలి. శ్రీరాముడు 
ఇట్టి చిత్రకూట అవస్థ నుంచి సాధనలో ఇంకా ముందుకు ఎళ్ళాల్సి ఉంటుంది. 
తరువాత కఠినమైన పంచప్రాణ సాధన అయిన పంచవటికి ప్రయాణం కావాల్సి 
ఉంది. ఈ విషయమై రాబోవు కథా సందర్భంలో విక్లేషించుకొందాము.) 

2.15 భరతుని చిత్రకూట సందర్శన - అందలి యోగ రహస్యము 

మనలో రెండు సంపదలు ఉన్నాయి. ఒకటి దైవీ సంపద. రెండవది అసురి 
ంపద. దైవీ సంపద అంతర్ముఖము చేయును. అసురి సంపద బయటబైపు 
వర్తింప చేసి లోనున్న దానిని మరుగు పరచును. ఈ దైవీ సంపద పెరుగుట కొరకే 
ఉద్దెేశింపబడినది మానవ శరిరము. ఇది సాధన క్షేత్రము. దీనిలో దానిని (దైవీ 
సంపద ) సాధించకుండా పూర్వ వాసనా (గత జన్మ వాసనలు) బలము వలన 


es 


Ces 


167 


శ్రీరాముడు-యోగరహస్యము 


సర్వ ప్రపత్తులకు శరిరము మూలమని, శరిరము తాను అని, శరిరమునకు 
చెందినవి తనవని, తన కొరకని అభిమానించుటయే బంధము. మనలోని దైవీ 
సంపద పెరిగితే బంధముండదు. రామ రూప సాధకుడు వనమునకు పోయి 
తపస్సు ద్వారా ఆనందమును ప్రాప్తించుకొనవలెనని కోరుకొన్నందున శరిర 
భావములో భోగముల ద్వారా ఆనందమును పొందవలెనన్న దశరథుని మరణము 
స్వాభావికము. రామా! రామా! అనుచు దశరథుడు మరణించెను. అయోధ్యకు 
రాజు లేరు. ఆ సందర్భమున రాజులేని కారణంగా కుల గురువైన వసిష్ట మహర్షి 
భరతుడు రాజు కావలెనని సలహా నిచ్చెను. భరతుడిని పిలిపించిరి. భరత, 
శత్రఘ్నులు అయోధ్యకు ఎతెంచి అచ్చటి శోకావస్థను తిలకించిరి. కారణము 
తెలిసినవాడై భరతుడు తల్లి అయిన క్రైకేయిని ఎంతయో నిందించెను. 
రాజగుటకు ఇష్టపడలేదు. శత్రఘ్నుడైతే క్రోధుడై మంధరను హింసించుటకు 
సిద్ధపడెను. అయితే భరతుడు వారించి ఆర్యజనులకు, స్తీ, బ్రాహ్మణులకు హింస 
తగదని దానిని రాముడు మెచ్చడని చెప్పి శాంతిప చేసెను. భరతుని 
ఆదర్శమెంతయో శ్రేష్టమైనది. లభించిన రాజ్యమును న్వీకరించుటకు సిద్ధపడడు. 
లోభముతో ఏదైనను జరుగును. కానీ వైరాగ్య వృత్తి రూప భరతుడు నైతిక 
విరుద్ధముగా రాజ్యమును స్వీకరించుటకు ఇష్టపడడు. మంధర, కైకేయిల 
ఉద్దేశ్యము మంచిదే. ద్వందము లేని అయోధ్యకు వైరాగ్య వృత్తిలో ఉన్న 
భరతుడు రాజు కావలెనని ప్రణాళికను వేసిరి. భరతుడు రాముని ఎనుకకు 
పిలుచుటకై రాముడు పోయిన మార్గముననే వనమునకు పోయెను. రాముని 
రాజ్యమును అధిష్టిచుటకు వైరాగ్య జ్ఞానరూపి అయిన భరతుడు ఇష్టపడడు. 
అది అన్యాయము, అధర్మముగా లోచెను. రాజ్యము ఆనంద రూప రామునిది 
కానీ వైరాగ్య రూప భరతునిది కాదు. అందుచేత రాముని రాజ్యమును రామునికి 
ఇచ్చుట కొరకు దండకారణ్యము లోని చిత్రకూటమికి చేరుకొనెను. 


శ్రీరాముడు-యోగరహస్యము 


2.16 శ్రరాయుడు భరతునికి రాజనీతిని బోధించుట 

నారచీరలు ధరించి జటాధారియై సాగిలపడి నమస్కరించుచు దీనావస్థలో ఉన్న 
భరతుని చూచి అతనిని కౌగలించుకొని కుశల ప్రశ్నల తర్వాత భరతుడు 
రాజ్యమును స్వీకరించి ఉండునని మిషతో శ్రీరాముడు ఇట్లు రాజనీతిని బోధించు 
చున్నాడు. (ఈ రాజనీతి చాలా ప్రసిద్ధము. ఇప్పటికి అనుచరణ యీోగ్యమే). 


> 


వైదిక కార్యములకు ఉపద్రష్ట అయిన పురోహితుని సరి అయిన వారిని 
నియమించావా! అట్టి వారి వలన యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడం 
వలనే ఈశ్వరుడి కృప లభించి, వేళకి వర్షాలు పడతాయి. 

మంచి ధనుర్వేదాచార్యుడు, సకల నీతి శాస్త్రము (రాజనీతి కూడా) 
రాజ్య పాలనలో సహాయము చేయగల మంచి ఉపాధ్యాయుని 
నియమించావా! 

పరాక్రమములో, రాజ కార్య విచారణలో, నిర్వహణలో తన (రాజు వలె 
అలోచించి, నెరవేర్చగల మరియు ఉత్తమ కులము నందు జన్మిచిన, 
శీలవంతులైన మంత్రులను నియమించు కొన్నావా? 

రాజు ఎక్కువగా నిద్రకు లొంగకుండా రాజకార్యమును గోప్యముగా 
మంత్రులతో కూడి సమిష్టి నిర్ణయము అర్థరాత్రి చేయ వలెను. చేసిన 
నిర్ణయము విలంబము లేకుండా వెంటనే చేయుట వలన కావలసిన 
ఫలితము సిద్ధించును. రాజకీయ నిర్ణయములు చేయునప్పుడు 
అందరిని చేర్చుకొనరాదు. 

మంత్రులకు ఉపధ పరిక్షలు నిర్వహిస్తున్నావా (ఉపధ పరిక్షలు అంటే 
రహస్య పరిక్షలు). 

సేవకులలో మూడు రకాల వారు గలరు. అట్టి సేవకులకు సరి అయిన 


పని అప ్పచెప్తున్నావా? 


169 


శ్రీరాముడు-యోగరహస్యము 


> 


రాజు యొక్క తీర్చు విషయములో, వాటి అమలు విషయములో ప్రజల 
నుంచి వ్యతిరేకత రాకుండా చూచుకొనుచున్నావా? అట్టి వాటి 
విషయములో నీకు సరి అయిన సలహాలు నీ మంత్రుల నుంచి 
అందుతున్నావా? 

యజ్ఞము చేయించు బ్రాహ్మణులను, బలాత్కారముగా స్త్రీలను 
వశపరచుకొనుట (బలవంతముగా అనురక్తిని కలిగించుకొనుట కానీ 
రాక్షసంగా వశపరచుకొనుట కాదు) ఎలా సాధ్యము కాదో, అలాగే రాజు 
బలవంతము చేసి, అధిక పన్నులు వసూలు చేసి ప్రజలను తన వైపు 
త్రీప్పుకొనలేడు. వారిని రక్షించి, లాలించి తన వైపుకు త్రిప్పుకొనవలెను. 
సాము, దాన, భేద, దండోపాయములు ఉపయోగించి రాజును 
లొంగదిసుకోవలెనని ప్రయత్నించు వారి పట్ట జాగరూకతతో 
ఉండవలెను. 

రాజు పైన మంచి ప్రమ గలవాడు, ధనాశ లేనివాడు, రాజ క్షేమము 
ప్రధానమని భావించే వైద్యుని నియమించుకొని అతనిని కనిపెట్టుకొని 
ఉండవలెను. 

చాడీలు చెప్పే వారిని చేరదీయ రాదు. 

ధనమునకు, స్త్రీకి, లొంగని పరిశుద్ధమైన స్వభావము గలవాడు, ప్రభువు 
నందు విస్వాసము గల సేనాపతిని నియమించుకోవాలి. 

సైనికులలో అత్యంత ప్రధానమైన వారు, బలశాలురు, ముఖ్యమైన వారికి 
సరి అయిన సమయములో సత్కరించు చున్నావా? అలాగే సైనికులకు 
ఈయవలసిన జతభత్యాలు సరి అయిన సమయములో చెల్లింపులు 


చేస్తున్నావా? 


శ్రీరాముడు-యోగరహస్యము 

౫” దూత (రాయబారి) లను స్వ్యదేశీయులను, రాజ కార్యము 
నెరవేర్చుటలో సమర్దుని, సమయానుకూలంగా ప్రవర్తించుతూ రాజ 
సందేశమును నిర్భయముగా చెప్పు వారిని నియమించుకొన్నావా? 

> గూఢచారులను దేశములోని రాజుల వద్ద, శత్రువుల వద్ద మొత్తము 
పదునెనిమిది స్థానములలో, నియమించిన చారులలో ఒకరికి ఒకరు 
తెల్వకుండా నియమించవలెను. ఆ పదునెనిమిది స్థానములు ..... 
స్వదేశము నందు, శత్రు రాజ్యము నందు ... మంత్రులు, పురోహితులు, 
యువరాజు, అర్ధ సంచయ కర్త, కార్య నియోజకుడు, ప్రవివాకుడు, 
కారాగారాధిపతులు, సీనానాయకుడు, సేనాధ్యక్షుడు, కర్మాంథికుడు, 
సభ్యులు, ధర్మాధ్యక్షులు, దండపాలురు, దుర్గపాలురు, సూతులు, 
దౌవారికుడు, అంతర్వంశీకుడు, రాష్ట్రాంతపాలురు. అయితే తన 
రాజ్యములో మంత్రుల వద్ద, పురోహితుల వద్ద, యువరాజు వద్ద 
చారులను నియమించకుండా రాజే స్వయముగా కనిపెట్టుచుండ వలెను. 

౫ నాస్తికులను రాజు దగరకు చేరనీయ రాదు. 

౫ అయోధ్యా నగరము చాలా ప్రసిద్ధమైనది. అది శత్రు దుర్భేద్యము, మన 
రాజ్యములో అనేక రకములైన నాగరికులు తమ తమ వ్యాపారములు 
నిర్చితిలో, న్యాయముగా చేసుకొనుచున్నారు. మంచి రాజుల 
పరిపాలన వలన ప్రజల ఆరోగ్యము ఎల్లప్పుడును ఉండును. ఎన్నో 
దేవాలయములు, చలివేంద్రములు, పెద్ద పెద్ద జలాశయములు కలవు. 
వర్తకులు బజారులో వర్తకము చేసుకొనుటకు వీలుగా అనేకమైన సంతలు 
కలవు. దేవమాత్రుకములగు (వర్షము పైన ఆధార పడెడి) భూములు 
గాకుండా నదిమాతృకములగు భూములే కలవు. కృషి గోరక్ష 


171 


శ్రీరాముడు-యోగరహస్యము 


రాజ్యమునకు జీవనాడి. నీవు అలంటి వాటి విషయములో 
జాగరూకతతో ఉన్నావు కదా! 
> ప్రతి రోజు ఉదయమున రాజు ప్రజలకు, సభ్యులకు, సామంతులకు 
కనపడినప్పుడు అలంకరించుకొని దర్శనము ఈయవలెను. 
౫” అంతఃపుర స్త్రీలను భద్రముగా చూచుకొనుచున్నావా? 
> ఖర్చు ఆదాయమునకు మించకుండా ధనాగారమును 
చూచుకొనవలెను. 
> దండ శాస్త్రము బాగుగా ఎరిగిన వారిచే తగు జాగురూకతలో 
దండమును విధించవలెను. 
> పూర్వాహ్నము నందు ధర్మమును, అపరాహ్నము నందు ధనార్దనను, 
సాయంకాలమున సుఖమును అనుభవించ వలెను. 
> రాజ్య పాలన చేయు రాజు పదునాల్సింటిని వదల వలెను. అవి 
ఏమనగా ... నాస్తిక్యము, అనృతము, క్రోధము, ప్రమాదము, దీర్ద 
సూత్రత జ్ఞానము కలవారిని దర్గింపకుండుట, ఆలస్యము, పంచవృత్తిత, 
రాజ కార్యముల విషయములో మంత్రులలో సమిష్టి నిర్ణయము గాకుండా 
తానొక్కడే ఆలోచించుట, విషయముల యెడ అవగాహన లేని వారిలో 
సమాలోచనలు చేయుట, నిశ్చయించిన పనులను వెంటనే 
ప్రారంభింపకుండుట, రహస్య విషయములను దాచలేక పోవుట, 
మంగళకరమైన ఆచారములు పాటింపకుండుట, పెక్కు మంది 
శత్రువులపై ఒకేసారి దండెత్తుట. 
శ్రీరాముడు ఇంకను ఇలా బోధిస్తున్నాడు. ... 
దశపంచ చతుర్వర్గాన్‌ సప్తవర్ణం చ తత్వతః 
అట్షంర్గం త్రివర్గం చ విద్యాస్తిశ్చ రాఘవ 
ఇంద్రియాణాం జయం బుధ్వా షాడ్గుణ్యమ్‌ దైతరయానుషం 


శ్రీరాముడు-యోగరహస్యము 
కృత్యం వింశతివర్గం చ తథా ప్రకృతియండలం 
యాత్రాదండవిదానం చ ద్వియోని సంధీఎగ్రహౌ 
కచ్చి దేతాన్‌ యహాప్రాజ్ఞ యధాన రానుమున్యసే 
> దశ వర్గము (ఎట, జూదము, పగటి పూట నిద్రించుట, ఇతరులను 
నిందించుట, స్త్రీ వ్యామోహము, మధ్య పానము, నృత్య, గీత, 
వాద్యముల యందు అమిత వ్యామోహము, వ్యర్థముగా తిరుగుట-ఈ 
పదింటిని త్యజంపవలెను), 
> పంచ వర్గము (వీటినే పంచ దుర్గములు అందురు. జల దుర్గము, పర్వత 
దుర్గము, వృక్ష దుర్గము, ఐరిణ దుర్గము లేదా చౌటి పర్రలతో కూడిన 
దుర్గము, దానవ దుర్గము లేదా ఎడారి దుర్గము-ప్రకృతి సిద్ధములైన ఈ 
దుర్గములను రాజు సమయోచితముగా ఉపయోగించుతూ ఆత్మ రక్షణ 
చేసుకొని వలెను), 
> చతుర్వర్గము/చతుర్విధ. మిత్రులు (సాము దాన, బిధ, 
దండోపాయములు/ రక్త సంబంధముతో ఏర్పడిన వారు, వివాహాది 
సంబంధముతలతో కలసిన వారు, వంశక్రమూగతముగా ఉండెడి వారు, 
ఆపదల (వ్యసనముల) నుండి రక్షించిన వారు-ఈ నాలుగు విధముల 
వారు చతుర్విధ మిత్రులు), 
> సప్త వర్గము (రాజు, మంత్రి, రాష్ట్రము, దుర్గములు, ధనాగారము, 
చతుర్విధ సేనలు, మిత్రులు-రాజ్యమునకు ఇవి సప్తఅంగములు, 
పరస్సరోపకారములు), 
> అష్టవర్గము (చాడిలు చెప్పుట, తొందరపాటు, ద్రోహ చింతన, ఈర్ష్య, 
అసూయ, మంచి గుణములను సైతము దోషములుగా చిత్రించుట, 


173 


శ్రీరాముడు-యోగరహస్యము 


కఠినముగా మాట్లాడుట, నిస్కారణముగా శిక్షించుట -ఇవి క్రోధము వలన 
కలుగును కావున త్యజంప వలెను), 

> త్రివర్గము (ధర్మార్థకామములను 'త్రివర్గము' అందురు. ఈ మూడు 
పురుషార్హములను సాధింప వలెను. ఉత్సాహ శక్తి ప్రభు శక్తి మంత్ర శక్తి ఈ 
మూడింటిని తెలిసి యుండ వలెను. శత్రువుల యొక్క ఉనికి, వృద్ధి, 
క్షయము వీటిని గమనిం చు చుండ వలెను. అసాధ్యమైన కార్యములకు 
పూనుకొనుట, సాధ్యమైన కార్యముల విషయమున అవి తనకు 
అసాధ్యమని భ్రమ పడి వాటికి ప్రయత్నింపకుండుట, సాధ్యమైన 
కార్యములకు అకాలము యందు ప్రయత్నించుట- ఈ మూడును 
త్రివిధమైన కార్య వ్యసనములు - వీటిని పరిత్యజంచి వలెను), మూడు 
విద్యలు (త్రయీ, వార్తా, దండనీతులు. బుగ్యదుసామబేదములకు 
"తయ" అని వ్యవహార సిద్ధి, కృషి, గోరక్షాదులు వార్తలో 
అంతర్భాగములు, దండనీతి అనగా నీతి శాస్త్రము), బుద్ధి ద్వారా 
ఇంద్రియములను జయించుట, 

> షాడ్డుణఖ్యము (శతృవునితో ఒడంబడిక చేసుకొనుట "సంధి", రిపు 
విరోధము "విగ్రహము", శతృవునిపై దండెత్తి ఎచ్ళుట "యానము", 
అనుకూల కాలమునకై ఎదురుచూచుట "ఆసనము", బలవంతులు, 
బలహీనులు అను రెండు రకాలైన శత్రువులతో మాటలలో మంచిగా 
ఉండుట "ద్వైదీ భావము, బలవంతుని ఆశ్రయించుట 
"సమాశ్రయము", అనునవి "షాడ్డుణ్యము"), 

> దైవీమానుష బాధలు (దైవిక బాధలు, మానుష బాధలు ఐదేసి 
విధములు. అగ్ని బాధ, వరదలు, వ్యాధులు, కరువుకాటకములు, 
మరణము - అనునవి ఐదు దైవిక బాధలు, అధికారులు, దొంగలు, 


శ్రీరాముడు-యోగరహస్యము 
శత్రువులు, రాజునకు సన్నిహితులు, దురాశాపరుడైన రాజు - ఈ ఐదు 
విధములైన వారివలన వచ్చేది బాధలు మానుష బాధలు), 
రాజు ఆచరించవలసిన కృత్యములు (శత్రుపక్షము నందలి - 
ఎతనములు దొరకని వారిని, అవమానింపబడిన అభిమాన వంతులను, 
ఆకారణముగా యజమాని కోపమునకు గురైన వారిని, బెదిరింపబడిన 
ధీరులను - ఈ నాల్లు విధములైన వారిని వారి అభిమతములను 
తీర్చుచు తన వైపునకు త్రిప్పుకొనుట "రాజకృత్యము"), 
వింశతి వర్గము (బాలుడు, వృద్ధుడు, దీర్ద్హరోగి, బంధువులలో 
బహిష్కరింప బడిన వాడు, పిరికి వాడు, పిరికివాదైన జనులు కలవాడు, 
లోభి, దురాశాపరులకు ఆశ్రయమిచ్చు వాడు, మంత్రి, సేనాపతి 
మొదలగు వారిని సంతృప్తి పరచని వారు, విషయాసక్షుడు, చంచల 
చిత్తుల యొక్క సూచనలను గ్రహించువాడు, దేవార్తలను, 
బ్రాహ్మణులను నిందించు వాడు, దైవానుగ్రహమునకు దూరమైన వాడు, 
అదృష్టమును నమ్ముకొని పురుష ప్రయత్నము చేయని వాడు, దుర్శిక్ష 
పీడితుడు, చిక్కుల పాలైన సేన గల వాడు, స్వదేశమును వీడిన వాడు, 
పెక్కుమంది శత్రువులు గలవాడు, కాలము అనుకూలింపబడని వాడు, 
సత్య ధర్మములను పాటింపని వాడు - అను ఈ ఇరువది విధముల 
వారిలో రాజు సంధి చేసుకొని రాదు, 
ప్రకృతి మండలం (అమాత్యులు, రాష్ట్రము, దుర్గము, కోశము, దండము 
- అను ఈ ఐదును ప్రకృతులు - తన రాజ్యమును విస్తరింప వలెననే కోరిక 
గల రాజు "విజిగీషువు". అతడును, అతని చుట్టును, 
పదునొకండుగురు రాజులు కలని మండలము అని వ్యవహరింతురు. 
మధ్య విజగీషువు, అతనికి ముందు భాగమున శత్రువు, మిత్రుడు, శత్రు 


175 


శ్రీరాముడు-యోగరహస్యము 


మిత్రుడు, మిత్రశత్రువు, శత్రుమిత్రమిత్రుడు - అను ఐదుగురును, వనుక 
భాగమున "పార్షిగ్రాహుడు" (దాడి చేయబోతున్న రాజునకు ఎనుక బైపు 
కాచుకొన్న శత్రువు), ఆక్రాదుడు, పార్షిగ్రాహాసారుడు, ఆక్రాందాసారుడు - 
అను నలుగురును, పార్శము నందు, మధ్యస్టుడు, వానికి వెలుపల 
ఉన్నవాడు ఉదానీనుడు -- ఈ పన్నెండుగురు ద్వాదశ మండలము/ 
ప్రకృతి మండలం అందురు, 
> యాత్ర (దండ యాత్రలు), దండ విధానము/వ్యూహ రచనలు (ఇవి సప్త 
వ్యూహములు, సప్త వర్గములు అందురు. అనగా గరుడ వ్యూహము, 
సూచీ వ్యూహము, వజ్ర వ్యూహము, శకట వ్యూహము, మకర 
వ్యూహము, దండ వ్యూహము, పద్మ వ్యూహము అని వ్యూహములు 
ఏడు విధములు), సంధి విగ్రహములు (ఇవి శత్రువుతో నడుచుకొను 
విషయములు) అను రెండు కారణములు. వీటన్నిటి పైన తగు శ్రద్ధ 
చూపుచున్నావా? వీటిలోని దోష వర్గములను త్యజించి గుణ 
వర్గములనే గ్రహించు చున్నావా. 
రాయస్య వచనం ప్రుత్వా భరతహా ప్రత్యువాచ హ| 
కిం యె ధర్మాద్విహనస్య రాజధర్మహా కరిశ్యతి || 
రాముడి మాటలు విన్న భరతుడు " అన్నయ్యా! ధర్మమే లిని వానికి 
రాజ్యధర్మము ఎందుకు? నేను ధర్మ బభ్రష్టుడిని. నేను రాజుని కాను, ఎప్పటికి 
రాజుని కాను. కాని అన్నయ్యా, మన వంశంలో ఉన్న సంప్రదాయం ప్రకారం, ఎవరు 
పెద్ద కొడుకుగా జన్మిస్తాడో, వాడు మాత్రమే పట్టాభిషేకం చేయించుకోవాలి. నాకు 
ఈ ధర్మం ఒక్కటే తెలుసు. నాకన్నా పెద్దవాడివి నువ్వు ఉండగా, నేను 
రాజధర్మాలు తెలుసుకోవలసిన అవసరం లేదు. అందుకని నేను ఎప్పుడు ఆ 
రాజధర్మాల్ని తెలుసుకోలేదు. నీ దగ్గరికి ఒకరు వచ్చి అడిగితేనే నువ్వు 
కాదనలేవు, అలాంటిది రాజ్యం అంతా వచ్చి నిన్ను అడుగుతోంది పట్టాభిషేకం 


శ్రీరాముడు-యోగరహస్యము 
చేసుకోమని, నువ్వు వాళ్ళో కోరిక తీర్చకుండా ఎలా ఉండగలవు. అందుకని 
తిరిగొచ్చి పట్టాభిషేకం చేసుకో. ఇవ్వాళ నాన్నగారు లేరు అన్నయ్యా, నువ్వు 
వెళ్ళిపోవడం చేత ఇంత ఉపద్రవం వచ్చింది " అన్నాడు. 

2.17 జాబాలి శ్రీరాయునికి నాస్తిక వాదయు వినిపించుట 

భరతుని వలనే స్పష్టమైన విచారశీలి అయిన వ్యక్తి జాబాలి. ఈ జాబాలిని 
దశరథుడు తన సభ యందు ఉంచుకొనెను. ఏ కల్పనలనైనను తన సమగ్రమైన 
వివేకములో విచారణ చేయనిదే జాబాలి విశ్వసించు వాడు కాదు. అతడు రాముని 
అయోధ్యకు రావలెనని, రాజ్య స్వీకారం చేయవలెనని కోరెను. 
రాజభోగాననుభవన్‌ యహార్షాన్‌ పార్థివాత్మజ 

విహారత్వ మయోధ్యాయాం యథా శక్రఃస్తివిష్టపే 

న తే కశ్చిదశరథః త్వం చ తస్య న కశ్చన 

అన్యో రాజా త్వమన్యన్య స్తస్మాత్కురు యదుచ్యతే 

బీజ మాత్రం పితా జంతో: శుక్లమ్‌ రుధిరమేవ చ 

సంయుక్తమ్‌ బుతుమన్మాత్రా పురుషస్యేహ జన్మ తత్‌ 

గతః స నృపతిస్తత్ర గంథాన్యం యత్ర తేన వై 

ప్రవృత్తిరేషా మర్హ్యానాం త్వం తు మిధ్యా విహన్యసే 

అర్థ ధర్మ పరాయేయే తాంస్తాన్‌ శోచామి నేతరాన్‌ 

తెహిదుఃఖ మిహాప్రాష్య వినాశం ప్రేత్య బీజోరె 

అష్టకాపితృదైవత్వం ఇత్యయం ప్రస్తులో జనః 

అంనాస్యోపద్రవం పశ్య మృలో హి కిముష్యతి 

యది భుక్త మిహాస్యేన దేహ మున్యస్య గచ్చతి 

దద్యాత్‌ ప్రవసతః శ్రాద్ధం న తత్‌ పథ్యశనం భవేత్‌ 

దాన సంవననా హెతే గ్రంథా మేథా ఎభికృతాః 


177 


శ్రీరాముడు-యోగరహస్యము 


యజస్వ దేహి దీక్షస్య తపః తప్యస్వ సంత్యజ 

స నాస్తి ఏపరమిత్యేవ కురు బుద్ధిం యహాముతే 

ప్రత్యక్షం యత్సదాతిష్ట పరోక్షం పృష్టతః కురు 

స తాం బుద్ధిం పురస్కృత్య సర్వలోక నిదర్శనిము 

రాజ్యం త్వం ప్రతి గృహష్వ భారతేన ప్రసాదితః 

రాజభోగము లన్నియు ఈ పార్థివ దేహము చూచుకొనును. ఆత్మ ఈ 
భోగములకు బేరైనది కావున రామా! నీవు అయోధ్యకు రాజు వగుము. రాజ్య 
విషయములో నీకు దశరథునితో కానీ నీకు దశరథునిలో కానీ సంబంధము లేదు 
కావున రాజ్యమోహము లేకుండా తటస్థ భావములో కార్యభారమును 
గ్రహించుము. ప్రాణి పుట్టుటకు తండ్రి నిమిత్తమాత్రుడే. వాస్తవముగా 
బుతుమతియైన స్త్రీ గర్భము నందు శుక్రశోణిత సంయోగము వలన శిశువు 
జన్మించును. దశరథ మహారాజు తాను చేరవలసిన చోటికే చేరినాడు. ప్రవృతి 
భావము చేతనే సర్వభూతములు నడచును. ప్రతి అస్థిత్వము తనదైన ధారణ 
మరియు స్వధర్మము కల్గి యుండి వాటికి అనుగుణముగానే ఈ విశ్వము 
నడచుచున్నది. ఈ సంసార చక్రమునకు తానే కర్తనని భావించి మానవుడు 
దుఃఖితుడు అయి వినాశనము నొందుచున్నాడు. ఈ లోకమున జనులు అష్టక 
శ్రాద్దములను, ఆబ్దిక శ్రాద్ధములను నిర్వహించుచు ఆ అన్నము పితృదేవతలకు 
చెందునని నమ్ము చున్నారు. కానీ బాగుగా విచారించినవో ఈ అన్నము ఇచటనే 
నశించును కదా! మరి మృతులైన వారు అట్లు భుజంతురు? ఒకరు భుజంచిన 
ఆహారము మరియికరి శరిరమున చేరినచో దూర దేశములకు ఎళ్ళిన వారికి 
శ్రాద్ధము పెట్ట వలెను. అప్పుడు వారికి దారి బత్తెములలో అవసరముండదు. 
పరలోకపు సంకల్పంలో వేరే కర్మను కాకుండా ఈ జన్మను సార్థకం చేసికొనుటకై 
సుయోగ్యమైన వ్యవహారంలో మనస్సు నందే తపస్సును చేయుము. శరీరమునకు 
కష్టమునిచ్చి ఆత్మాభిలాషను పెంచుట వ్యర్థమే! నీ జీవనము నందు ఎమి 


శ్రీరాముడు-యోగరహస్యము 
యున్నదో అదియే న్వీకరింపుము. అటువంటి మార్గము ద్వారానే నీ జీవన 
స్థాయిని పెంపొందించుకొనుము. పరలోక కల్పనలో ఈ జీవనము నుండి 
పారిపోకుము. ఈ జీవన కర్తవ్యమును నిర్వహించుము. నీ సర్వ వ్యవహారములు 
శ్రద్దానిష్టలలతో చేయుము. రామా! ఇహ లోక సుఖములే వాస్తవములు. పరలోకము 
అనునది లేనేలేదు అనే సత్పురుషుల ప్రమాణమును అనుసరించుము. 

జాబాలి వివేకములో కూడిన ఈ తత్వ జ్ఞానము బుద్ధిమానులందరు 
అంగీకరించెదరు. ఈ తత్వ జ్ఞానము అనంతర కాలంలోని బౌద్ధమతములో 
సరిపోలును. విరివిగా ప్రచారములో యున్న అట్టి బాద్ధమును ఆది 
శంకరాచార్యులు నిర్ద్వందముగా ఖండించారు. జాబాలి వాల్మికి చే ఉత్సన్నము 
చేయబడిన ఒక పాత్ర. జాబాలి ద్వారా అందించిన ఈ తత్వజ్ఞానము ప్రపంచమున 
విరివిగా ఉండెడిది. అట్టి తత్వజ్ఞానమును భగవానునిగా అంగీకరింపబడిన 
శ్రీరాముడు ఖండించుట ద్వారా నాస్తిక వాదమును వాల్మికి న్వీకరించలేదని 
గ్రహించవచ్చు. వ్యక్తి జీవనము నందు తనదైన శ్రద్ధ (స్వధర్మము) ను ఒకసారి 
మరల్చినవో తన మార్గము అగమ్యమగును. స్వధర్మమును మరచిన సమాజము 
క్రమముగా  విఘటనాత్మకమగును. పర సంప్రదాయము సంస్కృతి, 
ఆచారములను అనుకరించుట వలన అట్టి దేశ సంస్కృతి చిన్నాభిన్నమై తన 
ఉనికిని కోల్పోవును. రామాయణము మనకు ఇట్టి విషయములో జాగ్రత్త 
బోధించినది. 

ఇందుకు రాముడు జాబాలి మాటలకు రోషములో ఆస్తికముగా, వాస్తవమైన 
సత్యమును సత్యమైన మాటలలో వివరించెను. అప్పుడు జాబాలి రామా! నేను 
నాస్తికుడను కాను. వేదము ప్రమాణము కాదని, ధర్మము లేదని, పునర్జన్మ, 
పరలోకము లేదని, నమ్మిన వాడను గాను. ఐట్లెనా నిన్ను మరల్చుటకు 
అవసరమేర్చడి అట్లు మాట్లాడినాను. అందుకు వసిష్టుడు కూడా రామా! జాబాలి 


179 


శ్రీరాముడు-యోగరహస్యము 


మిమ్ములను మరల్చ వలెనని మాట్లాడినాడు కానీ అతను నాస్తికుడు కాదు. కానీ 
ఇక్ష్వాకు వంశములో జ్యేష్ట పుత్రుడు రాజ్యమును స్వీకరించుట ధర్మము కాన దీనిని 
నీవు అతిక్రమించుట తగదు. అప్పుడు రాముడు - ఈ శరీరమునకు కారణమైన 
వాడు తండ్రి కావున అతని సత్యవాక్సరిపాలనము పాటించుట పుత్రునిగా నా 
కర్తవ్యము అని గంభీరంగా చెప్పినాడు. ఆ తరువాత భరతుని కోరిక మేరకు 
శ్రీరాముడు అతనికి తన పాదుకలు ఇవ్వగా ఆ పాదుకలను సింహాసనాధిష్టుని చేసి 
తాను యోగి వలె విరాగియై నందిగ్రామము నందుండి పరిపాలన 
కొనసాగించుచుండెను. అచట నుండి రాముడు వేరొక తావుకు జనెను. 

2.18 అయోధ్య కాండ సింహావలోకనం 

అయోధ్య కాండలో మానవుడు బాహ్యముగా సమాజమున తల్లి వద్ద, తండ్రి వద్ద, 
భార్య వద్ద, సోదరుల వద్ద, సవతి తల్లి వద్ద ఎట్లు ప్రవర్తించవలెనో ఆ ధర్మములను 
ఆచరణలో ప్రదర్శించెను. తండ్రి కుమారునిపైన ప్రేమలో సత్యమును 
అనుసరించుటకు ఎంతటి క్లేశమును అనుభవించెనో దానిని కుమారుడు ఏ 
విధముగా సత్య వ్రతమును పాలించినాడో చూపినది. సవతి సోదరులైన భరతుడు, 
లక్ష్మణుడు ఎటువంటి అసూయా ద్వేషములు లేక సత్య ధర్మములకు 
కట్టుబడినారో వివరించింది. అన్నదమ్ముల ఐకమత్యము, స్వార్థరహితమగు 
పరార్ద ప్రవృత్తి మనకు కనపడును. రాముడు "సత్యాన్నాస్తి ఏరో ధర్మ:'' అన్న 
శృతి వాక్యమును అక్షరాలా పాటించాడు. అందరూ తనను నిరాకరించినను కైకేయి 
రాముని సత్యనిష్టుడిగా, నవ-పంచమ (9+5) యోగము ద్వారా ధీరపురుషునిగా 
మార్చుటకు ప్రయత్నించును. .రాముని తీవ్రమైన సాధనకు ప్రయత్నించును. 
సమాజ ధారణ కొరకై కర్తవ్య పాలన చుక్కాని వంటిది. తాను పూర్ణ పురుషునిగా 
మారుట అనెడి కైకేయి భావనను రాముడు గౌరవించి పాలించును. పౌరుషము, 
సత్యపాలనకు మధ్య అంతరమును శ్రీరాముడు లక్ష్మణునికి నిఘాఢముగా 
తెలియ చేసినాడు. దశరథుని ద్వారా, శ్రీరాముని ద్వారా రాజనీతిని ఎలా 


శ్రీరాముడు-యోగరహస్యము 
పాటించాలో వివరముగా చెప్పినారు. ఇట్టి శ్రీరాముని సత్య ధర్మ పరిపాలన, 
రాముని సోదరుల భాతృ భక్తి మన దేశమునకు కాదు, యావత్‌ మానవ జాతికి 
ఆదర్శములు. గుహుని ప్రేమ విచిత్రము. హృదయ సంస్కారముచే నాగరికము 
కావలెనని నిరూపించాడు గుహుడు. భారతీయమైన యోగశక్తి మంత్ర శక్తి వాటిచే 
కలిగెడు సిద్దులు ఎట్లుండునో వాటిని ఎప్పుడు, ఏ విధంగా ఉపయోగించ వలెనో 
నిరూపించాడు భరద్వాజుడు. శ్రీరామ భరత సంవాదము ద్వారా సత్య ధర్మ 
పాలనము, రాజనీతి ఎంత కష్టమో మనకు తెలియు చున్నది. జాబాలి మాటల 
ద్వారా అందుకు శ్రీరాముని సమాధానము ద్వారా వ్యక్తి జీవనము నందు తనదైన 
శ్రద్ధ (స్వధర్మము) ను ఒకసారి మరల్చినవో తన మార్గము 
అగమ్యమగునని, స్వధర్మమును మరచిన సమాజము క్రమముగా 
విఘటనాత్మకమగునని, పర సంప్రదాయము, సంస్కృతి, ఆచారములను 
అనుకరించుట వలన అట్టి దేశ సంస్కృతి చిన్నాభిన్నమై తన ఉనికిని 
కోల్పోవునని రామాయణము మనకు ఇట్టి విషయములో జాగ్రత్త బోధించినది. 
ఈ విధముగా అయోధ్యా కాండ మనము ప్రవర్తించు నియమావళిని, స్వార్థ రహిత 
పదార్ధ వృత్తిని, ఆదర్శ దాంపత్యమును, ఉత్తమ మాతృత్వమును, ఉత్తమ 
స్త్రేత్వమును, మంత్రిని, అర్హ సంస్కృతి విశిష్టతను, వైదిక కర్మ ప్రాధాన్యమును, 
యోగ శక్తిని భాతృ ప్రేమను వివరముగా బోధించు చున్నది. అందుకే ఈ 
అయోధ్య కాండ ధర్మ ప్రధానమైన కాండ. మానవులకు జీవితమున 
పాటింపవలనిన స్వధర్మములను ఈ కాండ ప్రకాశింప చేయును. 


అయోధ్య కాండము సయాప్తయు. 
శ్రీరాయ జయరాయ జయజయ రాయ 


181 


శ్రీరాముడు-యోగరహస్యము 


శ్రీరాముడు-యోగరహస్యము 
3.0 అరణ్యకాండ 

3.1.1 ఎరాధ సంహారము 
చిత్రకూట పరిసరములను విడిచి సీతారామలక్ష్మణులు అత్రి మహర్షి వద్ద సెలవు 
తీసుకొని దట్టమైన కీకారణ్యము లోనికి పోయిరి. అడుగడుగునా అనేక మంది 
బుషిమునుల ఆశ్రములు కాన వచ్చు చుండెను. అసుర భావముల రాక్షసుల 
ద్వారా అనేక మంది హింసించ బడుచున్నను, సంహరింప బడుచున్నను అనేక 
మంది సాధకులు సాధనారూప దండకారణ్యము నందు సాధన చేయుచునే 
ఉందురు. సాధన చేయనిదే అసుర వృత్తులు సంహరింపబడి ప్రగతి సాధ్యము 
కాదు. లోకములో స్వార్దము, అహంకారము పెరిగి దేహాత్మాభిమానంలో శరిర 
పోషణకై లోకులను హింసించుతూ జీవించెడు అసుర స్వభావము పెరిగినప్పుడు 
క్రమబద్ధమైన జీవన విధానంలో, సత్యము, ధర్మము ఆలంబనగా మానవుడు 
పరబ్రహ్మముగా రూపాంతరము చెంది అట్టి అసుర భావాలను 
ఐదుర్కొనవచ్చునని శ్రీరాముని పాత్ర ద్వారా మనకు వాల్మికి మహర్షి బోధించు 
చున్నాడు. ధార్మికులగు తపశ్శాలురు జీవకోటి రక్షణకై సంసారములో అసుర 
తత్వమును అంతమొందించుటకు ప్రయత్నము చేయుదురు. అట్టి ధర్మ 
స్వరూపుడే దైవీ భావములో కానవచ్చిన శ్రీరాముడు. చేసిన కర్మలకు దండముగ 
అనగా ఫలితముగా అనుభవించే సుఖదుఃఖములలో నిండినదియే సంసారము. 
అదియే దండకారణ్యము. అందు అసుర భావములు కలిగిన రాక్షసులు, సత్య 
ధర్మ స్వరూపులు అయిన బుషులు ఉందురు. అట్టి దండకారణ్యము 
శ్రీరాముడు ప్రవేశించి అసుర భావములను అంతమొందించును. ఇదియే అరణ్య 
కాండ. 
కొంత దూరము పోగానే వారికి ఒక భయంకరమైన విరాధుడు అను రాక్షసుడు 
కనపడెను. వాడు నీతారామలక్ష్మణులను చూసి.... 


183 


శ్రీరాముడు-యోగరహస్యము 


అధర్మ చారిణౌ వాపా కౌ యుబాం ముని దూషకౌ 

అహం వనం ఇదం దుర్గం ఎరాఘో నాము రాక్షసః 

చరామి సాయుధో నిత్యం బుషి మూంసాని భక్షయన్‌ 

ఇయం నారీ వరారోహా యము భార్యా భవిష్యతి 

"మీరు అధర్ములు, పాపమైన జీవితం ఉన్న వాళ్ళు. ముని వేషాలు ఎేసుకొని 
భార్యతో ఎందుకు తిరుగుతున్నారు? అందుకే మీ భార్యని నేను 
తీసుకుపోతున్నాను. ఇకనుంచి ఈమె నాకు భార్యగా ఉంటుంది, అందుకని మీరు 
ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఎళ్ళిపొండి. నన్ను విరాధుడు (రాధ అంటే ఆనందం, 
ఎరాధ అంటే ఆనందానికి వ్యతిరేకం) అంటారు, నేను ఈ అరణ్యంలో తిరుగుతూ 
ఉంటాను. నాకు బుషుల మాంసం తినడం చాలా ఇష్టమైన పని" అన్నాడు. ఇంకా 
నేను గంధర్వుడను. నా స్వభావమును బట్టి నన్ను రాక్షసుడు అందురు. నాకు 
బ్రహ్మ వరము వలన ఎట్టి అస్తు శస్తుములతోను నాకు చావు రాదు అని ఈ 
కన్యను నాకు వదిలి మీరు బ్రతికి పొండి అన్నాడు. అందుకు క్రోధములో 
రామలక్ష్మణులు విరాధుని చేతులు ఖండించి భూమిలో పాతి పెట్టి సంహరించారు. 
తరువాత రామలక్ష్మణులు శరభంగ ముని ఆశ్రమానికి ఎళ్ళారు. 

3.1.2 విరాథ సంహారములోని యోగ రహస్యము 

దండకారణ్యము సంసారము వంటిది. ఇందు తాపసులు, రాక్షసులు ఉందురు. 
రజోగుణ పూర్ణమగు మనస్సు శరీరములో ప్రవేశించగానే ఆత్మపై అధికారమును 
ప్రసరింప చేయును. అట్టి అసుర స్వభావంలో మొదటిది విరాధుడు. శరిరేంద్రియ 
మనస్సులలో రజోగుణము ఎక్కువగా ఉండినప్పుడు దేనిని లెక్క చేయకుండా 
అంతయు తానే నిర్వహించ గలను అనే మనఃస్థితి ఉండును. అదియే అహంకారం. 
అదియే విరాధ స్వభావము. దానితో జీవితము ప్రారంభ మగును. అట్టి 
దానినుంచి మానవుడు బయిట పడ వలెను. అప్రథృశ్యము అగు మనస్సే 
విరాధుడు. దినిని జయించుట చాలా కష్టము. మనస్సును విషయములపై 


శ్రీరాముడు-యోగరహస్యము 
ప్రసరింపకుండా నిరోధించ వలెను. దినినే చిత్ర వృత్తి నిరోధ మని అందురు. 
మనస్సులో కలిగిన రాజసతామస భావములను చిత్త వృత్తి నిరోధముచే 
లొలగించుకోవలెను. 

యోగ విజ్ఞానము సనాతన ఎేదకాలము నుంచి అవిచ్చన్నంగా వస్తున్నది. అట్టి 
టేద విజ్ఞానాన్ని వసిష్ట మహర్షి కథల రూపములో శ్రీరాముడికి బోధించాడు. ఇదియే 
"యోగ వాసిష్టము". తరువాత దానిని పతంజలి మొదలగు వారు 
విపులికరించారు. భారతీయ తత్వ శాస్త్రంలోని ఆరు దర్శనాలలో "యోగ" లేదా 
"యోగ దర్శనము" ఒకటి. ఈ యోగ దర్శనానికి ప్రామాణికంగా చెప్పబడే 
పతంజలి యోగసూత్రాల ప్రకారం "యోగం అంటే చిత్త వృత్తి నిరోధం". స్థిరంగా 
ఉండి సుఖాన్నిచ్చేది ఆసనం. అభ్యాస బైరాగ్యాల వలన చిత్త వృత్తులను 
నిరోధించడం సాధ్యమవుతుంది. ఇలా సాధించే ప్రక్రియను "పతంజలి అష్టాంగ 
యోగం' అంటారు. మనస్సు, బుద్ధి, అంతఃకరణముల సంగమమే చిత్తం 
అనబడును. చిత్తము వస్తువుల యొక్క ఆకారమును పొందుట వృత్తి అనబడును. 
శాంతము, మూఢయు, ఘోరం అని చిత్తవృత్తులు మూడు రకములు. అభ్యాసము, 
బైరాగ్యము లేక విరక్తి లేక విముఖత ద్వారా చిత్తమును వృత్తి రూపముగా 
మారకుండా చెయ్యడమే యోగం. అభ్యాస వైరాగ్యముల ద్వారా మిగతా 
ఆలోచలన్నీ క్షీణించి చిత్రము తన తత్వముపై, తరువాత తనపై తదేక ధ్యాస 
కలిగి ఉండును. ఇదే ధ్యానం. ఎల్లవేళలా ధ్యానమొక్కటే మిగిలితే దానిని 
శుద్దసాత్విక పరిణామము లేక సంప్రజ్ఞాత సమాధి అంటారు. ఇక్కడ ధ్యేయ వస్తువు 
ఉన్నది ఉన్నట్లుగా తెలియబడును సాత్విక వృత్తి ధ్యేయాకారముగా ఉండుట 
వలన శాంతము ద్వారా రాజస, తామస వృత్తుల బాహ్య ప్రవృత్తులైన మూఢం, 
ఘోరం నిరోధించబడతాయి. ఏకతత్వమే ఆలంబనగా ఉండే సంప్రజ్ఞాతమును 
ఏకాగ్రత అనీ, అది సమాహితమైతే అది సమాధి అనీ అంటారు. ఏకాగ్రత అంటే 


185 


శ్రీరాముడు-యోగరహస్యము 


ఒకే దానిపై ధ్యాస లేక ధ్యానం. సమాహితము లేక సమాధి అంటే ధ్యేయం పై 
ధ్యానం అంటే చిత్తము యొక్క మూలముపై ధ్యానం చెయ్యడం. చిత్తం తనలోపల 
తానుండటం ఏకాగ్రత కుదిరి, బాహ్య దృష్టిని మరలించి తన తత్వంపై దృష్టిని 
నిలిపి తదేకంగా ఉంటేనే చిత్తం సమాహితమవుతుంది. సమాహితమైన 
చిత్త స్థితినే సమాధి అంటారు. సమాధిలో చిత్తము ఏకాగ్రమై పరమార్థ తత్వాన్ని 
తెలియచేసి, అవిద్యను క్షీణింపచేని, కర్మబంధమును  శిథిలము చేసి, 
వృత్తిహినతకు అభిముఖముగా చేయును. సంప్రజ్ఞాతను ధ్యేయాకార చిత్తస్థితి 
అంటారు. దినిని కూడా నిరోధిస్తే వేయించిన విత్తనము వలె కార్యకారి కాక 
వాసనారహితమై సంస్కార మాత్రముగా వుండు చిత్తస్థితినే అసంప్రజ్ఞాత సమాధి 
అనబడును. వృత్తి నిరోధములలో ఈ రెండు సమాధులను క్రమముగా 
సాధించడమే యోగం. యోగం కాక మిగిలిన అవస్థలు క్షిప్తము, మూఢము, విక్తిప్తం 
అని మూడు రకములు. మూఢము - తమోగుణముఅధికమై నిద్రావృత్తులలో 
జడట వహించిన చిత్తమును మూఢము అంటారు. క్షిప్తము - రజోగుణం అధికమై 
బాహ్యవృత్తులలో ప్రీరేపించబడి చంచలమైన మనస్సులో ఉండే చిత్తాన్ని క్లిప్తము 
అంటారు. విక్షిప్తావస్థ - సత్వ గుణము అధికమై జీవి మూల తత్వమునందు, 
ధ్యేయ వస్తువునందు అప్పుడప్పుడు ధ్యానం నిలిచి క్షిప్తావస్టలో ఎక్కువ 
సమయము గడిపే చిత్తాన్ని విక్షిప్తావస్థ అంటారు. చిత్తము త్రిగుణాత్మకము. ప్రకాశ 
స్వభావాన్ని సత్వగుణమనీ, ప్రవృత్తి స్వభావాన్ని రజోగుణమనిీ, స్తితిశీలాన్ని 
తమోగుణమనీ అంటారు. సత్వగుణమంటి జ్ఞానము, శాంతము, ప్రేమ 
మొదలైనవి. ప్రవృత్తి అంటి ఇచ్చ, క్రియ, పరితాపము, శోకము మొదలగు 
రజోగుణములు. నిలకడ, గురుత్వము, దీనత మొదలైనవి తమోగుణాలు. ఈ 
మూడు గుణాలు ప్రతివ్యక్తిలోను వారి వ్యక్తిగత పరిణత ఆధారంగా వివిధ 
స్థాయిలలో ఉంటాయి. చిత్తము ప్రవృత్తి కలదైనప్పుడు జీవాత్మ ప్రకృతితో 
మమేకమై ఉంటుంది. వృత్తులు నిరోధించబడిన చిత్తము లేక జీవాత్మ తనలో 


శ్రీరాముడు-యోగరహస్యము 
తాను తన మూలమైన, సకల జీవ నిర్జివులకు మూలము, శక్తి పదార్థాల సంగమ 
రూపము ఐన అది స్థితిలో జాగృతంగా ఉంటుంది. ప్రకృతి కొన్ని మూలసూత్రాల 
ఆధారంగానే మార్పులు చెంది ఈ సృష్టికి కారణమైంది. కానీ మనిషి పరిణామంలో 
జాగృతి వివిధ స్థాయిలను దాటి స్థితి చైతన్యాల పూర్ణ జ్ఞానంలో జాగృతి కలిగిన, 
సృష్టి తత్వాన్ని తన అధీనంలో ఉంచుకోగలిగి, అష్ట ఐశ్వర్యాలను సాధించగల 
భగవత్స్వరూపమై ఎలుగులోంది. మూనవుడే సాధనలో భగవచంతుదవృుతాడు. 
యద్భావం తద్భవతి అన్నట్లు తన దృష్టిని బట్టి మానవుడు 
తమోగుణాధికలైన పశువుగాను, రజోగుణాధికలైన మునిషిగానూ, సత్వ 
గుణాధికభైన దైవంగాను రూపొందుతాడు. అటువంటి ఉన్నతమైన 
యనుషులను గానీ, ఆత్మలను గాని, గుణాలను తత్వాలను మనం దైవంగా 
చూస్తాము. యోగం ద్వారా చిత్త వృత్తిని నిరోధించినప్పుడు ద్రష్టగా ఉన్న 
జుఖుడు తన మూల స్వరూపమైన పరమాత్మలో (జాగృతి కలిగి, సృష్టి స్థితి 
అయ కారకుడై) తానుంటాడు. క్రమశిక్షణ, ఆచారము, అభ్యాసము, జ్ఞానము, 
ధర్మ పాలన, పూజలు - మూనవాతీత శక్తుల ఆరాధన, యోగము అన్న ఈ 
శాశ్వత తత్వాన్ని చేరడానికి .నిరంతరం ఆ ప్రయాణంలో మనిషికి అనేక చిత్త, 
దైవిక శక్తులు కలిగి మనుషులలో ఆదర్శ పురుషుడుగా/స్త్రే గా పరిణామం 
చెంది ఆరాధనా స్థాయి కలిగిన వ్యక్తులుగా తము జఎతంలోనూ , ఆ తరువాత 
గాన పూజంపబదతారు. బారి పూజల ద్వారా కొన్ని ఫలితాలు కలిగి 
నయ్మకాలు పెరిగి సాధన తీభ్రతరమౌతుంది. అట్టి ఉత్తము స్త్రీ పురుషులే 
"సతారాయులు." 

3.2 రాక్షస బాధల నుండి రక్షించముని తాపసులు రాయుని అర్జించుట 
విరాధుని (రాక్షస ప్రవృత్తి) వధ తర్వాత బుషిమునులు (సాధకులు) 
దండకారణ్యము (మేరుదండము) నందు తమ సాధనను ఎంలో శ్రద్ధతో నిష్టతో 


187 


శ్రీరాముడు-యోగరహస్యము 


కొనసాగించెడివారు. ఈ దండకారణ్యము నందు అనేక మంది తమ తమ పద్ధతులు, 
సాంప్రదాయాల ద్వారా తపసును చేసుకొనెడి వారు. విశాల దృక్పధము గల వైదిక 
పరంపర అనేక మత సాంప్రదాయములను తనలో ఇముడ్చుకొన గలదు. వైదిక 
పరంపర అతి ఉత్కృష్టమైనది. అన్ని మార్గముల, నమ్మకముల వారు 
సఖ్యభావంలో ప్రేమాభిమానంతలో అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి వ్యవహారము 
చేయుదురు. విరాధుడు చెప్పినట్లు సీతారామలక్ష్మణులు శరభంగుని ఆశ్రమానికి 
టెల్లి ఆ బుషికి నమస్కరించి ఈ అరణ్యమున నివసించుటకు సరి అయిన తావు 
చూప వలసినదిగా ప్రార్థించారు. అప్పుడు శరభంగుడు శ్రీరామునికి సుతీక్టుణుడు 
అను పరమ ధార్మికుడు, మహాతేజశ్శాలి, ఉన్నాడు. అతను నీకు శ్రేయస్సును 
కలిగించును గాన అతనిని కలవమని చెప్పి తన శరీరమును అగ్నిలో వ్రల్బి, 
అగ్నికి ఆహుతి నొనర్చెను. 

ఈ విధమైన అనేక సాధనా ప్రకారములు శరిరమును కష్టపెట్టి వాటి ద్వారా శరిర 
తత్వము కంటే ఉత్కృష్టమైన ఆత్మ తత్వమును పొందుటకై నిర్జేశింపబడినవి. 
దండకారణ్య సాధన చేసి శ్రీరాముడు సంపూర్ణ యోగీశ్వరుడగును. ఈ సుతేక్షుణుడి 
సోదరుడే అగస్త్యుడు. 

శరభంగుని దేహ త్యాగము తర్వాత రాక్షసుల ప్రవృత్తి నుంచి తమను రక్షించ 
గలవాడు (సరి అయిన సాధనా మూర్గయులో పెట్ట గలవాడు) శ్రీరాముడే అని 
భావించి వైఖానసులు, వాలఖిల్యులు (భగవానుని నఖముల నుండి 
రోమమముల నుండి జనించిన వారు), మరీచులు (ఆకాశమునకు ఎదురుగా 
నోరు తెరుచుకొని చంద్ర సూర్య కిరణములు పానము చేయువారు), సంప్రక్షాభులు 
(సంతతము శరిరము ప్రక్షాళనం చేసుకొనెడి వారు), పైఖానసులు (విఖనసముని 
సూత్రము ప్రకారము ప్రవర్తించు వారు), వాలఖిల్యులు (కొత్తగా లభింపగానే 
అంతకు ముందు ఉన్నవన్నియు పరిహరింపదును), అశ్మకుట్టులు (రాళ్లలో 
తమ శరీరమును కొట్టుకొను వారు, ఏ ఆహారము దొరకినను వాటిని రాళ్లలో 


శ్రీరాముడు-యోగరహస్యము 
కొట్టుకొని భుజంచెడి వారు), పత్రాహారులు (ఎండిన ఆకులని ఆహారముగా 
తీసుకొనేది వారు), దంతోలూఖలులు (ఈ పదార్థమును అయినను 
దంతములలో వొలుచుకొని కొరికి భుజంచెడి వారు), ఉన్మజ్ఞకులు (కంఠము 
వరకు నీటిలో ఉండి తపస్సు చేయువారు), గాత్రశయ్యులు (నేలపై ఏమియు 
ఆవరణ లేకుండా వట్టి నేలపై పరుండెడి వారు), ఆశయ్యులు (పరుండ కుండా 
నిలువుగా నిలచియే ఉందురు), అభ్రావకాశులు (గాలికి, ఎండకు, వర్షమునకు 
చలించకుండా ఆవరణ లెని ప్రదేశములో నిలిచి ఉందురు), సలిలాహారులు (నీరు 
మాత్రమే ఆహారముగా తీసుకొని జీవించేది వారు), వాయు భక్షకులు, 
ఆకాశనిలయులు (యోగశక్తిచే నేల తగలకుండా శరిరయును నిలుపు వారు, 
ఇంకను చెట్ల కొమ్మలపై నివసించేవారు), స్థండిల శాయులు (పైన ఆచ్చాదనము 
లేకుండా దర్భ, గడ్డి పరచుకొని నేలపై పరుండెడి వారు), వ్రతోపవాసులు 
(ఉపవాసము వ్రతము గా ఎట్టి ఆహారమును తీసుకొనకుండా ఉండెడి 
వారు), ఆర్రపఠవాసులు (ఎల్లప్పుడూ తడి వస్తుమునే ధరించెడి వారు), 
సజపులు (ఎల్లప్పుడూ జపము చేయు చుండెడి వారు, తపోనిత్యులు 
(ఎల్లప్పుడూ వేదాధ్యయనము చేయువారు), పంచ తపోన్వితులు (సదా 
వేదపారాయణం, తపస్సు, అగ్నిహోత్రములో గ్రీష్మ బుతువులో సూర్యుని వైపు 
చూచుతూ తపస్సు చేయువారు), ధృడయోగులు (ఎల్లప్పుడూ 
యమనియామాది అష్టాంగ యోగములు అభ్యసించు వారు), సమాధినిష్టులు 
(యోగముచే సమాధినిష్టులై ఉండువారు) ఈ విధమైన అనేకమైన తాపససులు 
శ్రీరాముని దర్శించిరి. వారందరు రామా! మా రక్షణము చేయవలసినదిగా 
కోరినారు. అప్పుడు రాముడు చక్రవర్తి కుమారుడునైన నాకు మీ రక్షణము 
చేయుట నా ధర్మము అని సుతీక్టుని ఆశ్రమమునకు ఎల్లెను. 


189 


శ్రీరాముడు-యోగరహస్యము 


3.3 శ్రీరాయుడు సుతిక్ష యహర్షిని దర్శించుట 

తరువాత రాముడు ఆ మహర్షులందరిలో కలిని సుతీక్టుడి ఆశ్రమానికి 
బయలుదేరారు. రాముడు నసీతాలక్మణసహితుడై మహర్షి ఆశ్రమము లోపలికి 
టెల్లగా .... సుతీక్ల మహర్షి, రామా! తపస్సు చేత నేను గెలుచుకున్న లోకాలని 
ధారపోస్తాను సుఖంగా ఈ ఆశ్రమంలో ఉండు అన్నాడు. అప్పుడు రాముడు “మీరు 
సంపాదించుకున్న లోకములలో నేను విహరించడం కాదు, నా అంతట నేను కూడా 
తపస్సు చేసి సంపాదించుకుంటాను. అందుకని నేను తపస్సు చేసుకోవడానికి 
అనువైన స్థలాన్ని నాకు చూపించండి” అన్నాడు. "అయితే ఇక్కడ దగ్గరలో 
చాలా ఆశ్రమాలు ఉన్నాయి, నువ్వు వాటన్నిటిని చూసిరా. నువ్వు వాటిని చూసి 
వచ్చాక చెబుతాను." అని సుతీక్టుడు అన్నాడు. మరునాడు ఉదయం స్నానం 
చేసి, సంధ్యావందనం చేసి సుతీక్టుడి ఆశీర్వాదం తీసుకొని కోదండాలని ధరించిన 
రామలక్ష్మణులు, నీతమ్మలో కలిసి బయలుదేరారు. 

3.4 సితారా సంబాదయు 

ఆ సమయంలో సీతమ్మ రాముడిలో ఇలా అనింది. “మీరు ధర్మాచరణ కోసమని, 
తండ్రికి ఇచ్చిన మాట కోసమని అరణ్యానికి వచ్చి ఒక తాపసిలా జీవిస్తాను 
అన్నారు కదా. మనిషికి కామము చేత మూడు దుర్గుణములు కలుగుతాయి, 
అందులో మొదటిది అసత్యము, రెండవది పరస్త్రీ వాంచ, మూడవది ఏంటంటే..... 
తృతీయం యద్‌ ఇదం రౌద్రం పర ప్రాణ అభిహింసనం ఏ కారణము లేకుండా, 
అవతలి వారితో వైరము లేకపోయినా వారిని హింసించాలన్న కోరిక పుట్టడం. 
మొదటి రెండు మీకు లేవని నాకు తెలుసు. కాని ఆ మూడవ దోషం ఇవ్వాళ 
మీయందు నాకు కనబడులోంది. మీరు తాపసుల లో రాక్షసులని సంహరిస్తానని 
ప్రతిజ్ఞ చేశారు. కానీ తాపసిగా ఉన్న మీరు రాక్షసుల లో ప్రత్యక్ష వైరం లేకున్నా 
సంహరిస్తానని ఎలా ప్రతిజ్ఞ చేశారు. మిమల్ని ఎవరైనా ఆర్తితో రక్షించమని పిలిస్తే, 
వారిని మీరు రక్షించండి, తప్పులేదు. అంతేకాని, ఎక్కడో బుషులని ఎవరో 


శ్రీరాముడు-యోగరహస్యము 
రాక్షసులు ఇబ్బందిపెడుతున్నారని, రాక్షసులందరినీ చంపిస్తానని మీరు ప్రతిజ్ఞ 
చెయ్యడం నాకు నచ్చలేదు. నేను స్త్రీని కదా, ఒకవేళ నేను అనవసరంగా భయపడి 
చెప్పకూడని మాట మీకు చెప్పానేమో! మీ తమ్ముడిలో ఆలోచించి, ఒక మంచి 
నిర్ణయానికి రండి." అని సీతమ్మ రాముడిలో అనింది. సీతమ్మ పలికిన పలుకులకి 
రాముడు ఇలా సమాధానం చెప్పాడు "నీతా! రాక్షసులు తమని బాధపెడుతుంటే 
ఆ బుషులు రక్షించమని ఆర్తితో శరణాగతి చేశారు. తే చ ఆర్హా దజ్దకారణ్యే 
మునయః సంశిత వ్రతాః। యూం సీతే స్వయం ఆగయ్య శరణ్యాః శరణం గతాః|| 
సీతా! తాపసులు నన్ను శరణాగతి చేశారు. అప్పుడు నేను ప్రతిజ్ఞ చేశాను. అలా 
చెయ్యడం క్షాత్ర ధర్మమే. ఒకసారి నేను అవరినన్నా రక్షిస్తానని ప్రతిజ్ఞ చేస్తే నా 
శరిరంలో ప్రాణాలు ఉన్నంత వరకు వాళ్ళాని రక్షించి తీరుతాను. నా ప్రతిజ్ఞ 
నెరవేర్చుకోవడానికి అవసరమైతే నిన్ను విడిచిపెట్టస్తాను, లక్ష్మణుడిని 
విడిచిపెట్టెస్తాను, ఇంకా అవసరమైతే నా శరీరాన్ని విడిచిపెట్టిస్తాను, అంతేకాని ఎట్టి 
పరిస్థితులలోను మాట తప్పను. ప్రతిజ్ఞ చేశాను కనుక రాక్షస సంహారం చేసి 
తీరుతాను నీతా " అని రాముడు అన్నాడు. ఈ మాటలు విన్న సీతమ్మ చాలా 
ఆనందపడింది. 

3.5 యూణ్దకర్ణి ముని - యోగ రహస్యము 

ముందు రాముడు, మధ్యలో సీతమ్మ, చివరన లక్ష్మణుడు నడుచుకుంటూ ఆ 
అరణ్యంలో ఎళుతూ ఒక్కొక్క తాపస ఆశ్రమాన్ని చూస్తున్నారు. వాళ్ళలో పాటు 
కొంతమంది మునులు కూడా కలిసి వస్తున్నారు. అప్పుడు వాళ్ళకి ఒక చిత్రమైన 
పెద్ద సరస్సు కనబడింది. ఆ సరస్సులోనుంచి సంగీతం వినబడులోంది, నృత్యం 
యొక్క ధ్వని వినబడులోంది, పాటలు వినబడుతున్నాయి. ఆ సరస్సు నుండి 
వస్తున్న ఆ శబ్రములను విన్న రాముడు ఆశ్చర్యపోయి, తన పక్కన 


191 


శ్రీరాముడు-యోగరహస్యము 


ఉన్నటువంటి ధర్మభృత్‌ అనే మునిని పిలిచి "ఈ సరోవరం నుంచి ఇవన్నీ 
వినబడుతున్నాయి, ఏంటి సంగతి" అని అడిగారు. 

ఇదం పంచ అప్సరో నావు తటాకం సార్వ కాలికం| 

నిర్మితం తపసా రాయు మునినా మూణ్ఞకర్ణినా || 

అప్పుడా ధర్మభృత్‌ "ఈ సరోవరాన్ని మాజ్దికర్ణి అనే బుషి తయారు చేశారు. 
ఆయన 10,000 సంవత్సరాలు వాయు భక్షకుడై తపస్సు చేశాడు. ఈయన 
తపస్సు చేత తమ స్థానాలని ఆక్రమిస్తాదేమో అని దిక్పాలకులు అనుకొని, ఆయన 
తపస్సుని భగ్నం చెయ్యడానికి అయిదుగురు అప్సరసలని పంపారు. అప్పుడా 
మాణ్ఞకర్ణి ముని ఆ అప్పరసలకి వశుడయ్యాడు. అప్పుడాయన ఒక పెద్ద 
సరోవరాన్ని నిర్మించి అందులో ఒక పెద్ద అంతఃపురాన్ని నిర్మించాడు. ఆ 
అంతఃపురం లోపల ఈయన అప్ఫరసలలతో కలిసి క్రీడిస్తూ ఉంటాడు. తన 
తపఃశక్తితో యవ్వనాన్ని పొంది ఈ అయిదుగురిలో రమిస్తూ ఉంటాడు. లోపల ఆ 
అప్సరసలు పాడుతున్న పాటలు, వాయిస్తున్న వాద్యముల యొక్క శబ్దములే 
మనకి ఇలా బయటకి వినబడుతున్నాయి రామ" అని అన్నాడు. ఇది విన్న 
రాముడు ఆశ్చర్యపోయి అక్కడినుంచి ముందుకి పయనమయ్యాడు. (ఈ 
మూణ్ఞకర్ణి యహర్షి జువితాన్ని తత్వపరంగా చూస్తే, యాజ్దకర్ణి యహర్షి దగ్గరికి 
తచ్చిన ఆ అయిదుగురు అప్సరసలు కన్ను, చెవి, ముక్కు, నాలుక, 
చర్మయు అనే జ్ఞానేంద్రియాలు. తన ఇంద్రియాలకి లొంగినవాడ్రై తను 
ఇప్పటిదాకా సంపాదించిన తపఃశక్తిని సుఖయులు అనుభవించడం కోసం 
ఉపయోగించాడు. తన జివితాన్ని వ్యర్థం చేసుకున్నాడు). ఆ విధముగా 
సీతారామలక్ష్మణులు తాపసులు ఆశ్రమాలలో 10 సంవత్సరాలు గడిపి సుతీక్టుడి 
ఆశ్రమానికి వెల్లి, “అగస్త్య మహర్షి ఆశ్రమం ఎక్కడుందో దయచేసి మీరు నాకు 
సెలవిస్తే ఆ ఆశ్రమాన్ని ఒకసారి సందర్శించాలని అనుకుంటున్నాను" అని 
అన్నాడు. అప్పుడా సుతీక్టుడు "రామ! నాకు చాలా సంతోషంగా ఉంది. 


శ్రీరాముడు-యోగరహస్యము 
ఇక్కడినుంచి 4 యోజనముల దూరం దక్షిణంగా ఎళితే అగస్త్య భ్రాత ఆశ్రమం 
కనబడుతుంది. నువ్వు తప్పకుండా ఆ ఆశ్రమాన్ని సందర్శించు అన్నాడు. 
3.6 అగస్త్య ముని ప్రభావము 

అగస్త్య ముని ఆశ్రమానికి ఎళుతూ శ్రీరాముడు ఆ ముని యొక్క ప్రభావమును 
లక్ష్మణునికి చెప్పుచున్నాడు........ 

పూర్వం ఇక్కడ ఇల్వలుడు, వాతాపి అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు. 
ఇల్వలుడు బ్రాహ్మణ రూపం దాల్చేవాడు, తన సోదరుడైన వాతాపిని 
శాకరూపమున మార్చి, శ్రాద్ధ్దమునకు తగినట్టుగా కూరగా వండి విధివిధానంగా 
శ్రాద్ధ భోజనంలో ఆ కూరను వడ్డించే వాడు. భోజనము పూర్తి అయిన తర్వాత ఆ 
బ్రాహ్మణుడికి హస్తోదకం బేసి 'వాతాపి! రా........ ' అనేవాడు. అప్పుడా వాతాపి 


WY 


ఆ బ్రాహ్మణుడి శరిరాన్ని చీల్చుకొని బయటకి వచ్చేవాడు. అప్పుడు వాళ్ళిద్దరూ 


ఆ బ్రాహ్మణుడి శరీరాన్ని భుజించేవారు. ఇలా చాలా మందిని వారు 
సంహరించారు. ఒకనాడు అటుగా ఎళుతున్న అగస్త్య మహర్షిని కూడా మిగతా 
బ్రాహ్మణుల్ని పిలిచినట్టు పిలిచారు. అగస్త్యడు త్రికాలవేది కనుక వీళ్ళు చేస్తున్న 
మోసాన్ని గ్రహించాడు. ఇల్వలుడు పిలిచేసరికి అగస్త్య మహర్షి వాళ్ళు ఇంటికి 
వెళ్ళి భోజనం చేశాడు. భోజనం చేశాక తన కడుపు మీద చెయ్యి వేసి, 'జీర్ణం జీర్ణం 


వాతాపి జుర్ణం' అన్నారు. ఇది తెలియని ఇల్వలుడు హస్తోదకం పోసి 'వాతాపి! 


కుతో నిష్కృమితుం శక్తిః: యయా జుర్ద స్య రక్షసః 

భ్రాతు స్తే మేష రూప స్య గతస్య యబు సాదనమ్‌ 

“నీ తమ్ముడిని జీర్ధం చేసుకొని యమలోకానికి పంపించేసానురా" అని అగస్త్య 
మహర్షి ఇల్వలుడిలో అన్నారు. ఆగ్రహించిన ఇల్వలుడు ఘోరమైన రూపాన్ని 
దాల్చి అగస్త్య మహర్షి మీద పడ్డాడు. అప్పుడు అగస్త్యుడు ఒక హుంకారం 


193 


శ్రీరాముడు-యోగరహస్యము 


చేసేసరికి ఆ ఇల్వలుడు బూడిదై పడిపోయాడు. ఆ వాతాపిని, ఇల్వలుడిని అగస్త్య 
మహర్షి సంహరించిన ప్రదేశమే ఈ అగస్త్య భ్రాత యొక్క ఆశ్రమం లక్ష్మణా" అని 
రాముడు అన్నాడు. ఇప్పటికి తల్లులు పిల్లలకు ఉగ్గు పట్టంచినపుడు, ఆహారము 
ఇచ్చిన తర్వాత కడుపు మీద చేయి బేసి "జీర్ణం, జీర్ణం వాతాపి జీర్ణం" అని 
చెప్పుట గమనించవచ్చు. 

అగస్త్య ఇతి విఖ్యాతో లోకే స్వేనైన కర్మణా 

ఆశ్రమో దృశ్యతే తస్య పరిశ్రాన్త శ్రను అపహః 

యార్గం నిరోద్దుం నిరతో భాస్కర స్యా౭౭చలోత్తమః 

సందేశం పాలయ స్తస్య విన్య్య: శ్రైలో న వర్ధతే 

తన తపః ప్రభావముచే వింధ్య పర్వతమును స్థంబింప చేసినాడు కావున 
ఈయనకు అగస్త్య మహర్షి అని పేరు వచ్చినది. ("అగమ్‌ (పర్వతం) 
స్థంభయతితి అగస్త్య"). సూర్యుని మార్గమునకు (గమనమునకు) అడ్డు 
వచ్చుచున్న ఈ మహా పర్వతము అగస్త్యుని ఆదేశానుసారం పెరుగుట 
మానిటేసింది. అట్టి ప్రభావశాలి అయిన అగస్త్య మహర్షి (వింధ్య పర్వతములకు 
దిగువన ఉన్న) ఆశ్రమము లోకి సీతారామలక్ష్మణులు వెళ్లి సాదర 
నమస్కారములు చేసిరి. అగస్త్యుడు స్త్రీల స్వభావమును వివరించుతూ .... స్త్రీల 
స్వభావము సృష్టి మొదలు ఎల్లకాలముల యందు ఒకే విధముగా ఉండును. 
ఎంత ప్రేమింతురో అంత తొందరగా వారి మనసు మారును. పరిస్థితులు 
అనుకూలముగా ఉన్నవో ఎక్కువగా ప్రేమింతురు. విషమము అయినచో ప్రియుని 
కూడా విడుతురు. మెరుపు లోని చాంచల్యము, శస్త్రము లోని తీక్షణత, వాయువు 
యొక్క, గరుడుని యొక్క వేగము స్త్రీలకూ ఉండును. కానీ సీత అందరి వాటి స్త్రీ 
కాదు. ఈమెకు ఇట్టి దోషములు లేవు. 

త ద్ధను స్తాచ తూణీరౌ శరం ఖడ్గం చ యానద 

జయాయ ప్రతిగృహ్లొష్వ వజ్రం ఎజ్రధరో యథా 


శ్రీరాముడు-యోగరహస్యము 
మహర్షి రాముడికి విష్ణు ధనుస్సుని (పూర్వము ఈ వైష్ణవ ధనుస్సు పరశురాముని 
నుండి శ్రీరామునికి చేరెను. అతడు దినిని వరుణునికి ఇచ్చెను. ఆ వరుణుడు దినిని 
అగస్త్యునికి ఇచ్చెను. ఇప్పుడు మరల అగస్త్యుడు రామునకు ఇచ్చెను), 
బ్రహ్మగారు ఇచ్చిన సూర్య తేజస్సు కలిగిన బాణాన్ని, ఇంద్రుడు ఇచ్చిన రెండు 
అక్షయబాణ తూణీరములు, ఒక బ్రహ్మాండమైన పిడి కలిగిన ఖడ్గాన్ని ఇచ్చి, వీటి 
ద్వారా జయాన్ని పొందు అని ఆశీర్వదించారు. శ్రీరాముని కోరిక మేరకు మహర్షి .. 
“ఇక్కడికి దగ్గరిలో పంచవటి అనే గొప్ప వనం ఉంది, అక్కడ గోదావరి ప్రవహిస్తూ 
ఉంటుంది. కావున అక్కడ నువ్వు ఆశ్రమాన్ని నిర్మించుకో, అప్పుడు నీ కోరిక 
తీరుతుంది. నువ్వు సీతమ్మను భద్రంగా కాపాడుకో" అన్నారు. ఇక్కడ 
"సీతమ్మను భద్రంగా కాపాడుకో" అనడంలోనే మహర్షి. రాబోవు 
సీతాపహరణమును సంకేతముగా సూచిస్తున్నారు. 

స్పందన లేని శూన్య అవస్థకు "అగస్త్యుడు" అని పేరు. నిర్వికల్ప సమాధి అవస్థకు 
చేరిన తర్వాత ఈ శూన్య అవస్థ ప్రాప్తమగును. వృత్తి రహిత శూన్య అవస్థ యందు 
ఎల్లప్పుడును ఉండెడి ఉచ్చసాధకుని రామాయణకారుడు "అగస్త్యుడు" అని 
పేరిడెను. సంసారమును సాగరములో పోల్చినారు. అలాంటి సాగరమును ఒకే 
ఆచమనములో త్రాగినాడు. అటువంటి పరాక్రముడు, పురుషార్థి అయిన అగస్త్య 
మహర్షి. ఆశ్రమమున మూడు పగళ్లు, మూడు రాత్రులు శ్రీరాముడు ఉండెననగా 
రామసాధకుడు శూన్య నిర్వికల్ప అవస్థ యందు మూడు రోజులు ఉండెను. పంచ 
ప్రాణముల సాధనయే పంచవటి. (అగస్త్య ముని ప్రభావమును ఇంకను విస్తారముగా 
యుద్ద కాండములో శ్రీరామునికి ఆదిత్య హృదయము చెప్పునప్పుడు 
వివరించడమైనది) 


199 


శ్రీరాముడు-యోగరహస్యము 


3.7 పంచవటి 

పంచవటి అనగా సాధనా క్షేత్రము నందు అనుభవమును పొందెడు పంచ ప్రాణ 
సాధన. పంచవటి అనగా పంచ ప్రాణములైన ప్రాణ, వ్యాన, ఉదాన, అపాన, సమాన 
సాధన. హఠ యోగములో "ప్రాణ" సాధన యందు సాధకుడు తన ప్రాణమును 
శరిరము నుండి వెలుపలికి తేగలదు. దీనినే పరకాయ ప్రవేశము అందురు. "వ్యాన" 
సాధన యందు విశ్వము నందలి శక్తి సాధకుని యందు ప్రవేశించి అతని శక్తిని వృద్ధి 
చేయగలదు. "ఉదాన" సాధన వలన సాధకుడు నీటిపై నడవ గలడు, ఆకాశ 
గమనము చేయ గలడు. "అపాన" వాయు సాధన వలన ప్రాణగతి ఎనుకకు 
ప్రయాణించి సాధకుడు గంటల తరబడి గాలి లెకుండా జీవించ గలడు. "సమాన" 
వాయు సాధన ద్వారా ప్రతి అణువు నందు పరమేశ్వరుని చూడగలడు. ఈ 
విధమైన పంచప్రాణ సాధనయే "పంచవటి". శివ గీత శరిర నిరూపణ యోగములో 
ఇట్టి మహా వాయువులు గురించి శివుడు శ్రీరామునికి ఈ విధముగా చెప్పెను. ప్రాణ, 
అపాన, వ్యాన, ఉదాన, సమానములు పంచ మహా వాయువులను, నాగము, 
కూర్మము, కృకరము, దేవదత్తము, ధనంజములను పంచోపవాయువులును 
మొత్తము కలిపి దశ వాయువులు ... మున్నగునవి వాయుతత్వము వలన 
లభించును. దశ వాయువులలో ప్రాణవాయువు ముఖ్య మైనది. అది నాభి నుండి 
కంఠము వరకు సంచారము చేయుచుండును. అపాన వాయువు గుదము, 
నడుము, పిక్కలు, నాభి, గజ్జలు, తొడలు మున్నగు స్థానములందు సంచారము 
చేయుచుండును.వ్యాన వాయువు కన్నులు, చెవులు, చీలమండలము, నాలుక 
ముక్కు మున్నగు స్థానములందు ఉండును. ఉదాన వాయువు కాళ్ళు చేతులు 
మున్నగు అవయవము లందు ఉండును. సమాన వాయువు అగ్ని లో కూడి 
శరిరమంతయు వ్యాపించి ఉండును. ఇది 72000 నాడుల యందు సంచరించు 
చుండును. సప్త ధాతువులందు నాగాధి పంచవాయువులు వ్యాపించి ఉండును. 
యోగ వాసిష్టములో వసిష్ట మహర్షి శ్రీరామునికి యోగము గురించి వివరించుతూ, 


శ్రీరాముడు-యోగరహస్యము 
దేహములో అనేక నాడీ సమూహాలు ఉన్నాయి. అట్టి 72000 దాకా ఉండే నాడి 
సమూహాలలో నిరంతరము వాయువు ప్రవహిస్తూ ఉంటుంది. అట్టి వాయువునే 
ప్రాణము అంటాము. అది శరీరంలో ఊర్ద్వ-అధో గమనాలు చేస్తూ ఉంటుంది. ప్రాణ 
చలనముచే జనించునట్టి జ్ఞానవృత్తే చిత్తము, దానినే సంవిత్తు అంటారు. 
ప్రాణములు స్పంధించుట చేతనే జ్ఞాన వృత్తుల స్పందనము కలుగుచున్నది. జ్ఞాన 
వృత్తులు చిదాభాసుని (Reflection of Absolute Self) ఉనికిలో 
ఉంటున్నాయి. జ్ఞాన వృత్తుల స్పందము చేత విషయానుభవము, దృశ్య జగత్తు 
యొక్క వాస్తవ రూపము కనబడుతున్నది అని చెప్తారు. ఈ యోగా వాసిష్టమును 
వాల్మికి మహర్షి, భరద్వాజ మహర్షికి వివరించుతూ .. సాధకుడు శ్రద్ధావంతుడై 
మృదువైన ఆసనం ఆశ్రయించి ఇంద్రియములను జయిస్తూ మనస్సు ప్రసన్న 
మయ్యేంత వరకు ఓంకారము ను ఉచ్చరించాలి. అంతఃకరణ శుద్ది కొరకు 
ప్రాణాయామము మొదలైనవి ఆచరించాలి అని చెప్తారు. 

పంచవటి ప్రస్తుతము నాసిక్‌ ప్రాంతమందు ఉన్నట్లుగా కొందరి నమ్మకము. ఇక్కడ 
ఐదు వటవృక్షాలు ఉండుట వలన ఇది పంచవటిగా ప్రసిద్ధి చెందినది. అయితే 
కొత శోధన చేసిన తర్వాత తెలియునది ఏమనగా ... శ్రీరాముడు 
దండకారణ్యములో ఉన్న సమయములో నీతాపహరణ తర్వాత కలత చెంది, 
దుఃఖించుతూ లక్ష్మణునితో కలసి ఘోర అరణ్యములు తిరుగుతూ కర్తవ్యము 
పాలుపోక ఉన్న స్థితిలో అగస్త్య మహాముని శ్రీరాముని సమీపించి మోహము 
వీడమని చెప్పి విరజా దీక్ష (పాశుపత. శివ దీక్ష) ఇచ్చెను. ఆ మహర్షి ఆనతిన 
శ్రీరాముడు రుద్రాక్షలు, త్రిపుండరములు ధరించి గోదావరి తీరమున రామగిరి 
యందు శివ లింగము ప్రతిష్టించి శివానుగ్రహము కొరకు చాతుర్మాస్య దీక్షలో 
తపస్సు చేసెను. అందుకు శివుడు సంతోషించి పార్వతి పరివార సమేతంగా 
దర్శనము ఇచ్చి గొప్ప ధనస్సును, అమ్ములపొదిని, పాశుపతాస్తుమును 


197 


శ్రీరాముడు-యోగరహస్యము 


అనుగ్రహించి ఆశీర్వదించెను. సంశయాత్మ కలిగిన శ్రీరాముడు పరిపరి ప్రశ్నలు 
వేయగా శివుడు అతని మోహము పోగొట్టుటకు సమాధానాలు చెప్పెను. ఈ 
శ్రీరామ పరమేశ్వర సంవాదమే "శివ గీత". ఇది వ్యాస మహర్షి చేత వ్రాయబడిన 
పద్మ పురాణాంతర్గత ఉత్తర ఖండములోగల ఈ శివ గీత లో 779 శ్లోకాలు 
ఉన్నవి. శ్రీరాముడు శివుని కోసము తపస్సు చేసిన రామగిరి ప్రదేశము 
భద్రాచలమునకు 55 కి.మీ.దూరంలో కూనవరం దగ్గర రామగిరి కొండలలో 
గోదావరి నదితీరంలో శివాలయము ప్రతిష్టించబడినది. ఇది భైరవ క్షేత్రంగా 
ఆరాధించబడుతున్నది. భద్రాచలం దగ్గర ఉన్నటువంటి పర్షశాలయ 
పంచవటిగా మన తెలుగు ప్రజల ప్రగాఢ విశ్వాసము. నీతాపహరణము తర్వాత 
శోకతప్తుడైన రామునికి ఈ ప్రదేశము నందే పరమ శివును గురించి చాతుర్మాస్య 
దీక్షను తీసుకొనెను. అక్కడ నుంచి సీతాన్వేషణలో జటాయు మరణించిన 
ప్రదేశమునకు ఎళ్లెను అదియే ఆంధ్ర ప్రదేశ్‌ అనంతపూర్‌ జిల్లాలోని లేపాక్షి (లే పక్షి 
అదియే కాలాంతరమున లేపాక్షిగా నామాంతరం చెందింది). అక్కడ నుంచి 
బుష్యమూక పర్వతము నకు ఎళ్లెను. అది ప్రస్తుతము కర్ణాటక లోని హంపి దగ్గర 
ఉన్నది. ఆయా ప్రదేశములన్నియు లేఖకుడు దర్శించియున్నాడు. ఇక్కడ 
ఇంకొక విషయము గమనించ వలసినది. సీతను అశోక వనములో పెట్టునప్పుడు, 
రావణుడు సీతకు పండ్రెడు మాసముల గడువు ఇచ్చినాడు (శృణు బైైథిలి, 
భూద్వాక్యం యూసాన్‌ ద్వాదశ భామిని). అక్కడ నుంచి గమనించితే శ్రీరాముడు 
నాలుగు నెలలు పరమ శివుడుని గురించి తపస్సు చేయుచు చాతుర్మాస్య దీక్షలో 
యున్నాడు. తరువాత వర్గ బుతువు కారణంగా (యూడు నెలలు) 
సీతాన్వేషణకై సుగ్రీవాదులు ప్రయత్నము చేయలేదు. తరువాత నీతాన్వేషణకై 
ఒక నెల గడువు వానరులకు సుగ్రీవుడిచ్చెను. దక్షిణమునకు ఏగిన అంగదాదులు 
మరియొక మాసము అదనంగా తీసుకొనిరి. హనుమ నీతామాత దర్శనము 
చేసుకున్నప్పుడు, రావణుడు ఇచ్చిన గడువు రెండు నెలలే ఉంది అనును. ఇవి 


శ్రీరాముడు-యోగరహస్యము 
మొత్తము 11 నెలలు అయినది. కావున భద్రాచలం వద్ద ఉన్న పంచవటేయే 
నిజమైన పంచవటి అని మదీయ ప్రగాఢ విశ్వాసము. (శబరి నదీరూపమున 
ప్రవహించెనని కొందరి అభిప్రాయము. కానీ రామాయణకారుడు ఇట్టి విషయము 
చెప్పలేదు గావున గమనించవలనినది). ఎదైనా ఎవరి విశ్వాశములు వారివి. 
3.8 పంచవటి నివాసము, లక్ష్మణునికి జ్ఞాన బోధ 

అచట గృధ్ర రాజైన "జటాయువు" శ్రీరాముని కలిసి అత్యంత మైత్రిని దృఢపరచు 
కొనెను. ఒకసారి శ్రీరాముడు సుఖానీనుడై ఉన్న సమయమున జ్ఞాన వైరాగ్య 
మాయా స్వరూపములను, ఈశ్వరునికి జీవునకు గల బేధములను, మిమ్ములను 
సేవించు మార్గము ఉపదేశించ వలసినదిగా శ్రీరాముని, లక్ష్మణుడు కోరెను. 
అప్పుడు శ్రీరాముడు ఈ విధముగా వివరించెను. 

లక్ష్మణా! మనస్సు, బుద్ది, చిత్తములను స్థిరముగా ఉంచి వినుము. నేను, నాది, 
నీవు, నీది అను భావమే "మూయ". ఇదియే జీవులను తన వశము నందు 
ఉంచుకొనును. ఇంద్రియములు, ఇంద్రియ విషయములు, మనోగతులు - ఇవి 
అన్నియు "మాయా స్వరూపములే". ఈ మూయ రెండు విధములు. ఒకటి విద్య, 
మరియొకటి అవిద్య. వీటిలో అవిద్య దుష్టమైనది, మిక్కిలి దుఃఖ ప్రదమైనది. 
దీనికి వశమైన జీవుడు సంసార కూపమున పడును. రెండవది విద్య. ఇది 
త్రిగుణాత్మకమైనది. అందరిలో సమత్వ బుద్దితో పరమాత్మ రూపమునే 
"జ్ఞానము" అనబడును. సకల సిద్ధులను, మూడు గుణములను గడ్డిపోచ వల 
భావించు వాడే పరమ "విరాగి". జీవుడు ఈశ్వరాంశ, కనుక సచ్చిదానంద జ్ఞాన 
స్వరూపుడు. కానీ మాయాజానితమైన అవిద్య (అజ్ఞాన) ప్రభావమున జీవుడు 
తన స్వరూపమును గాని, ఈశ్వరుని మాయను గాని ఎరుంగ లేక యున్నాడు. 


8 ఈ కధాంశము శ్రీ తులనీదాసు విరచిత "శ్రీ రామచరిత మానసము" లోనిది. వాల్మికి 


pe 7 


రామాయణములో లెదు. కావున గమనించ గలరు. 
199 


శ్రీరాముడు-యోగరహస్యము 


కావున వివిద లౌకిక కర్మాసక్తుడై జీవుడు బంధములో చిక్కు కొనుచున్నాడు. ఈ 
బంధముల ఛిజ్ఞడ గ్రంధి నుండి విముక్తుడై మోక్షమును పొందుటకు సర్వాతీతుడు, 
మాయా ప్రేరకుడైన పరమేశ్వరుని అనుగ్రహము ఆవశ్యకము. దినికి భక్తియే సాధన 
మార్గము. ధర్మాచరణము వలన వైరాగ్యము, యోగాభ్యాసము వలన జ్ఞానము 
జనించును. జ్ఞానము వలన మోక్షము లభించును. ఈ విధముగా వేదములలో 
చెప్పబడినది. సోదరా! నా హృదయమును త్వరగా ద్రవింప చేయునది భక్తి. 
ఇదియే నా భక్తులకు పరమానందమును పంచి ఇచ్చును. ఈ భక్తి స్వతంత్రమైనది. 
దీనికి ఇతర సాధనములు అవసరము లేదు. జ్ఞానవిజ్ఞానములు దినికి 
అధీనములు. ఇది సర్వ సుఖములకు మూలము. సజ్జన సాంగత్యము వలననే ఇది 
లభించును. ఇప్పుడు భక్తి సాధన రీతులను సవిస్తరంగా వివరించెదను. మొదట 
పూర్తి బక్తి శ్రద్ధలు కలిగి ఉండవలెను. వేదోక్తముగా విధులను నిర్వర్తించవలెను. 
తత్స్రభావము వలన విషయవాంఛలపై విరక్తి ఏర్పడును. విరక్తి వలన నా 
ధర్మము (పూజ) నందు అనురాగము కల్లును. అప్పుడు శ్రవణాది నవవిధ భక్తి 
మార్గముల యందు మనస్సు దృఢమై ఉండును. మనస్సు నా లీలలు యందు 
అనన్య ప్రేమలో నిమగ్నమగును. అట్టి నా భక్తులకు సజ్జన పాదపద్మములపై 
అత్యంత ప్రేమ యుండును. అతడు త్రికరణ శుద్ధి కలిగి నియమ పూర్వకముగా 
నన్ను భజంచు చుండును. నన్నే గురువు, తల్లి, తండ్రి, సోదరుడు, పతి, దైవము 
అని భావించుతూ సేవించు చుండును. నా గుణములు కీర్తిచు చున్నప్పుడు 
అతడు పులకిత గాత్రుడగును. అతని కంఠము గద్దదమగును. నేత్రములు నుండి 
ప్రేమాశ్రువులు ప్రవహించు చుండును. అతని యందు కామము, మదము, 
దంభము మొదలుగునవి ఏ మాత్రము ఉండవు. అట్టి అనన్య భక్తునకు నేను 
సర్వదా వశుడనై ఉందును. 

దో-బచన కర్మ యన మోరి గతి, భజను కరహి నిఃకాయ| 

తిన్ల కే హృదయ కనుల యమహా, కరజ సదా బిశ్రాయు!| (దో|| 16) 


శ్రీరాముడు-యోగరహస్యము 
మనోవాక్కర్మల యందు సర్వదా నన్నే స్మరించుతూ నిష్కాముడై నన్ను భజంచు 
వాని హృదయమే నా నివాస స్థానము. 

యోగవాసిష్టములో వసిష్టుడు శ్రీరామునికి అవిద్య, బంధ మోహములు, మోక్షము 
మున్నగు వాటి గురించి వివరించెను. అవి ... ఎల్లపుడు ఉండునది 
బ్రహ్మతత్వమే అని, అస్థిరమైన మనస్సు, అవిద్యచే ఈ ప్రపంచము సత్యముగా 
తోచుటయే బంధమని కానీ నిజముగా ఆత్మ శుద్ద మైనది అని పూర్వ కర్మలు లేని 
వానిని మృత్యువు కూడా ఎమిచేయలేదని ఆకాశజో పాఖ్యానమున 
వివరింపబడినది. పరమాత్మ యొక్క మాయాశక్తి అయిన మనస్సే జగమును 
సృజించు చున్నది కానీ వాస్తవంగా ఈ జగత్తంతా మాయ అని లిలోపాఖ్యానమున 
వివరింపబడినది. బ్రహ్మమే సత్యము, జీవుడు ఆ పరబ్రహ్మమే ఇరువురికి భేదము 
లేదు. మనస్సు నందు జనించిన సంకల్ప వికల్పాలే ప్రపంచముగా తోచును. 
కావున అట్టి మనస్సును నిగ్రహించి పరమాత్మ జ్ఞానం వలన ముక్తిని పొందాలి అని 
పరమాత్మ వస్తువు ఒక్కటి సత్యమని కర్కటోపాఖ్యానమున వివరించారు. 
జగద్రూపముగా ఉన్న మాయాస్వరూపాన్ని దాశురోపాఖ్యానములో వివరించారు. 
ఉపశమ ప్రకరణము నందు మనస్సు ఎలా శాంతి పొందుతుందో దానికి ఉపాయాలు 
ఏమిటో వివరించారు. చిత్తాన్ని జయించనంత వరకు మాయ తొలగదు అని 
గాధి ఉపాఖ్యానములో చెప్పారు. చిత్త విశ్రాంతి కోసము సంగాన్ని త్యజించాలని, 
ప్రాణ నిరోధము చేయాలి అని వీతహవ్యోపాఖ్యానములో తెలియ చేసారు. 

ఈ విధముగా జ్ఞాన వైరాగ్య గుణ నీతి చర్చలలో కొంత కాలము గడచెను. 

3.9 శూర్పణఖ శృంగభంగయు 

జ్ఞాన వైరాగ్య గుణ నీతి చర్చలలో ఆనందముగా కాలము గడుపుతున్న 
సమయములో రావణుని సోదరి అయిన శూర్చుణఖ రామలక్ష్మణులను చూచి 
కామాతుర అయ్యినది. ధర్మజ్ఞాన హినులైన, కామాంధలైన స్త్రీలు సుందర 


201 


శ్రీరాముడు-యోగరహస్యము 


పురుషుడిని చూడగానే అతడు సోదరుడు, తండ్రి, పుత్రుడు అను వివక్షతను 
కోల్పోయి మనోవైకల్యము పొందుదురు. ఆమె సుందర రూపమును దాల్చి 
రాముని తనను పెండయాడుమని, శ్రీరామునిలో ఉన్న స్త్రీని (సీతను) వదలమని 
కోరెను. అందుకు శ్రీరాముడు తిరస్కరింపగా నీతపై దాడికి దిగెను. శ్రీరాముని 
సూచనపై లక్ష్మణుడు శూర్చుణఖను విరూపను గావించెను. పరాభవం పాలైన 
శూర్పణఖ తన సోదరులైన ఖర దూషణాదులను ఆశ్రయించెను. (ఖర దూషణ 
త్రిశురులు పూర్వజన్మలో యాజ్ఞవల్క్య శిష్యులు. వారు పరమశివుని 
ఆగ్రహమునకు గురై రాక్షసులుగా జన్మించిరి. శ్రీరాముని చేతిలో హతమైన 
తర్వాత వారికి శాపవిముక్తి కట్టినది). 

3.10.1 ఖరదూషణాదుల వధ 

ఖరదూషణాదులు పదునాలుగువేల సైన్యము, మంత్రులలో ప్రాతఃకాల 
బాలసూర్యుని ఒంటరిగా చూచి మందేహాది రాక్షసులు? చుట్టుముట్టినట్లు వారు 
శ్రీరాముని చుట్టుముట్టిరి. అప్పుడు శ్రీరాముని రూపము పినాకము పట్టిన 
ప్రళయకాల రుద్రుని వలె ఉన్నదని వాల్మికి వర్ణించెను. 

రూపం అప్రతిముం తస్య రాభుస్య అక్షిష్ట కర్మణః: 


9 మందేహాది రాక్షసులు సూర్యుని బాధించు చుందురు. సంధ్యోపాసన చేయువారు తమ 
సంధ్యావందన కార్యక్రమము నందు సూర్యునకు మూడు పర్యాయములు అర్హ్యమును 
సమర్శించుదురు. ఆ అర్హ్యములు బ్రహ్మాస్త్ర, బ్రహ్మదండాస్తు, బ్రహ్మశిరోనామకాస్తుములై ఆ 
మందేహాది రాక్షసులను పారద్రోలును. ఆ విధముగా సూర్యునికి రాక్షస బాధ తొలగును. కనుక ఈ 
అర్హ్య ప్రధాన ప్రభావమును గ్రహించి, సంధ్యోపాసకులు తమ సంధ్యావందనమును విధిగా 
ఆచరింపవలెను. అర్య ప్రధాన ప్రభావమును విస్మరించరాదు. దానిని ముఖ్య కర్తవ్యముగా 
భావించవలెను. లేనిచో సూర్యుని బాధ తమకు బాధాకరంగా మారును. ఇది సార్వకాలిక సత్యము. 
శ్లో|| తస్మాన్నోల్లంఘనం కార్యం, సంధ్యోపాసన కర్మణః। స హంతి సూర్యం సంధ్యాయాం, నో పాస్తిమ్‌ 
తుయః॥| (విష్ణుపురాణం 2/8) 


శ్రీరాముడు-యోగరహస్యము 
బభూవ రూపం క్రుద్ధ స్య రుద్ర స్యేవ పినాకిన $10 

అర్థ అధిక భుహూర్తెన రామేణ నిశితైః శరైః 

చతుర్‌ దశ సహస్రాణి రక్షాం కాయ రూపిణాం 

ఖర దూషణ ముఖ్యానాం నిహతాని వుహాబ్ఫుధే 

రాముడు ఆ 14,000 మంది రాక్షసులని ఒక గంటా 12 నిమిషాల్లో సంహరించాడు. 
ఆయన తిరిగి వెనక్కి వస్తుంటే పైనుండి పుష్పవృష్టి కురిసింది. అక్కడున్న 
బుషులందరూ ఎంతలో సంతోషించారు. అప్పటిదాకా ఏమి జరుగులోందో అని 
కంగారుపడుతూ చూస్తున్న సీతమ్మ ఒక్కసారి పరుగుపరుగున వచ్చి రాముడిని 
ముందునుంచి గట్టిగా కౌగలించుకుంది. పూర్ణచంద్రుడిలా ఎలిగిపోతున్న 
ముఖంతో సీతమ్మ రాముడిని పక్కన నుంచి, ఎనక నుంచి, మళ్ళి మళ్ళి 
కౌగలించుకుంది. అన్నయ్య చేసిన శత్రు సంహారానికి లక్ష్మణుడు పొంగిపోయాడు. 
చంద్రుడివంటి ముఖంలో సీతమ్మ కౌగలించుకునేసరికి రాముడు తన కష్టాన్నంతా 
మరిచిపోయాడు. అప్పుడు వాళ్ళంతా ఆనందంగా పర్ణశాలలోకి వెళ్ళారు. 
3.10.2 ఖరదూషణుల వధలోని యోగ రహస్యము 

ఖరదూషణుల వధలోని అంతరార్థమును గ్రహించుదాము. రామలక్ష్మణులనే 
ఇరువురు వ్యక్తులు వేల మంది రాక్షసులను ఒక గంటా 12 నిమిషాల్లో సంహరించ 
గలరా! సాధకుని జీవాత్మరూప రాముడు, వివేక రూప లక్ష్మణుడు బలగముగా 
యున్నచో అంతఃకరణము నందు యున్న వేలకొలది దుర్గుణ రూప రాక్షసులను 


109 స్కంద పురాణమున ఈ ఘట్టమున శ్రీరాముని రూపమును ఈవిధముగా వర్ణింప బడినది. 

శ్లో|| శంఖం చక్రంచ శూలంచ వినాకం ఖేటమేవ చ| ఖట్వామ్‌ ఘంటాం చ ఢమరుమ్‌ 
బాణపాశాంకుశాం తథా|| చాపం వజ్రంచ ఖడ్గంచ పరశుమ్‌ త్రాసకారణం| జయ శ్రియంచ 
గంగాంచ దదృశు: సిద్ధచారణా | | 


203 


శ్రీరాముడు-యోగరహస్యము 


సంహరించ వచ్చును. ఖర దూషణులు ఎవరు? "క్షర" ము నుండి "ఖర" శబ్దము 
ఉత్పన్నమయినది. సాధనలలో కలుగు అనుభవములలో మునిగి పోయినచో 
ఆధ్యాత్మిక ఉన్నతి కలుగదు. పాత అనుభవములు (ఖరము) వదలి బేసినచో 
సాధకునకు క్రొత్త అనుభవములు కల్లును. ప్రారంభ దశలో ఉన్న సాధకుడు ఆ 
అనుభవములు (కరము) వదిలి వేయుటకు ఇష్టపడడు. రామునిగా 
మారవలెనన్నచో తన యందున్న అనుభవములు వదలలేని గుణములను 
సంహరింపవలెను. అంతేకాకుండా లోకుల నుండి కలుగు దూషణములు కూడా 
వదిలి వేయాలి. సామాన్యముగా సాధకుడు దూషణములకు భయపడి తాను 
చేయు సాధనమును వదులును. దూషణములు వదిలి సాధనములో ముందుకు 
పోవాలి. రామలక్ష్మణులు ఈ విధముగా ఖరదూషణాదులను వారి సైన్యముతో 
సహా సంహరించిరి. 

3.11.1 ఖరదూషణాదులు శ్రీరాయుని చేతిలో హతులైన విషయయు 
అకంపనుడు రావణునికి తఆల్బుట 

అకంపనుడు ఆ యుద్ధమును చూచి రాముని దివ్యత్వమును, పరాక్రమమును 
గుర్తించి అతనిలో విరోధించుట రావణునికి హితము కాదు అని గుర్తించినాడు. 
శూర్పణఖ అహంకారగ్రస్త. కామప్రవృత్తియే కానీ వేరొకటి ఆమెకు తెలియదు. 
కావున ఆమె రావణుని కలని తప్పుదారి పట్టించుటకు ముందే కలవవలెనని 
యోచించి ముందుగా రావణుని కలసినాడు. జనస్టానములోని ఖరదూషణాదులలో 
సహా సమస్త రాక్షసులు శ్రీరాముని చేతిలో నిహతులైనారు అని చెప్తాడు. శ్రీరాముడు 
అశేష బలపరాక్రములు గలవాడు, జయింప శక్యము కానివాడు అని చెప్పెను. 
అయితే మూర్దుడైన రావణుడు వినడని యోచించి లౌకిక దృష్టిలో శ్రీరాముని 
సంహరించుటకు ఉపాయమును తెలియచేయుచున్నాడు. రాముని యొక్క 
భార్య అయిన సీత జగత్తున ప్రసిద్దురాలు, సౌందర్యవతి, స్త్రీలలో శ్రేష్టురాలు. 
రాముడు లేని సమయం చూసి సీతని అపహరించి తీసుకొచ్చి నీ భార్యని చేసుకో. 


శ్రీరాముడు-యోగరహస్యము 
సీత పక్కన లేకపోతే రాముడు జీవించలేడు. నీతని పోగొట్టుకున్న రాముడు 
తనంతటతానుగా ప్రాణములను విడిచిపెడతాడు. అందుచేత నువ్వు ఈ 
కపటోపాయంతో రామవధకి పూనుకో " అన్నాడు. 

3.11.2 అకంపనుడు - యోగ రహస్యము 

యోగదృష్టితో అకంపనుడి వివరము తెలుసుకొందాము. "అకంపనము" అనగా 
కంపన రహితమైన శూన్య అవస్థ. అదే ఆత్మావస్థ. ఆత్మ రూపమును 
తెలుసుకొనగోరు సాధకుడు తన సీతావృత్తిని త్యజించి బ్రహ్మార్పణయము గావింప 
వలెను. సీత వృత్తి బ్రహ్మ రూప రావణుని యందు లీనము కావాలి. అప్పుడే రామ 
రూప సాధకుడు బ్రహ్మ రూపముగా మారగలడు. కానీ మనస్సు తన పూర్వ 
సంస్కారములను త్యజంచుటకు ఇష్టపడదు. అందుచే అటువంటి మనస్సును 
బ్రహ్మ వృత్తియే హరణము చేయ వలసి యున్నది. సీతారాముల మధ్య ఉన్న 
అవినాభావ సంబంధము పూర్వ సంస్కారములు వలన విడదీయరానిది. సాధకుని 
బ్రహ్మ వృత్తి అయిన రావణుడు ఆక్రమణ ద్వారా సీతా వృత్తిని అపహరించుటకై 
సంకల్పించెను. అయితే రాముడు పరాక్రమశాలి. సీతను విడువడు. నీత కూడా 
రాముని తప్ప అన్య ప్రవృత్తిని అంగీకరింపదు. "అకంపన" అనే శూన్య అవస్థ 
బ్రహ్మరూపమును (రావణుని) సీతావృత్తిని అపహరింపుమని ప్రోత్సహించెను. 
సీతావృత్తిని ఒక్కసారిగా బ్రహ్మరూపము గావించుట సాధ్యము కాదు కావున తగిన 
యోజన ప్రారంభమయ్యిను. 

3.12 శూర్పణఖ రావణ దర్శనము, శ్రీరాయుడు యాయ లేడిని సంహరించుట 
అకంపనుడు చెప్పిన తర్వాత సీతాపహరణము నకు సహాయము 
చేయవలసినదిగా రావణుడు మారిచుని దగ్గరకు ఎళ్లెను. మారిచుడు శ్రీరాముని 
పరాక్రమము గురించి వివరించి అతనిలో నీతాపహరణము ద్వారా శత్రుత్వమును 
కొనితెచ్చుకోవద్దని సలహా ఇస్తాడు. అంత రావణుడు లంకకు మరలి ఎళతాడు. 


205 


శ్రీరాముడు-యోగరహస్యము 


ఇంతలో శూర్పణఖ రావణుని రెచ్చగొట్టుచు విషయసుఖములో మునిగి సరి 
అయిన గూఢచారి వ్యవస్థ లేకుండా రాజ్యములోని తన ప్రజల రక్షణ చూడకుండా 
మునిగిపోయావని నిందించును. రావణుని వలెనే శూర్చుణఖ యూర్భురాలు, 
దుష్టురాలు, కామాతుర. రావణుడు తన విషయమును పట్టించుకొనుటకై అతనిని 
రెచ్చగొట్టినది. రామలక్ష్మణులపై అతనిలో ద్వేషమును పెంచినది. 
సీతాపహరణమునకు ప్రోత్సహించింది. అంతటితో ఆ రావణుడు సీతాపహరణకై 
నిశ్చయించుకొని మరల మారిచుని వద్దకు ఎళ్లెను. అప్పుడు మారిచుడు 
సీతాపహరణ ప్రయత్నము మాని పరాక్రమము కలిగినచో రామునితో ఎదురుగా 
నిలిచి పోరుసల్పమని సలహా ఇచ్చెను. అందుకు రావణుడు క్రుద్దుడై సహాయము 
చేయక పోయినచో తన చేతిలో మరణము సంభవించునని చెప్పెను. అందుకు 
మారిచుడు ధర్మాత్ముడైన రాముని చేతిలో మరణమే మేలు అని అలోచించి 
సహాయపడుటకు నిశ్చయించుకొనెను. మారిచుడు మాయ (బంగారు) లేడి 
రూపములో పంచవటి ప్రాంతములో తిరుగుతూ సీత దృష్టిని ఆకర్షించెను. నీత 
దానిని చూచి ముచ్చటపడి తెచ్చి ఇమ్మని రాముని కోరెను. ఆమె కోర్కెను 
తీర్చుటకై నీత రక్షణ భారమును లక్ష్మణునికి అప్పగించి లేడిని తీసుకొని 
వచ్చుటకై శ్రీరాముడు ఏగెను. ఆ లేడి శ్రీరాముని అరణ్యములో చాలా దూరము 
తీసుకొని ఎళ్లెను. చివరికి శ్రీరాముడు ఆ లేడిని సంహరింపగా మారీచుడు తన రాక్ష 
రూపము ప్రకటించుతూ "హా లక్ష్మణా!, హా నీతా!" అని రాముని స్వరములో 
అనుచు ప్రాణములు వీడెను. అట్టి మారిచుని మాయా అక్రనాదము విన్న తర్వాత 
ఆందోళన చెంది రామునికి సహాయము చేయవలసినదిగా సీత, లక్ష్మణుని 
ఆదేశించెను. రామునికి ఎట్టి అపాయము కలుగదని ఇది రాక్షస మాయ అని 
లక్ష్మణుడు సీతను వదలి ఎచ్యుటకు సిద్ధపడడు. అప్పుడు సీత తీవ్ర 
శబ్బజాలమును లక్ష్మణునిపై ప్రయోగించెను. 


శ్రీరాముడు-యోగరహస్యము 
తమ్‌ ఉవాచ తత స్తత్ర కుపితా జనకా౭౭త్మజా 

సౌమిత్రే మిత్ర రూపేణ భ్రాతు స్వ్వభు౭సి శత్రువత్‌ 

య స్త్వ్వమ్‌ అస్యామ్‌ అవస్థాయాం భ్రాతరం నా౭భిపద్యసే 

ఇచ్చసి త్వం వినశ్యన్తం రాయం లక్షణ యత్కృతే 

లోభా న్మవు కృతే నూనం నా౭నుగచ్చసి రాఘవం 

వ్యసనం తే ప్రియం మన్యే స్నేహో బ్రాతరి నాస్తి తే 

తేన తిఫ్టసి విస్రబ్బ స్తమ్‌ అపశ్యన్‌ భుహా ద్యుతిమ్‌ 

లక్ష్మణా! రాముని సహాయమునకై పోకుండా ఉండుటలోని నీ కుటిల ఆలోచన 
నాకు తెలిసినది అని పరుషముగా మాట్లాడును. అందుకు నిస్సహాయుడై 
లక్ష్మణుడు రాముని వద్దకు ఎళతాడు. ఇందలి యోగ రహస్యమును 
పరిశీలిద్దాము. 

3.13 నూరీచ వధ లోని యోగ రహస్యము 

మారీచుడు ఎవరో వాల్మికి భావనలో చూచెదము. 

రకారా౭౭దిని నాయాని రాము త్రస్త స్య రావణ 

రత్నాని చ రథా శైవ త్రాసం సంజనయన్తి మే 

"ర'"' శబ్బయును ఉన్చరించిన మాత్రముననే కష్టమును పొందువాడు 
మారిచుడు. "రాన" అను మంత్రము లో "ర", అ, ము" అనే అక్షరాలు 
ఉన్నాయి. "ర" అంటే అగ్ని, "అ" అంటే సూర్యుడు, "రా" అనగా జ్ఞానము, 
"మ" అంటే చంద్రుడు, మనస్సు. "రామ" అనే మంత్రములో లోకానికి 
మూలమైన మూడు శక్తులు ఉన్నాయి. అట్టి "రామ" శబ్దము లోని "ర" శబ్దము 
వినలేని వాడు మారిచుడు. జ్ఞానము అనగానే మనస్సు ఆందోళన చెందువాని 
భయముగా, మారీచ వృత్తిగా గమనించ వచ్చు. అట్టి వాడు మానసిక ఉన్నతికి 
అనర్హుడు. రావణ ప్రవ్రుతిని ఇష్టపడును. సాధన చేయుట వలన మారిచుడు కొన్ని 


20/ 


శ్రీరాముడు-యోగరహస్యము 


సిద్దులు పొందగలిగినా ఆత్మ జ్ఞానం పొందలేదు. మాయామోహితుడైన సాధకుడు 
ఈ సిద్దులందు మోహితుడై ఆత్మ జ్ఞానము నుండి (జ్ఞాన మార్గము నుండి) 
మరలును. 

యోగావాసిష్టములో వసిష్ట మహర్షి శ్రీరామునికి వివరించుతూ ....ఆత్మ జ్ఞానము 
గలవానికి సిద్దుల యందు వాంఛ ఉండునేగాని, సంపూర్ణమైన ఆత్మ జ్ఞానికి 
ఇటువంటి ఇచ్చ ఉండదు. పుర్యష్టకము, జీవునికి, ప్రాణం అనే పేరు గల కుండలిని 
ఆధారంగా ఉంది. పూరకం అనే అభ్యాసం చేత, శరీరం యొక్క స్థిరత్వం, 
గురుత్వం లభిస్తుంది. శరీరాన్ని మూలాధారం నుండి బ్రహ్మ రంద్రం వరకు 
తిన్నగా నిలిపి ప్రాణవాయువుని పైకి ఆకర్షించి, కుండలిని సంవిత్తుని పైకి పంపితే, 
దీర్గత్వాన్ని పొందిన కుండలిని, నాడులన్నిటిని తనలో తీసుకొని పైకి పోతుంది. 
ఇదే యోగి యొక్క ఆకాశగమనం. ఇక, రెచక ప్రాణాయామ ప్రయోగం చేత 
కుండలిని శక్తి సుషుమ్నా నాడిలో ప్రాణవాయు ప్రవాహం చేత శిరస్సు 
యొక్క ఇరుకవాటాల సంధిరూపమైన కవాటానికి 12 అంగుళాల దూరంలో 
ఉన్న షోడశాంతం అనే స్థానంలో ముహూర్తకాలం ఉంటె అప్పుడు ఆకాశంలో 
సంచరించే సిద్దుల దర్శనము అవుతుంది. తత్వజ్ఞాని ఈ అల్ప సిద్ధుల్ని అధికంగా 
తలచక నిరతిశయానంద రూపమైన తన ఆత్మనే అధికంగా తలుస్తాడు. సిద్ధుల 
మాయలో పడి జ్ఞాన మార్గము నుండి తప్పిన వాడు "మారిచుడు". తమ 
సిద్ధులను ప్రజల ఎదుట ప్రదర్శించి బ్రహ్మ జ్ఞానులమని తమ నేర్చరితనంలో 
ప్రజలను మభ్య పెట్టి కుహనా స్వాములను చూస్తుంటాము. అట్టివారు 
"మారిచులు, అకర్షకులు, ఆకర్షకులు". సీత వంటి పతివ్రత కూడా మోహితురాలై 
బంగారు జంక (మాయావి మారీచుని) ప్రాప్తికై వివేకము కల్టిన రామలక్ష్మణ 
సాధకులను ఇబ్బందులలో పడవైచును. ధనము, సంపద, ఆకర్షణ, కీర్తి ఇత్యాది 
మాయల నుండి అతీతులుగా ఉండుట చాలా కష్టము. గీతలో ఈ విధముగా 
చెప్పబడినది. "దైవీ ప్యావా గుణయయీ నువు యయా దురత్యయా!” 


శ్రీరాముడు-యోగరహస్యము 
(chapter -7 Verse 14) మాయ త్రిగుణాత్మకమైనది. అలౌకికబైనది. ఇది 
అధిగమించుటకు సాధ్యము కానిది. అటువంటి మాయలో పడి ఆత్మజ్ఞానము 
నుండి మారిచుని వలె వంచించబడుదురు. వైదేహి కూడా ఇటువంటి మాయలో 
పడి మోసపోవును. ఇట్టి మూయను శ్రీరాముడు గ్రహించును. కానీ సీతావృత్తికి ఎంత 
చెప్పినను మోహము వలన వివేకమును కోల్పోయి తన కాయవృత్తి 
(సీతావృత్తి) అయిన రామసాధకుని కూడా బంది చేయును. "యతతో హ్యపీ 
కౌంతేయ పురుషస్య ఎిపశ్చితః! ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం 
యశః!” (Chapter 2 Verse 60) ఇంద్రియములు మహాశక్తి కలవి, మనుష్యుడు 
వాటిని నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించినను, ఆసక్తి తొలగిపోనంతవరకును 
అవి అతని మనస్సును ఇంద్రియార్ధముల బైపు బలవంతంముగా లాగికొని 
పోవుచునే యుండును. వివేకము (లక్ష్మణుని) తో కూడిన రామసాధకుడు కూడా 
సీతా రూప ఇంద్రియ వృత్తి ఆధీనములో పడి మారీచ రూప మాయలో ఎనుక 
పరిగెత్తును. ఇది విపత్తు లక్షణము. అందువలనే బ్రహ్మ వృత్తి రూప రావణుడు 
సీతను అపహరించెను. అయితే రామ సాధకుడు అటువంటి మాయను 
చేధించెను. ఇట్టి మారీచ మాయను సంహరించుట ఆవశ్యకము. మారిచుడు 
స్వార్థములో రాముని చేతిలో మరణించిన స్వర్గ ప్రాప్తి కలుగునని రావణుని 
యోచనను అంగీకరించును. ఇతరులపై జరిగెడి అన్యాయమును అఖ్బ చేయక 
స్వార్థములో తాను స్వర్గము చేరెదని భావించుట ఆధ్యాత్మికత కాదు. అందుచే 
మారిచుడు ఇట్టి షడ్యంత్రములో భాగమయ్యెను. అది కాంచన మృగము కాదు, 
చంచల లక్ష్మి అని రాముడు గ్రహించెను. కర్మ ఫలితము, మోహము కలసి 
ఉండును. కర్మ యొక్క గతిలో బుద్ధి ఏమి చేయును? చంచల లక్ష్మి ఎనుక త్యాగి 
అయిన సాధకుడు పరిగెత్తెను. 


209 


శ్రీరాముడు-యోగరహస్యము 


3.14 సీతాపహరణయు 

మానవులుగా జీవించెడి వారికి ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము అను రెండు 
మార్గములు ఆవశ్యకముగా ఎరుంగ దగినవి. శరీరేంద్రియ మనోబుద్దులలో ఈ 
లోకములో ధర్మార్థ కామములను పొందుటకు ప్రవర్ణించుట ప్రవృత్తి మార్గము. 
భగవత్సేవ చేయుచు, భగవానునికి చెందిన ఈ విశ్వమును ప్రేమించుతూ, కర్మ 
జ్ఞానములను వానికే ఉపయోగ పరచుచు పొందవలసిన ఫలము భగవత్సాప్తియే 
అని నిశ్చయించి దీనికి సాధనము భగవానుడే అను పూనిక లో ఈ లోకమున 
ప్రవర్తించుట నివృత్తి మార్గము. ఈ రెండు మార్గములను ఎరింగి, ఆచరించి, 
విశ్వయును ప్రేమించి సేవించి విశ్వాత్మకుడగు భగవానుని పొంది సేవించుచు 
ఆనందింప చేసి తాను ఆనందించుటకు ఎట్టు ప్రవర్తించ వలెనో ఎరుంగు 
వారందరకు శ్రీరామాయణమే శరణ్యము. 

తగిన అవకాశము కోసము ఎదురు చూచుచున్న దశగ్రీవుడు (రావణుడు) 
లక్ష్మణుడు అటు ఎళ్ళుట గమనించి వెంటనే సన్యాసి వేషములో నీత ఎదుట 
నిలిచెను. యతి రూపములో ఉన్న క్రూరుడైన రావణుడు, రామపత్నిని చంద్రుడు 
లేని రోహిణిని క్రూర గ్రహము" వలె చూచెను. (లోహిణేం శశినా హీనాం గ్రహవతి 
భృశ దారుణ. యతి రూపములో ఉన్న రావణుడు నీత యొక్క సౌందర్యమును 
వర్ణించుతూ, సీతతో .. భయంకరమైన రాక్షసులకు ఆలవాలమైన ఈ 
అరణ్యము నందు నీవు నివసింప తగదు. అప్పుడు సీత, రామలక్ష్మణులకై 
౨ఎదురుచూచుచు, యతి వేషములో ఉన్న రావణునికి అతిధి మర్యాదలు చేసెను. 
ఇంకను తన మరియు శ్రీరాముని వృత్తాంతమును, వారి వనవాస కారణమును 
వివరించెను. వనవాసము ప్రారంభించే సమయానికి శ్రీరాముని వయస్సు 25 


1 కూర గ్రహములు (అంగారకుడు, శని మొదలుగునవి) రోహిణిని చూచుట లోకమునకు 
అనర్ధదాయకం 


శ్రీరాముడు-యోగరహస్యము 
సంవత్సరములు అని తన వయస్సు 18 సంవత్సరములు అని చెప్పుంది. (యయ 
భర్తా యహాతేజా వయసా పంచ వింశకు అష్టాదశ హి వర్షాణి యము జన్మని 
గణ్యతే 3.47.10) తరువాత సీత, రావణునితో తన పరిచయము అడుగగా, 
యతి వేషములో యున్న రావణుడు తీవ్రమైన స్వరముతో తాను రాక్షసరాజైన 
రావణుడను, తనను పతిగా స్వీకరించవలసినదిగా కోరతాడు. అందుకు సీత 
తిరస్కరించగా ..రావణుడు క్రుద్దుడై తన నిజరూపమును ప్రదర్శించెను. అప్పుడు 
దుష్టాత్ముడైన రావణుడు కామాతురుడై (కామాతురాణాం న భయం న అజ్ఞా) 
సీతాదేవి జుట్టును ఎడమ చేతితోను, ఆమె తొడలను కుడి చేతితలోను 
పట్టుకొనెను. (వామేన సీతాం పద్మా౭క్షీం యూర్దజేషు కరేణ సః ఊర్వో స్తు దక్షిణే 
నైవ పరిజగ్రాహ పాణినా 3౩.49.17) అనంతరము రావణుడు పరుష 
వచనములలో నీతను భయపెట్టుచు ఒడిలోకి తీసుకొని రధము పైన ఉంచెను 
(తత స్తాం పరుషై రాక్ష రృర్హ్సృయన్‌ స మహా స్వను, అంకేనా౭౭దాయ 
వైదేహీం రథము ఆరోపయ త్రదా 3౩ 49 20 ). రథములో ఆకాశ మార్గమున 
పయనించుచుండగా సీతాదేవి ఆర్హురాలై, నిస్పృహలతో కలవరపడుచు బిగ్గరగా 
ఏడవ సాగెను. ఆ ఆర్తనాదములు విని పక్షిరాజైన జటాయువు రావణునికి అనేక 
హితవచనములు చెప్పెను. రావణుడు వాటిని వినక పోవడములో రావణునిలో 
యుద్దము చేసెను. యుద్ధములో రావణుడు జటాయువును సంహరించెను. 
అక్కడ నుంచి నేరుగా రావణుడు, సీతను లంకా నగరంలోని తన భవనమునకు 
తీసుకొనిపోయి తన వైభవమును చూపించి ప్రలోభ పెట్టుటకు ప్రయత్నించగా 
సీతాదేవి విముఖత ప్రదర్శించును. అయినను రావణుడు నీతను తనను పతిగా 
స్వీకరించ వలసినదిగా ప్రాధేయ పడును. అందుకు సీత శ్రీరాముని చేతిలో 
రావణుని మరణము తధ్యము అని చెప్పును. అందుకు క్రుద్దుడైన రావణుడు 
ఆమెకు ఒక సంవత్సరము గడువు విధించి, ఆమె రక్షణ భారము రక్కసులకు 


211 


శ్రీరాముడు-యోగరహస్యము 


అప్పగించి ఆమెను అశోక వనమునకు చేర్చెను. తరువాత బ్రహ్మదేవుడు 
ఇంద్రుడిని పిలిచి దేవకార్యము సిద్దించుటకై సీతా దేవి బ్రతికి యుండుట 
ఆవశ్యకము, ఎందుకనగా శ్రీరాముని పైన దిగులుతో ఆమె అన్నపాదులు 
స్వీకరించుట మానివేసినది. కావున ఆమెకు దివ్య పాయసాన్నము 
(హవిష్యాన్నము) ఈయవల్సినదిగా తద్వారా ఆమెకు ఆకలి దప్పులు ఉండవని 
చెప్తాడు. ఇంద్రుడు బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారం నీత దగ్గరకు వచ్చి ఆమెకు నమ్మిక 
కలుగుట కోసము అతని దివ్య దేవ చిహ్నములను ప్రకటించి ఆ దివ్య 
పాయసాన్నము ఇస్తాడు. నీత దానిని రామలక్ష్మణులకు నివేదన చేసి తాను 
భుజంచెను. ఇందలి యోగ రహస్యమును గమనిద్దాము. 

3.15 సీతాపహరణయు యోగ రహస్యము 

రావణుడు సన్యాసిగా "భవతి బిక్షామ్‌ దేహి" అనుచు ఆశ్రమ ద్వారమున 
నిలబడెను. నీత బిక్ష తెచ్చిన క్షణముననే మాయతో ఆమెతో సహా 
ఆకాశమార్గమున పరారయ్యెను. సామాన్య రూపములో, స్టూల దేహములో ఆకాశ 
మార్గమున పోవుట సాధ్యము కాదు. సూక్ష్మ శరీరములోనే సాధ్యము. 
ఆకాశమార్గమనగా ధ్యాన మార్గములో ఆకాశతత్వ ప్రాప్తిని చేరుకొనుట. ధ్యాన 
మార్గము ద్వారా రావణుడు సీతా వృత్తిని అపహరించెను. వృత్తుల హరణము 
ధ్యానము ద్వారా, చింతన ద్వారా జరుగును. చింతన మంచి చెడు వృత్తులలో 
ఏదైనా ఉండవచ్చు. నీతా వృత్తి కేవలము రాముని (ఆనందము) మాత్రమే 
ఇష్టపడును. సీతకు శోకము కలుగకుండా ఉండుటకు రావణ వృత్తి ఆమెను అశోక 
వనములో ఉంచెను. కానీ సీత సాత్విక ఆనంద రూప రాముని మాత్రమే 
కోరుకొనును. బ్రహ్మ రూప రావణుని తిరస్కరించును. రావణుడు పూర్ణమైన 
బ్రహ్మరూపుడు కాడు. తన దశగ్రంధుల ముఖ రూపముల యందు అమితమైన 
ప్రేమ. రావణ శబ్దము "రభైతీతి రావణః". తపస్వాధ్యాయ నిరతమైన రామరూప 
ఆనందము ముందు రావణ వృత్తిని సీత నిరాకరించింది. రాముని ప్రాణప్రియము 


శ్రీరాముడు-యోగరహస్యము 
చేసుకొనెను. పత్నికి పతి ప్రాణప్రియము కదా! పతివ్రతగా నీత ఆదర్శవంతురాలు. 
తన విద్వతను, ఆధ్యాత్మికతను ప్రచారములో పెట్టి కీర్తి రూప బలమును 
పెంచుకొనెడి వృత్తియే రావణుడు. ఈ విధమైన డాంబిక వృత్తి వలన తన చిత్రము 
మార్గము నుండి తప్పినదై రావణ వృత్తి యందే ఏకాగ్ర మగును. అటువంటి రావణ 
వృత్తిని సీత ఎందుకు ఇష్టపడును? రావణుడు సీతను ఆకాశమార్గములో 
తీసుకొని ఎళ్లునప్పుడు జటాయు అడ్డుకొనును. "జటాయు" అనగా 
టేదజ్ఞానము. డాంబిక వేదజ్ఞానము రావణుడైతే, వాస్తవమైన వేదజ్ఞానము 
జటాయు. ఆకాశ మార్గములో నున్న రావణుని అడ్డుకొనవలెను కనుక అంతటి 
విశాల రూప జటాయు పక్షి రూపము ఎన్నుకొనబడెను. రావణ-జటాయు 
యుద్ధము నందు వాస్తవ వేద జ్ఞానము అపజయము నంది మరణించెను. ఇక్కడ 
రెక్కల రూపములో నున్న వేదవిహిత జ్ఞానము నష్టమై మృత్యువును 
ఎఅఎదుర్కొనుచు జటాయు పడిఫోవును. అటువంటి వికాలావస్టలో యున్న 
జటాయును (ఎదజ్ఞానము రామ లక్ష్మణులు చూసి దుఃఖించుదురు. నీతా 
వృత్తిని తీసుకొని రావణ రూప అహంకార బ్రహ్మ వృత్తి పారిపోయెనని జటాయు 
(ఎదజ్ఞానము) ద్వారా తెలియును. సాధకునకు నిరహంకార వృత్తి ఆవశ్యకము. 
లంక అనగా మాయావస్థ. అందువలన లంక సువర్ణమయము. ఈ సంసారము 
నందు సువర్ణము ఉన్నత శ్రేణి మాయ. రావణుని మాయాలంక సాగరమునకు 
ఆవలి వైపున ఉన్నది. ఇది సంసార సాగరము. కొందరు ఈ సంసారమును విడిచి 
ఆధ్యాత్మికత వైపు మాట్లాడెదరు. కానీ అంతఃకరణము నందు త్యాగము చేయక 
రావణ వృత్తిలో కూడుకొన్న కామిని, కాంచనము, కీర్తి వీటి యందు అభిలాషలో 
ఉందురు. రావణుడు అదే విధముగా చూపబడెను. కాంచ రూపమందలి 
మోహములతో నీత ఈ మాయారూప లంకలో చిక్కుకొనెను. నీతావృత్తిని 
విడిపించుటకై ఈ మాయారూప లంక పైన రామ సాధకుడు యుద్ధము చేయును. 


213 


శ్రీరాముడు-యోగరహస్యము 


బ్రహ్మము నందు చరించే బ్రహ్మచారియైన హనుమంతుడు సీతను ఎదుకుటకై 
ఈ లంకకే పోవును. కాంచన (చంచల) మృగము నందు నీత మోహితురాలైనది. 
సీతను రావణుడు సంపూర్ణ సువర్మమయమైన నగరమునకు తీసుకొని పోయెను. 
సహజముగా సీత ఆనంద పరవశురాలు కావాలి. అనగా శోకము కలుగ కూడదు. 
అందుచేత సీతను అశోక వనము (శోక రహిత వనము) నందుంచెను. కానీ సీత 
(వృత్తి) యొక్క సంస్కారము రామ సాధకునితో ముడిపడి యున్నది. కనుక నీత 
అశోక వనమున శోకించుట చూపబడినది. రామరావణ వృత్తి యుద్ధమే 
రామాయణము. వాసుదేవానంద సరస్వతి ఆదిగా గల కొంతమంది 
మహానుభావులు ఈ సత్యము ఎరింగి యుండిరి. (ఈ విషయము స్టూలంగా 
ఉపోద్దాతములో చెప్పుకొన్నాము). 

మాయ అనునది జీవుని ఆవరించును. ఆ మాయయే మృగముగా వచ్చిన 
మారీచుడు. మృగమరిచి అనగా ఎండమావి. మాయ ఆత్మను ఆవరించినప్పుడు 
భగవత్‌ స్వరూపము మరుగున పడును. అందుకనే కాంచన మృగమును 
చూడగానే మాయ వలన కోరిక కలిగి రాముని దూరము చేసుకొనును. 
రజోగుణములో నిండిన మనస్సు ఆత్మను బంధించును. ఇది బంధనమునకు 
మూలము. కానీ సీతమ్మకు అట్టి బంధనమును వీడవలెనని స్ఫురణ గల్గును. 
రామునే స్మరించు చుండును. 

3.16 శ్రీరాయుని శోకయు-జటాయు యరణయు 

జటాయు మరణించిన ప్రదేశము వాల్మికి రామాయణములో రామలక్ష్మణులు 
ప్రయాణించిన మార్గము ప్రస్తుతము ఆంధ్ర ప్రదేశ్‌ లోని లేపాక్షి గా గుర్తించవచ్చు. (లే 
పకి కాలక్రమములో లేపాక్టి గా నామాంతరం చెందినది). ఇంకొక ప్రచారములో 
నమ్మకము ప్రకారము, జటాయుపాక ప్రదేశాన్ని ఏట పాక అని కూడా అంటారు, 
ఇది భద్రాచలానికి రెండు కి. మీ.ల దూరం లో కలదు. సీతాపహరణ సమయం లో 
ఆమె కేకలు విన్న జటాయువు రావణుడి తో ఈ ప్రదేశం లో యుద్ధం చేసాడని 


శ్రీరాముడు-యోగరహస్యము 
ఇక్కడే తన ప్రాణాలు కోల్పోయాడని, అయితే, తన ఒక రెక్క మాత్రం విరిగి ఎగిరి 
ఎల్లి ఇక్కడకు 55 కి. మీ. ల దూరం లో కల రెక్కపల్లి లో పడిందని చెపుతారు. 
తర్వాత రాముడు జటాయువు ద్వారా సీతాపహరణను తెలుసుకున్నాడని 
చెపుతారు. రామలక్ష్మణులు పంచవటి నుంచి నీతాన్వేషణకై పశ్చిమము నుంచి 
దక్షిణ దిక్కుగా వెళతారు (పంచవటి నాసిక్‌ అని భావన చేసినట్టయితే పశ్చియ 
నుంచి దక్షిణ కు ఎళితే బుపష్యయూకయు రాదు. కావున గమనించ గలరు). 
లేడి వెంట వెల్లిన రాముడు కామరూపి అయి అడవిలో పరిగెత్తుచున్న లేడి 
రూపములో ఉన్న మారీచుని చంపి వెనుకకు ఆశ్రమునకు వచ్చుటకు మరలెను. 
అప్పుడు రామునకు అనేకమైన దుర్నిమిత్తములు కనబడెను. ఆందోళనలో ఉన్న 
రామునకు లక్ష్మణుడు ఎదురు వచ్చుచు కనపడెను. రాముడు లక్ష్మణుడిలో.. నీ 
మీద నమ్మకంలో సీతమ్మను అప్పగిస్తే ఆమెను ఆపదలో పడవేసి నా ఆజ్ఞను 
ధిక్కరించి రావడము తగదని చెప్పెను. రామలక్ష్మణులు ఇద్దరు ఆశ్రమమునకు 
వచ్చుసరికి ఆశ్రమములో సీత జాడ కనబడలేదు. నీత కనబడక పోవుసరికి 
రాముడు పరిపరి విధముల దుఃఖించెను. రాముడు సుక్షత్రియుడు. 
మాహాపరాక్రమశాలి. ముల్లోకములలోను రామునికి ఎదురుగా నిలబడగలిగిన 
వారు ఎవరూ లేరు. అటువంటి రాముని భార్యను దొంగ లాగ రావణుడు ఎత్తుకొని 
పోయినాడు. ఇప్పుడు రామునికి నీతమ్మను ఎవరైనా రాక్షసులు కానీ క్రూర 
మృగములు గాని భక్షించాయా! లేక ఎవరైనా శత్రుత్వములో కానీ లేక వేరొక 
కారణము వలన గాని ఏ రాక్షసుడైన తీసుకొని వెళ్లాడా! అతనికి సమాచారం 
ఈయడానికి ఎవరూ లేరు. సర్వ శక్తివంతుడైనప్పటికీ భార్యను రక్షించు కోలేక 
పోయినాడనే అపప్రధ రాముని ఇంకనూ బాధించు చున్నది. ఇట్టి కష్టము ఎవ్వరికీ 
రాకూడదు. రామలక్ష్మణులకు అగమ్య గోచరంగా ఉన్నది. ఈ విధముగా 
అరణ్యము అంతయు సీతమ్మ జాడకై ఎతుకుచు రాముడు ఆ అరణ్యములో కాన 


215 


శ్రీరాముడు-యోగరహస్యము 


వచ్చిన పశు పక్ష్యాదులను, చెట్లను, పుట్టలను, పర్వతములను, గోదావరి 
నదిని అన్నింటిని అడుగుచున్నాడు ... "సీత కనిపించిందా?". అలా ఎళ్ళు 
చుండగా మృగము లన్నియు దక్షిణ దిశగా తల ఎత్తి పైకి చూచుచూ పోవుటను 
సూక్ష్మ బుద్ధిశాలి అయిన లక్ష్మణుడు చూచెను. అప్పుడు రామునిలో అన్నా! ఈ 
మృగముల సంకేతమును బట్టి మనము రాక్షసులకు ఆలవాలమైన నైరుతి దిశగా 
సీత జాడ కోసము ఎదుకుదాము (సాధు గచ్చావహే దేవ దిశం ఏతాం హి 
నైబుతిం) అని అటు ప్రయాణమైరి. అప్పుడు రాముడు భూమిపై పడి ఉన్న 
పుష్ప పరంపరను చూచి అవి నీత తన కురులపై ధరించినవిగా గుర్తించెను. 
అప్పుడు సెలయళ్ళులో ఒప్పుచున్నట్టి ప్రస్రవణ పర్వతమును గమనించెను. ఆ 
పర్వతములో కచ్చిత్‌ క్షితి భృతాం నాథ దృష్టా సర్వాంగ సుందరీ, రాయా 
రమ్యే వనోద్దేశే యయా విరహితా త్వయా 364 29 (పర్వత రాజ! సీతను 
చూచితివా అని అడిగెను). అక్కడ నుంచి సమాధానము రాకపోయే సరికి 
రాముడు క్రుద్దుడై .. యము బాణా౭గ్నినిర్దగ్లో భస్మీ భూతో భవిష్యసి, అసేవ్యః 
సతతం చైవ నిస్తృణ ద్రుయ పల్లవ. నా బాణాగ్ని జ్వాలలలో మొత్తము 
భన్మీపటలనము చేస్తాను అంటాడు. ఇంతలో సమీపములోనే రాక్షసుడి 
పాదముద్రలు మరియు నీతమ్మ కాలిజాడలు కనుగొనెను. ఇంకా కొద్ది దూరములో 
విరిగిన బంగారు రథము, హతుడై యున్న సారధి, బాణములు కనపడెను. అది 
చూచి రాముడు కుపితుడై ఈ మహారణ్యమున సీతను ఎవ్యరును రక్షించలేదు. 
నాకు అప్రియము చేసి నన్ను అసమర్దునిగా చూచిన ఈ ఇంద్రాది దేవతలను, 
రాక్షసులను ఈ ముల్లోకములను ప్రళయ స్థితిని కలిగించుదును అని లోకములను 
ధ్వంస మొనర్చుటకు పూనుకొనెను. అప్పుడు లక్ష్మణుడు శాంత వచనములలో 
అన్నా! ఇక్కడ భయంకరమైన యుద్ధ చిహ్నములు కనబడుచున్నవి. మనము 
సావధానులమై ముందుకు సాగుదాము అనెను. కొంత తడవకు పర్వత శిఖరము 
వలె రక్తసిక్రములో యున్న జటాయువు కనబడెను. అప్పుడు ఆ పక్షి రాజు నేను నీ 


శ్రీరాముడు-యోగరహస్యము 
తండ్రి ప్రియ మిత్రుడను. సీతను రావణుడు అపహరించాడు, నా రెక్కలను ఆ 
రావణుడు ఖండించాడు అని చెప్పెను. అయితే రావణుడు సీతను 
అపహరించుకు పోయిన సమయము "వింద యుహూర్తయు!2'' అనగా నీనుండి 
దూరమైన సీతారూప ధనము తప్పక లభించును 

విన్దో నావు ముహూర్తో౭యం స చ కాకుత్స నా౭బుధత్‌ 

త్వత్‌ ప్రియాం జానకీం హృత్వా రావణో రాక్షసేశ్వర: 

రుషవ దృడిశం గృహ్య క్షిప్రమ్‌ ఎవ వినశ్యతి 

ఈ విధముగా చెప్పి జటాయు నేలకొరిగి ప్రాణములు అనంత వాయువులో కలసి 
పోయెను. రావణుని చేతిలో తీవ్రముగా గాయపడి ప్రాణాపాయ స్థితికి చేరుకొన్న 
జటాయు శ్రీరాముడు వచ్చు వరకు బ్రతికి ఉండుటకు గల కారణము సీతా దేవి 
అనుగ్రహమే అని స్కాంద పురాణము చెప్పుచున్నది (దేవే భూం ప్రాహ రాజేంద్ర 
యావత్‌ సంభాషణం యము, భవతాస్థావదాసన్‌ మే ప్రాణా ఇత్యాహ జానకీ). 
తరువాత జటాయుకు శ్రీరాముడు అంత్య క్రియలను ఒనర్చెను. నాచే దహన 
సంస్కారములను పొంది ఉన్నందున నీఖు మోక్ష ప్రాప్తికి అర్హుడవు అనెను. 


12 *నష్టం ధనం విందతి (లభతే) అస్మిన్‌ - ఇతి వింధః" వింద ముహూర్త కాలమున నష్టమైన 
ధనము యజమానికి తప్పక లభించును. 
శ్లో|| రౌద్ర: శ్వేతశ్చ మైత్రశ్చ తథా సారభటః స్మృతః 

సావిత్రో వైశ్వదేవశ్చ గాంధర్వః కుతపస్తథా || 

రౌహినస్తిలకశ్స్చైవ 'విజయో' నైబుతస్తథా | 

శంబరో వారుణశ్సైవ భగః పంచదశః స్మృత || 
ఈ పదునైదు పగటి ముహూర్తములు. పదునొకండుధైన విజయ ముహూర్తమునకే 'విందము' అని 
నామాంతరము. 
13 తనను గూర్చి "ఆత్మానాం మానుషం మన్యే” (నేను మానవ మాత్రుడను) అని పేర్కొన్న 
శ్రీరాముడు మోక్షమును ఎట్లు ప్రసాదించును? "సత్యేన లోకాన్‌ జయతి" అను ప్రమాణము 

217 


శ్రీరాముడు-యోగరహస్యము 


(యయా త్వం సమ౭నుజ్ఞాతో గచ్చ లోకాన్‌ అనుత్తమాన్స). అశోక వనములో 
నున్న నీత రాముని కొరకై శోకించు చుండగా దండకారణ్యములో రాముడు సీతకై 
దుఃఖించు చుండును. అది సాత్విక వృత్తులకై పడిన శోకము గాని నీత అనే భాతిక 
అస్థిత్వము కొరకు కాదు. సాధనాకాలములో పూర్వపు సాత్విక వృత్తులను 
కోల్పోయినప్పుడు సాధకుడు గాబరా చెంది విలపించడము జరుగును 
వాసుదేవానంద సరస్వతి మాటలలో... 

రాజస స్వానుర్భూతిం తాం సీతాం యత్నాజ్ఞ హారః| 

రాయః పరాత్మామి తతః స్వాను ర్భూతిం వియోగతః || 

సీతా రూప స్వానుభూతులకై రాముడు విలపించెను. రామాయణములో తగినంత 
భాగము ఈ నీతా శోకమునకే వినియోగించ బడినది. రావణుడు పోయిన 
మార్గమును రామునకు తెలిపి జటాయు దేహత్యాగము చేసెను. చనిపోవుటకు 
ముందు జటాయు రామలక్ష్మణులకు పంపాసరోవరమునకు పోయి హనుమ, 
సుగ్రీవుల మిత్రత్వమును పొందుమని తద్వారా సీతను పొందవచ్చునని సలహా 
ఇచ్చెను. (Note)™ 

3.17 అయోయుఖి 

అరణ్య కాండములో అరణ్యములో సంచరించుచున్న రామలక్ష్మణులకు ఎదురు 
అయిన మొదటి రాక్షసుడు విరాధుడు. చివరి వాడు కబంధుడు. స్వాధీన ప్రవృత్తి, 
స్వార్ద ప్రవృత్తి ఆత్మకు సహజములు కావు. శరీర సంబంధముచే అజ్ఞానము, 
జ్ఞానమును ఆవరించగా కలుగును. జీవుడు తాను చేయు చున్నాను, తన కొరకు 


ననుసరించి సత్యనిష్టాగరిష్టుడు అయినందున శ్రీరామునకు సర్వలోకములు అధీనములో 
ఉండును. కనుక శ్రీరాముడు మోక్షమును అనుగ్రహించుటలో విప్రతిపతి లేదు. 

1 సీతాపహరణం గ్రీష్మ బుతువు లో జరిగింది. దక్షిణ భారతదేశంలో పగలు షుమారు 12 గంటలు. 
సీతాపహరణ సమయం పగటి ముహూర్తంలో 11వది. అంటే నీతాపహరణ సమయం షుమారు 
పగలు మూడు గంటలకు కావచ్చు. 


శ్రీరాముడు-యోగరహస్యము 
చేయు చున్నాను అని శరీర భావములో ప్రవర్తించును. అజ్ఞానముచే పరాధీనమై 
ప్రవర్తిచుతూ స్వాధీన ప్రవృత్తి గల వాడను అని అనుకొనుట అజ్ఞాన 
విజృంభితము. ఈ విధముగా స్వాధీన ప్రవృత్తి, స్వార్ద ప్రవృత్తి తో భగవంతునకు 
చెందిన వాడినని భావించుట అసురత్వము. వాని ప్రీతి కొరకై వాని అధీనమై 
ప్రవర్తించు చున్నానని భావించుట మానవత్వము. విరాధుడు అనగా అప్రితిని 
కలిగించువాడు. అప్రీతిని కలిగించు స్వార్ధ ప్రవృత్తిని, స్వాధీన ప్రవృత్తిని 
అంతమొందించి భూమిలో పాతిపెట్టును. కానీ కబంధుని దహించినారు. కర్మ 
వలన, పుణ్య పాపముల వలన ఈ శరిరము లభించును. రజస్తమో గుణములు 
విజృంభించినప్పుడు శాస్త్రములను లెక్క చేయక, పరహింసతో, స్వార్దములో, 
అహంకారంలో ప్రవర్తించ వలెనని అనిపించును. ఇట్టి అసుర ప్రవృత్తికి చివరి హద్దు 
కబంధుడు. శరిర పోషణయే పరమ ప్రయోజనము అని అనుకొనెడి వాడు 
కబంధుడు. యోగవానిష్టములో వసిష్టుడు చెపుతూ ... ఇందుకు గాను పూర్వ 
వాసనలను (పూర్వ కర్మలను) పురుష ప్రయత్నములో జయించాలి, శుభ 
వాసనలను అభివృద్ధి చేసుకోవాలి అని చెప్తారు. ఇంకా చెపుతూ .. ప్రపంచ 
వాసనలన్నీ సన్నగిలిపోవుటమే మోక్షం. ఆ వాసనలు అభివృద్ధి కావటమే బంధం. 
అభ్యాసం వలనే వాసనలు బలపడు తున్నాయి. ఆత్మతో మనస్సు ఏకత్వం 
పొందితే, అందులోని రాగ ద్వేషాలు, వాసనలు తొలగిపోతాయి. ఎవరి చిత్తం లో 
వాసనలు నశించినాయో అతడే జీవన్ముక్తుడు. 

ఇక కథా విషయానికి వస్త... 

రామలక్ష్మణులు నీతమ్మను ఎతుకుచు ఘోరముగా, ప్రవేశింప శక్యము కానట్టి 
క్రాంచారణ్యమున ప్రవేశించిరి. అందు భయంకర రూపముగల వికృతమగు 
ముఖము గల ఒక రాక్షసి కనపడెను. ఆమె అయోముఖి. ఆమె 
లక్ష్మణుని పట్టుకొని రమ్ము రమింతము (ఏహి రంస్యానహేతి ఉక్త్వా 


219 


శ్రీరాముడు-యోగరహస్యము 


సయాలంబత లక్ష్మణం) అనుచు కౌగిలించుకొని తన వైపు లాగికొని 
పోవుచుండెను. అప్పుడు లక్ష్మణుడు కోపించిన వాడై ఆమె ముక్కు చెవులు 
కోయగా పెద్దగా అరుచుచు పారిపోయెను. సాధకుని వివేకమును నష్టపరచు 
వివేకహీన వృత్తులే అయోముఖ. సాధకుడు తన లక్ష్మణ రూప వివేకమును 
నష్టపరుచక అటువంటి సందర్భములలో అయోముఖీ వృత్తులను సంహరించ 
వలెను. అయోముఖ వధ తర్వాత రామలక్ష్మణులు ముందుకు సాగిరి. 

3.18.1 కబంధ వధ 

నెమ్మదిగా రామలక్ష్మణులు ఇద్దరు ముందుకు నడచుచు ఒక కీకారణ్యమునకు 
చేరిరి. అప్పుడు ఒక ప్రచండ వాయువు, భయంకరమైన శబ్దము వచ్చెను. పరిక్షగా 
చూడగా పొద యందు ఒక మొండెము మాత్రమే ఉన్న భయంకరమైన 
మహాకాయుడైన కబంధుడను రాక్షసుని గాంచెను. కడుపు వద్ద ముఖము ఉన్నది. 
వక్షస్థలం మీద అగ్నిహోత్ర జ్వాల వంటి మెజయుచున్న ఒక కన్ను ఉన్నది. 
రెండు యోజనముల పొడవైన రెండు భుజములు ఉన్నవి. ఆ చేతులలో 
అనేకరకములైన మృగములను లాగుకొని భక్షించువాడు. రామలక్ష్మణులను 
గూడ తన వైపుకు లాగుకొనెను. అది గమనించిన రామలక్ష్మణులు అతని రెండు 
చేతులు ఖండించిరి. అప్పుడు కబంధుడు తన్ను ఉద్ధరించడానికి వచ్చినది 
రామలక్ష్మణులు అని అరిగి రామా! నేను శాపవశమున ఇట్లు రాక్షసుని కాలము 
గడుపుతున్నాను. మీరు నన్ను దహించినట్టయితే నాకు శాప విమోచనము 
అయ్యి మీకు నీత లభించు మార్గమును చెప్పి ఒక మిత్రుని వలననే 
సహాయపడగలను అని చెప్పెను. తరువాత ఆ కబంధుని ఒక గోతిలో బేసి 
దహనము చేసిరి. దహించిన తర్వాత ఆ రాక్షసుడు స్వస్వరూపమును పొంది 
రామా! దీనమైన అవస్థను పొందియున్నావు, నీ అంతగా నీవు శత్రువును జయించ 
జాలవు, నీకు మిత్రుడు సహాయము కావలెను. కావున సుగ్రీవుని సఖ్యము 
చేసుకొమ్మని తద్వారా సీత జాడ తెలియగలదని, సీతను పొందగలవని చెప్పి 


శ్రీరాముడు-యోగరహస్యము 
అదృశ్యమయ్యెను. ఆ సుగ్రీవుడు కొంతమంది నమ్మకమైన మంత్రులలో కూడి 
బుష్యమూక పర్వతము పైన ఉన్నారు. అతనికి రాక్షసులుండే అన్ని 
ప్రదేశములు, ఈ లోకములోని అన్ని స్థానములు తెలియును. 

3.18.2 కబంధ వధలోని యోగ రహస్యము 

కబంధ వధలోని యోగ రహస్యమును గమనిద్దాము. శిరస్సులేని శరీరము. ఇక్కడ 
శిరస్సు అనగా బుద్ధి లేదా వివేకము. వివేక రహిత సాధకుడు శిరస్సులేని కబంధ 
రాక్షసుని వంటి వారు. అటువంటి కబంధుడు లక్ష్మణుని తన ఉదరము నందు 
టేసుకొనుటకు సిద్ధపడెను. రామ సాధకుడు లక్ష్మణుని రక్షించి కబంధ రూప విటేక 
రహిత అవస్థను సంహరించెను. పరంపరాగతమైన మూర కల్పనా రూప 
అయోముఖి మరియు వివేక రహిత కబంధులను నష్టపరచి సాధకుడు తన లక్ష్మణ 
రూప విటేకమును ఎల్లప్పుడూ ఉపయోగములో ఉంచవలెనని 
ఆశయము. అయితే కబంధుడు రామలక్ష్మణులకు పంపాసరోవరము, 
బుష్యమూక పర్వతము గురించి ఎల్లడించెను. నీతాశోధనకై సుగ్రీవుని 
సహాయము తీసుకొనమని చెప్పెను. రాముని శత్రువు కూడా రామునికి 
సుయోగ్యమైన సలహానిచ్చుట రామాయణ విశేషము. సాధకుని చెడ్డ వృత్తులు 
కూడా సాధకుని మిత్రులవుదురని కథ యందలి రహస్యము. "క" అనగా 
ఆనందము. "బంధ" అనగా అడ్డగించువాడు. కబంధుడు జ్ఞాన మార్గమును 
మూసుకొని పోవునట్లు చేయువాడు. శరీర పోషణయే ప్రధానమని భావించి దానికై 
యత్నించెడి కర్తుత్వ, భొకృత్వములు గల అసురత్వము నష్ట పరచ వలెను. 
3.19 శబరి 

శ్రీరాముని దర్శించిన తర్వాత శబరి నదీరూపముగా మార్పు చెందినదని, 
ప్రస్తుతము ఉన్న శబరి నదియే రామాయణ కాలములోని శబరి అని చాలా 
ప్రచారములో ఉన్నది. వాస్తవముగా వాల్మికి రామాయణములో ఆ విధముగా 


221 


శ్రీరాముడు-యోగరహస్యము 


వర్ణించ బడలేదు. రామలక్ష్మణులు జటాయు మరణము (లపాక్షి) తర్వాత 
కిష్కింధకు ఎళతారు. బుష్యమూక పర్వతము ప్రస్తుతము కర్ణాటకలోని హంపి 
వద్ద ఉన్నది. అక్కడ సుగ్రీవుని గుహ, ఆంజనేయుని జన్మస్టానము కలవు. 
జీవుని పరమాత్మలో చేర్చెడి వాడు, చేర్చెడి మార్గమును సిద్ధము చేసెడివాడు 
ఆచార్యుడు/గురువు. అందుచే భగవత్సాప్తికి ఆచార్యాభిమానమే ముఖ్యమని 
ఎరుంగ చేయుటకు శబరి వృత్తాంతము చెప్పబడినది. శబరిని దర్శించుటచే 
రామునకు జీవుడు పరమాత్మను పొందుటకు జీవుని సాధన, పరమాత్మ 
ప్రయత్నము కంటే ముఖ్యమైనది ఆచార్య కటాక్షము అని తెలియును. అందుచే 
ముందుగా శబరి దర్శనము చేసి ఆచార్య కటాక్షముచే ఆమె మోక్షమునిపొందు 
వృత్తాంతము రాముడు గుర్తించెను. నీతమ్మను పొందుటకు కూడా అట్టి 
ఆచార్యుడు కావలెనని రాముడు గుర్తించెను. 

తదుపరి రామలక్ష్మణులు కబంధుడు చెప్పిన పంపా సరోవర మార్గమును 
జేబట్టి పశ్చిమ దిశగా పషయనమయిరి. అక్కడ పంపా తీరములో మతంగ శిస్యుల 
పరిచర్యలు చేయుచు ఒక శబరి జాతి స్త్రీ తపస్సు చేయుచు వసించి యుండెను. 
ఆమె సన్యాసిని. ఆమెను శబరి అని పిలిచెదరు. ఆమెకు గురుసేవయే నిత్యము 
ఆచరించు ధర్మము. గుర్వాజ్ఞచే చిరకాలంగా శ్రీరామ దర్శనమునకై వేచి 
యున్నది. 

రామలక్ష్మణులు ఆశ్రమములో శబరిని చేరిరి. యోగసిద్ధిని పొందిన ఆ శబరి 
రామలక్ష్మణులను చూచి........ 

తౌ తు దృష్ట్వా తదా సిద్ధా సయుత్టాయ కృతాంజలిః 

పాదౌ జగ్రాహ రాము స్య లక్ష్మణ స్య చ ధీభుతః 

పాద్యం ఆచమనీయం చ ప్రాదాత్‌ యథా విధి 

రామలక్ష్మణులకు పాదాభివందనం చేసి అర్హ్యపాద్యాదులలో అతిథి మర్యాదలు 
గావించెను. అప్పుడు శబరిని రాముడు అడుగుతున్నాడు. 


శ్రీరాముడు-యోగరహస్యము 
కచ్చి త్తే నిర్జితా విఘ్నాః కచ్చి త్తే వర్ధతే తపః 

కచ్చి త్త నియతః కోప ఆహార శ్చ తపో ధనే 

కచ్చి త్తే నియమాః ప్రాప్తాః కచ్చి త్తే మనసః సుఖమ్‌ 

కచ్చి త్తే గురు శుశ్రూషా సఫలా చారు భాషిణి 

రామేణ తాపసీ పృష్టా సా సిద్ధా సిద్ద సమ్మతా 

శశంస శబరీ వృద్ధా రామాయ ప్రత్యుప స్థితా 

ఓ మృదుభాపషిణీ! గురుసేవలో కృతార్జురాలివి అవుతున్నావా! అప్పుడు శబరి 
రామా! మా గురువులైన మతంగ మహర్షి నీవు చిత్రకూటమిలో ఉన్నప్పుడు 
పరమపదించినారు. వారి ఆజ్ఞానుసారం నేను నీ రాక కోసము నిరీక్షిస్తున్నాను. 
ఈనాడు నీ దర్శనము వలన నా తపస్సు, సిద్ధిచినది. మా గురువులు ఉపవాస 
నియమములు కారణంగా సప్త సముద్రముల దగ్గరకు ఎళ్లలేక చింతన చేయగా 
అవియే ఇక్కడకు వచ్చినవి. అదిగో ఆ కనపడేదే "సప్తసాగర తీర్ధము", (ఇదియే 
తిరుపతి లో యున్న కపిల తీర్ధం లేదా తిరుమలలోని శ్రీవారి పుష్కరిణి అని ఒక 
నానుడి. అని చెప్పి ఆ పంపాతీరమున లభ్యమయ్యేది మధురమైన 
పదార్థములను రామునికి భక్తితో సమర్పించింది. తరువాత శ్రీరాముని 
అనుమతితో శరీరమును అగ్నిహోత్రములో అర్చించి దివ్య శరీరములో పైకి 
వచ్చినది. అక్కడ నుంచి రామలక్ష్మణులు కిష్కింధ లోని బుష్యమూక 
పర్వతము వేపు సాగినారు. 

3.20 అరణ్య కాండ - సింహావలోకనయు 

లోకములో స్వార్ధము, అహంకారము పెరిగి దేహాత్మాభిమానంలో శరిర పోషణకై 
లోకులను హింసించుచు జీవించెడి అసుర స్వభావము పెరిగిపోయిననాడు దానిని 
అణచుటకు ఆచరణముచే స్వస్వరూపమును అనగా మానవత్వమును 
లోకమున ప్రకాశిపచేయుటకు శ్రీరాముడు తన అకుంఠిత సత్యసంధత, 


223 


శ్రీరాముడు-యోగరహస్యము 


ఏకపత్నీవ్రతము, యోగదృష్టి ద్వారా మానవుడు దైవముగా మారి లోకములోని 
అసురభావమును రూపుమూపవచ్చని నిరూపించించి, లోక కళ్యాణమునకై తాను 
కర్మలను ఆచరించుతూ ఇతరులచే ఆచరింప చేయించాడు. (యద్యదా చరతి 
శ్రేష్ట తత్రదేవేతరో జనః స యతృృ్రయాణం కురుతే లోకస్తదనువర్తతే .. భ.గీ. 
3 /21 శ్రేష్టుదైన పురుషుని ప్రవర్తనని లోకులు పాటింతురు). సీతమ్మను 
స్వార్థమునకై స్వతంత్రుడయి తనకై వినియోగించవలెనని యత్నించుట 
లోకవినాశకారము. ఇది రావణ తత్వము. దీనిని అంతమొందించుట 
రామతత్వము. ఇట్టి అసుర భావములను ధ్వంసము చేసి మానవత్వమును 
లోకమునకు చాటుటకు శ్రీరాముడు నీతాలక్ష్మణ సహితుడై దండకారణ్యమునకు 
ప్రవేశించాడు. చేసిన కర్మలకు దండముగా అనగా ఫలితముగా అనుభవించెడి 
సుఖ దుఖములలో నిండినదియే సంసారము. అదియే దండకారణ్యము. అందు 
దైవ స్వభావులైన తాపసులు, అసుర భావాలు కల్సిన రాక్షసులు ఉందురు. 
అటువంటి తాపసుల రక్షణకై అసురకోటి మధ్యకు తానే వచ్చి ప్రవేశించి నాడు 
(స్వజనస్య రక్షితా) దండకారణ్యము ఎవరును ప్రవేశింప వీలుకానిది. కానీ 
రాముడు దుర్దర్దుడు కనుక ప్రవేశించెను. శరణాగత రక్షణయే రాముని దీక్ష. 
రామాయణము అంతయు ఇట్టి శరణాగతయే కన్న్చట్టును. ఇచ్చా, క్రియా, జ్ఞాన 
శక్తుల మూడు రూపాల్లో శక్తి స్వరూపిణిగా నీత యున్నది. సీతాదేవి మూలప్రకృతి 
స్వరూపిణి అందుకు ఆమెను ప్రకృతి గా పిలవబడుతున్నది. (ఇచ్చా జ్ఞాన 
క్రియాశక్తి త్రయం యద్భావ సాధనం, తద్భ్మహ్మసత్తా సామాన్యం సీతాతత్వ 
ముపాస్మహే, మూల ప్రకృతి రూపత్వాస్‌ త్సాసీతా ప్రకృతి; అట్టి నీత తన 
ఆనంద వృత్తి రూపమైన రాముని మాత్రమే కోరుకొనును. (భృత్వామే సీతాం 
స్వానుభూతిమ్‌ సుఖయాన్తే ద దేవత సంసార ఎపినం ప్రతిపాహంకారౌ 
రాభణాభిధ్యాహా). సాధకుడైన జీవాత్మకు సీత రాజస అనుభూతి అటువంటి 
స్వానుభూతి రూపమైన నీతాసహిత రామరూప సాధకుడు సుఖముగా ఉండును. 


శ్రీరాముడు-యోగరహస్యము 
సంసారము ఒక విపినము అనగా దండకారణ్యము. అందు రావణ రూప 
అహంకారము ప్రవేశించును. (రాజసః స్వానుభూతింతాం సీతాం యత్నాజ్ఞ 
హారహ, రామః పరాత్మపి తతః న్వానుభూతి వియోగతబ. సాధనాయత్నము 
ద్వారా ప్రాఫ్టించినది రాజస వృత్తి అయిన నీత. ఈ రాజస వృత్తి రూప సీతను 
బ్రహ్మ రూప రావణుడు హరించినాడు. రామ జీవాత్మ పరమాత్మ 
స్వరూపుడైనప్పటికీ, రాజస వృత్తి హరింపబడినప్పుడు సీతావియోగమనే 
కారణములో దుఃఖితుడు అయ్యాడు. మానవ జీవనమునకు అత్యావశ్యకమైనది 
వివాహ సంబంధము. వివాహము ద్వారా తక్కిన సంబంధము లన్నిటి కంటెను 
పతి-పత్నిల శారిరక సంబంధము మహత్వపూర్ణముగా నిలబడును. ఇదియే 
పరిణామమునకు మూలము. దైనందిన వ్యవహారములకు లోడు, పతి-పత్నుల 
జవాత్మల యందు పరస్పరము సంస్కార పరిణామము జరుగును. శరిరమునకు 
పరిణామము (మార్చు) ఎట్టు జరుగునో, జీవాత్మ కూడా ప్రగతి నొందును. 
అటువంటి జవాత్మలు పరస్పరము ప్రగాఢ ప్రేమలో జీవనము సాగించినచో 
జవాత్మల పరస్పర ఉన్నతి జరిగి ముక్తిని పొందుటలో అగ్రేసరులగుదురు. వైదిక 
పరంపరలో వేలకొలది సంవత్సరములుగా కొనసాగుతున్న అతీంద్రియ 
అనుభవమిది. జన్మ జన్మాంతరముల యందు ఈ ప్రేమ సంబంధము రెండు 
జీవాత్మలను ఉన్నతి వైపునకు తీసుకొని పోవుట అనునదియ వైజ్ఞానిక సత్యము. 
సీతారాముల జీవనము అటువంటి పరిణామ జీవన విజ్ఞానమే. విద్య, 
పరాక్రమము, సంపత్తి, అంగబలం ఇత్యాది యందు రావణుడు, రాముని కంటెను 
అధికునిగా చూపబడెను. రావణుడు తన స్వభావంలో నీతను భార్యగా 
చేసుకొనవలెనని, తన ఆధికారముగా భావించెను. ఈ పురుష ప్రవృత్తి 
కారణముగనే అనేక స్త్రీ విషయక ప్రకరణములు సాగుచున్నవి. రావణుని చరిత్ర ఈ 
విధముగానే చూపబడినది. కానీ శూర్పణఖ, అయోముఖి వంటి స్తులు 


225 


శ్రీరాముడు-యోగరహస్యము 


రామలక్ష్మణులను మోహించినను వైదిక పరంపర ననుసరించి స్తే మోహితులు 
గాలేదు. సుసంస్క్కారయుత స్త్రీ అయిన నీత తనను మోహించిన అన్య పురుషుడు 
ఎంతటి సౌందర్యవంతుడు, బలవంతుడు, సంపద పరుడు అయినను పతి ప్రేమ 
యందు లోపము చూపించదు. ఈ ఆదర్శమును వాల్మీకి నీత ద్వారా ప్రపంచ 
ప్రజల ముందుంచి వైదిక ధర్మము యొక్క ఉన్నతిని చాటినాడు. సీతారాముల 
అన్యోన్య ఆదర్శము ప్రపంచమునకు ఆదర్శము. 
అరణ్య కాండ సయాప్తయు 
శ్రీరాయ జయరాయ జయజయ రాయ 


శ్రీరాముడు-యోగరహస్యము 
4.0 కిష్కింధ కాండము 

4.1 హనుమ సయాగయు 
అరణ్య కాండలో మారిచుడు బంగారు లేడిగా మారి సీతమ్మను ఆకర్షించింది. ఇది 
మొదట జీవులు సంసారమున ఎట్లు ప్రవేశింతురో బెల్లడించెను. ప్రియురాలు 
దూరము అయినప్పుడు ప్రియుడు సుందరమగు దృశ్యములను చూడగానే 
ఆమెను స్మరించి శోకించు చుండును. జవాత్మల ఎడబాటు పరమాత్మ 
కూడా అనుభవించును. శ్రీరాముడి పరిస్థితి అలాగునే యున్నది. రామాయణ 
కావ్యము శ్రీరాముడు నరుడిగా ప్రేయసి వియోగములో అనుభవించెడి వేదనను 
అనుభవించుచున్నట్లు కనబడును. ప్రకృతి యొక్క సౌందర్యమును 
అనుభవించుట తప్పు గాదు. కానీ దానిచే రజోగుణ వికారమగు కామమునకు 
లోనుకాకుండా ఉండవలెను. కానీ ఉండజాలడు. ఈ క్లిష్టమైన దశను రాముడు 
అనుభవించుతూ మనకు దర్శింప చేయుచున్నాడు. 
బుష్యమయూకమునుండి రామలక్ష్మణులను సుగ్రీవుడు చూచి తనను 
సంహరించుటకు వాలి పంపినేమో అని సందేహ పడెను. అప్పుడు 
మాటలాడుటలో నేర్చరి అయిన హనుమ సుగ్రీవునితో “ఈ బుశ్యమూకమునకు 
వాలి రాలేడు కావున భయము నొందవలదు అని చెప్పెను. శుభకరమగు 
మాటలు విన్న సుగ్రీవుడు హనుమలో వాలి చాలా బుద్దిమంతుడు, కార్యదక్షుడు, 
అనేక ఉపాయములు తెలిసిన వాడు కావున నీవు స్వస్వరూపమును వ్యక్త 
పరచకుండా వారి స్వభావమును గమనించుమని చెప్పెను. అంత హనుమ భిక్షు 
రూపమున రామలక్ష్మణులను చేరి వీరు తప్పక సుగ్రీవుని విరోధి అయిన వాలిని 
అంతమొందించ గలరని నిశ్చయించుకొని వారిని ప్రశంసించి మీరు 
మనుష్యరూపములో యున్న దేవతల వలె యున్నారు. రాజ్యమునకు తగిన 
వారై యుండియు ఏల జటామండలము దాల్చి ఇచటకు వచ్చియున్నారు. 


227 


శ్రీరాముడు-యోగరహస్యము 


సమస్త ఆభరణములు దాల్చుటకు తగిన బాహువులు కలిగి యుండియు 
ఎందుకు ఆభరణములు ధరింపరైతిరి అని అడిగెను. వారి మీద నమ్మకము కలిగి 
తన యొక్క భిక్షుక రూపమును వీడి తాను వచ్చిన ప్రయోజనము, వానర రాజైన 
సుగ్రీవుడు పంపగా వచ్చినానని, నా పేరు హనుమ అని, సుగ్రీవుడు మీలో 
మిత్రత్వము కోరుకొంటున్నాడు అని నుడివి ఊరకుండెను. అప్పుడు రాముడు 
లక్ష్మణునితో మనము ఎతుకుతున్న సుగ్రీవుడు, తన మంత్రిని పంపినాడు. 

న అన్‌బుగ్వేద వినతస్య న యజుర్వేద ధారిణ: 

న సామవేద విదుషః శక్యం ఎవం ప్రభాషితుం 

న్యూనం వ్యాకరణం కృత్స్నం అనేన బహుధా శ్రుతం 

బహు వ్యాహరతా అనేన న కించిత్‌ అపశబ్దితం 

న ముఖే నేత్రయోర్యా౭పి లలాటే చ భ్రుబో: తథా 

అన్యేషు అపి చ గాత్రేషు దోష: సంవిదిత: క్వచిత్‌ 

అవిస్తరం అసందిగ్గం అవిళంబితమ్‌ అద్రుతం 

ఉరః స్థం కంఠగం వాక్యం ఎర్తతే యధ్యయే స్వర 

సంస్కార క్రతు సంపన్నాం అద్భుతం అవిళంబితాం 

ఉచ్చారయతి కల్యాణేం వాచం హృదయ హారిణేం 

అనయా చిత్రయా వాచా త్రి స్థాన వ్యంజనస్థ యాః 

కస్య న ఆరాధ్యతే చిత్తం ఉద్యత అసే అరి: అపి 

ఈతడు మూడు వేదములను అధ్యయనము చేసినట్టు ఇతని మాటల వలన 
తెలియు చున్నది. అంతియే గాక ఇతడు మనలో పెక్కు విషయములను 
వివరించెను. ఎక్కడను అపశబ్దము లేదు. కనుక ఇతడు సమస్త వ్యాకరణము 
కూలంకషముగా నేర్చినవాడు అని తెలియును. మాట్లాడు నప్పుడు ముఖము 
నందు, ఫాలభాగము నందు, కనుబొమల యందు, తదితర శరీర భాగముల 
యందు ఎట్టి వికారము లేదు. ఇతడు సంక్షిప్తముగా తన అభిప్రాయములు తెలియ 


శ్రీరాముడు-యోగరహస్యము 
చేసినాడు. ఇతను పలికిన మాటలు వ్యాకరణ శాస్త్ర సమ్మతములు. ఇతని 
వచనములు భావములను ప్రకటించుటకు అనుగుణమగు స్వరస్థానములో 
(స్వరములు ఉన్నతములగు స్థానములు మూడు అవి వక్షస్థలం, కంఠము, 
శిరస్సు) పలుక బడుటచే ఆశ్చర్యము కలిగించు చున్నది. అప్పుడు 
రామలక్ష్మణులు సమయోచిత వచనములతో హనుమలో మాట్లాడి సుగ్రీవుని 
వద్దకు ఎల్టిరి. 

4-2 రాయ సుగ్రీవుల టైైత్రి 

రామలక్ష్మణులను సుగ్రీవుని వద్దకు చేర్చి హనుమ సుగ్రీవునితో .. మహావీరుడైన 
రాముడు దశరథ మహారాజు పుత్రుడు, మహాపరాక్రమశాలి, వాలిని సంహరించ 
సమర్థుడు కావున అతనితో మిత్రత్వము సేయుము. వారు కూడా 
సీతాన్వేషణకై నీ మిత్రత్వమును అభిలషించు చున్నారు అనెను. అప్పుడు 
సుగ్రీవుడు మిగుల సంతోషించి, రామలక్ష్మణులకు అతిథి మర్యాదలు చేసి మిత్ర 
హస్తమును అందించెను. 

తలో౭గ్నిం దీప్యమూనం తౌ చక్రతు శ్చ ప్రదక్షిణమ్‌ 

సుగ్రీలో రాఘవ శైెన భవయస్యత్వమ్‌ ఉపాగతౌ 

అప్పుడు రామసుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రులైరి. సుగ్రీవుడు రామునిలో రామా! 
మా అన్న వాలి అకారణముగా నాలో వైరము నొంది నన్ను రాజ్యము నుండి 
బెడలగొట్టి, నా భార్యను అపహరించెను. అతడు మహా బలవంతుడు కాన నాకు 
వాలిని సంహరించి రక్షణ ఈయవలసినదిగా ప్రార్థన. అందుకు రాముడు 
సుగ్రీవునకు అభయమును ఒసగెను. సుగ్రీవుడు రామునితో రామా! మేము 
ఇచ్చట నుండగా ఒకనాడు ఒక క్రూరాత్ముదైన రాక్షసుడు బలవంతముగా ఒక 
స్త్రీని తీసుకొని పోవుట చూచితిమి. అతను దక్షిణ దిశగా పయనం అయ్యాడు. ఆ 
రాక్షసుని నివాస స్థానము, అతని వంశము, వాని శక్తిసామర్థ్యములు నాకు 


229 


శ్రీరాముడు-యోగరహస్యము 


తెలియవు. ఆ స్త్రీ ఆర్తనాదములో మిమ్ములను గూర్చి బిగ్గరగా ఏడ్చుతూ 
శోకించుట గమనించితిని. ఆమె నీ భార్య అయిన సీత అయి ఉండవచ్చు. ఆమెను 
తీసుకొచ్చి మీకు అప్పగించగలను అని నమ్మకముగా పలికెను. మమ్ములను 
చూచి చీరకొంగులో ఒక నగల మూటను జారవిడిచింది కావున వాటిని గమనించ 
వలసినది. రాముడు ఆ నగల మూటను చూచి ఆశ్రనయనముల వలన, 
లక్ష్మణునితో వాటిని పరికించమనెను. అప్పుడు లక్ష్మణుడు ... 

నా౭హం జానామి కేయూరి నా౭హం జానామి కుండలే 

నూపురే త్వ౭భీ జానామి నిత్యం పాదా౭భి వందనాత్‌ 

అన్నా! ఈ కేయూరములను, కుండలములు నేను ఎరుగను. నిత్యము ఆమెకు 
పాదాభివందనం చేయువాడను కావున ఈ కాలి అందెలు ఆమెనే అని నుడివెను. 
(ఈ శ్లోకము భారతీయ సంస్కృతికి మచ్చుతునక) సుగ్రీవుడు శ్రీరామునిలో 
వాలి మహాబలవంతుడు. అతను దుందుభి అను ఒక ఘోరమైన రాక్షసుని 
సంహరించి ఆ దుందుభి యొక్క మహాకలేబరమును ఒకే ఒక్క ఊపులో 
యోజనము దూరము విసిరి బైచెను. అట్లు విసిరివేయబడిన దుందుభి 
రక్తబిందువులు ఇక్కడ ఆశ్రమమునందున్న మతంగ మునిపై పడగా అతను 
క్రుద్దుడై పవిత్రమైన ఈ బుష్యమూక పర్వతమును రాక్షస రక్తబిందువులలో 
అపవిత్రము చేసినాడు గావున, ఆ వాలి ఈ పర్వతము నకు యోజన దూరము 
వరకు ప్రవేశించినచో అతనికి మరణము తథ్యము అని శాపము ఇచ్చెను. అప్పటి 
నుండి వాలి ఇచ్చటకు రాకుండెను. నేను నా మంత్రులలో ఇచ్చట 
దుఃఖరహితుడనై ఉంటిని. శ్రీరాముడు, సుగ్రీవునకు విశ్వాసము కలిగించుట కొరకై 
ఆ దుందుభి కళేబరమును కాలిబొటన బ్రేలితో పది యోజనములు విసిరి వేసెను. 
రాముడు ప్రయోగించిన బాణము ప్రచండ వేగముతో అక్కడి ఏడు మద్ధిచెట్టను 
చీల్చుకొని పాతాళమునకు ఏగి అంతే వేగములో మరల శ్రీరాముని వద్దకు చేరెను. 


శ్రీరాముడు-యోగరహస్యము 
సుగ్రీవునకు ఆ విధముగా నమ్మకము కలిగిన తర్వాత వాలి సుగ్రీవుల ద్వంద 
యుద్దములో శ్రీరాముడు వాలిని సంహరించెను. 

4.3 బాలి శ్రీరాయుని అధిక్షేపిచుట 

తతః శరేణ అభిహలో రామేణ రణ కర్కశః 

పపాత సహసా వాలి నికృత్త ఇవ పాదపవః 

స దృష్ట్వా రాఘవం బాలి లక్ష్మణం చ యమహా బలమ్‌ 

అబ్రవిత్‌ ప్రశ్రితం వాక్యం పరుషం ధర్మ సంహితమ్‌ 

త్వం నరా౭ధిపతిః పుత్ర ప్రథితః ప్రియ దర్శనః 

కులినః సత్త్వ సంపన్న తేజస్వీ చరిత వ్రతః 

పరాబ్మాఖ వధం కృత్వా కో ను ప్రాప్త స్త్వయా గుణః 

యత్‌ అహం యుద్ధ సంరబ్బః శరేణ ఉరసి తాడితః 

దయః శయః క్షయా ధర్మో ధృతిః సత్యం పరాక్రమః 

పార్థివానాం గుణా రాజన్‌ దండః చ అపి అపరాధిషు 

న త్వాం ఎనిహత ఆత్మానం ధర్మ ధ్వజము అధార్మికమ్‌ 

జానే పాప సమాచారం తృణైః కూపము ఇవ ఆతృతమా 

సతాం వేష ధరం పాపం ప్రచృన్నమ్‌ ఇవ పావకమ్‌ 

న అహం త్వామ్‌ అభిజానామి ధర్మ చ్చద్మా౭భిసంనృతమ్‌ 

ఎషయే వా పురే బా తేయదా న అపకరోమి అహమ్‌ 

న చ త్వాం అవజానే౭హం కస్మాత్‌ త్వం హంసి అకిల్చిషమ్‌ 

భయం తన చరా రాయ యృగా యూల ఫలా౭శనాః 

ఏషా ప్రకృతిః అస్మాకం పురుషః త్వం నరేశ్వరః 

శ్రీరాముడు తన తీవ్రమైన బాణములో కొట్టగా వాలి మొదలు నరికిన మహావృక్షం 
వలె నేలకొరగెను. రామలక్ష్మణులను చూచిన తర్వాత వాలి శ్రీరాముడిని 


231 


శ్రీరాముడు-యోగరహస్యము 


ధర్మబద్ధముగా ఇట్లు పరుష వచనములు పలికెను. స్వామీ! మహారాజు 
కొడుకువు, ధర్మ శాస్త్రములను అభ్యసించిన వాడివి, ఉత్తమ వంశములో పుట్టిన 
వాడివి, సత్వగుణము కలవాడవు, పరాక్రవంతుడవు, ధర్మ నియమములు 
పాటించువాడవు, _ వేరొకనితో యుద్ధము చేయుచున్నప్పుడు నన్నేల 
సంహరించితివి? ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, సహనము, 
ధర్మాచరణము, ధైర్యము, సత్య వ్రతము, పరాక్రమము, అపరాధులను 
దండించుట మొదలగు రాజులకు ఉండవలసిన గుణములన్నియు నీకు ఉన్నవి. 
తార ఎంత చెప్పియున్నను వినకుండా ధర్మాత్ముడైన రాముడు ఇతరులలో 
యుద్దము చేయునప్పుడు దెబ్బతీయడని విశ్వసించితిని. కాని ముసుగు 
కప్పుకున్న అధర్మపరుడవని, గడ్డితో కప్పియున్న భావి వంటి వాడివని 
ఎ౨రుగవైతిని. నేను ఎప్పుడు నిన్ను అవమాన పరచుట గాని, అపకారము 
తలపెట్టుట గాని చేయలేదు. అట్టి నన్ను ఏల సంహరింప బూనితివి? మేము 
వనమూలములు తిను వనచారులము. నీవేమో మహారాజువు. నా చర్మము గాని, 
రోమములు గాని, దంతములు గాని నీకు ఏవిధముగాను ఉపయోగ పడవు. నా 
మాంసఖండములు తినుటకు అయోగ్యము. సీతాదేవిని తీసుకొని వచ్చుటకు 
నీవు సుగ్రీవునిలో మైత్రి చేసితివి. అలా కాకుండా నన్ను కోరినచో ఒక్క రోజులో 
సీతా దేవిని నీకు అప్పగించెడివాడను. అంతియే గాక రావణుని బంధించి నీ 
ఎదుట నిలబెట్టేవాడిని. లోకములో ప్రాణులందరు ఎదోఒకరోజు మరణించ 
వలసినదియే. కానీ నన్ను చంపిన తీరు మాత్రము అనుచితము. నన్ను చంపుట 
ఉచితమే యని భావించినచో నాకు ప్రత్యుత్తరమిమ్ము. 

బాలి: సాధనా క్షేత్రములో రాముని అవస్థ కన్నా, వాలి అవస్థ ఎంతయో మిన్న. ఆ 
సమయమునకు రాముని అవస్థ వాలిని జయించుటకై సమతూకములో లెదు. 
కనుకనే వాలిని చాటు నుండి వధించవలసి వచ్చినది. అందువలననే వాలి 


శ్రీరాముడు-యోగరహస్యము 
రామునికి ఆ విధమైన అధర్మ యుద్ధము నందు గాక ఎదురుగా పోరాడవలసి 
యుండవలెనని చెప్పినాడు. 

4.4 శ్రీరాయుడు ధర్మసయ్మతయుగా సమాధానము ఇచ్చుట 

నేలకూలిన వాలి వివేకము లేనివాడై పరుషముగా అధిక్షేపించుతూ మాటలాడిన 
మాటలకు, శ్రీరాముడు ధర్మబద్ధంగా ఇట్లు సమాధానం చెప్పెను. 

ధర్మమ్‌ అర్థం చ కాయం చ సయయం చా౭పి లౌకికమా 

అవిజ్ఞాయ కథం బాల్యాత్‌ భూమ్‌ ఇహ అద్య విగర్హసే 

జ్యేట్లో భ్రాతా పితా చైన య శ్చ విద్యాం ప్రయచ్చతి 

త్రయః తే పితరో జ్లేయా ధర్మే చ పథి బర్తినః 

యవఎియాన్‌ ఆత్మనః పుత్రః శిష్య శ్చా౭పి గుణోదితః 

పుత్రవత్‌ తే త్రయ శ్చిన్యా ధర్మ: చ ఎవ అత్ర కారణమ్‌ 

సూక్ష్మః పరయ దుర్ధేయః సతాం ధర్మః ప్లనంగము 

హృది స్థః సర్వ భూతానామ్‌ ఆత్మా వేద శుభా౭శుభమ్‌ 

తత్‌ ఎతత్‌ కారణం పశ్య యద౭ర్థం త్వం యయా హతః 

భ్రాతుర్‌ వర్తసి భార్యాయాం త్యక్త్వా ధర్మం సనాతనమ్‌ 

అస్య త్వం ధరమూణ స్య సుగ్రీవ స్య మహాత్మనః 

రుయాయాం ఎర్తసే కాయాతి స్నువాయాం పాప కర్మ కృత్‌ 

త ద్వ్య్యృతితస్య తే ధర్మాత్‌ కాయ వృత స్య వానర 

భ్రాతృ భార్యా అభిముర్శే అస్మిన్‌ దో అయం ప్రతిపాదితః 

రాజభిః ధృత దణ్జా స్తు కృత్వా పాపాని మానవాః 

నిర్మలాః స్వర్గమ్‌ ఆయాని సన్లః సుకృతినో యథా 

శాసనాత్‌ వా విమోక్షాత్‌ వా స్తే నః: పాపాత్‌ విముచ్యతే 

రాజా తు అశాసన్‌ పాపస్య తత్‌ అవాప్నోతి కిల్చిషం 


233 


శ్రీరాముడు-యోగరహస్యము 


యాన్తి రాజర్ణయ శ్చ అత్ర యృగయాం ధర్మ కోవిదాః 

తస్మాత్‌ త్వం నిహతో యుద్ధే యయా బాణేన వానర 

అయుధ్య న్సృతియుధ్య న్వా యస్మాత్‌ శాఖా మృగో హి అసి 

త్వం తు ధర్మమ్‌ అవిజ్ఞాయ కేవలం రోషమ్‌ ఆస్టితః 

ప్రదూషయసి మూం ధర్మే పితృ పైతామహా స్థితమ్‌ 

ధర్మార్థకామములను లౌకిక విషయములు తెలుసుకొనకుండా అజ్ఞానముచే 
నన్ను తూలనాడుతున్నావు. ఈ భూమియు అంతయు ఇక్ష్వాకుల ప్రభువుల 
అధీనం లోనిది. అట్టి ఈ భూమిని ధర్మాత్ముడైన భరతుడు పరిపాలించు 
చున్నాడు. అతని ధర్మబద్ధమైన ఆదేశాలు పాటించుతూ మేము భూమి 
అంతయు తిరుగు తున్నాము. (రాజ శాసన విషయమై చిన్న పెద్ద లకు 
తారతమ్యము లేదని రాముడు స్పష్టము చేయుచున్నాడు. "కనిస్టేన జ్యేష్ట 
నియోగ:ః కథం? ఇత్యపెక్షాయాం రాజధర్మోయం ఇత్యాశయేన ఉక్తం 
ధర్మపథం"). అగ్రజుడైన ఫోదరుడు, జన్మనిచ్చిన తండ్రి, విద్యనొసగిన గురువు 
ఈ ముగ్గురు తండ్రులే. ఇది ధర్మ మార్గము. చిన్నవాడైన ఫోదరుడు, తనకు 
జన్మించిన పుత్రుడు, సద్దుణములు గల్గిన శిష్యుడు ఈ ముగ్గురు పుత్రులుగా 
భావించాలి. ధర్మము అతి సూక్ష్మమైనది. సమస్త ప్రాణులలో యున్న 
పరమాత్మయే శుభాశుభములను, ధర్మాధర్మములను ఎరుగును. నీవు చేసిన 
పాపకర్మకు శిక్షగా నిన్ను చంపితిని. నీ సోదరుడు బ్రతికి ఉండగా నీ కోడలి లో 
సమానమైన అతని భార్యను స్వీకరించితివి గాన నీకు మరణ దండనమే యుక్తము. 
పాపము చేసిన వారు రాజుచేత దండింప బడినచో వారి పాపములు నశించును. 
అట్లు దోషరహితులై పుణ్యము చేసిన వాని వలే స్వర్గమునకు పోవుదురు. అనగా 
రాజుచేత దండింపబడిన పాపాత్ములు గూడ పుణ్యాత్ములు అగుదురు. (ఇక్కడి 
ధర్మ సూక్ష్మయును గమునించితే ప్రస్తుతము శిక్ష పడిన దోషులు 
తప్పించుకొన చూడకుండా శిక్ష అనుభవించుటయే శ్రేయస్కరము). కానీ 


శ్రీరాముడు-యోగరహస్యము 
రాజు పాపాత్మునికి శిక్ష విధింపకున్నచో ఆ పాపము రాజునకు చుట్టుకొనును. 
(రాజా రాష్ట్రకృతం పాపం). నీవు శాఖామృగానివి కావున నిన్ను పొంచి యుండి 
చంపుటలో తప్పు లేదు. ఓ వానరా! నేను మా పూర్వజులు అనుసరించిన ధర్మ 
మార్గము నందే నడచు కొనుచున్నాను. నీవు ధర్మ రహస్యములు తెలియక 
నన్ను నిందించు చున్నావు. 
4.5 తార 
వాలి శ్రీరాముని నిందించినందుకు మిక్కిలి పరితపించి తన భార్య అయిన తారను, 
కుమారుడైన అంగదుని శ్రీరాముని రక్షణకై ఒసగెను. పంచ కన్యలలో వాలి పత్ని 
తార కూడా యున్నది. కిష్కిందకు రాజైన వారందరికి తార భార్యగా యుండును. 
మరి ఆమె పతివ్రతయా? ఆదర్శ స్త్రీ ఎట్లయినది? (అయితే పంచ కన్యలలో 
ఒకరైన తార ఈ వానర భార్య తార కాదని ఆమె బుధుని భార్య యని తారా 
శశాంకములో ఉన్నట్లు కొందరి భావన) 
అహల్యా, ద్రౌపదీ, సీతా, తారా, మండోదరీ, తథా 
పంచకన్యా స్మరేన్నిత్యం మహావాతక నాశనమ్‌ 
'తార' అనగా తమ యందే స్థిరమైన శక్తిని ప్రక్షేపణ చేయు మరింత శక్తివంతమైన 
ఆత్మ రూప అవస్థ. ఆ ఆత్మ రూప అవస్థ యందు వ్యాపకమైన శక్తిని వికిరణము 
చేయు ప్రక్రియయే తార. 'వాలి' అనేది పరమోచ్చ ఆత్మ రూప అవస్థకు 
చేరువారికి పత్నిగా తార అనెడి ్రక్షపణ ప్రక్రియ దానంతట అదియే 
న్నద్ధమగును. తార గురించి స్కంద పురాణములోని విషయము గమనించితే ... 
పాల సముద్రమును మధించునప్పుడు "తార" అందుండి జన్మించెను. అప్పుడు 
ఆమె యొక్క దక్షిణ (కుడి) హస్తమును వాలియు, వామ (ఎడమ) హస్తమును 
సుషేణుడు పట్టుకొనిరి. అంతట ఆమె కొరకు వారిరువురికి నడుమ వివాదము 


235 


శ్రీరాముడు-యోగరహస్యము 


జరిగినది. దేవతల తీర్పులో తార సుషేణునికి కూతురుగాను, వాలికి భార్య గాను 
అయ్యను. 
శ్లో|| దేటైః సుషేణ కలహే పుత్రితి ప్రతివాదితా| 

సుషేణో దుహితుః తస్యాః స్వయంవరము అకల్సయత్‌ | 

ఇత్తమ్‌ ఊడా కపంద్రేణ తారా సర్వాంగ సుందరీ || 
4.6 శ్రీరాయుడు సుగ్రీవాంగదాదులను ఓదార్చుట 
శోకించుచున్న సుగ్రీవునితో, అంగదునిలో, తారతో ఓదార్చుతూ శ్రీరాముడిట్లు 
పలికెను. "చనిపోయిన వారిని గూర్చి శోకములో పరితపించుటచే, చనిపోయిన 
వారికి శ్రేయస్సు కలుగదు. 
నియతిః సర్వ భూతానాం నియోగేషు ఇహ కారణమ్‌ 
న కర్తా కస్యచిత్‌ కశ్చిన్‌ నియోగే చా౭పి న ఈశ్వరః 
స్వభావే వర్తతే లోక: తస్య కాలః పరాయణమ్‌ 
న కాలః కాలమ్‌ అత్యేతి న కాలః పరిహియతే 
స్వభావం వా సమా౭౭సాద్య న కశ్చిత్‌ అతివర్తతే 
న కాలస్యా౭స్తి బన్గుత్వం న హేతుర్‌ న పరాక్రయః 
న మిత్ర జ్ఞాతి సంబన్ట కారణం న ఆత్మనో వశః 
కింతు కాల పరీణామో ద్రష్టవ్యః సాధు పశ్యతా 
ధర్మ శ్చ అర్థ శ్చ కాయ శ్చ కాల క్రతు సమూహితాః 
లోకములన్ని ఆ సర్వేశ్వరుని నియతి ప్రకారమే జరుగును. ఎవరు కూడా 
స్వతంత్రముగా నియతికి విరుద్ధముగా చేయలేడు. కాలమును ఎవ్వరు 
ఉల్లంఘించలేరు. తరువాత సుగ్రీవుడు, వాలికి దహన సంస్కారములు చేసెను. 
శ్రీరాముని ఆదేశముతో ఆ రాజ్యమునకు లక్ష్మణుడు సుగ్రీవుని వానర రాజుగా 
పట్టాభిషేకము చేసెను. అప్పుడు వర్షాకాలం ఆరంభము కావడంలో సీతాన్వేషణకు 


శ్రీరాముడు-యోగరహస్యము 
విరామము ఇచ్చినారు. అచటనే రామలక్ష్మణులు ప్రస్రవణ పర్వతము వద్ద ఆ 
కాలములో ఉన్నారు. 
యోగావాసిష్టములో వసిష్ట మహర్షి నియతిని గురురించి వివరించుతూ ... రామా! 
చిత్‌ శక్తి స్పందరూపిణి అయిన మహానియతి ఒకటి ఉన్నది. ఆ నియతి (పద్ధతి 
ప్రకారం నడిపించే శక్తి బలం చేతనే తత్వజ్ఞుల శరిరం నిలబడి లౌకిక వ్యవహార 
యోగ్యం అవుతుంది. అట్టి మహా నియతియే "మహాసత్త- మహాచిత్‌- మహాశక్తి 
మహాదృష్టి- మహాక్రియ- మహాద్భావము- మహాస్పందము- మహాత్మరూపము - 
-- ఇత్యాదినామరూపములలో వ్యవహరించబడుతుంది. "ఇది అగ్ని, ఇది 
ఊర్థ్వముఖముగా ఎలుగుతుంది; ఇది ఈ సమయములో పుడుతుంది; ఇది 
ఈ విధముగా చలిస్తుంది" మొదలైన నియమాలన్ని సృష్టి మొదటే 
పుడుతున్నాయి. ఈ ప్రపంచము అంతా ఒక నియతి చేత పరిపాలింప 
బడుతుంది. ఈ నియతి యొక్క బలము చేతనే రాక్షసులు, దేవతలు, నాగులు 
మొదలైన వారంతా కల్పాంతము వరకు స్థాపింపబడుతూ ఉన్నారు. బ్రహ్మము, 
నియతి, సృష్టి - ఈ మూడు ఒకటేగాని వేరువేరు కాదు. ఈ మహానియతినే 
"దైవము" ఈశ్వరసంకల్పము" అనికూడా అంటున్నాము. ఇది సర్వకాల 
సర్వావస్థలలోను ఉంటుంది. ఓ రామా! నీవు దైవాన్ని గురించి అడగటం, 
నేనుచెప్పటం, ఎవరైనా ఏదైనా ప్రయత్నము చేసినా అది అంతా నియతి లోని 
భాగమే. అవశ్యం జరగవలసియున్న దాన్ని రుద్రుడుకూడా ఆపలేరు. ఒకవేళ 
నిర్వికల్ప సమాధిలో వాయువును కూడా నిరోధించి తత్వజ్ఞు డెవడైనా ముక్తిని 
పొందితే అది పురుషాకారం అవుతుంది. కానీ, ఆ పురుషాకారం కూడా 
ఈశ్వరనియతి లోనిభాగమే. శివ గీతలో కూడా పరమ శివుడు శ్రీరామునికి ఇట్టి 
విషయమై స్పష్టము చేసెను 


237 


శ్రీరాముడు-యోగరహస్యము 


4.7 శ్రీరాయుని విషాదము-లక్ష్మణుని హితబోధ 

వర్గ బుతువు నందు శ్రీరాముడు విరహ వేదనకు గురి అయ్యెను. శ్రీరాముడు 
లక్ష్మణునితో, లక్ష్మణా! సుగ్రీవుడు శరత్కాలం మొదలు కాగానే గుర్తించి మనకు 
ఉపకారము చేయుటకు స్వయముగా పూనుకొనగలడు. 

ఉపారేన విరోహి ప్రతీకారేణ యుజ్యతే 

అకృతజ్ఞే ప్రతికృతో హంతి సత్యవతామా మనః 

సుగ్రీవుడు మహావీరుడు. రాముని సహాయము పొందినవాడు. ఈ రెండు 
కారణములుగా రామునికి ప్రత్యుపకారము చేయవలసిన స్థితి యందు 
యున్నాడు. ప్రపంచమున తమకు చేసిన సహాయమును మరచి ప్రత్యుపకారము 
చేయని వారు సత్పురుషుల మనస్సుకు బాధను కలుగ చేయుదురు. శరత్కాలం 
మొదలు కాగానే మిత్ర కార్యము (సీతాన్వేషణ) నకు పూనుకొనవలసినదిగా 
హనుమానుడు సుగ్రీవునకు సూచించును. 

యో హి మిత్రెషు కాలజ్ఞః సతతం సాధు వర్తతే 

తస్య రాజ్యం చ కీర్తి శ్చ ప్రతాప శ్చ అభివర్దతే 

యస్య కోశ శ్చ దణ శ్చ మిత్రాణి ఆత్మా చ భూమిప 

సయవెతాని సర్వాణి స రాజ్యం యహత్‌ అశ్నుతే 

ఏ రాజైతే సమయము నెరిగి మిత్రులతో మంచి మార్గమున వ్యవహరించునో 
అతడి రాజ్యము, కీర్తియు, ప్రతాపము వర్ణిల్లును. ఏ రాజునకు కోశము, దండము, 
మిత్రులు సమముగా ఉండునో అతడి రాజ్యము అత్యున్నత స్థితి యందుండును. 
కావున రాజా! మిత్రకార్యమునకై వానర శ్రేష్టులను అందరిని రప్పించవలసినదిగా 
ప్రార్థన. హనుమ అవ్విధముగా ప్రశస్తమైన మాటలు మాట్లాడగా సంతృప్తి చెందిన 
సుగ్రీవుడు, నీలుని పిలిచి అన్ని దిక్కులలో ఉన్నటువంటి తమ సేనాధిపతులు 
అందరూ ససైన్యముగా పదిహేను దినములలో రావలసినదిగా శాసించెను. 


శ్రీరాముడు-యోగరహస్యము 
గుహాం ప్రవిష్టే సుగ్రీనే వియుక్తే గగనే ఘనై, 


వర్గ రాత్ర ఉషితో రామః కాయ శోకా౭భిపీడితః 

ఈ లోగా శ్రీరాముడు శరత్కాలం యొక్క నిర్మలమైన మేఘములను చూచి నీత 
ఎడబాటు కొరకై మిగుల వ్యాకుల పడెను. కామవాసనల వలన రామసాధకుడు 
కూడా పీడితుడగును. అయితే ఎటువంటి కామవాసనలు? నీతారూప సాత్విక 
అనుభూతులు. సాధనా సమయము నందు పొందిన అనుభూతులు తిరిగి తిరిగి 
ప్రాప్తించాలని సాధకుడు కోరుకొనును. దీనివలన సాధకుడు ప్రగతి నొందడు. పూర్వ 
అనుభూతులను త్యజించి మరింత ఉన్నతమైన అనుభూతులను పొందుచు 
చివరగా, అనుభూతి రహిత శ్రేష్ట సమాధి అవస్థను చేర వలెను. కాని రాముడింకను 
సీతా రూప సాత్విక రూప అనుభూతుల కొరకై పరితపించును. లక్ష్మణుడు 
మాత్రము రాముడా స్థితి నుండి ముక్తము కావాలని చెప్పు చున్నాడు. 

కిమ్‌ ఆర్య కాయ స్య వశంగతేన, కిమ్‌ ఆత్మ పారుష్య పరాభవేన 

అయం సదా సంహ్రియతే సమయాధిః, కిమ్‌ అత్ర యోగేన నివర్తితేన 
క్రియాభియోగం యనసః ప్రసాదం. సమాధి యోగ అనుగతం చ కాలమ్‌ 
సహాయ సాబుర్ధ్యమ్‌ అదీన సత్త్వః స్వ కర్మ హేతుం చ కురుష్వ హేతుమ్‌ 
అన్నా! పరాక్రమమును (పురుష ప్రయత్నము) విస్మరించి ఈ విధముగా కామ 
ప్రతంత్రుడగుట వలన ఏమి ప్రయోజనము? దీనివలన చిత్త స్థెర్యము 
దెబ్బతినును. అందువలన లాభమేమి? ఇట్టి స్థితిలో మనస్సును 
చిక్కబట్టుకొన్నచో ఈ చింత దూరమగును. దైన్యమును వీడుము. కార్య సాధనకు 
పూనుకొనుము. మనస్సును ప్రసన్నము గావింపుము. ఇప్పుడు చిత్త స్థెర్యమును 
(ధైర్యమును) వహింపుము. సుగ్రీవుడు మొదలగు వారి యొక్క సామర్థ్యమును 
ఉపయోగించుకొనుము. కార్య సిద్ధికి తోడ్చాటు విధానము అవలంభించుము. 


239 


శ్రీరాముడు-యోగరహస్యము 


ఇచ్చట లక్ష్మణుడు రాముని వంటి ఆదర్శ పురుషుడు సీత కొరకై అంతగా 
శోకించుట తగదని చెప్పు చున్నాడు. లక్ష్మణుడు సాధకుని యందలి వివేక వృత్తి 
కనుక ఒంటరిగా యున్నను రాముని కంటే సంతులనంలో ధీరోదాత్తుడుగాను 
చూప బడినాడు. వాల్మికి పై శ్లోకములలో క్రియా యోగములో నీతను 
త్యజించమని రామునికి చెప్పుచున్నాడు. అనగా అంతకన్నను ఉచ్చ 
అనుభూతుల ద్వారా సీతా రూప అనుభూతులను త్యజంచడమన్న భావన. 
అదే లక్ష్మణుని ద్వారా రామునికి ఇచ్చిన సలహా. ఓ! రాముడా! పత్ని యందలి 
కోరికను వదలి పౌరుష ధారణ చేయవలెను. యోగము ద్వారా మనస్సును సమాధి 
అవస్థకు తీసుకొని వచ్చి నివృత్తము కావలెను. నీవు క్రియా యోగమును ధారణ 
చేసి మనస్సును శాంత పరచుము. సమాధి యోగము ద్వారా కాలమునకు 
అతీతుడవై నీ యందున్న మహాశక్తి సామర్ధ్యమును జాగృత పరచి దీన భావమును 
త్యజంచుము. కర్తవ్యమును నిష్కామ భావములో నెరవేర్చుము. దీని ద్వారా 
వాల్మికి ఎటువంటి కోరికలు లేకుండా మానవుడు తనను భగవంతునికి అర్బణం 
చేసుకోవాలని సూచించారు. భగవద్దీత లో కూడా శ్రీక్తష్టుడు అర్జునుడు కి 
ఇటువంటి సూచనయ చేస్తాడు 

ప్రియా విహీనే దుఃఖా౭౭ర్తి హృత రాజ్యే వివాసితే 

కృపాం న కురుతే రాజా సుగ్రీబో భుయి లక్ష్మణ 

అనాథో హృత రాజ్యో అయం రావణేన చ ధర్గితః 

దీనో దూర గృహః కామి మూం చైవ శరణం గతః 

ఇతి ఎతైః కారణైః సౌమ్య సుగ్రీవ స్య దురాత్మనః 

అహం వానర రాజస్య పరిభూతః పరంతప 

లక్ష్మణా! రాజ్యాధికారమునకు దూరమై, సీతను ఎడబాని, దుఃఖార్తితుడై యున్న 
నాపై సుగ్రీవుడు దయ చూపుట లెదు. భార్య ఎడబాటుచే శ్రీరాముడు దైన్యముచే 


శ్రీరాముడు-యోగరహస్యము 
సుగ్రీవుని శరణు జొచ్చి నాడు. కాని దురాత్ముడైన వానర రాజు నన్ను చులకన 
చేయుచున్నాడు. 
అర్థినామ్‌ ఉపపన్నానాం పూర్వం చ అపి ఉపకారిణామ్‌ 
ఆశాం సంశ్రుత్య యో హన్తి స లోకే పురువా౭ధయః 
శుభం బా యది బా పాపం యో హి వాక్యమ్‌ ఉదీరితమ్‌ 
సత్యేన పరిగృహ్లాతి స వీరః పురుషోత్తమః 
కృతా౭ర్థా హి అకృతా౭ర్థానాం మిత్రాణాం న భవన్తి యే 
తాన్‌ యృతాన్‌ అపి క్రబ్యాదః కృఉతఘ్న్మాన్‌ న ఉపభుంజతే 
పూర్వము తమకు సహాయము చేసి ఇపుడు సహాయము పొందవలసిన కష్టస్థితి 
యందున్న, సహాయార్థము చేరవచ్చినట్టి వారికి సహాయము చేయునట్లు 
నమ్మించి సహాయము చేయనివారు ఈ లోకములో అధమ మానవులు. తాము 
చెప్పిన వాక్యము మంచిదైనను చెడుదైనను దానికి కట్టుబడి యుండి సత్యమును 
తప్పనివాడు ఉత్తమ మానవుడు. తమ కార్య సాఫల్యమును స్నేహితుని 
సహాయముతో పొంది, కార్యార్ధియై యున్న ఆ స్నేహితునికి ప్రత్యుపకార 
మాచరింపని కృతఘ్నుడు మరణము నొందినప్పుడు అతడి శరిరమును మాంస 
భక్షణము చేయు జంతువులు కూడా స్పృశింపవు. మాట తప్పినచో వాలికి పట్టిన 
దుర్గతి తనకు కూడా పట్టునేమో అని సుగ్రీవుడు భయము లేకుండుట మిగుల 
ఆశ్చర్యకరం. కావున లక్ష్మణా! ఎంటనే నీవు ఎల్లి క్రుద్ధుడవైన నా మాటలు 
సుగ్రీవునికి వివరించుము. 
గురువు అయిన వసిష్ట మహర్షి దగ్గర ఆత్మ జ్ఞానము పొంది, విశ్వామిత్రుని వద్ద 
అభ్యాసము చేసినా, మానవునునికి కలిగే మాయా ప్రభావము వలన శ్రీరాముడు 
సీతా వియోగము వలన అమితమైన దుఃఖాన్ని పొందుతాడు. సర్వ శక్తి 
సంవితుడైన చక్రవర్తి అయి ఉండి కూడా వసిష్ట మహర్షి కృపచే సంపూర్ణ ఆత్మ 


241 


శ్రీరాముడు-యోగరహస్యము 


జ్ఞానము పొందినా మాయ ప్రభావము వలన ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలోకి 
వెళతాడు. అందుకనే ఆది శంకరాచార్య తన భజ గోవిందం శ్లోకం 11 లో 
"మూయాముయమిదమ్‌-అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా | 
సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రింకరణే||" అని చెప్తారు. ఈ 
జగత్తు సృష్టి అంతా మాయామిదం అని, మానవుడు ఆ మాయ నుంచి 
ఎల్లప్పుడూ జాగరూకలో ఉండాలి అని ఉద్భోదిస్తారు.ఇట్టి మాయ నుంచి బయిట 
పడమని అగస్త్యుడు రామునికి అరణ్యవాసంలో విరజా దీక్ష ఇస్తాడు. అప్పుడు 
పరమ శివుడు ప్రత్యక్షమై గీతను ఉద్బోధించారు. అదియే శివగీత. శివ గీతలో 
పరమేశ్వరుడు ఇట్టి మాయాస్వరూపాన్ని వివరించుతారు. అప్పుడు స్వస్తుడై 
రాముడు కార్యోన్ముఖుడు అవుతాడు. అయినా మానవుడు కావున మరల మరల 
చింతాక్రాంతుడు అవుతాడు. 

4.8 లక్ష్మణుడు సుగ్రీవుని వద్దకు ఎతెంచుట, 

తారయా సహితః కామి సక్షః కపి వృషో రహః 

న తేషాం కపి వరాణాం శుశ్రావ వచనం తదా, 

సంగృహ్య పాదౌ పితుః ఉగ్ర తేజా 

జగ్రాహ మూతుః పున రేవ పాదౌ 

పాదౌ రుమాయా శ్చ నివీడయిత్వా 

నివేదయా మూస తతః తమ్‌ అర్థం 

స నిద్రా తుద సంవితో వానలో న విబుద్ధవాన్‌ 

బభూవ ముద మత్త శ్చ ముదనేన చ మోహితః 

లక్ష్మణుడు కిష్కింద నగరము చేరు సమయమునకు సుగ్రీవుడు తారలో 
కామవశుడై యున్నాడు. అప్పుడు మహాబలశాలియైన అంగదుడు సుగ్రీవుని 
మధు సేవనం వలన మత్తులో ఉండగా, తల్లియైన రుమ పాదములపై మోకరిల్లి 
లక్ష్మణుని ఆగమనమును వివరించెను. అంత సుగ్రీవుడు తన ఆసనము పైనుంచి 


శ్రీరాముడు-యోగరహస్యము 
దిగ్గున లేచి మంత్రులలో లక్ష్మణుని కోపము ఉపశమించే మార్గము ఆలోచించెను. 
బుద్ధిశాలి అయిన హనుమానుడు సీతాన్వేషణ ప్రయత్నమునకు సమయము 
ఆసన్న మైనదని వివరించెను. 

4.9 లక్ష్మణుని శాతపరచుటకు సుగ్రీవుడు తారను పంపుట 

క్రుద్దుడైన లక్ష్మణుడు ధనుష్టంకారము చేసి ఆ రాజ భవనంలోని ఏకాంత 
(స్తీలసవ్వడి లేని) స్థలమున నిలబడెను. అప్పుడు సుగ్రీవుడు తారను పిలిచి, 
లక్ష్మణుడు సౌమ్యుడు, స్త్రీల యందు గౌరవభావం కలవాడు కావున ఎళ్లి అతనిని 
ప్రసన్నము చేసుకొని వలసినదిగా కోరతాడు. అప్పుడు తార 
బయిలుదేరుతున్నది. ఆమె పరిస్థితి ఎలా ఉన్నదంటే... 

సా ప్రస్థలంతీ యద విహ్వలా౭క్ట్‌, ప్రలంబ కాంచి గుణ పాము సూత్రా 

స లక్షణా లక్కణ సన్నిధానం, జగాభు తారా నమిత అంగ యష్టిః 

సతాం సమిక్ష్య ఎవ హరీశ పతి షం తస్థా ఉదాసీనతయా మహాత్మా 
అవభాజ్మాఖో అభూత్‌ యనుజేంద్ర పుత్రః, స్త్రీ సన్నికర్షాత్‌ వినినృత్ర 

కోపః 

మధువు గ్రోలుటచే తార యొక్క కనులు మూతబడు చుండెను. లొట్రుబాటులో 
అడుగులు తడబడు చుండెను. నడుముకు చుట్టుకొన్న వడ్డాణము యొక్క 
బంగారు సూత్రములు బ్రేలాడు చుండెను. స్త్రీల ఎదుట తన కోపమును 
ప్రకటించుట ఉచితము కాదని లక్ష్మణుడు శాంతము వహించెను. లక్ష్మణుడు 
శాంతములో సుగ్రీవుడు శ్రీరాముని వద్ద సహాయము తీసుకొని నీతాన్వేషణను 
మరచినాడని చెప్పెను. అప్పుడు తార, లక్ష్మణునిలో .. సుగ్రీవుడు వానరుడు, 
మధువును గ్రోలి యున్నాడు, కామావశుడై యున్నాడు. కానీ సీతాన్వేషణ 
విషయమై మరువలేదు. తగిన ఆజ్ఞలు ఇచ్చియే యున్నాడు. సత్పురుషులు 
గౌరవభావములో (మాతృభావములో/సోదరి భావములో పర స్త్రీలను 


243 


శ్రీరాముడు-యోగరహస్యము 


చూచుట దోషము కాదు అని చెప్పి లక్ష్మణుని అంతఃపురమునకు తీసుకొని 
టెళ్లెను. అప్పుడు సుగ్రీవుడు ఎలా ఉన్నాడంటే... 

రుఘాం తు విరః పరిరభ్య గాఢం, వర ఆసనస్టో వర హేమ ఎర్జః 

దదర్శ సౌమిత్రిమ్‌ అదీన సత్త్వం, విశాల నేత్రః సువిశాల నేత్రమ్‌ 

సుగ్రీవుడు రుమను కౌగిలించుకొని యున్నాడు. అప్పడు సుగ్రీవుడు దిగ్గున తన 
సింహాసమున నుండి దిగెను. 

4.10 సుగ్రీవుడు శ్రీరాయుని దర్శించుట 

లక్ష్మణుడు తార మొదలుగాగల వీరుల ద్వారా సుగ్రీవుడు నీతాన్వేషణకై తగు 
ఏర్పాట్లు చేసినాడని తెలుసుకొని సంతోషముతో సుగ్రీవుడు అశేష వానర 
సేనానిలో శ్రీరాముని దర్శనార్ధమై ఎళతారు. అందుకు శ్రీరాముడు మిగుల 
సంతసించెను. 

ధర్మమ్‌ అర్థం చ కాయం చ కాలే యః తు నిషేవతే 

విభజ్య సతతం విర స రాజా హరి సత్తము 

హిత్వా ధర్మం తథా అర్థం చ కామం యస్తు నిషేఎతే 

స వృక్షా౭గ్రే యథా సువః పతితః ప్రతిబుధ్యతే 

అమిత్రాణాం వధే యుక్తో మిత్రాణాం సంగ్రహ రతః 

త్రివర్గ ఫల భోక్తా తు రాజా ధర్మేణ యుజ్యతే 

ఎల్లప్పుడూ ఎవరైతే ధర్మార్థకామములను విభజించి ఆయా కాలములందు 
సేవించునో అతడే సరియైన రాజు. ధర్మార్థములను విడిచి కామమును మాత్రమే 
ఎల్లప్పుడూ సేవించువాడు వృక్షాగ్రామున నిదురించువాడు నేలపై బడి 
మేల్కొనునట్లుగా, అధపతనము పొందిన తర్వాతనే తన నడత యందలి 
దోషము తెలుసుకొనును. శత్రువులను హతమార్చుతూ, మిత్రులను కూడగట్టుచు 
కాలమును గడుపు రాజు సరియగు రాజ ధర్మమును ఆచరించినవాడు. కాన 
ధర్మార్థకామములను సరిగా నిర్వర్తించిన సతృలతములను పొందును. ఇంకను 


శ్రీరాముడు-యోగరహస్యము 
శ్రీరాముడు సుగ్రీవునితో .. సుగ్రీవా! శత్రువులను నశింపజేయ సామర్థ్యము 
కలవాడవు. శత్రువు పై దండెత్తుటకు సమయము ఆసన్నమైనది కాన మంత్రులలో 
ఆలోచించమని చెప్పగానే, సుగ్రీవుడు రామా! ఉత్సాహవంతులు, మహాపరాక్రమ 
శాలురు, కామరూపులు, అనేకమైన ఉచ్చజాతికి చెందినవారు, అనేకమైన 
మహాపర్వతములలో నివసించు వానరులు, భల్లూకములు కోట్టకొలదిగా 
సీతాన్వేషణకై మరియు రావణ సంహారమునకై నీలో కలసి నడుచుటకు వచ్చి 
యున్నారు అని చెప్పెను. వారి సంఖ్యను వివరించుతూ ... 

శతైః శత సహసై శ్చ కోటిభి శ్చ ప్లవంగమాః 

అయుతై శ్చ వృతా వరా శంకుభి శ్చ పరంతప 

అర్చుదైః అర్బుద శతైః యధ్యె శ్చ అనై శ్చ వానరాః 

సయుదై శ్చ పరార్ది శ్న హరయో హరి యూథపాః 

ఆ వానరులు కదలు, లక్ష, కోటి, శంకువు, అర్భుధము, మద్యము, అంతము, 
సముద్రము, పరార్థము అను సంఖ్యలో ఉన్నారు. (ఈ సంఖ్యావిషయములు 
జ్యోతిషశాస్త్రయు నందు ఈ విధముగా చెప్పబడినది. ఏకం దశశతంత్వన్మాత 
సహస్రం అయితం తతః, పరం, లక్ష్యం, ప్రయుతం, కోటి, 
ఆధారుధం, బృందం, ఖర్వం, నిఖర్వంచ, తన్మాన్మహా సరోజం, శంకుం, 
సరితాంపతిము, త్వంతం ముద్యం, పరార్థయాహు:, యధోత్తరం, దశగుణం 
తథాజ్ఞేయం .. ఒకటి, పది, వంద, వేయి, ఆయుధము, లక్ష, ప్రయుతము, కోటి, 
అర్బుదము, బృందము, ఖర్వము, నిఖర్వము, పద్మము, శంకువు, సముద్రము, 
అంతము, మద్యము, పరార్థము - అనునవి సంఖ్యలు. వీటిలో వరుసగా ఒక 
సంఖ్య కంటే తరువాతి సంఖ్య పదిరెట్లు అని ఎరుగవలెను). అందుకు రాముడు 
సంతోషములో ముందుగా ఆయా వానరులను సీతాన్వేషణ కార్యమునకు 
వినియోగించమని చెప్పెను. అప్పుడు సుగ్రీవుడు ఆ వానరులను నాలుగు 


245 


శ్రీరాముడు-యోగరహస్యము 


దిక్కులు పంపుతూ ఆయా దిక్కులలోని విశేషాలు మొదలగునవి అన్నియు 
చెప్పుచున్నాడు. (ఇక్కడ భూగోళ వర్ణన చాలా విశేషమైనది. సుగ్రీవుడు 
వానర సమూహములను సీతాన్వేషణకై పంపునపుడు వింధ్య పర్వతమును 
కేంద్రముగా చేసికొనెను). రాముడు ఆశ్చర్యముతో భూమండలమున ఉన్న 
అన్ని దేశములు స్పష్టముగా నీకు ఎటుల తెలియును అని సుగ్రీవుని అడుగగా .. 
సుగ్రీవుడు వినమ్రతతో .. రామా! నా అన్న వాలి నన్ను చంపుటకు 
వెంటాడుచుండగా నేను భూమండలం అంతయు తిరిగితిని. నేను పారిపోసాగితిని. 
నేను నా మిత్రులలో గూడి పలు నదితీరములను, వనములను, నగరములను, 
పర్వతములను గాంచుతూ పిక్కబలము చూపసాగితిని. ఆ సమయమున నాకు 
భూమి అద్దములో నున్న దానివలెను, అలాత చక్రము రీతిగాను, ఆవు గిత్త 
ప్రమాణము మాదిరిగా కన్సట్టెను. (భూమండలం ఎంత విశాలమైనది అయినను 
అద్దములో చిన్నధిగానే కనపడును. "కొండ అద్దము నందు కొంచెమువై 
యుండదా" . అలాతము అనగా కొరివి. కొరివిని తీసుకొని తిప్పినప్పుడు అది ఒక 
చక్రము వలె కనబడును. ఆవు పాదము చిన్నది గదా! మిక్కిలి వేగముగా 
పరిగెత్తుచున్న సుగ్రీవునకు ఈ భూమండలం అంతయు అద్దములో నున్న 
దానివలె, అలాతచక్రము వటి, గోష్పాదము వలె చిన్నదానిగా కనబడెను). 
అప్పుడు బుద్ధిమంతుడైన హనుమ మతంగి మహర్షి శాపము వలన బుష్యమూక 
పర్వతమునకు వాలి రాడు అని చెప్పగా అప్పటి నుంచి నేను నా మంత్రులలో ఈ 
పర్వతముపై ఉండ యుంటిని అని చెప్పెను. 

4.11 భూగోళ వర్ణనము - తూర్పు దిక్కు 

సుగ్రీవుడు "వినత" అనే సేనానాయకుడిని పిలిచి, వినతా! చంద్రుని అంశచే, 
సూర్యుని అంశచే జన్మించిన లక్షమంది వానరులను తీసుకొని తూర్పు దిక్కునకు 
ఏగుము. అచట నీతమ్మ ఉన్నదేమో చూడుము. 

తూర్పు దిక్కును గురించి చెపుతూ... 


శ్రీరాముడు-యోగరహస్యము 
తూర్పు దిక్కున రమ్యమగు భాగీరథి, సరయు, కౌశికి, కాళింది, యమున, 
సరస్వతి, సింధువు, శోణము, మహి, కాలమహి మొదలగు నదులు గలవు. 
అచ్చట బ్రహ్మమాల, విదేహ, మాళవ, కాశి, కోశల, మహాగ్రామము, పుండ్రము, 
వంగము మొదలగు దేశములు గలవు. అవి అన్నియు వింధ్య పర్వతములకు 
మధ్య వలయాకారంగా ప్రవహించుతున్న నదికి తూర్పు దిక్కున ఉన్నవి. అక్కడ 
నుండి సముద్రమున మునిగి ఉన్న పర్వతములు, సముద్ర అంతర్భాగమున 
కొన్ని పట్టణములు ఉన్నవి. అక్కడ నుండి మంథర పర్వత అగ్రభాగమునకు 
పోవలెను. అక్కడి వనచరుల రూపములను వాల్మికి సుగ్రీవుని ద్వారా తెలియ 
చేస్తున్నారు. అక్కడ చెవులు లేనివారు, పెదవులపై చెవులు గలవారు, ఇనుప 
ముఖము గలవారు, ఒక పాదము గలవారు, నరమాంస భకకులు, కిరాతులు, 
బంగారు వర్ణము గలవారు, పచ్చి చేపలు తినువారు ఉందురు. అక్కడ నుండి 
కొండలలో నిండి ఉన్న వేరొక ద్వీపము గలదు. ఆ ద్వీపము దాటిన తర్వాత 
ఆకాశము అంటుచున్నటువంటి "శిఖరము" అనేసి పర్వతము గలదు. అవి 
అన్నియు సముద్ర మధ్యమమున గలవు. అక్కడ ఎర్రటి నీరు గల "శోణము" 
అను నది గలదు. (The Yangtze River in Chongqing, China, is called 


as red river also known as the Hong Ha and Song 64 in 
Vietnamese and the Yuan River in Chinese, is a river that flows 
from Yunnan in Southwest China through northern Vietnam to the 
Gulf of Tonkin) తరువాత ఉవ్వత్తు కెరటముల ఎగిసిపడుచు ఉన్న ఇక్షు 


సముద్రము, ద్వీపములు గలవు. తరువాత ముందుకు సాగినచో శాల్మిలి 
(బూరుగు) వృక్షములలో విశాలమైన శాల్మిలి అను మహా ద్వీపము కనపడును. 
అక్కడ మందేహాది రాక్షసులు ఉందురు. (మందేహాది రాక్షసుల వివరణ ఇంతకు 
ముందు ఈయడము అయినది) వీటి తర్వాత కుశ, క్రౌంచ ద్వీపములు ఉండును. 
(సప్తద్విపములు. 1.జంబూ ద్వీపము; 2.ప్లక్ష ద్వీపము; ౩.శాల్మలి ద్వీపము; 


247 


శ్రీరాముడు-యోగరహస్యము 


4.కుశ ద్వీపము; 5.క్రాంచ ద్వీపము; 6.శాక ద్వీపము; 7.పుష్కర ద్వీపము, "సప్త 
ద్వివావసుముతి' - అని మూర్కందేయ పురాణంలోనూ, 'సప్త ద్వీపఎతి 
మయహీ' అని బ్రహ్మాండ పురాణంలోనూ కలదు. పురాణాలలో వర్ణింపబడిన ప్రకారం 
జంబూ ద్వీపమే ఈ ఏడు ద్వీపాలకు మధ్యలో ఉన్నది. ఈ జంబూ ద్వీపమే 
ఇప్పటి ఆసియా ఖండానికి, దానికి తూర్పు దక్షిణంలో ఉన్న ద్వీపాలకు సరి 
పోతున్నది.). అక్కడ నుంచి ఉత్తర దిక్కున పదమూడు యోజనముల 
విస్తీర్ణములో "జాతరూప శైలము" అనెడి బంగారు కొండ గలదు. అక్కడే 
మహాపురుషుడగు అనంతుడు గలడు. అక్కడ నుంచి వంద యోజనముల 
బంగారు విస్తీర్ణము గల బంగారు ఉదయ పర్వతము ఉండును. ఇది సూర్యుడు 
ఉదయించు ద్వారము. (బంగారు పర నితమనగా సూర్యుని ఉదయ కిరణములు 
కొండ పై బడి బంగారు వర్ణముతో శోభిల్లును. ప్రస్తుతము ఇది జపాన్‌ దేశము 
కావచ్చు). ఇది తూర్పు దిక్కు యొక్క విశేషము. ఆయా ప్రదేశములలో సీతమ్మకి 
వెదికి మాసములోపు రావలెను. 

4.12 భూగోళ వర్ణనము - దక్షిణ దిక్కు 

అంగదుడు నాయకుడుగా, హనుమదాదులను దక్షిణ దిక్కుకు సుగ్రీవుడు 
పంపుచున్నాడు. దక్షిణ దిక్కు గురించి వివరించుతూ ... 

టేయి శిఖరములలో వింధ్య పర్వతము దక్షిణ దిక్కున గలదు. దక్షిణమున నర్మద, 
గోదావరి, కృష్ణ, మేఖల, ఉత్కళ అను నదులు, విదర్భ, బుషికము, మహిషము, 
వంగము, కళింగము, కొశికము అను దేశములు దండకారణ్యమున ఉండును. 
అటులనే ఆంధ్ర, పుండ్ర, చోళ, పాండ్య, కేరళ దేశములు గలవు. అక్కడ నుండి 
కాటేరి బయల్వెడలిన "సహ్యాద్రి" పర్వతము గలదు. తరువాత అంతులేని మహా 
సముద్రము. ఒడ్డు నుంచి నూరు యోజనముల దూరములో లంక ద్వీపము 
గలదు. అదియే రావణుని దేశము. ఆ తరువాత సముద్రాన్ని దాటితే పుష్పితము 
అనే పర్వతము కనపడుతుంది. అది దాటితే సూర్యవత్‌, వైద్యుతం అనే 


శ్రీరాముడు-యోగరహస్యము 
పర్వతాలు కనపడతాయి. ఆ తరువాత కుంజరం అనే పర్వతం కనపడుతుంది, 
దాని మీద విశ్వకర్మ అగస్త్యుడికి బ్రహ్మాండమైన భవనం నిర్మించాడు. అలా 
ముందుకి ఎళితే భోగవతి అనే నగరం వస్తుంది, అందులో విషంలో కూడుకున్న 
పాములు ఉంటాయి. అక్కడే సర్బాలకి రాజైన వాసుకి ఉంటాడు. ఆ తరువాత 
ఎద్దు ఆకారంలో ఉన్న వృషభ పర్వతం కనబడుతుంది. దానిమీద గోశీర్ణకము, 
పద్మకము, హరిశ్యామము అనే మూడు రకాల చందనం కనపడుతుంది. ఇవి 
కాకుండా అగ్నితుల్యము అనే చందనం కూడా ఉంటుంది, కాని మీరు పొరపాటున 
కూడా ఆ చందనాన్ని ముట్టుకోకండి. అక్కడ శైలూషుడు, గ్రామణి, శిక్షుడు, 
శకుడు, బభ్రువు అనే 5 గంధర్వ రాజులు పరిపాలన చేస్తుంటారు. మీరు వారికి 
నమస్కారం చేసి ముందుకి ఎళితే, పృద్వికి చివరన పుణ్యం చేసుకున్నవారు 
స్వర్గానికి ఎళ్ళేవారు కనపడతారు. అదికూడా దాటిపోతే పితృలోకం వస్తుంది. ఇక 
అది దాటితే యమధర్మరాజు యొక్క సామ్రాజ్యం ఉంటుంది, అక్కడ పాపులు 
ఉంటారు. మీరు అది దాటి ఎళ్ళలేరు. దక్షిణ దిక్కున అక్కడిదాకా ఎెళ్ళి 
టెతికిరండి " అన్నాడు. 

సుగ్రీవుడు ప్రత్యేకంగా హనుమను పిలిచి నీకు ఈ భూమిపై గాని, అంతరిక్షంలో గాని 
తెలియని ప్రదేశము లేదు. భూమిపై, నీటిపై, ఆకాశము నందు పోగలవాడవు. 
అసుర, నర, నాగ, దేవ, గాంధర్వ లోకములు, సాగరములు, పర్వతములు 
అన్నియు తెలియును. వాయువులో సమానమైన వేగము కలవాడవు. బలము, 
బుద్ధి, పరాక్రమము, దేశకాలములు ఎరిగి ప్రవర్తించు నేర్చు, నీతి శాస్త్రము నీకు 
బాగుగా తెలియును. కావున నీవు కార్యసిద్దిని గురించి బాగుగా ఆలోచించుము 
అని చెప్పెను. అప్పుడు శ్రీరాముడు హనుమ శక్తి సామర్థ్యముల పైన నమ్మికలో 
అతనికి సీతకు గుర్తుగా తన అంగుళీయకమును ఇచ్చెను. 


Hanuman crossed ocean of hundred yojanas. At the present time 
the shore to shore distance between southern tip of India and 


249 


శ్రీరాముడు-యోగరహస్యము 


Northern tip of Sri Lanka is around sixty miles. Even with a 
measure of 2.5 miles per yojana, hundred yojanas translate to 250 
miles. To explain this anomaly, we need to consider that around 
the time of Ramayana, the distance was lot more than the current 
sixty miles. The current theories by geologists that the ocean 
between India and the current Sri Lanka had been replaced by land 
mass over a period of time. As per Dr. E. Vedavyas, IAS (retired) 
considering if there is no change of land mass over a period of time 
the place where Lanka situated is near to the equator. 

4.13 భూగోళ వర్ణనము - పశ్చిము దిక్కు 


తరువాత సుగ్రీవుడు సుషేణుడిని పిలిచి, "మీలో పాటు మరిచి మహర్షి యొక్క 
కుమారుడైన అర్చిష్మంతుడు, అర్చిర్మాల్యుడు మొదలైన వానరాలని తీసుకొని 
పడమర దిక్కుకి వెళ్ళండి. అప్పుడు మీరు సౌరాష్ట్ర, బాహ్లిక, చంద్ర, చిత్ర, కురు, 
పాంచాల, కోసల, అంగ, మగధ, అవంతి, గాంధార, కాంభోజ మొదలైన రాజ్యాలు, 
పట్టణాలు, గ్రామాలు ఎతకండి. అలాగే మురచిపురం, జటాపురం కనపడతాయి, 
వాటిని కూడా ఎతకండి. సిందు-సాగర సంగమ స్థానంలో, 100 శిఖరాలలో, పెద్ద 
చెట్లలో సోమగిరి అనే పర్వతం కనపడుతుంది. మీకు ఆ పర్వతం మీద రెక్కలున్న 
సింహాలు కనపడతాయి, అవి ఎనుగుల్ని ఎత్తుకుపోతుంటాయి, సముద్రంలోని 
తిమింగలాలని ఎత్తుకుపోతుంటాయి. అక్కడ సముద్రంలో పారియాత్రం అనే 
పర్వతం ఉంది, అది 100 యోజనాల విస్తీర్ణంలో ఉంటుంది. దానిమీద 24 కోట్ల 
గంధర్వులు ఉంటారు, వాళ్ళుకి నమస్కారం చేసి ముందుకి వెళ్ళండి. అప్పుడు 
మీకు 100 యోజనాల ఎత్తయిన వజ్ర పర్వతం కనపడుతుంది. సముద్రంలో 
నాలుగోవంతు భాగంలో చక్రవంతం అనే పర్వతం ఉంటుంది, దానిమీద విశ్వకర్మ 
వెయ్యి అంచుల చక్రాన్ని నిర్మించాడు. ఆ చక్రాన్ని ఎవరూ తీసుకోకుండా 
చూస్తున్న హయగ్రీవుడు అనే రాక్షసుడిని శ్రీ మహావిష్ణువు చంపి ఆ చక్రాన్ని 
తీసుకున్నారు, అలాగే పంచజనుడు అనే మరొక రాక్షసుడిని చంపి శంఖాన్ని 


శ్రీరాముడు-యోగరహస్యము 
తీసుకున్నారు. అక్కడినుంచి ముందుకి ఎళితే మీకు ప్రాక్‌ జ్యోతిషపురం అనే 
ప్రాంత కనపడుతుంది, దానిని నరకాసురుడు పరిపాలిస్తున్నాడు. దాని తరువాత 
సర్వ సౌవర్ణ అనే పర్వతం కనపడుతుంది. ఆ పర్వతాల మీద ఏనుగులు, 
పందులు, పులులు, సింహాలు పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాయి. అదికూడా 
దాటిపోతే మేఘనం అనే పర్వతం కనపడుతుంది, ఈ పర్వతం మీదనే ఇంద్రుడు 
పాకశాసనుడు అనే రాక్షసుడిని సంహరించి దేవతల చేత అభిషికుడయ్యాడు. ఆ 
తరువాత 60,000 బంగారు పర్వతాలు కనపడతాయి, వాటి మధ్యలో మేరు 
పర్వతం ఉంటుంది. ఆ పర్వత శిఖరం మీద ఉన్న ఏ వస్తువైనా బంగారంలా 
మెరిసిపోతుంది. ఈ మేరు పర్వతం నుండి అస్తమయ పర్వతం 10,000 
యోజనాల దూరంలో ఉంది, ఇంత దూరాన్ని సూర్య భగవానుడు అర 
ముహూర్తంలో దాటి ఎళ్ళిపోతాడు. అక్కడే విశ్వకర్మ చేత నిర్మింపబడ్డ భవనంలో 
పాశము పట్టుకొని ఉన్న వరుణుడు నివసిస్తూ ఉంటాడు. అక్కడినుంచి ముందుకి 
టెళ్ళాక బ్రహ్మగారితో సమానమైన మేరు సావర్ణి అనే మహర్షి కనపడతారు, 
ఆయనకి నమస్కారం చేసి సీతమ్మ ఎక్కడుంది అని అడగండి. ఇక అక్కడినుండి 
ముందుకి ఎళ్ళుడం కష్టం. కావున మీరందరూ అక్కడిదాకా ఎతికి రండి " అన్నాడు. 
4.14 భూగోళ వర్ణనయు - ఉత్తర దిక్కు 

తరువాత ఆయన శతబలి అనే వానరుడిని పిలిచి " శతబలి! నువ్వు లక్ష 
వానరములలో కలిసి ఉత్తర దిక్కుకి ఎళ్ళు. నువ్వు మ్లేచ్చ, పులింద, శూరసేన, 
ప్రస్థల, భరత, కురు, మద్రక, కాంభోజ, యవన, శక, కౌరవ మొదలైన 
ప్రాంతములలో వెతకండి. ఆ తరువాత సుదర్శన పర్వతాన్ని, దేవసఖ 
పర్వతాన్ని ఎతకండి. ఆ తరువాత 100 యోజనాల నిర్దనమైన ప్రదేశం 
ఉంటుంది. ఆ తరువాత విశ్వకర్మ నిర్మితమైన తెల్లటి భవనంలో యక్షులకు 
రాజైన కుబేరుడు నివసిస్తూ ఉంటాడు. అక్కడున్న క్రౌంచ పర్వతానికి ఒక కన్నం 


251 


శ్రీరాముడు-యోగరహస్యము 


ఉంటుంది, అందులోనుండి దూరి అవతలివైపుకి వెళ్ళండి. అప్పుడు మీకు 
మైనాక పర్వతం కనపడుతుంది, అక్కడ కింపురుష స్త్రీలు నివాసం చేస్తుంటారు, 
మయుడు అక్కడే నివాసం ఉంటాడు. అక్కడే మీకు సిద్ధుల, బైఖానసుల, 
వాలఖిల్యుల ఆశ్రమాలు కనపడతాయి. (వీరి గురించి ఇంతకు ముందు వివరణ 
ఈయడం అయినది) అది కూడా దాటితే వైఖానస సరస్సు కనపడుతుంది, 
అందులో కుబేరుడి వాహనమైన సార్వభౌమము అనే ఏనుగు ఆడ ఏనుగులతో 
కలిసి స్నానం చేస్తుంది. ఆ తరువాత ఆకాశం ఒక్కటే ఉంటుంది. భయపడకుండా 
అది కూడా దాటితే శైలోదం అనే నది వస్తుంది. ఆ నదికి అటూ ఇటూ కీచకములు 
అనే ఎదుళ్ళు ఉంటాయి, ఆ ఎదుళ్ళు మీద బుషులు అటూ ఇటూ 
దాటుతుంటారు. అక్కడినుండి ముందుకి ఎెళితే సిద్దపురుషుడు కనపడతాడు. 
అది కూడా దాటితే పుణ్యాత్ములకు నివాసమైన ఉత్తరకురు దేశం కనపడుతుంది. 
అక్కడ ఎన్నో వేల నదులు ప్రవహిస్తుంటాయి, అన్ని నదులలోను వెండి 
పద్మాలు ఉంటాయి. వాటినుండి రజస్సు నీళ్ళల్లో పడుతూ ఉంటుంది, 
అందువలన ఆ నీరు సువాసనలు ఎదజల్లుతుంటుంది. అక్కడ చిత్రవిచిత్రమైన 
చెట్టుంటాయి, ఆ చెట్ల కింద నిలుచుని ఒక కోరిక కోరితే, ఆ కోరికలకి 
సంబంధించినది ఆ చెట్టుకి వస్తుంది. అక్కడినుంచి ముందుకి ఎళితే మీకు సంగీత 
ధ్వనులు వినపడతాయి, అక్కడ ఎందరో సంతోషంగా తపస్సు చేసుకుంటూ 
తిరుగుతూ ఉంటారు. అక్కడికి ఎళ్ళాక మీకు దుఃఖం అన్నది ఉండదు. అది 
దాటిపోతే ఉత్తర సముద్రం కనపడుతుంది, ఆ సముద్రం మధ్యలో సోమగిరి అనే 
పర్వతం ఉంటుంది. సూర్యుడు లేకపోయినా ఆ పర్వతం ప్రకాశిస్తూ ఉంటుంది. 
అదికూడా దాటి ఎళ్ళిపోతే ఒక పర్వతం మీద బ్రహ్మాండమైన, రమ్యమైన 
మందిరం కనపడుతుంది. 

భగవాన్‌ తత్ర విశ్వాత్మా శంభుః ఏకాదశ ఆత్మకః | 

బ్రహ్మా వసతి దేబేశో బ్రహ్మ బుషి పరిబారితః || 


శ్రీరాముడు-యోగరహస్యము 
అక్కడ శంకరుడు11 రుద్రులుగా వచ్చి కూర్చుంటాడు. ఆ పక్కనే బ్రహ్మగారు 
వేదాన్ని బ్రహ్మర్షులకి చెప్తుంటాడు. ఇక అది దాటి ఏ ప్రాణి వెళ్ళలేదు. మీరు 
అక్కడిదాకా ఎెళ్ళి సీతమ్మని ఎతకండి. ఒక నెల సమయంలో సీతమ్మ జాడ 
కనిపెట్టండి " అని చెప్పాడు. 

4.15 సంపాతి సీత జాడ చెప్పుట 

సుగ్రీవుడి ఆజ్ఞ ప్రకారం 4 దిక్కులకి ఎళ్ళిన వానరములలో 3 దిక్కులకి ఎళ్ళిన 
వానరములు నెల రోజుల తరువాత వెనక్కి తిరిగి వచ్చేశాయి. వాళ్ళు అన్ని 
ప్రాంతాలని ఎెతికినా నీతమ్మ జాడ ఎక్కడా కనపడలేదు. దక్షిణ దిక్కుకి వెళ్ళిన 
వానరములు వింధ్య పర్వతం దెగ్గరికి ఎళ్ళి, ఆ పర్వతంలో ఉన్న చెట్లని, 
గుహలని, సరస్సులని, మార్గమధ్యంలో ఉన్న నదులని, పట్టణాలని, గ్రామాలని 
అన్వేషిస్తూ ఎళుతున్నారు. అలా ఎతుకుతూ ఎతుకుతూ సుగ్రీవుడు విధించిన 
నెల రోజుల గడువు దాటినది. సుగ్రీవుడు చండ శాసనుడు. గడువు తీరిన తర్వాత 
సీత జాడ లేకుండ ఎెళితే ఎలాగూ మరణ దండన విధిస్తాడు కావున యువరాజైన 
అంగదుడునితో సహా వానరులు ప్రాయోపవేశము చేయడానికి సిద్ధపడి రామకథ 
చెప్పుకుంటూ ఉండగా... అది జటాయు సోదరుడైన సంపాతి చెవిన పడింది. 
అప్పుడా పక్షి చెపుతూ... సంపాతి అనబడే నేను, జటాయువు సోదరులము. 
సూర్యుడు ఉదయించినప్పటినుంచి అస్తమించేలోపు ఆయనతో సమానంగా 
ప్రయాణం చెయ్యాలని మేము ఒకనాడు పందెం కాసుకున్నాము. అనుకున్న 
ప్రకారం నేను, జటాయువు సూర్యుడి ఎనకాల ఎళ్ళిపోతున్నాము. అలా 
వెళుతుండగా మిట్ట మధ్యాహ్నం వేళ మేము సూర్యుడికి దెగరగా వచ్చాము. 
అప్పుడా సూర్యుడి ఎేడిని భరించలేక జటాయువు స్పృహతప్పి 
కిందపడిపోతున్నాడు. పెద్దవాడిని కనుక తమ్ముడిని రక్షించాలని నేను నా రెక్కలని 
జటాయువుకి అడ్డంగా పెట్టాను. అప్పుడా సూర్యుడి ఎేదికి నా రెక్కలు కాలిపోయి 


253 


శ్రీరాముడు-యోగరహస్యము 


వింధ్య పర్వతం మీద పడిపోయాను. కాని నా తమ్ముడు ఎటు ఎళ్ళిపోయాడో నాకు 
తెలిలేదు. మళ్ళి ఇంతకాలానికి మీవల్ల నా తమ్ముడి గురించి విన్నాను. రెక్కలు 
కాలిపోయాయి ఇలా పడి ఉన్నాను, కాని రామకార్యానికి నేను మాటమాత్రం 
సహాయం చేస్తాను. సీతమ్మని రావణుడు ఆకాశ మార్గంలో తీసుకెళుతున్న ప్పుడు 
ఆమె ఆభారణాలని కొంగుకి చుట్టి విడిచిపెట్టడం నా కొడుకు అయిన సుపార్షుడు 
వలన తెలిసింది. ఈ సముద్రానికి దక్షిణ దిక్కున 100 యోజనముల అవతల లంక 
ఉంటుంది. అట్టి లంకా నగరంలో దినురాలై, రాక్షస స్త్రీల మధ్యలో నీతమ్మ ఉంది. 
నేను ఇక్కడే కూర్చుని సీతమ్మని చూడగలను. మాకు ఆ శక్తి ఉంది. ఎందుకంటే, 
భూమి నుండి ఆకాశానికి కొన్ని అంతరములు ఉన్నాయి. మొదటి అంతరములో 
తమ కాళ్ళు దెగ్గర ఉన్న ధాన్యాన్ని ఏరుకొని తినే కుక్కుటములు అనే పక్షులు 
ఎగురుతాయి. రెండవ అంతరంలో చెట్ల మీద ఉండే ఫలాలని తినే పక్షులు 
ఎగురుతాయి. మూడవ అంతరంలో భాసములు, క్రాంచములు ఎగురుతాయి. 
నాలుగవ అంతరంలో డేగలు ఎగురుతాయి. అయిదవ అంతరంలో గ్రద్ధలు 
ఎగురుతాయి. ఆరవ అంతరంలో హంసలు ఎగురుతాయి. ఏడవ అంతరంలో 
వినతా పుత్రులమైన వైనతేయులము (గరుడుడు, అరుణుడు/అనూరుడు, 
సంపాతి, జటాయు - అనూరుడు పుత్రులు) కాబట్టి మేము ఎగురుతాము. 
అందుకని మేము తినే తిండి చేత, సహజంగా మేము జన్మించిన జాతి చత 100 
యోజనముల అవతల ఉన్న విషయాన్ని కూడా ఇక్కడే ఉండి చూడగల దృష్టి శక్తి 
మా కంటికి ఉంటుంది. అదుగో దూరంగా లంకా పట్టణంలో, అశోక వనంలో సీతమ్మ 
కూర్చుని ఉండడం నాకు కనిపిస్తుంది. మీలో ఎవరైనా సాహసం చేసి 100 
యోజనముల సముద్రాన్ని దాటి ఎళ్ళోగలిగిన వాడు ఉంటె, సీతమ్మ యుక్క 
దర్శనం చెయ్యవచ్చు. ఇంక అక్కడున్న వానరాలకి ఇది చూడగానే చాలా 
సంతోషం వేసింది. సముద్రాన్ని దాటుదామని వాళ్ళందరూ కలిసి సముద్రం 
యొక్క ఉత్తర తీరానికి చేరుకున్నారు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు " ఈ 


శ్రీరాముడు-యోగరహస్యము 
100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకి ఎళ్ళగలిగినవాడు ఎవడు. 
మిగిలిన వానర జాతికి ఎవడు ప్రాణప్రదానం చెయ్యగలిగినవాడు. ఈ సముద్రం 
దెగ్గర నిలబడిపోయిన వానరాలు సంతోషంగా తిరిగి ఎళ్ళి తమ భార్యాపిల్లలని 
చూసేటట్టు చెయ్యగలిగినవాడు ఎవడు. ఎవరివల్ల ఈ కార్యం జెరుగుతుంది, 
ఎవరు అంతటి సమర్థుడు " అని అడిగారు. అప్పుడు జాంబవంతుడు ఒక్కడిగా 
కూర్చున్న హనుమంతుడి దెగ్గరికి ఎళ్ళి ... నువ్వు పుట్టగానే ఆకాశంలో ఉన్న 
సూర్యుడిని చూసి తినే ఫలం అనుకొని ఆయనని పట్టుకోబోయావు, నిన్ను 
పడగొట్టగలిగే వాడు ఈ బ్రహ్మాండంలో ఎవ్వరు లేరు. ఇవ్వాళ కొన్ని కోట్ల 
వానరముల భవిత, సౌభాగ్యము, ప్రాణములు నీ చేతులలో ఉన్నాయి. నీ 
వీర్యమును, తేజస్సును, పరాక్రమమును ఒక్కసారి పుంజుకో. 100 యోజనముల 
సముద్రాన్ని అవలిలగా దాటి సీతమ్మ జాడ కనిపెట్టి ఇక్కడికి రా. హనుమా! నీ 
శక్తిని చూపించు " అని జాంబవంతుడు అన్నాడు. జాంబవంతుడి మాటలు విన్న 
హనుమంతుడు మేరు పర్వతం పెరిగినట్టు తన శరిరాన్ని పెంచేశాడు. గుహలో 
నుండి బయిటకు వచ్చిన సింహంలా, తన స్వస్వరూపాన్ని పొంది, అక్కడ ఉన్న 
వృద్ధులైన వానరాలకి నమస్కరించి ఇక్కడ నుండి లేచి దక్షిణ దిక్కున ఉన్న 
సముద్రాన్ని ముట్టుకుంటాను. రావణాసురుడిని కొట్టి చంపేస్తాను, లేదా లంకని 
పెల్లగించి చేతిలో పట్టి సముద్రానికి ఈవలి ఒడ్డుకి తీసుకువచ్చి రాముడి పాదాల 
దెగ్గర పడేస్తాను. అని చెప్పి ఈ భూమి నన్ను తట్టుకోలేకపోతుంది, అందుకని 
మహేంద్రగిరి పర్వతం మీద నుంచి బయలుదేరతాను " అన్నాడు. ఇందలి యోగ 
రహస్యమును తెలుసుకొందాము. 

4.16 సంపాతి కథ యందలి యోగ రహస్యయు 

వాల్మీకి మహర్షి యోగ సాధనకు సంబంధించిన ప్రకరణము లన్నియు 
సుగమముగా ఆవిష్కరించెను. సాధన ప్రగతి నొందుచున్న కొలది, 


255 


శ్రీరాముడు-యోగరహస్యము 


తత్పలితముగా సాధకుని శక్తి వృద్ధి యగును. శక్తితో పాటుగా గర్వము, 
అహంకారము అధికమై సాధకుడు అనవసరమైన భబ్రమలలో తేలియాడును. లేదా 
లొందరపాటులో అనావశ్యక కార్యము లందు తనకు ప్రాప్తించిన అవస్థను 
ఉపయోగించును. సంపాతి అవస్థ ఇటువంటిదే అయిన ఉచ్చ అవస్థ నుండి క్రిందికి 
పడిపోతూ సాధన యొక్క దక్షిణ (పూర్వపు) అవస్థకు చేరుట. 

సంప్రాప్య సాగరన్యా౭న్తం సంపూర్ణం శత యోజనమ్‌ 

ఆసాద్య దక్షిణం కూలం తలో ద్రక్యథ రావణమ్‌ 

త త్రైన త్వరితాః క్షిప్రం చిక్రనుధ్వం ప్ట్లవంగమూః 

జ్ఞానేన ఖలు పశ్యామి దృష్ట్వా ప్రత్యా౭౭గమిష్యథ 

లంక సముద్రము మధ్యన యున్నది. అనగా మాయ చుట్టూ సంసార సాగరము 
వ్యాపించి యున్నది. దానిని ప్రాప్తించుకొనుటకై ఈ సంసార సాగరమును దాటవలసి 
యున్నది. శత యోజనముల దూరమనగా అనేకమైన ఉపాయములు. దక్షిణ 
తీరమనగా రావణుని కాంచన వృత్తి రూప జ్ఞానమనెడి అహంకారము యొక్క 
స్థానము. ఈ దక్షిణ తీరమును మార్గదర్శనం చేసిన సంపాతి గురించి 
తెలుసుకొనవలసి యున్నది. సంపాతి, జటాయు నిశాకరముని (రాత్రి యందు 
సాధన చేయువారు) శిష్యులు. వృత్రాసురుని జయించిన ఇంద్రుని జయించుటకు 
వీరిరువురు ఆకాశ మార్గములో (ధ్యాన మార్గము ద్వారా) స్వర్గలోకమునకు 
ఎగిరి. స్వర్గము అనగా సమాధి. లోకము అనగా అవస్థ. స్వర్గలోకమనగా సమాధి 
అవస్థను ప్రాప్తించుకొని ఇంద్రియములను జయించుట. స్వర్గలోకమును గురించి 
శ్రీమద్భావతమున ఇట్లు చెప్పినారు. 

అత్రైవ నరక స్వర్గ ఇతి భూతః ప్రచక్షతే 

యయాత నాఖై నారక్యాస్తా ఇహాప్యుపలక్షితా 

స్వర్గ నరకములు మనస్సు యొక్క అవస్థలు. శరిరభావము అధిగమించిన 
(సమాధి) ప్రగతిశీల అవస్థయే స్వర్గలోకము. ఆ అవస్థ యందు ఒక కల్ప కాలము 


శ్రీరాముడు-యోగరహస్యము 
యున్నను శరీరము నందు మార్చు రాదు. అక్కడ మృత్యు భయము, 
ఆకలిదప్పులు, వృద్ధాప్యము, శోకము ఉండదు అంతయు ఆనందమే ఆనందము. 
ఈ అవస్థయే వృత్తాసురుని సంహరించిన తర్వాత ప్రాప్తించేది శూన్య అవస్థ. 
పురా నృత్ర ఎధె వృత్తే పరస్పర జయైషిణా 

ఆదిత్యమ్‌ ఉపయాతా సో జ్వలన్తం రశ్మి భూలినమ్‌ 

ఆవృత్యా౭౭కాశ మూర్లేణ జటన స్మ గతౌ భృశమ్‌ 

భుధ్యం ప్రాప్తే చ సూర్యే చ జటాయుః అవసీదతి 

తమ్‌ అహం భ్రాతరం దృష్ట్వా సూర్య రశ్మిభిః అర్జితమ్‌ 

పక్షాభ్యాం ఛాదయా మూస స్నేహాత్‌ పరము ఎహ్వ్యలః 

నిర్దర్గ పక్షు పతితో విన్ఫ్యే౭హం వానరోత్తమూః 

అహమ్‌ అస్మిన్‌ వసన్‌ భ్రాతుః ప్రవృత్తి నోపలక్షయే 

గతి నిరోధకమైన వృత్తాసురుని రాక్షస ప్రవృత్తి ఇంద్రునిచే 
సంహరింపబడినప్పుడు సంపాతి జటాయు లిద్దరు ఆకాశమార్గములో 
స్వర్గమునకు (ఇంద్రుని జయించుటకు) పోయెదరు. అనగా ధ్యానము ద్వారా 
సమాధి అవస్థకు చేరెదరు. అప్పుడు సూర్య తేజస్సు వలన జటాయు వ్యాకుల 
పడినప్పుడు సంపాతి తన రెక్కలలో రక్షించి క్రింద పడిపోయెను. ధ్యాన మార్గము 
నుండి విచలితుడై క్రిందకు పడిపోయిను. పర్వతముపై దీర్హకాలం ఉండుట వలన 
ప్రాణశక్తి క్షీణించి సంపాతి వృద్ధుడాయిను. 

తత స్తు సాగరాన్‌ శైలాన్‌ నది సర్వాః సరాంసి చ 

బవనాన్‌ ఉదధి బేలాం చ సమిక్ష్య యతిః ఆగనుత్‌ 

హృష్ట పక్షి గణా కీర్ణః కన్గరా౭న్తర కూటవాన్‌ 

దక్షిణ స్యోదధే స్తేరే ఎన్ల్యో౭యమ్‌ ఇతి నిశ్చితః 


(గ 


257 


శ్రీరాముడు-యోగరహస్యము 


తెలివి వచ్చుసరికి సంసార సాగరము యొక్క దక్షిణ తీరము అనగా సాధన యుక్క 
దక్షిణ అవస్థ యందు క్రిందకు దిగిపోతిని. 
ఇంద్రియ శక్తుల ద్వారా ప్రగతి నిరోధక వృత్తిని సంహరించుట, అచ్చట నుండి 
ఇంద్రావస్థను జయించి ఆకాశ మార్గమున (ధ్యాన మార్గమున) సమాధి అవస్థకు 
చేరుట, అచట నుండి సూర్య ప్రకాశము లేదా జ్ఞానము/బ్రహ్మ జ్ఞానము 
ప్రాప్తించుకోవాలి అనే కోరికలో తీవ్ర సాధనలో భరించలేని తాపము పొంది, 
మిగిలియున్న అహంకారము కారణంగా క్రింది అవస్థకు పడిపోవుట జరుగును. 
అదియే సాధన యొక్క దక్షిణ అవస్థ లేక దక్షిణాయనము. 
శ్లో|| అగ్నిర్ద్యోతి రహః శుక్ల: షన్మాసా ఉత్తరాయణం భ|గీ| 24 /1 

ధూమో రాత్రి స్తథా కృష్ణః షన్మాసా దక్షిణాయనం భ|గీ| 25 /1 
భగవద్దీత ఎనిమిదవ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము - లో శ్రీకృష్ణుడు 
చెప్పుచున్నాడు. అగ్ని, తేజము, పగలు, శుక్ల పక్షము, ఉత్తరాయణము ఆరు 
మాసములు ... వీటి యందు గతించిన బ్రహ్మవేత్తలు పరబ్రహ్మ స్థితిని 
పొందుదురు. వారికి పునర్జన్మ లేదు. ఈ మార్గమును అర్చిరాది మార్గమనియు, 
దేవయాన మార్గమనియు అందురు. ఈ మార్గము నందు పోవు యోగులు, సూర్య 
మండలము ద్వారా స్వర్గమును ప్రవేశించి బ్రహ్మలోకమునకు ఏగి అచ్చట 
ఆత్మానుభూతి నొంది బ్రహ్మ కల్పాంతమున విదేహముక్తులు అగుదురు. పొగ, 
రాత్రి, కృష్ణ పక్షము, దక్షిణాయన ఆరుమాసములు ... వీటి యందు మరణించిన 
యోగులు చంద్రమండలమును చేరి, తిరిగి భూమియందు జన్మింతురు. ఈ 
మార్గమును ధూమాది మూర్గమనియు, పితృయానం మార్గమనియు అందురు. 
ఈ మార్గమున పోవు యోగులు, చంద్రమండలం ద్వారా స్వర్గమునకు ఏగి 
దివ్యభోగానుభవము ముగిసిన పిమ్మట చంద్ర కిరణముల ద్వారానో, వర్షధారల 
ద్వారానో భూమి యందు సస్యాదులలో ప్రవేశించి అన్నరూపమున ప్రాణుల 


శ్రీరాముడు-యోగరహస్యము 
జఠరమందు జొచ్చి శుక్రముగా మారి, శుక్రశోణిత సంయోగము వలన స్త్రీ గర్భము 
నందు స్థూల శరిరమును ధరించి జన్మింతురు.) 
సుగ్రీవ-రాముల కలయిక మరియు హనుమ-సంపాతి సంవాద సమయము నందు 
రాముని సాదావస్థను ఉత్తరాయణ అవస్థగా గ్రహించ వలెను. ఈ అవస్థ దక్షిణాయన 
అవస్థ కన్నా శ్రేష్టమైనది. ఉచ్చ అవస్థలకు పోగోరు సాధకుడు క్రింది అవస్థల 
యందలి అనుభూతులను త్యజంచవలసి యున్నది. అదేవిధంగా పూర్వ 
అనుభూతులను పొందగోరు సాధకుడు మరల ఆయా దక్షిణ అవస్థలకు పోవలెను. 
అందుచే రామాయణకారుడు నీత మరియు లంక దక్షిణ దిశలో ఉన్నవని క్రింది 
అవస్థలను చెప్పకనే చెప్పుచున్నాడు. 
4.17 కిష్కిందా కాందయు-సింహావలోకనం 
కిష్కింద నామమును పెట్టుటలో వాల్మికి తన చర యోగావస్థను, అత్యంత 
బుద్ధిమతను పరిచయము చేసినాడు. నిర్వికల్ప సమాధి యందు నిరాలంబ, 
నిర్గుణ, శూన్య అవస్థ తారసబడును. ఆ అవస్థ ఎవరికీ చెందినది కాదు. ఒకరు 
మరొకరిని ధారణ చేసినది కాదు. అంతయు శూన్యము. నిరాలంబము, అవస్థ కాని 
అవస్థ. అటువంటి అవస్థయే కిష్కింధ. రాజైన వాలి అట్టి శూన్య అవస్థకు 
చేరినవాడు. కుండలిని యందు చెప్పిన బుగ్వేద 15నాసదీయ సూక్తమును 
చూద్దాము. 
శ్లో|| నాస దాసీన్నో సదాసీత్ర దానిం| నాసీద్రణో నోవ్యామూపరాయతి | 
కియాయరీయ కుహ కస్య శర్మ న్నృంభః। కియాసీదగహనం గభిరం| 
నమృత్యు రసీదా మృతం, నతర్హి నారాత్రయా అహనాసీద ప్రాకేతః| 
అనీద వాతం స్వధయా తదేకం| తన్మాదాన్యన్న పరః కించనాస || 
టు బు|| ముం|| 10 న సూక్తి 129 


15 Source : వైదిక విశ్వం-పరికల్పున by యోగిరాజ్‌ మనోహర్‌ హర్‌ కరే (కాకాజీ) 
259 


శ్రీరాముడు-యోగరహస్యము 


అటువంటి అవస్థలో సత్తుగాని అసత్తుగాని లేదు. అస్థిత్వము, అనస్థిత్వము 
లేదు. ఆ సమయములో ధారణ చేసే జలము లేదు. అసలు పరాక్కువస్థా యొక్క 
గహన గంభీరమైన వ్యోమము లేదు. మూల శక్తి ఎది? మూల పదార్థము ఎది? 
ఏది దేన్ని ఆవహిస్తుంది? ఆ శూన్య స్థితి యొక్క గహణత్వాన్ని తెలుసుకొన 
గలది ఎముంది? ఆ సమయములో గంభీర గహణత్వము ఎది? అచ్చట నాశము 
లేదు, ఉత్పత్తి లేదు. ప్రకాశము లేదు. అంధకారము లేదు. ఒకే ఒక చైతన్యము. 
తనలో తానే స్పందిస్తున్నది. ఆ చైతన్యాన్ని తెలుసు కొనగల వస్తువు ఏది? 
ఎక్కడ నుండి స్పందిస్తుంది? ఆ చైతన్యాన్ని తెలిసికొన గల నిగూఢమైన 
సత్యాన్ని ఎలుగులోకి తెచ్చుటకు ఒక సాటిలేని ప్రయత్నము. ప్రతి అస్టిత్వము 
తనకు తాను గానే అసంఖ్యాకమైన అనుభవాలలోను, బాహ్య రూపం వెనుక 
నున్న నిజ తత్వము లోను కూడి యుంటుంది. ఇటువంటి అస్థిత్వము యందు 
నిగూఢమైన జ్ఞానం దాగి యున్నది. ఈ జ్ఞానాన్ని ఎలుగులోకి తెచ్చే 
సముదాయము వేదాలు. జగదారంభము యొక్క మూల అవస్థ యందలి 
నిర్వికల్ప సమాధి అనుభవమును పొందినవారు నాసదియ సూక్షమును 
సంపూర్ణముగా అవగాహన చేసుకొన గలరు. తర్క వితర్మముల వలన 
ఉపయోగము లేదు. ప్రకృతి యిక్క మూల అవస్థ యందలి విజ్ఞానమును 
మహాపురుషులు గ్రహించగలరు. ఈ కిష్కింధ శూన్య అవస్థ కు ప్రతీక. 

దుందుభి: దుందుభి అనగా డోలు లేదా నగారా. శూన్య (సమాధి) అవస్థకు 
పోవునప్పుడు సాధకుడు అనాహత నాదములు వినును. అవి... 
మృదంగనాదము, భాసురీనాదము, సముద్ర కరటముల నాదము, 
ఘంటానాదము, శంఖనాదము, మేఘనాదము, సూర్యచంద్ర కిరణముల నాదము 
ఇత్యాది. మనము ముందుగా చూసిన పరమోచ్చ శూన్య అవస్థ ఈ అనాహత 
నాదముల కన్నా ఉత్కృష్టమైనది. (పరమోత్కృష్టమైన పరనాదము గురించి 
ఉపోద్దాతము లో చర్చించుకొన్నాము) ఎల్లప్పుడూ అనాహత నాదములనే విను 


శ్రీరాముడు-యోగరహస్యము 
సాధకుడు శూన్య అవస్థకు పోయినట్టు కాదు. అంచేత కిష్కింధ రూప సమాధి అవస్థ 
యందు ఉండగోరు వాలి సాధకుడు దుందుభిని నిర్మూలన (సంహరించుట) 
చేయవలసి యున్నది. ఆ దుందుభి సంహారమునకై బిలమునందు ప్రవేశించి ఒక 
సంవత్సర కాలము ఉండెను. కాని వారికి సమయము ఒక క్షణములా గడచెను. 
బిలమనగా సూక్ష్మ రంధ్రము. అటువంటి చిన్న రంధ్రము నందు దుందుభి, వాలి 
వంటి విశాల కాయులు ప్రవేశించుట సాధ్యమా? అచ్చట అన్నపానీయాలు, గాలి, 
ప్రకాశము లేకుండా సంవత్సర కాలము ఎలా గడిపిరి? (లేఖకుడు బుశ్యయూకం 
మరియు హంపి లోని వాలి గుహ, సుగ్రీవ గుహ మరియు హనుమ జన్మ స్థానమైన 
గుహలను దర్శించి యున్నాడు. అంతటి విశాల దేహులు అంత చిన్న గుహలలో 
ఎలా ఉండారో అని ఆశ్చర్యము కలుగును) గహన యోగ సాధన యందు ఉచ్చ 
సాధకునకు ఈ బిలము యొక్క అనుభవము కల్లును. ఈ బిలమే ఇడ, పింగళ 
మధ్య ఉన్న సుషుమ్నా నాడి. సాధకుడు తన చిత్తము ద్వారా సుషుమ్నా నాడిలో 
చరించు చున్నప్పుడు బాహ్యమునందున్న సమయము స్ఫురించదు. సమాధి 
అవస్థ యందున్న అట్టి సాధకుడు కాలాతీతుడు. దేహ భావముకు కొద్ది క్షణములే 
గడచినట్టుండును. మేరుదండమునందున్న అతి సూక్ష్మమైన సుషుమ్న నాడియే 
వాలి జొరబడిన బిలం. ఈ బిలం నందు ప్రవేశించినప్పుడు దుందుభి నాదము 
శాంత మగును. శాంతబడిన సుషుమ్న రూప బిలమున వాలి ఒక సంవత్సర 
కాలము దేహ భావమునకు అతీతుడగును. కాని సమాధి అవస్థకు బయిట నున్న 
సుగ్రీవునకు సాధారణ భావమున ఒక సంవత్సరమయ్యెను. యోగి గంటల తరబడి 
యున్న సమాధి అవస్థను అవగాహన చేసుకొనలేక, ఓర్మి కోల్పోయి సామాన్యులు 
తమ తమ వ్యవహారములలో నిమగ్నమయ్యిదరు. సుగ్రీవుడు ఈ విధముగానే 
బిలం వదలి కిష్కింధకు ఎళ్లెను. శక్తి ప్రక్షేపణ చేయు తారను, ఆందరూపమైన 
రుమను (సుగ్రీవుని భార్య) వాలి స్వీకరించి సుగ్రీవుని బయిటకు పంపెను. 


261 


శ్రీరాముడు-యోగరహస్యము 


తద్వారా తాపసి జీవనమునకు సుగ్రీవుడు అలవాటుపడునట్టు చేసెను. 
రాముడనగా ఆనందము. వాలి అవస్థ బ్రహ్మమయి సంపూర్ణ శూన్యావస్థకు 
చేరెను. "ప్రణబోదనుః: శరోహ్యాత్మా బ్రహ్మ తల్లక్య ముచ్యతే" ఆత్మా 
రాముడు ఈ విధంగా సాధనారూప ధనస్సును ఆత్మ రూప బాణములతో సంధించి 
వాలి రూప బ్రహ్మపై గురి పెట్టను. ఆత్మా రాముడు వాలి రూప బ్రహ్మగా మారెను. 
వాలి సంహరింపబడిన తర్వాత సుగ్రీవుడు కిస్కిందకు రాజయ్యను. తార రూప 
శక్తి ప్రక్షేపణ అవస్థ సుగ్రీవునికి పత్ని అయినది. వీర పురుషుడైన రాముడు కూడా 
కామవాసనల (సీతా రూప సాత్విక అనుభూతులు) వలన దుఃఖితుడు 
అవుతాడు. అయితే లక్ష్మణుడు మాత్రము ఉచ్చ అనుభూతుల ద్వారా నీతా 
అనుభూతులను త్యజంచమను చున్నాడు. వానరులందరూ ఏకత్రితమై నీతా 
శోధనము హనుమానుని ద్వారానే జరుగ వలెనని నిశ్చయించిరి. హనుమానుడు 
మనస్సులో లంకను స్మరించుకొనెను. లంక అనగా మాయ. కామిని, కాంచనము 
మరియు కీర్తి - ఈ మూడింటి ప్రదేశము లంక. లంక చుట్టును సముద్రము 
యున్నది. సముద్రము అనగా సంసారము. లంక సంసారము మధ్యలో చిక్కు కొని 
యున్నది. అట్టి లంకను శ్రేష్ట సాధకుడైన రాముడు ఉద్ధరించవలెను. 


కిష్కిందా కాందయు సయాప్తయు 
శ్రీరాయ జయరాయ జయజయ రాయ 


శ్రీరాముడు-యోగరహస్యము 
5.0 సుందర కాండయు 

5.0 సుందర కాండము 

శ్రీరాముడు చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రము నాలుగవ పాదము కర్కాటక 

లగ్నము నందు, భరతుడు చైత్ర శుద్ధ దశమి పుష్యమి నక్షత్రము మీన లగ్నము 

నందు, లక్ష్మణ, శత్రఘ్నులు చైత్ర శుద్ధ దశమి ఆశ్లేష నక్షత్రము కర్కాటక లగ్నము 

నందును జన్మించిరి. వారి వారి జనన కాలము నందు రవి, కుజ, గురు, శుక్ర, 

శనులు ఉచ్చ దశలలో యుండిరి. జ్యోతిషశాస్త్ర ప్రమాణము ప్రకారము శ్రీరాముడు 

లోకనాయకుడు అనగా జగత ప్రభువుగా, తక్కిన వారు జగత ప్రుసిద్ధ్దులైరి. 

సర్వే ఎేదవిదః శూరాః సర్వే లోక హితే రతాః 

సర్వే జ్ఞానోప సంపన్నాః సర్వే సముదితా గుణైః 

ఆ రాజకుమారులు ఎదశాస్తుములను అభ్యసించిరి. ధనుర్విద్య యందు 

ప్రావీణ్యము సంపాదించిరి. యుక్త వయస్కులైన తన పుత్రుల వివాహ విషయమై 

దశరథ మహారాజు ఆలోచించుచుండగా విశ్వామిత్ర మహర్షి వచ్చి యజ్ఞ 

సంరక్షణార్థమై శ్రీరాముని పంప వలసినదిగా కోరతాడు. ఆ కోరిక విని దశరథ 

మహారాజు విశ్వామిత్రునితో .. 

ఊన షోడశ ఎర్లో మే రామో రాజువ లోచనః 

న యుద్ధ యోగ్యతామ్‌ అస్య పశ్యామి సహ రాక్షసైః 

రాముడు పదుహారు సంవత్సరముల ప్రాయము వాడు, క్రూర రాక్షసులలో 

ఇక్కడ వాల్మికి తన కావ్యములో శ్రీరాముడు జననము తర్వాత వారు పదునారు 

సంవత్సరముల ప్రాయములో సకల విద్యా పారంగతులైరి అని చెప్పెను. తరువాత 

శ్రీరాముని వైరాగ్యము, వసిష్ట మహర్షి చెప్పిన ఆత్మ విజ్ఞానము మనకు వాల్మికి 


263 


శ్రీరాముడు-యోగరహస్యము 


రామాయణములో కానరాదు. అది యోగ వాసిష్టము నందు యున్నది గావున 
గమనించ గలరు. 

రావణుడు అమోఘమైన తపుసంపన్నుడు. అట్టి రావణుని సంహరించుటకు 
రావణుని మించిన తపఃశక్తిని పొంది యుండవలెను. 

టేదము - సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము - అని మూడు భాగాలు. 
ఆరణ్యకంలో వివిధ తపస్సులు క్రింది విధంగా పేర్కొనబడినవి: 

బుతం తపు, సత్యం తపు, శ్రుతం తపు, శాంతం తపు, దముస్తపు, శమయస్తపుః, 
దానం తపః, యజ్ఞం తపః, భూర్భ్చువస్వుర్చుషహ్మై తదుపాస్య తపః. 

1. బుతము = సూన్రుత భాషణము - వాక్కులో సత్యము పలుకుట, 2. 
సత్యము = త్రికాలలో - భూత-భవిష్యత్‌-వర్తమానాలలో - ఉండేది. యథార్థ వస్తు 
చింతనం చేయటం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ (తైత్తిరియోపనిషత్తు), 3. 
శ్రుతము = వేదాధ్యయనము, 4. శాంతము = శాంతముగా నుండుట (ఓర్చు), 5. 
దమము = ఇంద్రియ నిగ్రహము, 6. శమము = కామక్రోధాదులు లేకుండుట, 7. 
దానము = బ్రహ్మారణముగా ఇతరులకు ఇచ్చుట, రి. యజ్ఞము = 
దేవతారాధన. ఇవేకాకుండా బ్రహ్మను (అంటే సర్వమూ తానే అయి, సర్వత్రా, 
సర్వకాలములలో ఉండేవాడు) ఉపాసించుట కూడ తపస్సే. యజ్ఞములు పలు 
రకాలు. వాటిలో తపోయజ్ఞం ఒకటి. అదే ఆ పైన చెప్పబడినదియే యజ్ఞం తపః. 
శ్రీమద్భగవద్ధితలో శ్రీ క్రుష్ట భగవానుడు ఐదు రకాలైన యజ్ఞ భేదములను ఇట్లా 
వివరించాడు. 

ద్రవ్య యజ్ఞాస్తపోయజ్ఞా, యోగ యజ్ఞాస్తధాపరే| 

స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ, యతయః సంశితభ్రతాః || 

(జ్ఞానయోగము: 4-28) 

వాటిలో తపస్సు కూడా ఒక యజ్ఞమే. ఈ మాదిరి పుణ్య కార్యాలు, తపస్సులు 
చేస్తే దైవారాధన వల్ల లోక కళ్యాణం జరుగుతుంది. మహర్షులు, సాధు పురుషులు 


శ్రీరాముడు-యోగరహస్యము 
తమ స్వార్థం కోసంగాక, లోక క్షేమం కోరి తపస్సు చేస్తారు. కామక్రోధాలను, 
రాగద్వేషాలను దరిజేరనీయక, జతేంద్రియులై, సత్వ గుణ ప్రధానులై త్రికరణ 
శుద్ధితో తపస్సు చేస్తారు. అట్టి తపోధనుల తపస్సంపద లోక కళ్యాణానికి దారి 
తీస్తుంది. శ్రీరాముడు లోకకళ్యాణార్దమై తపస్సు చేస్తాడు. 

51 హానుము స్వరూపము 

వేదబేద్యే పరే పుంసి జాతే దశరాత్మజే 

టేద: ప్రాచేతసాదాసత్‌ సాక్టాద్రానూయణాత్మనా 

ఎేదములచే తెలియబడు పరమపురుషుడు దశరధునికి 
కుమారుడైనట్లుగా,వేదము,వాల్మికి వలన , రామాయణ రూపములో ఉండినది.. 
శ్రీమన్నారాయణుడు ఈ భూమిపై మరల నసించిపోవు చున్న ధర్మాన్ని 
నిలబెట్టడానికి శ్రీరాముడు గా అవతరించాడని మన భారతీయుల ప్రగాఢ 
విశ్వాసము. శ్రీరాముని మీద మనకు లభించినన్ని పరిశోధనా గ్రంథాలు వేటి 
యందు లభించవు. శ్రీరాముడు మానవునిగా జన్మించి తన శిష్య ప్రజ్ఞచే సకల 
శాస్త్రాలు క్షుణ్ణంగా అధ్యయనం చేసి, అకుంఠిత దీక్షతో ఆయా యోగ రహస్యాలను 
అభ్యాసం చేసి, తన సత్య సంధతలో భగవంతునిగా రూపాంతరము చెందినవాడు. 
తనను గూర్చి "ఆత్మానాం మానుషం మన్యే" (నేను మానవ మాత్రుడను) అని 
పేర్కొన్న శ్రీరాముడు "సత్యేన లోకాన్‌ జయతి" అను ప్రమాణము ననుసరించి 
సత్యనిష్టాగరిష్టుడు అయినందున శ్రీరాముడు అన్ని లోకములను జయించ 
గలిగిన వాడై భగవంతునిగా ఈ లోకుల దృష్టిలో ఉండిపోయాడు. దుర్లభమైన 
మానవ జీవితమును వ్యర్థము చేసుకొనకుండా బాహ్యమున ధర్మాచరణమును, 
అంతరమున జ్ఞానము కలిగి ఉండవలెనని మనకు శ్రీరాముని ద్వారా తెలియు 
చున్నది! 


265 


శ్రీరాముడు-యోగరహస్యము 


రామలక్ష్మణులు నీతను అన్వేషించుతూ పంపా తీరమునకు వచ్చినప్పుడు, 
సుగ్రీవుని భయము పోగొట్టుటకై హనుమ సుగ్రీవునితో ఇది బుశ్యమూకం గాన 
ఇక్కడికి వాలి, వాలి సంబంధీకులు రాలేరు అని చెపుతాడు. ఆ విధంగా 
రామాయణంలో హనుమ పాత్ర పరిచయము అయింది. రామసౌందర్యమును 
చూడగానే హనుమ ఆకర్షితుడయ్యిను. హనుమను చూచి, అతని సంభాషణ విని 
నంతనే రాముడు అతనిలోని గుణగణములను తెలుసుకొనెను. రాముడు 
లక్మణులో హనుమను గురించి చెపుతూ .. 

వాక్యకుశలః, (వాక్యకుశలుడు), బుగ్వేదమునందు బాగుగా శిక్షణ పొందినాడు, 
యజుర్వేదమును ధారణ చేసినాడు, సామవేదమును చక్కగా ఎరిగిన వాడు, 
వ్యాకరణమును అనేక మార్లు వినినాడు, మాట్లాడినప్పుడు సందిగ్గము లేకుండా, 
తొందరగా గాని, మెల్లగా గాని గాకుండా ముఖము నందు ఎట్టి వికార భావములు 
లేకుండా, మధుర స్వరముతో, సంస్కారముగా, మంగళకరమైన మధుర 
స్వరముతో మాట్లాడినాడు అనెను. ఇట్టివాడు దూతగా ఉన్నచో కార్యము తప్పక 
సిద్ధించునని దూతగా హనుమ యొక్క విశిష్టతను చెప్పినాడు. హనుమ యొక్క 
ఉత్పత్తి ప్రకారమును పరిశీలించిన శబ్దమునకు హనుమతో గల సామ్యము 
గోచరించును. మనలోని ఒక భావమును ఆవిష్కరించ వలెనన్న కోరిక గలిగినచో 
శరిరములోని వాయువులలో కదలిక గల్లును. ఆ వాయువుచే అభిహతమై 
మూలాధార స్థానము నుండి శబ్ధము బయలుదేరి నాభిని, హృదయమును, 
కంఠమును దాటి తిన్నగా శిరస్టానమును చేరును. అచట నుండి పైకి పోవ వీలు లేక 
కంఠము నుండి ముఖము గుండా వెలికి వచ్చును. అట్లు వచ్చునప్పుడు నోటిలోని 
ఆయా స్థానములలో వాయువు యొక్క తాకిడిచే శబ్బముగా ఎలికి వచ్చును. ఇందు 
హనుమకు, శబ్దమునకు సాపత్యమును చూద్దాము. 

1 హనుమ వాయువు వలన జన్మించాడు. శబ్దము కూడా వాయువు వలననే 
జనియించింది. 


శ్రీరాముడు-యోగరహస్యము 
2 పుట్టగానే హనుమ సూర్య మండలము బైపు (సమాధి అవస్థ) కు పోయెను. 
శబ్దయు కూడా ముందుగా శిరస్సు వైపు సాగును. అటు పోవ వీలుగాక నోటి నుండి 
వెలుపలికి వచ్చును. నోటిలోని ఆయా వర్ణముల అభివ్యక్త స్థానములే అంజన, 
కనుక అంజనాసుతుడు అయ్యెను. 

3 సూర్యుని నుండి క్రిందకు పడిపోటచే దౌడలు సొట్ట బోయి హనుమ గా పేరు 
వచ్చినది. శబ్ధము గూడ శిరస్టానము నుండి నోటిలోని దౌడల కదలికచే వర్ణ 
రూపమున ఎలుపలికి వచ్చును గాన శబ్దము గూడ "హనుమ" అగును. 

4 శబ్ద సామర్థ్యము వలన అవసరమైన కార్యములు నెరబేర్చుటలో మంత్రి వలే పని 
చేయును. స్వాధ్యాయన ప్రవచన శీలి యగు సుగ్రీవునకు హనుమ సచివుడు. 
ఇట్టి హనుమయే రాముని నీతమ్మలో కలుపును. 

5.2 సుందర కాండ సౌందర్యము 

శ్రీరామాయణయము మహాకావ్యము. కావ్యమున శబ్దము, అర్థము, రసము - అను 
మూడు ఉండును. ఈ మూడును సుందరములై యున్న ఆ కావ్యము 
మాహాకావ్యము. సుందర కాండలో ఇట్టి శబ్దార్థరస సౌందర్యములు అధికము. 
కావుననే ఇది సుందరకాండ. 

ఇందలి కావ్యగత శబ్దార్థరస సౌందర్యములను పరిశీలింతుము. 

1 శబ్ద సౌందర్యయు 

హంసో యథా రాజత పంజర స్థః , సింహో యథా మున్దరకన్దర స్థః 

ఎవరో యథా గర్విత కుజ్జుర స్ట, చన్దోో౭పి బభ్రాజ తధా౭య్భుర స్థః 

మున్నగు శ్లోకములలో వర్ణ, పద, అనుప్రాసలు అందము కనబడును. 

2 "అర్థ సౌందర్యము 

ఇందలి వర్ణనలు, కథ, అలంకారములు కడు మనోహరములు. ఉదాహరణకు 


267 


శ్రీరాముడు-యోగరహస్యము 


ఊరు టేగోద్ధతా వృక్షా ముహూర్తం కపిమ్‌ అన్వయుః 

ప్రస్థితం దీర్హమ్‌ అధ్వానం స్వబన్లుమ్‌ ఇచ బాగ్దబాః 

తమ్‌ ఊరు వేగోన్మథితాః సాలా శ్చా౭న్యే నగోత్తమూః 

అనుజగ్ముర్‌ హనూమన్తం సైన్యా ఇన యహీ పతిమ్‌ 

ఆ కపివరుని వేగమునకు ఆ మహావృక్షములన్నియు ఒక ముహూర్తకాలము 
అతనిని ఎన్నంటి ఒక మహారాజును అనుసరించుచున్న సైన్యము వలె కాన 
వచ్చెను. 

అటులననే రావణుని అంతఃపురంలో పెట్టిన దీపములు ఆరకుండా జూదములో 
ఓడిపోయినను వదలలేక అటువైపు చూచుచున్న జూదగాళ్ళాలో పోల్చెను. 
(9.32). ఇట్టి అనేకమైన అలంకారములు సముద్రతరణ, లంకాన్వేషణ, 
సీతాదర్శనము, అశోకభంజనము, రావణ దర్శనము, లంకాదహనాదులలో కావ్య 
సౌందర్యము వర్ణనాతీతము. 

3౩ రస నౌందర్యయు 

ఈ కాండలో నవరసాలు చాలా అందముగా వర్ణింపబడినవి. సీతారాముల 
పరస్పరానురాగము, ఎడబాటును వర్ణించుటలో "శృంగారము" 
గోచరించును. రాక్షసులను జయించుటలో "వీరరసము" గానబడును. సురస, 
సింహిక, లంకిణీల వ్యర్థాటోపము "హాస్యరసమును" సూచించును. రాక్షసులను 
చంపుటలో "రౌద్రరసము" కనబడును. లంాదహనములో "భయానకం" 
గోచరించును. సముద్ర లంఘనములో "అద్భుతము" గోచరించును. నీత 
కనబడక హనుమ నిర్వేదము చెందినప్పుడు "శాంతము" కనబడును. రాక్షసుల 
వలన సీత పడిన బాధ "కరుణ" ను చూపును. 

ఈ కాండ యందు మొదట నుండి చివర వరకు హనుమ కనబడును. పదిహేనవ 
సర్గ నుండి చాలా వరకు నీత కనబడును. చివరి సర్గలో శ్రీరాముడు కనబడును. 


శ్రీరాముడు-యోగరహస్యము 
ఈ ముగ్గురి యొక్క సౌందర్యములు ఇందు అభివ్యక్త మగుటచే దీనికి 
"సుందరాకాండ" అయినది. 

సుందరే సుందరో రామః సుందరే సుందరీ కథా 

సుందరే సుందరీ సీతా సుందరే సుందరం వనం 

సుందరే సుందరం కాయ్యం సుందరి సుందరః కపిః 

సుందరే సుందరం యంత్రం సుందరే కిం న సుందరం 

అనునది ప్రొజ్ఞుల వచనము. పురుష మోహనాకారుడు, సుగుణగుణా సుందరుడు, 
శ్రీరాముడు. సర్వవిధముల భువనైక సుందరి సీతామాత. కాంచనాద్రి కమనీయ 
విగ్రహుడైన హనుమ పరమ సుందరుడు. అశోక వనము అతిలోక సుందరము. 
శ్రీసీతారామహనుమంతుల మహామంత్రములు దివ్యములు, సుందరములు. ఈ 
మహితాత్ముల కథ సర్వాద్భుత సుందరము. ఈ సుందరాకాండము యొక్క 
బహువిధబైభవములను వర్ణించు కవిత్వము (కావ్యము) అంత్యంత సుందరము. 
ఈ సుందర కాండము నందు సుందరము కానిదేది లేదు. నీతాన్వేషణ 
మహాకార్యమున ప్రముఖ పాత్రను నిర్వహించిన మహాత్ముడు హనుమ. హనుమ 
యొక్క శక్తిసామర్థ్యయములు, బలపరాక్రమములు అత్యద్భుతములు, 
నిరుపమానములు. ఈయన కార్యదిక్షతలు అపూర్వములు. అణిమాది అష్ట 
సిద్ధులు అన్నియు ఈయనకు కారతలామలకములు. బుద్ది, వైభవము 
సాటిలేనిది. సమయస్ఫూర్తి ఉగ్గుపాలతో అబ్బిన విద్య. ఇంత ఎందులకు ఈ 
మహాత్ముని విషిష్ట లక్షణము లన్నియు ఈ సుందర కాండము గోచరించును. 
అయినను ఎల్లప్పుడూ తనను దాసుడుగానే అభివర్ణించుకొన్నాడు గాని 
సర్వస్వతంత్రుడిగా భావించుకోలేదు. అహంకారము ఈషన్మాత్రము గూడ లేదు. 


269 


శ్రీరాముడు-యోగరహస్యము 


5.3 హనుతు సాగరయానయు 

తలో రావణ నితాయాః సీతాయాః శత్రు కర్శనః 

ఇయేష పదమ్‌ అన్వేష్టుం చారణా చరితే పథి 

అంగదాది వానరుల అభ్యర్థనను అనుసరించియు, జాంబవంతుని 
ప్రోత్సాహములో హనుమ సముద్రమును లంఘించుటకు మహేంద్ర పర్వతమును 
అధిరోహించి నీతాన్వేషణకు చారణాది దివ్య జాతుల వారు సంచరించు ఆకాశ 
మార్గమున ఎచ్యుటకు నిశ్చయించుకొనెను. ఇచట ఆకాశమున ఎళచ్యుట యనగా 
బ్రహ్మనిష్ట కలిగి యుండుట. ఆకాశమనగా పరబ్రహ్మము (అంతటా పూర్ణముగా 
ప్రకాశించువాడు). దాని యందు విహరించువాడే సంసార సముద్రమును తాను 
దాటి జీవులను తరింప చేయగలడు. 

యుయోచ చ శిలాః శైలో విశాలాః సమన శ్శిలాః 

యధ్యయేనా౭ర్చివా జుట్లో ధూయ రాజు రిబా౭నలః 

ఆ మహాబలుడి చే అదుమబడిన మహింద్రగిరి తన పగుళ్లనుంచి బంగారు, ఎండి, 
కాటుక ధారలను వలిగ్రక్కును. ఏలనన అగ్ని యొక్క సప్తార్చులలో 
16" మాధ్యమార్చి" అనునది సులోహిత. దాని జ్వాలల నుండి పొగలు 
ఎలువడుచున్నట్లు హనుమచే అదుమబడిన ఆ మహేంద్రగిరి నుండి పెద్ద పెద్ద 
ఎర్రని శిలలు ముక్కలు ముక్కలుగా బయటపడ సాగెను. హనుమ పైకి ఎగుర 
సన్నద్దుడై అంగదాది వానరులతో ఇట్టనెను. 

వానరాన్‌ వానర శ్రేష్ట ఇదం వచనమ్‌ అబ్రవిత 

యథా రాఘవ నిర్ముక్తు శరః శ్వసన విక్రయః 


16 కలి, కరాలి, చ మనోజవా చ, సులోహితా యా, చ సుధూమ్రువర్ణా। స్పులింగినీ, విశ్వరుచి, చ దేవి లలాయమానా 
ఇతి సప్త జిహ్వాః॥| (ముండకోపనిషత్‌) అను ఏడును అగ్ని జ్వాలలు. వాటిలో మధ్యమ జ్వాలా అయిన "సులోహిత" 
నుండి ధూమము బయలుదేరును. 


శ్రీరాముడు-యోగరహస్యము 

గచ్చేత్‌ త ద్వద్ధమివ్యామి లంకాం రావణ పాలితామ్‌ 

న హి ద్రక్ష్యామి యది తాం అజ్కాయాం జనకా౭౭త్మజామ్‌ 

అనేనైవ హి వేగేన గమిష్యామి సురా౭౭లయమ్‌ 

యది వా త్రిదిబే సీతాం న ద్రక్యా౭య్యకృత శ్రయః 

బద్ధ్వా రాక్షస రాజానమ్‌ ఆనయిపవ్యామి రావణమ్‌ 

సర్వథా కృత కార్యో౭హమ్‌ ఏష్యామి సహ సీతయా 

ఆనయివ్యామి బా లజ్కాం సముత్సాట్య సరావణామ్‌ 

ఏవమ్‌ ఉక్త్వా తు హనుమాన్‌ వానరాన్‌ వానరోత్తమః 

ఉత్సపాతా౭ధథ ఎేగేన వేగవాన్‌ అవిచారయన్‌ 

సుపర్ణ మివ చా౭౭త్మానం మేనే స కపికుంజరః 

రామబాణము వలె మిక్కిలి వాయువేగముచే రావణ పాలిత లంకకు ఎగెదను. 

అక్కడ సీతమ్మ కనబడనిచో, అదే వేగమున సురలోకమునకు పోయిదను. అక్కడ 

గూడ నీతాదేవి కనబడనిచో రావణుని బంధించి తీసుకొని వచ్చెదను. ఏదిఏమైనా 

కృతకృత్యుడనై వచ్చెదను. లేనిచో రావణనునితో సహా లంకను పెకిలించుకొని 

తీసుకొని రాగలను. అని చెప్పి మిక్కిలి వేగముతో గరుడుని వలె 

అంతరిక్షమునకు ఎగిరెను. ఆత్మీయులను వీడ్కోలినప్పుడు_ వారిని 

కొంతదూరము అనుసరించి, వాటి ఎడబాటునకు తట్టుకొనలేక దుఃఖాశ్రువులను 

రాల్చి శోక తప్పులగుదురు. అదేవిధముగా అచ్చటి మహావృక్షములు ఆయన 

వేగమునకు కొంతదూరము అనుసరించి పుష్పములను రాలుతూ సముద్రముపై 

పడిపోయిను. 

దశ యోజన ఎస్తీర్ణా త్రింశ ద్యోజనమ్‌ ఆయతా 
హాస్య జలే చారుతరా౭భఎత్‌ 


= 


ఛాయా వానర సిం 


271 


శ్రీరాముడు-యోగరహస్యము 


సంధ్యా సమయము కావడం మూలాన మారుతి యొక్క శరిరచ్చాయ పొడవు పది 
యోజనములు, ఎడల్పు ముప్పది యోజనములుగా కనబడెను. ల్రోవలో సాగరుని 
యొక్క ప్రోద్బలముచే మైనాకుడు (సముద్రములో నున్న పర్వతము) 
హనుమను కొంచెము తడవు విశ్రాంతి తీసుకొనమని ప్రార్థించగా, అందుకు 
సున్నితముగా తిరస్కరించి హనుమ తన ప్రయాణమును కొనసాగించెను. 
5.4.1 సురసా రాక్షసి 

పిమ్మట దేవతలు, గంధర్వులు, సిద్దులు, మహర్షులు నాగ మాత యగు 
సురసలో .. నీవు ఆకాశమంత నోరులో హనుమ కు విఘ్నము కలిగించి అతని 
కార్యసాధన దీక్షను పరిక్షించుము అనిరి. ఇట్లు వారు కోరగానే సురస హనుమ 
మార్గమును అడ్డగించి "ఓ వానరా! దేవతలు నిన్ను నాకు ఆహారముగా 
ఒసగినారు కావున నీవు నా ముఖమున ప్రవేశిచుము" అనెను. అప్పుడు 
హనుమ "నేను రామకార్యార్థివై నీతాన్వేషణకు ఎళ్లుచున్నాను కావున నేను 
సీతాదేవిని చూచి ఆ విషయము రామునికి అఎజీంగించి తర్వాత నీనోట పడుదును 
కావున నన్ను అడ్డగించవద్దు" అని కోరెను. అందుకు సురస ఒప్పుకొనకపోగా 
హనుమ సురసలో నా శరీరము పట్టగలిగినంత నీ నోరు తెరువుము అని, హనుమ 
తన శరీరమును వరుసగా పది, ముప్పది, తొంబది యోజనములు పెంచెను. 
సురస గూడ తన నోరును వరుసగా ఇరువది, నలుబది, నూరు యోజనములుగా 
పెంచెను. అప్పుడు బుద్ధిశాలి అయిన హనుమ తన శరీరము సూక్ష్మముగా చేసి 
నోటిలో ప్రవేశించి ఎంటనే బయిటకు వచ్చి నీ కోరిక తీరినది గాన నన్ను 
ఎడలుటకు అనుమతిని ఈయమని కోరెను. అప్పుడు సురస తన 
స్వసరూపమును పొంది .. 

అర్థ సిద్ధ్యై హరి శ్రేష్ట గచ్చ నాయ్య యథా సుఖమ్‌ 

సమా౭౭నయస ఏ ఖైదేహీం రాఘవేణ మహాత్మనా 


శ్రీరాముడు-యోగరహస్యము 
"ఓ! వానర శ్రేష్ట! హాయిగా ముందునకు సాగి కార్యసిద్ధిని పొందుము. 
మహాత్ముడగు శ్రీరామునిలో సీతమ్మను చేర్చుము". అని ఆశీర్వదించి 
చనెను, ఆకాశములో నిలిచి యున్న భూతగణము లన్నియు భేష్‌ భేష్‌ అని 
ప్రసంశించెను. 

5.4.2 సురసా రాక్షసి యందలి యోగ రహస్యము 

ఇందలి యోగ రహస్యమును పరిశీలిద్దాము. రాక్షసి తన నోరును 
శతయోజనములు పెంచినదియట. మానవుని శరీరము అందునా నోరు 
శతయోజనముల యంతటి పెద్దదిగా యుండునా? వివేకము బ్రష్టమైనప్పుడు 
మానవుడు తన దుర్గుణములు తద్వారా వాని అధపతనము శత 
విధముల/శతముఖముల జరుగును. "వివేక బ్రష్టానాం, భవతి విని పాతః శత 
ముఖః” ఈ సురస శత యోజన వృత్తి రూపము సాధకుని మ్రింగుటకై లాలస 
పడును. కానీ సాధకుడు అహంకార రహితుడై చిన్న వాడైనచో అటువంటి వాని 
ముక్తి జరుగును. సాధకునికి లభించు అష్ట సిద్దులలో లఘిమ - అనగా అణువంత 
చిన్నవాడవడం, ప్రాకాయి - శరిరమును అతి విశాలముగా చేయడము - 
భాగములు. 

యోగ మార్గములో సిద్దులు అవశ్యముగా సిద్ధించును. అయితే సాధకుడు ఆ 
సిద్ధులకు బానిస కానిచో తదుపరి ప్రగతి సాధ్యమగును. కానిచో సిద్దుల మాయలో 
పడి సాధకుడు అతి తీవ్రగతితో పతనమగును. సంసార మాయ నుండి విడుదలై 
సిద్దుల మాయలో చిక్కుకొనిన సాధకుడు అక్కడి నుండి విడిపించుకొనుట కష్టము. 
ఈ సిద్దుల యొక్క మాయ శత యోజనముల యంత పెద్దదిగా యుండి 
మహాసాధకులను కూడా మ్రింగి వేయును. అందుచే బుద్ధిమంతుడైన హనుమ అట్టి 
మాయ నుండి ముక్తమగుటకై నమ్రతతో సూక్ష్మ రూపుడై తనకు ప్రాప్తించిన 
సిద్దులన్నియు పరమాత్మకు సమర్శించును. ఈ సూక్ష్మ శరిరము ద్వారా 


273 


శ్రీరాముడు-యోగరహస్యము 


తనలోని అహంకారమును హనుమ వదిలెను. ఇదే కాండలో లంకలో సీతను 
అన్వేషించునప్పుడు గూడ హనుమ సూక్ష్మ రూపములోనే తన అహంకారమును 
వదిలి సర్వము రామునిపై కార్య భారము మోపి, తనతో కార్యము రాముడే 
(భగవంతుడు) చేయించుచున్నాడు అని తలచి అన్వేషించును. 

5.5 సింహిక 

గరుడ వేగముతో హనుమ ఆకాశము నందు సాగు చుండగా ఎదురుగాలి చే 
మందగించిన ఓడ వలె హనుమ వేగము తగ్గెను 

వప్లయయానం తు తం దృష్ట్వా సింహికా నామ రాక్షసీ 

యనసా చిన్తయా మూస ప్రవృద్ధా కాయ రూపిణీ 

అద్య దీర్హ్సస్య కాలస్య భవిష్యా మ్యు౭హమ్‌ ఆశితా 

ఇదం హి మే యహత్‌ సత్త్వం చిరస్య వశము ఆగతమ్‌ 

కామరూపియైన సింహిక నామ రాక్షసి ఆకాశమున పోవుచున్న హనుమను చూచి 
"ఆహా! చాలా కాలమునకు నాకు ఒక మహా జంతువు ఆహారముగా 
దొరకబోవుతున్నది" అని ఆలోచించి, హనుమ ఛాయను బట్టి హనుమను తన 
నోటిలోనికిలాగుకొనుచుండెను. క్రిందికి చూడగా సముద్రములో హనుమ ఒక 
మహాభూతమును చూచెను. సుగ్రీవుడు సముద్రములో నీడను బట్టి లాగెడి ఒక 
మహారాక్షసి గలదు అని చెప్పిన మాట జ్ఞప్తికి వచ్చి హనుమ శరిరమును 
ఒక్కసారిగా పెంచెను. కానీ అందుకు తగిన పరిమాణంలో సింహికారాక్షసి గూడ 
పాతాళ కుహూరమును బ్రోలు తన నోరును పెంచెను. వంటనే హనుమ తన 
శరిరమును సంకోచింప చేసి, దాని నోటిలో దూరి తన గోళ్ళలో దాని మర్మములను 
త్రుంచి మరల అంతరిక్షము చేరెను. హనుమ చేసిన ఈ కార్యమునకు సంతోషించి 
ఆకాశములోని భూతములన్నియు బాగు, బాగు అనెను. 

ఆధ్యాత్మిక మార్గములో పయనించువాడు విహిత కర్మలను ఆచరించవలెను. 
నిషిద్ధ కర్మలను పరిత్యజించి వలెను. శాస్త్రములో చెప్పని కర్మలను ఆచరించిన 


శ్రీరాముడు-యోగరహస్యము 
యడల అవి మనలను హింసించును. కావున అవి "సింహిక" అనబడును. సింహిక 
అనగా హింసించునది. నిషిద్ధ కర్మకు మనమెట్టు వశమగుదమో మనకే తెలియదు. 
చేయకూడదని తెలిసియు, చేయవలదను కొనుచునే దానికి వశమగుదుము. 
(ప్రస్తుత కాలములో మద్యపానము, ధూమపానం, జూదము ఇత్యాది). వశమైన 
తర్వాత గాని వశపడినట్లు తెలియదు. అట్టి కర్మలు తెలియకుండా ఆక్రమించుట 
- సింహిక నీడను బట్టి లాగుట. అందుకనే సురసను చంపకుండా వదిలిన హనుమ 
సింహికను చంపెను. 
హనుమానునిపై పడు సూర్యకిరణముల వలన తన నీడయే క్రిందనున్న 
సాగరముపై వ్యాపించెను. ఈ వర్ణన ద్వారా వాల్మికి యోగ మార్గములో ప్రాప్తించే ఒక 
ఛాయా సిద్ధిని మనకందించెను. ఉపనిషత్తులలో ఈ ఛాయా పురుషుడు అంగుష్ట 
మాత్ర పురుషుడుగా వర్ణింపబడినాడు. ఈ అంగుష్టమాత్ర పురుషుడు ఎంతో 
బలవానుడు మరియు త్రికాలదర్శి. "కఠోర ఉపనిషత్‌" లో "ఈశాన" అని 
తెల్చెనారు. 
శ్లో|| అంగుష్టమాత్ర పురుషో జ్యోతి రివా ధూయకః| 
ఈశానో భూత భవ్యస్య స ఎవాద్యసఉశ్వః। | 
ఈ ఛాయాపురుషుడు చాతుర్మాత్రాత్మక జగత్తున కతీతుడై, త్రికాలజ్ఞడై, 
త్రిలోకగామియై యుండును. 
శ్లో|| యనోజవనం మూరుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధియుతాం ఎవరిష్టం | 
వాతాత్మజం వానర యూధ ముఖ్యం, శ్రీరామదూతం శరణం ప్రపధ్యే]| 
మారుతమనగా దేశకాలములకు అతీతము. కాలమునకు అతీతమగుట వలన 
ఛాయాపురుషుడు ఇతరులకు కనిపించడు. తాను ఏ వస్తువును తాకినను, ఆ 
వస్తువు కూడా అదృశ్యమగును. ఎవరైతే ఈ ఛాయాపురుషుని ఉపయోగము 
నీచకార్యములకు వినియోగింతురో అతడు తన అధుపతనమును కొని 


275 


శ్రీరాముడు-యోగరహస్యము 


తెచ్చుకొనును. సాధనలో ఛాయాపురుష అవస్థ చాలా ఉత్కృష్టమైనది. 
అధఃపతనము చెందిన సింహికా రాక్షసి అవస్థయే వేదమున ఈ విధముగా 
వర్ణింపబడినది. 
య ఈ చకార్న సౌ అస్య వేదయ ఇద దర్శహిరుగిన్ను తస్మాత్‌, 
సమూధుర్యోమ్‌ నా పరివితో అంతర్బ్చహు ప్రజా నిరుతియా విచేశః 

(బు.వె1 164 32 ) 
అజ్ఞానముతో నున్న జీవి మాతృగర్భము ద్వారా అనేక జన్మలను ధారణ 
చేయును. జన్మలకు అతీతమైనను, సర్వజ్ఞమైనను, ఘోర కర్మలో పడి తానేమి 
చూచుచున్నదో ఏమి చేయుచున్నదో తెలియని అజ్ఞాన స్థితిలో యుండును. 
దేహము నాలుగు రకాలు. మొదటిది - ఎముకలు, మాంసము, మజ్జ, రక్షములో 
కూడుకొన్న "జడ దేహము". సుషుప్తావస్తలో సూక్ష్మ శరీరములో ఉండునది - 
"లింగ దేహము". ఇదియే ఛాయాపురుషుడు. భూత, భవిష్యత్‌, వర్తమాన 
కాలములకు, దేశకాలములకు అతీతము. తన యొక్క ఛాయవలే కనిపించే ఈ 
లింగ దేహము/శరిరము ను బంధనమున ఉంచి దాని ద్వారా సిద్ధులకు 
ఉపయోగించు సాధకుడు పతనము నొందును. హనుమాన రూప సాధకుడు ఇట్టి 
బంధనమున చిక్కుకొనడు. మూడవది లింగ దేహము కన్నను ఉన్నతమైనది - 
"కారణ దేహము". సంకల్ప మాత్రముననే కార్యము నెరవేరును. అంతకంటెను 
సూక్ష్మమైనది "మహాకారణ దేహము". ఈ సంసారమునకు కారణ బీజమైనది. 
యోగ వాసిష్టములో ఇట్టి అతివాహిక సూక్ష్మ దేహములో లిల (సరస్వతి 
దేవి భక్తురాలు), సరస్వతులు ఇద్దరు సమస్త బ్రహ్మాండములు తిరిగారని వసిష్ట 
మహర్షి చెపుతారు. సరియైన ఆధ్యాత్మిక మార్గములో పయనించువారు హనుమ 
వలె ఛాయాపురుషునకు అతీతముగా యుందురు. 


శ్రీరాముడు-యోగరహస్యము 
5-6 లంకలో హనుమ ప్రవేశయు 

సముద్ర లంఘనమున హనుమ చేసిన దుష్కర కార్యములు నాలుగు. అవి - 
నూరు యోజనముల సముద్రమును దాటి నీత జాడ కనుక్కొని ఎనకకు రాగలనని 
సంకల్పించుకొనుట, మైనాకుని సగౌరవ విశ్రాంతిని సున్నితముగా 
తిరస్కరించుట, సురసను జయించుట మరియు సింహికను చంపుట. ఈ 
నాలుగు నాలుగు లక్షణములు. 1 ధృతి: సర్వ వ్యాపారములను ఆత్మోన్ముఖం 
చేయుట, 2 దృష్టి: దేనిని పొందవలెనో దాని యందే దృష్టి తప్ప ఇతరములపై 
ఉండకుండుట. 3 మతి: ఆచరించ వలసిన కర్మలను ఆచరించుతూ బంధనమున 
పడకుండా "ఆత్మస్వరూప జ్ఞానము" ఉండుట. 4 దాక్ష్యము: నిషిద్ధకర్మ 
త్యాగము. ఇట్లు హనుమ ఈ నాలుగు లక్షణములతో సముద్రమును 
లంఘించినట్టే ఆధ్యాత్మిక మార్గములో పయనించువారు ముందుకు సాగుటకు ఈ 
నాలుగు ఆవశ్యకములు అని ఈ వృత్తాంతము సూచించును. 

సూర్యాస్తమయ సమయమునకు, హనుమ నూరు యోజనముల సముద్రమును 
దాటి త్రికూట పర్వత శిఖరమున నిలిచి లంకను చూచెను. పరాక్రమశాలి అయిన 
హనుమ ఇటువంటి నూరు యోజనములు ఎన్నియైనను అవలిలగా దాటగలను 
అని హనుమ భావించెను. సాధన చేయువానికి ఇట్టి స్థితి ఆవశ్యకముగా 
నుండవలెను. ఆసనము పైనుండి ప్రాణాయామాదులు చేసి లేచిన తర్వాత 
శరీరము కానీ, మనస్సు కానీ బడలిక చెందరాదు. ఇంకను ఎంతకాలము చేసినను 
చేయగలనన్నట్లు ఉత్సాహము ఉండవలెను. ఇది కలుగు వరకు సాధన పూర్తి 
కాదు. అచ్చటి నుండి లంకా నగర శోభను, అచ్చటి రక్షణ వ్యవస్థను నిశితంగా 
పరికించి లంకా నగరమును జయించుటలోని పెక్కు ఉపాయములు ఆలోచించెను. 
ముందుగా నీతమ్మక అన్వేషణ చేయవలెనని, అందుకు రాత్రి సమయమే 
సరియైనదని, అందుకు సూక్ష్మ రూపమున లంక నగరములో ప్రవేశించ వలెనని 


277 


శ్రీరాముడు-యోగరహస్యము 


నిర్ణయించు కొనెను. నెమ్మదిగా లంకానగర ద్వారము వద్దకు వచ్చెను. అప్పుడు 
హనుమను కామరూపిణియగు లంక అడ్డగించెను. హనుమ లంకలో నీఎవ్వరివన 
అహాం రాక్షస రాజస్య రావణస్య మహాత్మనః 

ఆజ్ఞా ప్రతీక్షా దుర్దర్షా రక్షామి నగరీ మిమాం 

అహం హి నగరీ లంకా స్వయమేవ ప్లతంగయ 

సర్వతః పరిరక్షామి హత త్తే కథితం యయా 

రాక్షస రాజైన రావణుని ఆజ్ఞను పాలించుతూ నేను ఈ లంకా నగరమును కాపాడు 
చున్నాను. నన్ను ధిక్కరించి ఇందు ప్రవేశింంచలేవు అనెను. అందుకు సౌమ్యముగా 
హనుమ, లంకలో .. "లంకానగర శోభను పరికించి ఎడలెదను" అనెను. కానీ లంక 
తనను జయించనిదే నగరములో ప్రవేశించుట అసాధ్యము అని చెప్పుటలో 
హనుమ ఆడుది కదా యని ఎక్కువగా కోపము తెచ్చుకొనకుండా కొద్దిపాటి 
కోపముతో పిడికిలితో గద్దెను. దానికే నిశాచర, హనుమతో "నన్ను 
అనుగ్రహింపుము. నీచే ఓడింపబడితిని గాన బ్రహ్మ వర ప్రభావము వలన 
రాక్షసులకు కీడు కల్లు సమయము ఆసన్నమైనది. హాయిగా నీతమ్మను ఎతుకు 
కొనుము" అని చెప్పెను. ఇక్కడ వాల్మికి "అహం" అని రెండుమార్లు ప్రయోగము 
చేసినారు. ఈ 'అహం' దేహాత్మాభిమానాన్ని, అహంకారమును సూచించును. ఇట్టి 
అహంకారమును జయించిన నాడే మనసులోని వాసనలు, చిత్తవృత్తులు నసించి 
సీతమ్మ దర్శనమగును. హనుమ లంకను జయించి ద్వారము గుండా కాకుండా 
ప్రాకారమును దాటి శత్రువుల తలపై మోపినట్లు తన ఎడమ పాదమును హనుమ 
ముందుగా పెట్టి లోనికేగంను.  (అద్వారేణ మహాబాహుః ప్రాకార 
భు౭భిపుష్టుబే) (గ్రామం వా నగరం వాపి, పత్తనం వా పరస్య హి, విశేవాతి 
సమయే సౌయ్య, న ద్వారేణ విశేనృప. ప్రయాణ కాలే చ గృహప్రవిశే, వివాహ 
కాలే౮ పి చ దక్షిణాంట్రువు, కృత్వాగ్రతః శత్రుపుర ప్రటేశే, వాయంనిదద్యా 
చరణం నృపాలా. ఓ రాజా! శత్రువు యొక్క గ్రామమును గాని, 


శ్రీరాముడు-యోగరహస్యము 
నగరమునుగాని, పట్టణమును గాని విశేష సమయమున ముఖ్య ద్వారము నుండి 
ప్రవేసింపరాదు, ప్రయాణము చేయుచున్నప్పుడు, గృహప్రవేశ సమయమున, 
వివాహ కాలము నందు కుడికాలు ముందుంచాలి. శత్రుపురమున 
ప్రవేశించునప్పుడు ముందుగా ఎడమ కాలు మోప వలెను. ఇది బృహస్పతి 
వచనము. ... నీతి శాస్త్రము.) 
5.7 రావణ అంతఈపురమున హనుమ ప్రవేశించుట 
హనుమ లంకానగరములో అనేకమైన భవనములను, పతివ్రతలగు స్త్రీలు వారి 
భర్తలలో నిదురించుటను, ప్రియురాండ్రపై తమ హస్తములు వేసిన స్త్రీలను, 
అనేకమైన పరిశుద్ధ స్వభావులు, మహానుభావలు, సుప్రభావలు, కాంతిమతులు, 
లజ్ఞావతులు, ప్రియుల ఒడిలో కూర్చున్నవారు, బంగారు కాంతుల గలవారు, 
మేలిముసుగు లేనివారు ఇలా అనేకమైన స్త్రీలను చూచెను. తరువాత రావణ 
అంతఃపురములోను వారి మంత్రుల భవనములలోను సీతకై ఎదికెను. కానీ 
ఎచ్చటను కానరాలేదు. ఇంతకు మునుపు తాను సీతను చూడలేదు కావున, 
హనుమ తన మనస్సున సీతాదేవి యొక్క ఊహాచిత్రమును నిర్మించుకొనను. 
వాస్తవముగా పదునారు కళలలో గూడి చంద్రుని వలె భాసిల్లు సీతాదేవి, శ్రీరాముని 
ఎడబాటు వలన విదియ చంద్రుని వలె కాంతిహీనమై, ధూళిధూసరితమై, 
రావణుని వాగ్భాణముల గుర్తులు ఆమె ముఖ కవళికపై యుండును. అట్ట జానకిని 
ఎంత ఎదికినను తరుణీమణులలో కానరాకుండెను. పిమ్మట హనుమ మేఘము 
వలె మహోన్నతమైన పుష్పక విమానమును దర్శించెను. 
తత స్తదా బహు ఎధ భాఎతా౭౭త్మనః 
కృతా౭౭త్మనో జనక సుతాం సువర్త్మనః 
అపశ్యతో౭భవ ద౭తి దుఃఖితం యనః 
సుచక్షుషః ప్రవిచరతో మహాత్మనః 


279 


శ్రీరాముడు-యోగరహస్యము 


ఈ విధముగా అనేకవిధములుగా నిశిత బుద్ధిలో ప్రయత్నమూ చేసినను నీత జాడ 
కాన రాకపోయేసరికి హనుమ మిగుల దుఃఖితుడు అయ్యెను. తరువాత 
నెమ్మదిగా రావణుని నిజ అంతఃపురమును చేరుకొన్నాడు. అందు రావణుడు 
అపహరించి తెచ్చిన కన్యలు, రావణుని పత్నులు, పానముచే అలసి యున్న స్తీ 
రత్నములు ఇలా అనేక మంది కనబడిరి. వారి మధ్య రావణుడు నక్షత్ర రాజు వలె 
యున్నాడు. 

గౌరీం కనక ఎర్జా౭౭భామ్‌ ఇష్టామ్‌ అన్లః పురేశ్వరీమ్‌ 

కపి ర్మన్లోదరీం తత్ర శయానాం చారు రూపిణేమ్‌ 

స తాం దృష్ట్వా యహాబాహు ర్భూషితాం మూరుతా౭౭త్మజః 

తర్కయా మూస సీతేతి రూప యౌవన సంపదా 

హర్షేణ మహతా యుక్తో ననన్చ హరియూథపః 

ఆస్ప్రోటయా మూస చుచుమ్చు పుచ్చం, 

ననన్ద ఇక్రీడ జగౌ జగాయ 

స్తమ్మూన్‌ అరోహన్‌ నిపపాత భూమూ, 

నిదర్శ్భయన్‌ స్వాం ప్రకృతిం కపినామ్‌ 

అక్కడ శయ్యపై పరుండి బంగారు రంగును పోలిన స్త్రీ మూర్తిని (రావణుని పట్ట 
మహిషి అయిన మండోదరి) చూసి హనుమ సీతమ్మ అనుకొని భ్రమపడి కోతి 
చేష్టలు చేసెను. ఆనందముతో హనుమ జబ్బలు, తొడలు చరచుకొనెను. తోక 
ముద్దుపెట్టుకొనెను. పాటలు పాడెను. నృత్యము చేసెను. స్తంభములెక్కి 
దుమికెను. ఈ విధముగా సంతోషములో పిల్లవాని చేష్టలు చేసెను. తరువాత 
ఖుద్దిశాలియైన ఆ మహాకపి భర్తని ఎడబానసిన నీత ఇలా సర్వాలంకారణ 
భూషితయై నిదురించదు, ఈమె నీత కాదని వేరొక వనితయని అని 
నిశ్చయయమునకు వచ్చియుండెను. ఈ విధముగా అనేక మంది స్త్రీలను చూచినను 


శ్రీరాముడు-యోగరహస్యము 
సీత జాడ లేదు. ఈ విధముగా అనేకమైన భంగిమలలో స్త్రీలను చూచుటచే ధర్మ 
భంగమయ్యెనని ఒకింత చింతించెను. మరల తేరుకొని ... 

భునో హి హేతుః సర్వేషామ్‌ ఇన్టియాణాం ప్రవర్తనే 

శుభా౭శుభా స్వ౭ఎస్తాసు తచ్చ మే సువ్యవస్టితము 

మనస్సే కదా సర్వేంద్రియములను ప్రవర్తింపజేయుటలో కారణమైనది. కానీ నా 
మనస్సు నిలకడగా, ఎటువంటి వికారములు లోనుకాకుండా యున్నది. 
అయినను స్త్రీని ఎతుకుటకు స్త్రీ సమూహములోనే ఎతకాలి కదా! అనుకోని తాను 
ధర్మ బభ్రష్టుడు కాలేదు అనుకొనెను. మరల ధైర్యము తెచ్చుకొని అనేకమైన 
లతాగ్భృహములు మొదలుగా(గలవి ఎతుకుచుండెను. 

అనిర్వేదః శ్రియో మూలమ్‌ అనిర్వేదః పరం సుఖమ్‌ 

అనిర్వేదో హి సతతం సర్వా౭ర్దేషు ప్రవర్తకః 

కరోతి సఫలం జంతో:కర్మ య త్రత్‌ కరోతి సః 

తస్మాత్‌ అనిర్వేద కృతం యత్నం చేష్టేహ యుత్తయం 

సర్వ విధముల అభివృద్ధికి నిర్వేదము లేకుండుటయే. ఉత్సాహము 
కలిగియుండుట ఐశ్వర్యమునకు మూలము. ఉత్సాహమే ఉత్తమ సుఖము. 
నిరుత్సాహవంతుడు కానివాడి అన్నిపనులను ఆరంభింపగలడు. కావున 
ఉత్సాహములో మరల ఏయే ప్రదేశములలో శ్రద్ధ చూపలేదో ఆయా ప్రదేశములలో 
ఎతుకుటకు హనుమ నిశ్చయించుకొనెను. 

5-ఠి సీత కొరకై అశోక వనములో ఎతుకుటకు హనుము ఆలోచన 

హనుమ మరల  పానశాలలను, పుష్పగృహయములను, _ చిత్రశాలలను, 
క్రడాగృహములను, ఇంటిపెరటి తోటలను, అవాంతర వీధులను, 
భూమిగృహములను, చతుష్పద మండపములను, ఊరికి దూరముగా స్వైర 
విహారమునకై నిర్మింపబడిన గృహములను ఎదికెను. సీత కానరాక పోయేసరికి 


281 


శ్రీరాముడు-యోగరహస్యము 


మరల దుఃఖితుడయ్యిను. అప్పుడు హనుమ దిగులుతో రావణుడు సీతను 
తీసుకొచ్చే సమయములో సముద్రములో జారి పడిఫోయినేమో, లేక హృదయగతి 
ఆగిపోయినదా, లేక సీత తనంతట తానే ప్రాణములు తీసుకోలేదు కదా, లేక 
రాక్షసులచే భక్త్షింప బడి యుండునా, లేక ఎచ్చటవైనను బంధించి యుండునా, 
అని నిర్వేదము చెంది సీతమ్మను చూడకుండా కిష్కింధకు ఎల్లి అందరిని బాధ 
పెట్టి వారి మరణమునకు కారణము కాజాలను అని నిశ్చయించుకొని 
ఆత్మత్యాగమునకు సిద్ధపడెను. అందుకు వానప్రస్థుడనై దొరికినది తింటూ 
యుండెదను, లేదా సాగర ప్రాంతమున చితిని ఏర్పరుచుకొని ప్రజ్వరిల్లుచున్న 
పవిత్రాగ్నిని(అరణిని మధించుట వలన కలిగిన అగ్ని) చేరెదను, లేదా 
ప్రాయోపటేశము చేసి శరిరామును పశుపక్ష్యాదులకు ఆహారముగా వదులుదును, 
లేదా నీటిలో ప్రవేశించి ప్రాణములు వదులుదును. ఇట్టివి మహర్షులు కూడా 
అంగీకరించారు కావున దోషము కాదు. ఈ విధముగా పరిపరి విధములుగా 
ఆలోచన చేసెను. ఇంతలో హనుమ మరల తెలివి తెచ్చుకొని .. 

వినాశే బహలో దోషా జువన్‌ భద్రాణి పశ్యతి 

తస్మాత్‌ ప్రాణాన్‌ ధరిష్యామి ధ్రువో జువిత సంగయః 

చనిపోయినచో ఎన్నో దోషములు సంభవించును. బ్రతికి యుండిన సుఖములు 
బడియ వచ్చును. అందువలన ప్రాణములు ధరించి యుందును అని 
నిశ్చయించుకొనెను. (ఈ సూక్తి లోకోపకారమైన మహోపదేశము కనుక ఎవ్యరును 
ఎట్టి పరిస్థితులలోను ఆత్మహత్యకు పాల్పడరాదు). యోగ వాసిష్టములోని 
చూడాలోపాఖ్యానములో వసిష్ట మహర్షి రాఘవునికి చెపుతూ జీవునికి సత్వ 
శేషము అంటే ప్రారబ్ద కర్మ లో ఇంకా శేషించిన భాగము ఉంటే, అప్పుడు జీవుడు ఆ 
కర్మ నివృత్తి చేసుకోవడానికి మరొక జన్మ ఎత్తాలి. అందువలన శేషించిన కర్మ 
పూర్తి అయ్యే వరకు జీవించాలి. కావున ఆత్మ హత్య దోషమని అర్ధము. 
ఈవిధముగా ఆలోచన చేయగా హనుమకు దూరంలోని అశోక వాటిక కనబడెను. 


శ్రీరాముడు-యోగరహస్యము 
అనంతరము ధైర్యశాలియైన మారుతి తన పరాక్రమమును ప్రకటించుకొనుచు 
ఇట్లు ప్రకటించుకొనెను. రావణుని హతమార్చి నా పగ తీర్చుకొనెదను. 
అధవా.. రావణుని సముద్రము మీదుగా ఎత్తుకొనిపోయి పశువును అగ్నికి (ఇమం 
పశుపతే ఆద్య బద్నామ్యజ్ఞ .. తైత్తరియ సంహిత) ఆహుతి సమర్పించినట్లు 
వీనిని శ్రీరామునికి అర్చించెదను. చివరగా అశోకవనమును గాలించుటకు 
ఉద్యుక్తుడు అవుతూ ధ్యానమగ్నుడాయిను. (ఈ ధ్యాన శ్లోకము నిత్యము ప్రార్ధన 
శ్లోకముగా చదువుకొనదగినది గా గమనించగలరు). 

నమో౭స్తు రానూయ సలక్కణాయ 

దేఖ్య చ తస్యై జనకా౭౭త్మజాయై 

నమో౭స్తు రుద్దే నృ యయా౭నిలేభ్యో 

నమో౭స్తు చన్హా౭ర్క మయరుద్ధణిభ్యః 

ఇట్లు ప్రార్ధించి శరీరమును చిన్నదిగా చేసుకొని సమస్త దేవతలు సిద్ధిని 
ఒసగవలసినదిగా ప్రార్థించుచున్నాడు. 

సిద్ధిం మే సంవిధాస్యన్తి దేవాః సర్షిగణా స్త్విహ 

బ్రహ్మా స్వయయ్యూ ర్భగబాన్‌ దేవా శైవ దిశన్తు ము 

సిద్ధిము అగ్ని శ్చ వాయు శ్చ పురుహూత శ్చ వజ్జభృత్‌ 

వరుణః పాశహస్త శ్చ సోయా౭౭దిత్యా తథైవ చ 

అశ్వినౌ చ ముహాత్మానౌ యరుతః శర్వ ఎవ చ 

సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవ యః ప్రభుః 

దాస్యన్తి యయ యే చా౭న్యే అదృష్టాః పథి గోచరాః 

అప్పుడు హనుమ అశోక వనములో దూకెను 


283 


శ్రీరాముడు-యోగరహస్యము 


5-9 హనుము సీతను గుర్తించుట 

హనుమంతుడు బలముగా కదపబడగా వృక్షముల నుండి ఆకులు, పూలు, పండ్లు 
పూర్తిగా రాలిపోయి బోసిపోయిన చెట్లు జాదములో పూర్తిగా ఓడిపోయి 
వస్త్రాభరణములను సైతము కోల్పోయిన జూదరి వలె యున్నవి. "నిర్దూత పత్ర 
శిఖరాః శీర్ణ పుష్ప ఫల ద్రుతూః నిక్షిప్త తన్త్రా౭౭భరణా ధూర్తా ఇవ పరాజితాః "' 
(జూదరులు మిక్కిలి వ్యసనమునకు లోనగుదురు. వారు వివేక భ్రష్టులై 
అమూల్యమైన వస్తువులను, తుదకు తమ వస్తుములను కూడా జూదము నందు 
ఫణముగా పెట్టుదురు. వాటిని ఓడిపోయినను సిగ్గు పడరు. ధర్మరాజు కూడా ఇట్టి 
వ్యసనపరుడై తన రాజ్యమును, చివరకు భార్యను కూడా జూదములో 
ఓడిపోయినాడు. కావున జూదమాడుట ప్రమాదకరం). హనుమ అక్కడ ఆకులలో 
దట్టముగా యున్న ఒక శింశుపా వృక్షము నెక్కి అటునిటు కలయ చూచెను. 
అప్పుడు అచట మలినమైన వస్త్రమును ధరించి, ఉపవాసములలో కృశించి, 
దీనురాలై రాక్షస స్త్రీల మధ్యలో ఉన్న స్త్రీయూర్తిని గాంచెను. జ్వాజ్వాల్య 
మానముగా ప్రకాశించుచున్న అగ్నిజ్వాలను పొగ కమ్మేసినప్పుడు దానికాంతి 
స్పష్టముగా గోచరించదు. అట్టి స్త్రీ మూర్తిని గుర్తించవలెను. (ఇప్పుడు హనుమ 
యుక్తియుక్తముగా తర్కించుకొని ఆమెను గుర్తించుటకై యత్నము 
చేయుచున్నాడు). ఆమె మలినమైన ఒకే ఒక వస్తుమును ధరించి యుండెను. 
దుఃఖియై దీనావస్థలో యున్నది. జడగట్టిన ఆమె కేశపాశము నల్లత్రాచును బోలె 
కటిప్రదేశము వరకును బ్రిలాడుచుండెను. బుష్యమూక పర్వతము మీదుగా 
ఎళ్లుచున్నప్పటి అంగన రూపురేఖలే ఈమె యందు గోచరించుచున్నవి. ఈమె 
తన శోభలచే పున్నమినాటి ఎన్నెలవలె అందరికి ఆహ్లాదము కలిగించునట్టున్న ది 
కావున ఈమె సీతయ అయి ఉండవచ్చు. ఈ విధముగా సీతను చూచి హనుమ 
ఎంతయో సంతసించెను. ఈమె కొరకే శ్రీరాముడు వాలిని సంహరించెను. నేను 
సముద్రమును దాటి లంకానగరమును చూచితిని. ఇక శ్రీరాముడు సముద్ర 


శ్రీరాముడు-యోగరహస్యము 
పరిబేష్టితమగు ఈ భూమండలమునే కాదు, జగత్తునంతయు తలక్రిందులు 
చేసినను సమంజసమే. (రాజ్యం వా త్రిషు లోకేషు సీతా వ జనకా౭౭త్మజా, 
త్రైలోక్య రాజ్యం సకలం సీతాయా నా౭౭ప్ప్నుయాత్‌ కలామ్‌.14). రాముని 
యందు ప్రీతిచే తన శరీరమును నిల్చుకొని యున్నది (నైషా పశ్యతి రాక్షస్యో 
నేమూన్‌ పుష్ప ఫల ద్రుమూన్‌ ఎక స హృదయా నూనం రామమ్‌ 
ఏవా౭నుపశ్యతి 25). హనుమ సీతను స్పష్టముగా చూడగోరి దృష్టిని అటు 
ప్రసరింప చేసెను. అప్పుడు ఆయనకు ఆ సమీపముననే భయంకరాకారమైన 
అనేకమైన రాక్షస స్త్రీలు కనబడిరి. వారు ఎలా ఉన్నారంటే .. 

ఏకా౭క్షీమ్‌ ఎక కర్ణాం చ కర్ణ ప్రావరణాం తథా 

అకర్ణాం శంకు కర్ణాం చ వుస్తకో చృ్వాస నాసికామ్‌ 

అతి కాయో త్తమూ౭౦గీం చ తను దీర్హ శిరో ధరామ్‌ 

ధ్వస్త కేళశిం తథా౭శేశీం కేశ కర్చుళ ధారిణమ్‌ 

లము కర్ణ అలాటాం చ అత్బూదర పయోధరామ్‌ 

లమ్మూష్టీం చిబుకౌష్టం చ లమ్మా౭౭స్యాం అమ్ము జానుకామ్‌ 

హస్వాం దీర్హాం చ కుబ్బాం చ వికటాం వాతునాం తథా 

కరాలాం భుగ్న వస్తాం చ పింగా౭క్షీం వికృతా౭౭ననామ్‌ 

ఎకృతాః పింగళా: కాలీ: క్రోధనాః కలహ ప్రియాః 

కాలా౭౭యస యహా శూల కూట యుద్దర ధారిణేః 

వరాహ మృగ శార్దూల యహివా౭జ౭శివా యుఖిః 

గజో ష్ట్ర హయ పాదా శ్చ నిఖాత శిరసో౭పరాః 

ఏక హస్తైక పాదా శ్చ ఖర కర్ణ్య౭శ్వ కర్ణికాః 

గోకర్షీ ర్హస్తి కర్ణీ శ్చ హరి కర్ణీ సథా౭పరాః 

అనాసా అతి నాసా శ్చ తిర్య జ్నాసా వినాసికాః 


285 


శ్రీరాముడు-యోగరహస్యము 


గజ సన్నిభ నాసా శృ అలాటో చ్చ్యాస నాసికాః 

హస్తి పాదా ముహా పాదా గో పాదాః పాద చూళికాః 

అతిమూత్ర శిరో గ్రీవా అతియాత్ర కుచోదరీః 

అతిమాత్రా౭౭స్య నేత్రా శ్చ దీర జిహ్వా నఖా స్తథా 

అజా ముఖి ర్హస్తి ముఖి ర్లో యుఖః సూకరీ యుఖిః 

హయో ష్ట్ర ఖర వక్తా శ్చ రాక్షసీ ర్లోర దర్శనాః 

శూల ముద్దర హస్తా శ్చ క్రోధనాః కలహ ప్రియాః 

కరాళా ధూస్ర్రు కేశి శ్చ రాక్షసీ ర్వికృతా౭౭ననాః 

పిబన్తి సతతం పానం సదా మూంస సురా ఫ్రియాః 

భూంస శోణిత దిగ్గా౭ంగీ ర్మాంస శోణిత భోజనాః 

తా దదర్శ కపి శ్రేట్లో రోయ హర్షణ దర్శనాః 

ఈ విధముగా హనుమ సీతను గుర్తించుటలో రాత్రి గడచి వేకువ జాము అయ్యెను. 
ఈమె దుఃఖమును తొలగించుటకు ఏమి చేయవలెనని ఆలోచింప సాగెను. 
అజ్ఞానము ఆవరించి సద్వస్తువగు ఆత్మ కనబడకుండా చేయు జన్మయి రాత్రి. 
5-10 రావణుడు అశోక వాటికకు తచ్చుట 

మంగళకరమైన చతుర్వాద్య ధ్వనులచే వేకువనే మేల్కొన్న ప్రతాపశాలియైన 
రావణుడు కామ వికారముచే సీతాదేవిని చూచుటకు అశోక వనమున ప్రవేశించెను. 
అప్పుడు హనుమ ఆకుల మధ్య నక్కి పరికించి చూచుచుండెను. అప్పుడు 
సీతాదేవి తొడలలో ఉదరమును, బాహువులలో వక్షస్థలమును కప్పుకొని 
(ముడుచుకొని ఏడ్చుతూ కూర్చొనెను. (ఆచ్చా ద్యోదర యూరుభ్యాం 
బాహుభ్యాం చ పయోధరౌ, ఉపవిష్టా విశాలా౭క్టీ రుదన్త వరబర్జిన). బైబాహికో 
విధిః స్త్రీణాం బొపనాయనికః స్మృతః అను స్మృతి వాక్యమును అనుసరించి 
స్త్రీలకు వివాహము పునర్జన్మ. వివాహ సంస్కార ఫలితముగా సీత ఇక్ష్వాకు 
వంశమున మెట్టినది. రావణుడు నీతను చూచి "నీతా నీవు భయపడనవసరము 


శ్రీరాముడు-యోగరహస్యము 
లేదు. స్వధర్మో రక్షసాం భీరు సర్వథైవ న సంశయః గయనం వా పర స్త్రీణాం 
హరణం సంప్రయథ్య వా, ఏవం చైత ద౭కామూం చన త్వాం స ఎిక్కౌమి భయైథిలి 
కాయం కామః శరీరే యే యథా కాయం ప్రయర్తతావు బలాత్కారముగా పరస్త్రీలను 
పొందుట రాక్షసులమైన మాకు స్వధర్మము. (మరి అయితే మానవ కాంతయైన 
సీత ధర్మములకు విలువ ఈయక పోవడంలో రావణుని నీచ ప్రన్రుతిని 
తెలియజేస్తుంది. మన ధర్మము అనుసరిస్తూ పర ధర్మములను గౌరవించాలి. 
ప్రస్తుత కాలంలో ఇది పాటించబడుట లేదు. మిక్కిలి శోచనీయం) అయినను నేను 
కామాతురడను, కానీ బలాత్కారముగా నిన్ను తాకను. ఓ మైథిలి! నీవు 
అనేకమైన దివ్యమైన సుగంధములు, వస్త్రములు ధరించి నన్ను చేరుము". ఈ 
విధముగా అనేక విధములుగా రావణుడు తన పరాక్రమమును చూపి, 
ప్రలోభములను పెట్టి సీతను తన వైపుకు త్రిప్పుకొనుటకు ప్రయత్నము చేసెను. 
5.11 సీత రావణునికి హితవు పలుకుట 

ఆ రాక్షసుని మాటలకు దుఃఖార్తియై, దీనురాలై శ్రీరాముని తలంచుతూ ఒక గడ్డి 
పరకను అడ్డుపెట్టుకొని ఇట్లు పలికెను. "నా నుండి మనసును మరల్చుకొని నీ 
వారిపై మనసును నిలుపుకొనుము. పాపము చేసినవాడు సిద్ధిని కాంక్షించుట ఎంత 
అయుక్తమో నీవు నన్ను కాంక్షించుట అంత అయుక్తము. 

ఆత్మానమ్‌ ఉపమూం కృత్వా స్వేషు దారేషు రయ్యతామా 
అకృతా౭౭త్మానమ్‌ ఆసాద్య రాజానమ్‌ అనయే రతమ్‌ 

సమృద్దాని వినశ్యన్తి రాష్ట్రాణి నగరాణి చ 

మిత్రమ్‌ బెపయికం కర్తుం రామః స్థానం పరీప్సతా 

వధం చా౭నిచ్చతా ఘోరం త్వయా౭సౌ పురుషర్షభః 

ఎదిత స హి ధర్మజ్ఞః శరణాగత వత్సలః 

తేన బ్రైత్రీ భవతు తే యది జువితు మిచ్చసి 


287 


శ్రీరాముడు-యోగరహస్యము 


పరుని భార్యను అనుభవించవలెనని కోరిక కలిగినప్పుడు ఒక్కసారి తన 
విషయమున గూడ నా భార్యను వేరొకడు బలాత్కరించి చెరబట్టినచో 
ఎట్టుండును? ఆలోచించుకొనుము. ధృడ మనస్కుడు కాక పాపకార్యములను 
ఆచరించు రాజును పొందినచో ఎంతటి సమృద్ధములైన రాజ్యములు నశించక 
మానవు. లోకములో నిలకడ కావాలని కోరినచో రామునిలో మైత్రి చేసికొనుము. 
ఘోరమైన చావు చావకుండుటకైనను రామునిలో మైత్రి చేసికొనుము. 
రావణునకు సీతమ్మ చేసిన ఈ ఉపదేశము సంసారులకు అందరికి ఉపదేశమే. ఇట్లు 
పలికిన నీత వాక్కులను విని రావణుడు కోపములో .బ్రతిమాలుచున్న కొలది 
స్త్రీకి చులకన యగును. నీపై కల్గిన కామముచే నా కోపమును ఆపి వేయుచున్నది. 
ఎాయః కాయో యనువ్యాణాం యస్మిన్‌ కిల నిబధ్యతే 

జనే తస్మిం స్త్వ్వ౭నుక్రోశః స్నేహ శ్చ కిల జాయతే 

ఏ మనుజులపై కామము కలుగునో ఆ మనుజులు శిక్టింఏదగిన వారైనను వారిపై 
దయా స్నేహములు కలుగును. నీవు నన్నాడిన పరుష వాక్యములకు నిన్ను 
క్రూరముగా సంహరింపవలసి యున్నది సీతా! నీకు సంవత్సరము గడువు 
ఒసగితిని. ఇంకా నీకు రెండు మాసములు మాత్రమే వ్యవధి యున్నది. అప్పటికి 
నీవు నన్ను అంగీకరింపనివో నిన్ను నాకు ప్రొద్దుటి భోజనమునకు 
వినియోగింతురు అని పరుషముగా మాట్లాడి ఎడలిపోయిను. తరువాత రాక్షస 
స్త్రీలు, సీతకు నయానా, భయానా అనేక రకములుగా రావణుని పొందమని 
నచ్చచెప్పుటకు ప్రయత్నము చేసిరి. కానీ సీత వారి మాటలను నిరాకరించెను. 
అశోక వృక్షముపై యున్న హనుమ వీరి మాటలను నిశ్చలముగా వినెను. 

5-12 త్రిజట స్వప్నము 

సీతాదేవి ఆ రక్కసుల మాటలకు మిగుల పరితాపము చెందుచు .. 

హా రామేతి చ దుఃఖా౭౭ర్త్హా పున రా అక్మణేతి చ 

హా శ్వశ్రు యము కౌసల్యే హా సుమిత్రేతి భామిని 


శ్రీరాముడు-యోగరహస్యము 
లోక ప్రవాదః సత్యో౭యం పణితైః సముదా౭౭హృతః 

అకాలే దుర్లభో మృత్యుః స్త్రియా వా పురుష స్య బా 

య త్రా౭హ మేవం క్రూరాభి రాక్షసీభిః: ఇహా౭ర్దితా 

జువామి హీనా రామేణ యుహూర్తమ్‌ అపి దుఃఖితా 

ధిగ్‌ అస్తు ఖలు మూనుష్యం ధిగి అస్తు పర వశ్యతామా 

న శక్యం యత్‌ పరిత్యక్తువు ఆత్మ చృన్దేన జువితమా 

సీతాదేవి రామా, లక్ష్మణా, కౌసల్యా, సుమిత్రా అనుచు దుఃఖించెను. స్త్రీ, 
పురుషులలో అవ్వరికైనను తాము కోరుకొన్నప్పుడే మరణము సంభవించదు 
అను ప్రాజ్ఞుల మాట సత్యము. ఇట్టి రాక్ష స్త్రీలచే బాధింపబడుతూ ఒక్క 
క్షణమైనను జీవించి యుండరాదు. మరల స్వస్థత తెచ్చుకొని నా జీవితము 
శ్రీరాముని అధీనములోనిది కావున ఈ జీవితమును త్యజంచుటకు నాకు 
అవకాశము లేదు". ఈ విధముగా జానకి అధోముఖియై నిరంతరము కన్నీరు 
కార్చుచు విలపించుచుండెను. అప్పుడు ఆ రాక్షస స్త్రీలలోని త్రిజట తనకు 
కలిగిన స్వప్న వృత్తాంతము చెపుతూ శ్రీరాముని విజయము, రాక్షసుల వినాశనం 
సూచించింది అని చెపుతుంది. 

చన్ద్ర సూర్యా యయా దృష్టా పాణిభ్యాం పరిమయార్దతి 

తత స్తాభ్యాం కుమూరాభ్యామ్‌ ఆస్టిత స గజోత్తమః 

సీతయా చ విశాలా౭క్ష్యా అంకాయా ఉపరి స్థితః 

పాణ్బు రర్గభ యుక్తేన రథే నా౭ష్ట యుజా స్వయమ్‌ 


17 మానవ జన్మను ఇచ్చినది భగవంతుడు, కావున ఇది భగవధీనమైనది. కావున జీవితమును త్యజించుటకు ఎవ్యరికిని 
అధికారములేదు కావున ఎవ్వరును ఆత్మహత్యకు పాల్పడరాదు. 


289 


శ్రీరాముడు-యోగరహస్యము 


ఆ స్వప్నములో ఏనుగు అంబారిపై శ్రీరామునిలో గూడి సీత ఊరేగుచుండగా, సీత 
తన పతి యొడినుండి లేచి సూర్యచంద్రులను సృృశించుచుండుట చూచితిని. 
(ఆదిత్య భుండలం బాతు, చంద్రయండలం మేన బా] స్వప్నే గృహ్హతి 
హస్తాభ్యాం రాజ్యం సంప్రాప్నుయాసన్మహాత్‌|| ఆరోహణం గోవృషకుంజరాణాం 
ప్రాసాదశైలార్ర నానస్ఫుతినాం| స్వప్నమున _ సూర్యమండలముగాని, 
చంద్రమండలముగాని తన చేతులలో స్పృశించిన మహారాజ్యము ప్రాప్తించును. 
ధ్రువమండలము, శైలాగ్రమునకు చేరుకొనుట, గజారోహణము తప్పకుండ 
సంపదలు కల్లును). త్రాగుచు, యెర్రని వస్త్రములు ధరించి, నూనె పూయబడిన 
దేహముతో గన్నేరు దండలు దాల్చి పుష్పకముపై నుండి రావణుడు 
పడిపోవుటను స్వప్నములో గాంచితిని. (బలి పశువు మెడలో గన్నేరు దండలు 
అలంకరించుట ఆచారము). శ్రీరాముడు దివ్యమైన పుష్పక విమానమును ఎక్కి 
ఉత్తర దిశకు సీతాలక్ష్మణ సమేతుడై ఎళ్లెను. (ఈ విషయము అనంతరము 
శ్రీరాముడు అయోధ్యకు రాజుకాగలడని సూచిస్తున్న ది).రావణుడు శిరోముండనం 
గావించుకుని, నల్లని వస్తుములు ధరించి, నూనె త్రాగుచు, పిచ్చివాడివలె 
గాడిదలు కట్టిన రథముపై దక్షిణ దిశకు ఎడలెను. రావణుని సుతులు, 
కుంభకర్ణుడు నూనె పూసిన దేహములలో దక్షిణ దిశకు ఎడలిరి. ఒక్క విభీషణుడు 
మాత్రము దివ్య గజమును అధిరోహించి ఆకాశమునందు యుండెను. ఈ 
విధముగా త్రిజట తన స్వప్న వృత్తాంతమును తెలిపి రాక్షస స్త్రీలలో సీత 
యడల జాగరూకతలో, మర్యాదగా మెలుగుడు, ఆమెను శరణు వేడుడు అని 
చెప్పింది. అంత సీతకు శుభశకునములు కంబడినవి. 

5.13 సీత ప్రాణత్యాగమునకు సిద్ధపడుట 

సీత మనస్సు రాక్షస రాజైన రావణుడు క్రూరముగా పల్కిన మాటలకు 
బెదిరినదియై విలపించు చుండెను. 


శ్రీరాముడు-యోగరహస్యము 
నై బా౭స్తి దోషము యము నూనం అత్ర, 

ఎధ్యా౭హమ్‌ అస్యా ప్రియ దర్శన స్య. 

భావం న చా స్యా౭హ మ౭నుప్రదాతుమ్‌, 

అలం ద్విజో యన్తృమ్‌ ఇవా౭ద్విజాయ 

నూనం ము మూ౭౦గా న్య౭ఎరా ద౭నా౭౭ర్యః, 

శస్తె శితై శ్చేత్స్య్యతి రాక్షసేన్ధః 

తస్మి న్న౭నాగచ్చతి లోక నాథే, 

గర్భస్థ జన్లో రివ శల్య కృన్తః 

ఈ భయంకరుడైన రాక్షసుడు ఎట్టయినను నన్ను సంహరించును కావున నేను 
ఆత్మహత్య చేసుకొనుటలో దోషము లేదు. శ్రీరాముడు రెండు నెలలలోపు 
రాకున్నచో గర్భములో యున్న బిడ్డ సుఖప్రసవం గాకున్నచో శల్యములో 
చేధించునట్లు నన్ను ఈ రాక్షసుడు తప్పక మ్రుక్కలు చేయును. ఈ విధముగా 
సీత పరిపరి విధములుగా శ్రీరాముని తలచుకొని దుఃఖించుతూ .. 

శోకా౭భితప్తా బహుధా విచిన్య, సీతా౭థ బేణ్యుద్దుథధనం గృహిత్వా. 

ఉద్బధ్య ఎణ్యుద్ధృథనేన శీఘ్ర్రమ్‌, అహం గమివ్యామి యయ స్య యూలమ్‌ 
తన జడనే ఉరిగా వేసుకొని తనువును చాలించెదను అని నిర్ణయించుకొనను. 
అప్పుడు మరల ఆమెకు పెక్కు శుభశకునములు కనబడినవి. అప్పుడు సీతకు 
ఆందోళన దూరమై మనస్తాపము శాంతించెను. 

5.14 సీతాదేవికి వినబడునట్లు హనుమ రాయకథను వినిపించుట 

ఏవం బహువిధాం చిన్హాం చినయిత్వా మహా కపిః 

సంశ్రవే యధురం వాక్యం ఖబైదెహ్యా వ్యాజహార హ 

తస్య పుత్రః ప్రియో జ్యేష్ట స్తారా౭ధిప నిభా౭౭ననః 

రామో నాము వఎిశేషజ్ఞుః శ్రేష్ట సర్వ ధనుష్కతామ్‌ 


291 


శ్రీరాముడు-యోగరహస్యము 


రక్షితా స్వస్య వృత్తస్య స్వజన స్యా౭పి రక్షితా 

రక్షితా జువ లోకస్య ధర్మస్య చ పరంతపః 

తస్య సత్యా౭భిసంధస్య వృద్ధస్య వచనాతి పితుః 

తస్య సత్యా౭భిసంధస్య వృద్ధస్య వచనాత్‌ పితుః 

సభార్యః సహ చ భ్రాత్రా వరః ప్రబ్రాజితో వనమ్‌ 

జనస్థాన వధం శ్రుత్వా హతౌ చ ఖర దూషణా 

తత స్త్వ్వ౭మయర్షా౭పహృతా జానకీ రావణేన తు 

చంచయిత్వా వనే రాయం మృగ రూపేణ యాయయా 

స మూర్గయాణ స్తాం దేవం రాము స్సీతాం అనిన్దితాం 

ఆససాద వనే మిత్రం సుగ్రీవం నాయ వానరం 

తత స్స వాలినం హత్వా రాము; పర పురంజయః 

ప్రాయచ్చ త్కపి రాజ్యం త త్ఫ్సుగ్రీవాయ ముహా బలః 

సుగ్రీవేణా౭పి సందిషా హరయ: కాయ రూపిణః 

దిక్షు సర్వాసు తాం దేవం విచిన్వంతి సహస్రశః 

అహం సంపాతి వచనా చృత యోజన మూ౭౭యతం 

హనుమ పలువిధములుగా ఆలోచన చేసి సీతాదేవి మాత్రమే శ్రద్ధగా వినునట్లుగా 
మధుర వచనములు పలికెను. ఇక్ష్వాకు వంశజులలో కీర్తిమంతుడు, శౌర్య 
పరాక్రములు కలవాడు అయిన దశరథుడు కలడు. అట్టి దశరథుని జ్యేష్ట 
కుమారుడు అయిన రాముడు సర్వధర్మములలో శ్రేష్టుడు. తన ధర్మములను 
తాను రక్షించుకొనుచు, తన వారిని, జీవలోకము నంతను రక్షించువాడు. తండ్రి 
ఆజ్ఞను అనుసరించి సీతాలక్షణులలో కలసి అరణ్యములకు ఎడలెను. అక్కడ 
పెక్కు రాక్షసులను సంహరించెను. రాముని చేతిలో ఖర, దూషణ, త్రిశురులు 
హతమైరి. అప్పుడు రావణుడు మాయలేడి సహాయములో జానకిని 
అపహరించెను. రాముడు సీతాన్వేషణ చేయుచు సుగ్రీవునితో మైత్రి చేసి వానర 


శ్రీరాముడు-యోగరహస్యము 
రాజైన వాలిని సంహరించి సుగ్రీవుని రాజును చేసెను. సుగ్రీవుని ఆదేశము మేరకు 
నేను సీతను ఎతుకుచు నూరు యోజనములు సముద్రమును దాటి రాముని 
వలన విన్న శుభలక్షణ సంపన్నురాలైన సీతను చూచితిని. ఈ విధముగా పలికి 
హనుమ మిన్నకుండెను. అప్పుడు కేశములచే కప్పబడియున్న సీత చెట్టుపై 
బాలభానుని వలె ఎలుగొందుచున్న మారుతిని గాంచెను. సీతాదేవి 
తేజోమూర్తిరయైన ఆ మారుతిని చూడగానే ఒకింత స్పృహ కోల్పోయి ఇది 
స్వప్నము కాదుకదా అని ఆలోచన చేసెను. అయినను నిద్రలేని నాకు స్వప్నము 
ఎట్లు వచ్చును? ఇట్లా ఆలోచించి నీత దేవతా సమూహమునకు ఇట్లు ప్రార్ధించెను. 
నమో౭స్తు వాచస్పతయ సఎజ్రిణే, స్వయతయ్సులే చైవ హుతా౭శనాయ చ 
అనేన చోక్తం య దిదం యయా౭గ్రతో, వనౌకసా త చ్చ తథా౭స్తు నా౭న్యథా 
బృహస్పతికి, ఇంద్రునకు, బ్రహ్మకు, అగ్నిదేవునకు నమస్సులు. ఈ వానరుడు 
మాటలు తథ్యములు అవుగాక! అప్పుడు నెమ్మదిగా హనుమ చెట్టు దిగి సీతకు 
నమస్కరించెను (అప్పుడు రాక్షస స్త్రీలు నిద్రలో యుండిరి) నీతాదేవితో హనుమ 
సాద్వీ నీఎవరవు? రామపత్నివియ అని నా విశ్వాశము. అప్పుడు ఆము తన్ను 
సీతగా చెప్పుకొని, దుష్ట రాక్షసుడైన రావణుడు నన్ను అపహరించి తెచ్చినాడు. 
ఇంకా నాకు రెండు మాసములు మాత్రమే గడువు యున్నది అనెను. అంత 
హనుమ రామలక్ష్మణుల కుశల వార్తలు చెప్పెను. అందుకు సీత ఎంతయో 
సంతోషించి .. 

కల్యాణీ బత గాథేయం లాకికీ ప్రతిభాతి మూ 

ఏతి జువన్తమ్‌ ఆనందో నరం వర్గ శతా ద౭పి 

లోకములో వాడుకలో నున్న సామెత నా కంతయో శుభకరముగా 
కనబడుచున్నది. జీవించియున్న మానవునికి నూరెండ్లకైనను ఆనందము కల్లును 
అను మాట నా విషయములో సత్యమైనది. (ఈ వాక్యము చాలా ముఖ్యమైనది. 


293 


శ్రీరాముడు-యోగరహస్యము 


పెద్దవారు పిల్లలకు చెప వలసినది). అయినను సీతమ్మ మదిలో యున్న చిన్న 
సంశయమును గూడ తీర్చుటకై రాముని గుణగణములను, పరాక్రమమును, రూప 
లావణ్యములను అదె విధముగా లక్మణునివి చెప్పగా సీత మారుతిని 
విశ్వసించెను. 

5.15 సీత కోరికపై హనుము శ్రీరాయుని గుణగణయులను వివరించుట 
సీతాదేవి కోరికపై శ్రీరాముని శరీర చిహ్నాములను, గుణగణములను ఈ విధముగా 
వివరిస్తున్నాడు. 

జానన్త బత దిష్ట్యా యాం వైదేహి పరిపృచ్చసి 

భర్తుః కనుల పత్రా౭క్షి సంఖ్యానం లక్షణ స్య చ 

రామః కనుల పత్రాకః సర్వ భూత యనోహరః 

రూప దాక్షిణ్య సంపన్న ప్రసూలో జనకా౭౭త్మజే 

రూప దాక్షిణ్య సంపన్నః ప్రసూతో జనకా౭౭త్మజే 

తేజసా౭౭దిత్య సంకాశః క్షయయా పృథివి సమః 

బృహస్పతి సమో బుద్ధ్యా యశసా వాసబోపయుః 

రక్షితా జువలోక స్య స్వజన స్య చ రక్షితా 

రక్షితా స్వస్య వృత్త స్య ధర్మ స్య చ పరంతపః 

రామో భామిని లోక స్య చాతు ర్వర్మ్య స్య రక్షితా 

యర్యాదానాం చ లోక స్య కర్తా కారయితా చ సః 

అర్చిష్మాన్‌ అర్చితో౭త్య౭ర్ధం బ్రహ్మచర్య వ్రతే స్థితః 

సాధూనామ్‌ ఉపకారజ్ఞః ప్రచారజ్ఞ శ్చ కర్మణామ్‌ 

రాజ విద్యా వినీత శ్చ బ్రాహ్మణానామ్‌ ఉవాసితా 

శ్రుతబాన్‌ శీల సంపన్నో వినీత శ్చ పరంతపః 

యజుర్వేద వనిత శ్చ బేదవిద్భిః: సుపూజితః 

ధనుర్వేదే చ ఎెదే చ బేదాంగేషు చ నిష్టితః 


శ్రీరాముడు-యోగరహస్యము 
సత్య ధర్మ పరః శ్రేయాన్‌ సంగ్రహా౭నుగ్రహే రతః 

దేశ కాల ఎభాగజ్ఞః సర్వ లోక ప్రియం ఎదః 

తల్లి! రామలక్ష్మణుల రూపములను, వారి చిహ్నములను నీకు తెలిసినను 
నన్నడిగావు కనుక చెపుతున్నాను. రాముడు తామర పూరేకుల నేత్రములు 
గలవాడు, సమస్త ప్రాణులకు ఆనందమును చేకూర్చువాడు, పుట్టుకతోనే చక్కని 
దేహ సౌందర్యము, గుణ సంపద గలవాడు. తేజస్సును సూర్యుడివంటివాడు, 
సహనము నందు భూదేవి, బుద్ధి యందు బృహస్పతి, యశస్సుచే దేవేంద్రుడు. 
సర్వ ప్రాణులకు రక్షకుడు, శరణాగతి వత్సలుడు, ధర్మ రక్షకుడు, శత్రువులను 
రూపుమాపువాడు. లోక మర్యాదలను పాటించుతూ ఇతరులచే పాటింప 
చేయువాడు, నాలుగు వర్ణములను రక్షించువాడు. జ్ఞాన సంపన్నుడు, లోక 
కళ్యాణమునకై తాను కర్మలను ఆచరించుతూ ఇతరులచే ఆచరింప చేయువాడు. 
(యద్యదా చరతి శ్రేష్ట తత్తదేచేతరో జన స యత్ప్ప్రయాణం కురుతే 
లోకస్తదనువర్తతే .. భ.గీ, 3 /21 శ్రేష్టుడైన పురుషుని ప్రవర్తనని లోకులు 
పాటింతురు) సర్వ విద్యా పారంగతుడు, సదాచార సంపన్నుడు, వినయ 
శోభితుడు, శత్రు భయంకరుడు. మూడు వేదములు, వేదాంగముల యందు 
నిష్ణాతుడు, వేద పండితులచే పూజింప బడువాడు. బ్రహ్మచర్యా దీక్షితుడు. 
(వివాహమైన తర్వాత కూడా బుతుకాలమున తప్ప, స్త్రీలో రమింపకుండుట 
బ్రహ్మచర్యము. శివ గీత అష్టమాధ్యాయము లో ఈ విధంగా చెప్పారు. స్తీ 
బుతుస్నానము నాలుగవ రోజున చేయును. ఆ రోజు నుండి పదునారవ రోజు 
వరకు బుతుకాలముగా నిర్జెశించబడినది. అప్పుడు మాత్రమే సంతానము 
కల్లును. మిగిలిన రోజులలో సంతాన ప్రాప్తి ఉండదు. అంటే బుతుకాలములో స్త్రీ 
సంగమము వంశాభివృద్ధి కొరకుగానే పరిగణించబడినది). శ్రీరాముడు సకలైశ్వర్య 
సంపన్నుడు, సత్య భాషణము నందును, ధర్మాచరణము నందును నిరతుడు, 


295 


శ్రీరాముడు-యోగరహస్యము 


ధర్మ మార్గమున ధనమును ఆర్జించి పాత్రులకు దానము చేయువాడు. 
దేశకాలములకు అనువుగా ప్రవర్తించువాడు. అందరిలోడను ప్రియముగా 
మాట్లాడు వాడు. 

5-16 సీత కోరికపై హనుమ శ్రీరాయుని రూపయును వివరించుట 

శ్రీరాముని ఆత్మ గుణ గుణములను వర్ణించిన తరవాత, హనుమ, శ్రీరాముని 
రూపమును ఈ విధముగా వర్ణించు చున్నాడు. 

ఎపులా౭౦సో మహా బాహుః కమ్ము గ్రీవః శుభా౭౭ననః 

గూఢ జత్రుః సుతాభ్రూ౭క్షో రామో దేవి జనై శృతః 

దున్దుభి స్వన నిర్లోషః స్నిగ్గ వర్ణః ప్రతాపవాన్‌ 

సము సతమ విభక్తా౭౦గో వర్ణం శ్యాయం సమాశ్రితః 

త్రిస్థిర స్తిప్రలమ్బ శ్చ త్రిసయ స్తిషు చోన్నతః 

త్రి తాబ్రు స్త్రిషు చస్నిగ్లో గంభిర స్ప్రిషు నిత్యశః 

త్రి ఎలివాం స్త్యవణత శ్చతు ర్వ్య౭౦గ స్త్రి శీర్ణవాన్‌ 

చతుష్కల శ్చతు ర్లీఖ శ్చతు ష్కిష్కు శృతు స్సయః 

చతుర్దశ సమయ ద్వన్చ్వ శ్చతుర్దం ష్ట్ర శ్చతుర్లతిః 

భుహౌ ష్ట హను నాస శ్చ పంచ స్నిగ్లో౭ష్ట వంశబాన్‌ 

దశ పద్మో దశ బృహ త్త్రిభి ర్వ్యాష్తో ద్వి శుక్టబాన్‌ 

షడు న్నతో నవ తను స్తిభీ ర్వ్యాప్నోతి రాఘవః 

సీతా మాతా! శ్రీరాముడు విశాలమైన భుజములు, దీర్హములైన బాహువులు, 
శంఖయు వంటి కంఠము, సుందరమగు ముఖము, దుందుభి దానిని పోలిన 
కంఠస్వరం, మెజయుచున్న దేహచ్చాయలో అన్ని అవయవములు సమముగా 
కలవాడు, నీలమేఘశ్యాముడు. 

1. త్రిస్టర; వక్షం, మనిబంధము, పిడికిలి స్థిరముగా యున్నవాడు. ఇవి రాజ 
లక్షణములు, 


శ్రీరాముడు-యోగరహస్యము 
2. త్రిప్రలంబః: కనుబొమలు, బాహువులు, వృషణములు పొడవుగా 
యున్నవాడు. ఇవి సంపన్నుల లక్షణములు, 

3. త్రిసముః: కేశాగ్రములు, వృషణములు, జానువులు సమముగా యున్నవాడు. 
ఇవి రాజ లక్షణములు, 

4. త్రిషుచోన్నత: ఉదరము, నాభి చుట్టుభాగము, హృదయము ఎత్తుగా 
గలవాడు. ఇవి రాజ లక్షణములు, 

5. త్రితాభ్రుఃః నేత్రాంతములు, గోళ్లు, అరచేతులు ఎర్రగా నున్నవాడు. ఇవి 
సుఖపురుషుని లక్షణములు, 

6. త్రిషుస్నిగ్గఃః పాదరేఖలు, శిరోరుహములు, లింగము ఈ మూడును నునుపుగా 
నున్నవాడు. ఇవి భాగ్యవంతుని లక్షణములు, 

7. త్రిషు గంభీరః: స్వరము, నడక, నాభి ఈ మూడును గంభీరంగా నున్నవాడు. 
ఇవి ప్రసంశాపాత్రుని లక్షణములు, 

8. త్రితలివాన్‌: కడుపుపై మూడు మడతలు కలవాడు, 

9. త్రవ్వనతః: స్థనములు. చూచుకములు, పాదరేఖలు లోతుగా యున్న వాడు, 
10. చతుర్య్వ్యంగఃః నరములు తేలని పాదములు, ఒక్కొక్క వెంట్రుక కల రోమ 
కూపము, దిర్హముగా లేని లింగము, మాంసము కాని పొత్తికడుపు కలవాడు, 

11. త్రిశీర్ణవాన్‌: మూడు సుడులు గల్సిన శిరస్సు కలవాడు, 

12. చతుష్కలః: బొటన బ్రలి మొదట నాలుగు రేఖలు కలవాడు. ఇవి ఎన్ని 
రేఖలు ఉండునో అన్ని వేదముల యందు ప్రావీణ్యము యుండును, 

13. చతుర్లేఖఃః నుదిటి యందు నాలుగు రేఖలు, పాదము నందు చేతి యందు 
నాలుగు రేఖలు కలవాడు. లలాటముపై నాలుగు రేఖలు యున్నచో 200 
యేండ్లు ఆ పైన, మూడు రేఖలు యున్నచో 100 యేండ్లు, రెండు రేఖలు 


297 


శ్రీరాముడు-యోగరహస్యము 


యున్నచో 60 యేండ్లు, ఒక రేఖ యున్నచో 20 యేండ్ల లోపు ఆయుర్దాయము 
యుండును, 

14. చతుష్కిష్ముఃః తొంబదియారు అంగుళముల ఎత్తు కలవాడు, 

15. చతుస్సముఃః బాహువులు, జానువులు, ఊరువులు, గండ స్థలములు 
సమముగా యున్నవాడు, 

16. చతుర్దశసముద్వన్ధ్వఃః కనుబొమలు, ముక్కుపుటములు, నేత్రములు, 
చెవులు, పెదవులు, స్థనాగ్రములు, ముంజేతులు, మణికట్టు, మోకాళ్ళు, 
వృషణములు, పిరుదులు, చేతులు, పాదములు మడమలు. ఈ పదునాలుగు 
సమముగా యున్నవాడు, 

17. చతుర్దంప్టః: దంతములు మెరియుచు గట్టిపై వాడిపై సమములై 
ఉండువాడు. రెండు పలువరసలలో మధ్యగల నాలుగు దంతములకును 
పక్కనున్న నాలుగు పండ్లకును 'దంష్ట్రలు' అని పేరు. కాంతి గలవి, నునుపైనవి, 
పెద్దవి, మొనదేలినవి, సమములు ఐన దంష్టములు మంగళకరములు, 

18. చతుర్గతిఃః సింహము, శార్దూలము, గజము, వృషభము అను నాలుగు 
జంతువుల నడక వంటి నడక గలవాడు, 

19. తుహౌష్టహనునాసః: పెదవి, దౌడ, ముక్కు, ఎత్తుగా బొద్దుగా యున్న వాడు. 
ఇవి రాజ లక్షణములు, 

20. పంచస్నిగ్గః: చూపులో, దంతములో, చర్మములో, కేశములలో, పాదములలో 
స్నిగ్ధత కలవాడు, 

21. అష్టవంశేబాన్‌: ఎన్నెయముక, చేతిబ్రళ్ళు, కాలిబ్రిళ్లు, చేతులు, ముక్కు, 
కన్నులు, చెవులు, లింగము. పొడబైన ఈ ఎనిమిది అవయవములు గలవాడు, 
22. దశపద్మ: ముఖము, నేత్రములు, పెదవి, అంగుడు, స్టానములు, గోళ్లు, 
చెవులు, పాదములు. పద్మాకారములగు అవయవములు ఈ పది గలవాడు, 


శ్రీరాముడు-యోగరహస్యము 
23. దశబృహత్‌ః శిరస్సు, లలాటము, చెవులు, మెడ, గుండెలు, ఉదరము, 
చేతులు, పాదములు, వీపు, హృదయము అను పది అవయవములు పెద్దవిగా 
యున్నవాడు, 
24. త్రిభివ్యాష్తు: తేజస్సు, యశస్సు, కాంతి అను ఈ మూడిటిచే అంతటా 
వ్యాపించినవాడు, 
25. ద్విశుక్షవాన్‌: దంతములు, నేత్రములు తెల్లగా యున్నవాడు, 
26. షడున్నతఃః కక్షము లేదా చంక, కక్ష, వక్షస్థలం, ముక్కు, మూపు, నుదురు 
అను ఈ ఆరు అవయవములు ఎత్తుగా యున్న వాడు, 
27. నవతయః: కేశములు, గోళ్లు, చర్మము, లింగము, వ్రెళ్ళు, గుంపులు, బుద్ధి, 
గడ్డము, వెంట్రుకలు అను ఈ తొమ్మిది సూక్మముగా యున్నవాడు, 
28. త్రిభిః వ్యాప్నోతి: ధర్మార్దకామములను మూడింటిని పూర్వాహ్న, 
మధ్యాహ్న, అపరాహవముల యందు అచ్చరించు వాడు. 
ఇట్లు సాముద్రిక శాస్త్రములో చెప్పబడిన సర్వ లక్షణములు గలవాడు శ్రీరాముడు. 
ఇట్టి లక్షణములు గల రామునకు అన్ని విధముల సమానముగా యుండు వాడు 
లక్ష్మణుడు. 
అమ్మా! రామలక్ష్మణులు ఇద్దరు నిన్ను చూడవలెనని చాలా కుతూహలంలో 
యున్నారు. వారు వానర రాజైన సుగ్రీవునితో మైత్రి చేసుకొని యున్నారు. 
అమ్మా! హనుమ అను పేరుగల నన్ను ఇచ్చటికి దూతగా పంపినారు. రాత్రివేళ 
లంకలో ప్రవేశించి రావణుని చూచితిని. శోకముతో బాధపడుచున్న నిన్ను 
చూచితిని. దేవి! నేను రామదూతను. సుగ్రీవ సచివును. కార్యార్థివై వచ్చిన నాలో 
మాట్లాడుము. అమ్మా! నీవు దిగులు వీడుము. నీకెట్లు ఇష్టమైన అట్లు చేయుము. 
ఈ విధముగా చెప్పి సీతమ్మకు నమ్మకము కలుగుటకై వినయముతో ఇట్లు 
పలికెను. 


299 


శ్రీరాముడు-యోగరహస్యము 


బానరో౭హం మహాభాగే దూలతో రాము స్య ధీయతః 

రాయ నాయా౭౦కితం చేదం పశ్య దేభ్య౭ంగులేయకమ్‌ 

ప్రత్యయా౭ర్థం తవా౭౭నీతం తేన దత్తం భుహాత్మనా 

సమూ౭౭శ్వసిహి భద్రం తే క్షణ దుఃఖ ఫలా హ్య౭సి 

అమ్మా! నేను వానరుడను. రామ దూతను. రామనామాంకితమగు ఈ 
అంగుళియకమును చూడుము. నీకు విశ్వాసము కలుగుటకై శ్రీరాముడు ఒసగిన 
దీనిని తెచ్చినాను. అశ్వాసము నందుము. నీ దుఃఖము పోవుచున్నది. నీకు 
మంగళము అగుగాక. అని హనుమ సీతలో విన్నవించి ఊరకుండెను. సీతమ్మ ఆ 
ఉంగరమును గ్రహించి రామదర్శనము అయినట్లు మిక్కిలి ఆనందించింది. 

5.17 సీతాదేవిచే కాకాసుర వృత్తాంతయు, చూడాయణి ప్రధానము 

సీతాదేవి ఆనందించినదియై హనుమలో రామలక్ష్మణుల కుశలములు, వారి 
కార్యసన్నద్ధత గురించి అడిగెను. జనస్టానములో శ్రీరాముడు ఒక్కడే పదునాలుగు 
వేల మంది రాక్షసులను సంహరించెను. అట్టి పురుష శ్రేష్టుడు ఆపదలచే చలించు 
వాడు కాడు. నాకు ఇంకా రెండు నెలల సమయము మాత్రమే యున్నది. కావున 
రాముని త్వరగా తీసుకొని వచ్చి నన్ను చెర నుంచి విడిపింపుము అని అనెను. 
అప్పుడు హనుమ నీతలో నీ అనుమతి అయితే ఇప్పుడే నేను నిన్ను రాముని 
దగ్గరకు చేర్చగలను అని అనగా సీత రవ్వంత హనుమ శక్తి సామర్యములకు 
శంకించినను, తరువాత అతని శక్తిని చూసి ఉత్తమ పతివ్రత అయిన సీత అందుకు 
మృదువుగా నిరాకరించెను. 

(ఇక్కడ గమనించితే రావణుడు సీతను బలములో తీసుకొని వచ్చెను కానీ 
తనంతట తానుగా పరపురుషుని స్పర్శ ఇష్టపడదు. ఆధ్యాత్మిక శాస్త్ర దృష్టితో 
సీత నిర్ణయము సరియైనదే. పరపురుషుడనగా ఇచ్చట పరధర్మము లేదా 
పరవృత్తి. అటువంటి పరధర్మము యొక్క భుజములపై కూర్చొని స్వస్టానమునకు 
వెళ్ళుట యోగ్యము కాదు. గీతలో ఈ పరధర్మ స్వీకారం నిషేధించబడినది. 


శ్రీరాముడు-యోగరహస్యము 
శ్లో|| శ్రేయాన్‌ స్వధర్మో విగుణః పరధర్మాత్‌ స్వనుష్టితాత్‌ 
స్వధర్మో నిథనం శ్రేయః పరధర్మో భయావహః 
పరవృత్తి రూప హనుమానుని స్పర్శ సీత స్వీకరించదు. రామ రావణుల వృత్తి 
సంఘర్షణ జరిగి, రావణ వృత్తిని జయించి, రాముడు తనదైన సీతావృత్తిని 
స్వీకరింప వలెను. అదియే శ్రేయస్కరమైనది). 
అందుకు హనుమ మిక్కిలి సంతోషించి రాముడు గుర్తింపగల ఏదైనా 
అబిజ్ఞానమును ఒసగమని కోరెను. అప్పుడు సీత గద్దద స్వరములో కాకాసురుని 
కథను రామునికి గుర్తుగా ఈ విధముగా తెలియ చేయు చున్నది. 
శైలస్య చిత్రకూటస్య పాదే పూర్వోత్తరే పురా 
తతో మూంస సయాయుక్తో వాయసః పర్యతుణ్ణయతి 
తమ్‌ అహం లోష్టమ్‌ ఉద్యయ్య వారయామి స్మ వాయసం 
దారయన్‌ స చ యూం కాక స్త త్రైత పరిలియతే 
న చా౭ప్యుపారబు న్మాంసా దృక్షా౭ర్థీ బలి భోజనః 
ఆసీనస్య చ తే శ్రాన్హా పున రుత్సంగమ్‌ ఆవిశమా 
క్రుధ్యన్త చ ప్రహృష్టేన త్వయా౭హం పరిసాన్స్వితాః 
బాష్ప పూర్ణ ముఖీ మున్దం చక్షుషీ పరిమూార్ణతీ 
లక్షితా౭హం త్వయా నాథ వాయసేన ఫ్రకోపితా 
పరిశ్రయాత్‌ ప్రసుప్తా శ్చ రాఘలా౭౦కే ప్య౭హమ్‌ చిరం 
పర్యాయేణ ప్రసుప్త శ్చ య భూ౭౦కే భరతా౭గ్రజః 
స తత్ర పునరే నాథ వాయస స్సయుపాగమయత్‌ 
తత సుప్తప్రబుద్దాం మూం రామాస్యాంకా తృయుత్సితామా 
వాయస సృహసాగమ్యు విదధార స్తనాంతరే 
పునః డ్పున రథోత్సత్య విదధార స యాం భృశమ్‌ 


301 


శ్రీరాముడు-యోగరహస్యము 


స దర్శ సంస్తరా ద్భృహ్య బ్రహ్మణోఇస్తేణ యోజయత్‌ 

స దీప్త ఇన కాలా౭గ్ని ర్హజ్వాలా౭భియుఖో ద్విజమ్‌ 

స తం ప్రదీప్తం చిక్షేప దర్భం తం వాయసం ప్రతి 

తత స్తం వాయసం దర్భ స్ఫ్సో౭య్బరే౭నుజగాయ హ 

అనుసృష్ట స్తదా కాకో జగాయ వఎివిధాం గతిమ్‌ 

న శర్మ అబ్బా లోకేషు త్వా మేవ శరణం గతః 

భుత్కృతే కాక మూత్రెఇపి బ్రహ్మా౭స్తం సమయుదీరితమ్‌ 

కస్మా ద్యో మూం హరి త్వత్తః క్షయసే తం ముహిపతే 

తలో వస్తగతం ముక్త్వా దివ్యం చూడాయణిం శుభమ్‌ 

ప్రదేయో రాఘవా యేతి సీతా హనుముతే దదౌ 

"విత్రకూటమిలో ఒకనాడు నేను అలసి రాముని తొడపై పరుంటిని. అప్పుడు 
మాంసము నందు ఆసక్తి గల ఒక కాకి నా గుండెలపై గీరుచు కొరికను. ఈ విధముగా 
అది నేను ఎంత ప్రయత్నించినను పోకుండెను. ఆ విధముగా అలసి పోతిని. 
కొంతతడవకు రాముడు నా ఒడిలో పరుండెను. మరల ఆ వాయసము ఎగిరి 
వచ్చి నా వక్ష స్థలమును గోళ్ళులో గీరగా, నా గుండెల నుండి వచ్చిన రక్త 
బిందువులతో తడిసి రాముడు మేల్కొనెను. అందుకు రాముడు మిగుల కోపించి 
అక్కడి ఒక దర్భను (గరిక) బ్రహ్మాస్తుమున అభిమంత్రించి వాయసముపై 
వదిలెను. ఇంద్రుని కుమారుడైన ఆ వాయసమునకు ముల్లోకములలో ఎవరును 
రక్షించ లేకపోయిరి. చివరకు అది తిరిగి రాముని శరణు జొచ్చినది. శరణు పొందిన 
కాకము ఒక కంటిని మాత్రమే ఆ అస్తుమునకు ఇచ్చి దాశరథునికి నమస్కరించి 
వెడలి పోయెను. అట్టి కాకము మీద నాడు బ్రహ్మాస్తుమును ప్రయోగించిన రాముడు 
ఈనాడు నన్ను రక్షించుటలో జాగు యేల". ఇట్లు చెప్పి వస్తుములో దాచి 


శ్రీరాముడు-యోగరహస్యము 
యుంచిన దివ్యమగు చూడామణిని తీసి రామునికి ఒసగమని నీత హనుమకు 
ఇచ్చెను అట్టా మణిని పుచ్చుకొని హనుమ సీతకు నమస్కరించి ఎనుకకు 
వెళ్ళుటకు ఉద్యుక్తుడాయిను. 

5-18 అశోకవతన బిధ్వంసయు, రాక్షస వధ 

కార్యే కర్మణి నిర్జిషో యో బహూన్య౭పి సాధయేత 

పూర్వ కార్య విరోధేన స కార్యం కర్తుమ్‌ అర్హతి 

న ప్యాక సాధకో హేతుః స్వల్ప స్యా౭పి హ కర్మణః 

యో హ్యార్ధం బహుధా వేద స సమర్హోఇర్థ సాధనే 

చేయవలసిన పని పూర్తియైన తర్వాత ఆ పనికి విరోధము కలుగకుండా దానికి 
సంబంధించిన అనేక కార్యములు చేయగలవాడే నిజమైన కార్యకర్త, సేవకుడు, 
దూత. హనుమ చేయవలసిన ప్రధమ కార్యము సీతా దర్శనము. ఈ సందర్శన 
కార్యము రావణాసురుని శక్తి సామర్యములు తెలుసుకొన్నప్పుడే ఆమెను 
రక్షించుట ద్వారా పూర్ణత చెందును. కావున సీతను చూచుట యను ప్రధమ 
కార్యమునకు హాని కలుగకుండా రావణ బలాదులను తెలుసుకొనుట వంటి ఇతర 
కార్యములను చేయుట అవసరమని హనుమ భావన. ఈ ప్రపంచమున పని 
స్వల్పమైనను ఒకే ఒక్క మార్గము ద్వారా దానిని సాధించుట కష్టము. కాబట్టి 
కార్యమును సాధించుటకు అనేక ఉపాయములను చూడగలిగిన వాడే సమర్థుడైన 
సాధకుడు. 

ఈ విధముగా హనుమ శత్రు బలము తెలుసుకొనగోరి, యుద్ధము జరిగినచో వారి 
బలములు తెలియగలవు అని నిశ్చయించుకొనెను. అందుకు రావణునికి 


18 రత్నాకరం నందు పుట్టిన ఈ చూడామణిని సముద్రుడు, వరుణనునికి ఇవ్వగా అతడు జనకునికి ఇచ్చెను. జనకుడు 
ఈ మణిని వివాహకాల సమయమున తన భార్య ద్వారా సీతకు ఇచ్చెను 


303 


శ్రీరాముడు-యోగరహస్యము 


ప్రీతిపాత్రమైన ఈ అశోక వనము యొక్క ధ్వంసమే మేలు అని ఆలోచించి ఆ 
వనమును ధ్వంసము చేసెను. అక్కడ కాపలా యున్న రాక్షస స్త్రీలు పరుగు 
పరుగున సీతమ్మ దగ్గరకు వచ్చి ఆ మహాబలుడైన కోతి ఎవరని అడిగిరి. 
అందుకు సీత "అహి రెచ హ్యహాః పాదాన్‌ విజానాతి న సంశయః" (పాము జాడ 
పామే ఎరుగును. కామ రూపములో వచ్చిన రాక్షసుడే అనుకొంటిని). ఇచ్చట సీత 
అసత్యము ఆడ వచ్చునా? హనుమ నీతకు ప్రాణ రక్షకుడు. సత్యము 
పలికినందువలన అతనికి అపాయము కలుగును కావున అట్టు చెప్పినది. ఇట్టె 
రాముడు కూడా అయోధ్య నుండి బయల్వెడలునప్పుడు దశరథుడు సుమంత్రుని 
రథము ఆపుమని అనెను. కానీ రాముడు సందడిలో వినపడలేదని మరునాడు 
రాజుకు చెప్పమని సుమంత్రునికి చెప్పెను. ఈ విధముగా రాముడు కూడా 
అసత్యము ఆడినాడు కదా. ఇది దోషము కాదా అను సందేహము వచ్చును. 
ఇచ్చట గమనించితే తండ్రి ఇచ్చిన సత్యవాక్యమును నిలుప వలెను. దశరథుడు 
ఆ దేశమునకు రాజు. అట్టి రాజు అసత్య వచనుడు కారాదు. అతని సత్యమును 
నిలుపుటకై కుమారుడైనను, మంత్రియైనను అసత్యమాడుటలో దోషము 
లేదు. ఒక గొప్ప సత్యమును నిలబట్టుటకు అవసరార్థము ఒక అసత్యము 
చెప్పుటలో దోషము లేదు. కానీ నీత మాత్రము హనుమను కాపాడవలెననే 
ఆదుర్దాతో, అతని శక్తి సామర్యముల మీద పూర్తిగా నమ్మిక లేక అసత్యము ఆడి 
తన స్త్రీ సహజమైన బేలత్వమును చాటుకొన్నది. అంతియే గాక అరణ్య కాండలో 
మారిచుని మాయా అక్రనాదము విన్న తర్వాత రాముని శక్తి సామర్ధ్యములపై 
రవ్వంత అపనమ్మకంతో, సంశయములో రామునికి సహాయము 
చేయవలసినదిగా నీత, లక్ష్మణుని ఆదేశించి పరుష పదజాలంతో దూషించి 
కష్టములను కొనితెచ్చుకొన్నది. అట్టి సంశయమును రావణుడు తనకు 
అనుకూలంగా ఉపయోగించుకున్నాడు. ప్రస్తుత కాలములో ఎదుటివాని శక్తిని 
తగిన అంచనా వేయకుండా స్త్రీ స్వతంత్రముగా వ్యవహరించినచో ఇట్టి కష్టములే 


శ్రీరాముడు-యోగరహస్యము 
తనకు తన కుటుంబమునకు కలుగును. దేశ కాల పరిస్థితులను బట్టి స్తీ 
స్వభావము మారుతుండునని, మెరుపు లోని చాంచల్యము స్త్రీకి సహజము కానీ 
సీతకు అట్టి దోషములు లేవని అగస్త్య మహర్షి అరణ్య కాండలో శ్రీరామునికి చెప్పి 
యున్నాడు. కానీ మాయా ప్రభావము వలన నీత కూడా అందుకు అతీతురాలు 
కాదని తెలియు చున్నది. తరువాత రాక్షస స్త్రీలు రావణుని వద్దకు యేగి ఒక 
మహావానరము అశోక వనమును ధ్వంసము చేసినదని, అది నీతలో 
మాట్లాడినదియని చెప్పిరి. ఆ మాటలు విన్న రావణుడు "దిప్తాభ్యా మివ 
దీపాభ్యాం సార్చిషస్నేహ బిందవః" కోపము కలిగిన అతని నేత్రములు నుండి 
కన్నీటి బిందువులు మండుచున్న దీపముల నుండి మంటలతో నూనె బొట్లు 
పడినట్టు పడెను. ఎంటనే రావణుడు హనుమను నిగ్రహించుటకు అఎనుబదివేల 
కింకరులను నియమించెను. వారిని చూచి తన మహాకాయమును పర్వతములాగా 
పెంచి తోరణముపై నుండి ఈ విధముగా జయధ్వానము చేసెను. (ఇది 
జయమంత్రము. నిత్యము చదువుకొన్నచో శత్రుబాధలు లేక విజయము 
చేకూరును). 

జయ త్య౭తి బలో రామూ లక్ష్మణ శ్చ యహా బలః 

రాజా జయతి సుగ్రీలో రాఘటే ణా౭భివాలితః 

దాసో౭హం కోసలేన్టృస్య రాము స్యా౭క్లిష్ట కర్మణః 

హనుమూన్‌ శత్రు సైన్యానాం నిహన్తా భూరుతా౭౭త్మజః 

న రావణ సహస్రం మే యుద్ధే ప్రతి బలం భవేత్‌ 

శిలాభి స్తు ప్రహరతః పాదపై శ్చ సహస్రశః 

అర్దయిత్వా పురీం లంకా య౭భివాద్య చ యైథిలిమ్‌ 

సమృద్దా౭ర్దో గమిష్యామి మిషతాం సర్వ రక్షసామ్‌ 


305 


శ్రీరాముడు-యోగరహస్యము 


మహాబల సంపన్నులైన రామలక్ష్మణులకు జయము. రాముని రక్షణలో యున్న 
సుగ్రీవునకు జయము. అట్టి రామునకు నేను దాసుడను. శత్రుసైన్యములను 
దునుమూడ సమర్ధత గల వాయుపుత్రుడవైన నేను హనుమంతుడను. వేయిమంది 
రావణులు వచ్చినను నన్ను యుద్ధములో ఎదిరింపలేరు. వారిని శిలలలో, 
వృక్షములలో సకల రాక్షసులను నాశనము చేసి లంకాపురిని మర్దించి, మైథిలికి 
నమస్కరించి కార్యమును సాధించి అందరూ చూచుచుండగా ఎళ్లెదను. ఈ 
విధముగా ఘోషణము చేసి గరుత్మంతుని వేగమున వారి నందరిని హతమార్చెను. 
శత్రువులను చంపుట అను కార్యము చేయువాడను తాను కాదనియు, ఆ కర్మ 
తనది కాదనియు, దాని వలన కలుగు కష్టనష్టములు తనివి కాదనియు 
భావించుతూ, అహంకారమును వీడి హనుమ కర్మ చేయుచుండెను. భగవద్దీత లో 
కూడ శ్రీక్రుష్టుడు నిష్కామ కర్మ చేయమని చెప్తాడు. భగవాన్‌ రమణులు చెపుతూ 
. "నేను" అనే అహంకారము ను వదలి మౌనము, శాంతి (limitless 
contentment) అనే సాధనాలతో అత్మస్వరూపమును ఎరిగి, 
ఆత్మసాక్షాత్కారము పొంద వలని ఉన్నది. దీనినే భగవత్‌ స్వరూపము, భగవత్‌ 
సాక్షాత్కారము అనవచ్చు. జీవుని యొక్క సహజ ప్రశాంత స్థితియే'శివము" గా 
గుర్తించవచ్చు. ధాన్యము యొక్క పొట్టును వేరు చేస్తే, దానినే బియ్యము గా 
గుర్తించవచ్చు. Similarly, so long as one is bound by karma one 


remain 25 "Jiva". When the bond of ignorance is broken, one shines 
as "SIVA", కావున జీవునికి, శివునికి బేధము లేదు. దినిని సూచించుటకు 


హనుమ తోరణముపై కూర్చుండెను. మానవునికి విరోధులు ముఖ్యముగా 
మువ్వురు. అవి నేను స్వతంత్రుడను అనుకొనుట, తనను తాను రక్షించుకోగలను 
అనుకొనుట, తాను చేయు కర్మలు తనకొరకు అనుకొనుట. ఈ మూడింటిని 
జయించుటయే విరోధి విజయము. గుమ్మమునకు గల నాలుగు కమ్ములలో 
హనుమ పై కమ్ముపై నిలిచి యుండును. అదియే తోరణమునకు చిహ్నము. ఆ 


శ్రీరాముడు-యోగరహస్యము 
తర్వాత యుద్ధమునకు వచ్చిన ప్రహస్తుని కుమారుడైన జంబుమాలినిని, మంత్రి 
సుతులైన ఏడుగురిని, విరూపాక్ష, యూపాక్ష, దుర్ధర, ప్రఘసు, భాసకర్ని 
మొదలగు సేనాగ్ర నాయకులను వారి వారి సైన్యములో సహా సంహరించెను. 
అప్పుడు రావణుని ఆజ్ఞ మేరకు అక్షకుమారుడు యుద్ధమునకు బయలుదేరెను. 
అక్షకుమారునికి హనుమను చూడగానే అతనిపై గౌరవమేర్చడెను. అప్పుడు 
అతను హనుమ ఎేగమును, బలమును, పరాక్రమమును నిర్ధారించుకొని 
హనుమతో యుద్ధమునకు పూనుకొనెను. మహాపరాక్రమములో పోరాడుతున్న 
బాలుడైన ఆ అక్షకుమారుడిపై జాలిగల్లినా, శత్రువుపై జాలి గూడదని తలచి, 
హనుమ అతని పాదములు పట్టుకొని గరుత్మంతుడు పామును కొట్టినట్టు, ఆ 
అక్షకుమారుడిని పలుమార్లు నేలకేసి కొట్టి చంపెను. 

5.19 ఇంద్రజిత్తు హనుతుల యుద్ధము-హనుబు బ్రహ్మాస్తుయుచే బంధింప 
బడుట 

తరువాత రావణుడు మహాబలశాలి, ఇంద్రుని జయించిన తన కుమారుడైన 
ఇంద్రజత్తును పిలిచి దేశకాల విభాగము నెరిగి వివేకములో నీ అస్తుబలము, 
తపోబలముతో విజయము పొందుము అని చెప్పి పంపెను. మహావీరుడగు 
ఇంద్రజిత్తు యుద్ధమునకు వచ్చి హనుమపై అనేకమైన తీక్షణమైన బాణములను 
తీవ్ర వేగములో పుంఖాను పుంఖాలుగా వదిలెను. హనుమ తనకు ఆ బాణములు 
తగులకుండా అతివేగములో వాటి మధ్య తిరిగెను. వీరిద్దరి మధ్య యుద్ధము 
భయంకరముగా కొనసాగెను. హనుమను కొట్టుటకు ఇంద్రజత్తునకు అవకాశము 
లభించుట లేదు. ఇంద్రజత్తును కొట్టుటకు హనుమకు అవకాశము 
లభించుటలేదు. అంత ఇంద్రజిత్తు ఈ హనుమ అవధ్యుడు గా లోస్తున్నది అని 
అలోచించి బ్రహ్మాస్తమును ప్రయోగించెను. తేన బద్ద స్తలోఇస్తేణ రాక్షసేన స 
వానరః, అభవన్‌ నిర్విచేష్ట శ్చ పపాత చ మహీ తలే (ఆ బ్రహ్మాస్తుమునకు 


307 


శ్రీరాముడు-యోగరహస్యము 


కట్టుబడిన వాడై హనుమ నిశ్చేష్టుడై భూమిపై పడిపోయెను. కానీ బ్రహ్మ వర 
ప్రభావము వలన ఆ అస్తు ప్రభావము క్షణకాలంలో తొలగిపోయెను. అయినను 
బ్రహ్మకు తనపై అనుగ్రహమునకు గుర్తుగా మిన్నకుండిపోయెను. ఇందువలన 
తనకు రావణునితో మాట్లాడే అవకాశము వచ్చునని తలంచెను. అంతట అక్కడి 
రాక్షసులు హనుమను జనపనార త్రాళ్లచేత, వల్కములచేత బంధితుని చేసి 
రావణుని సముఖమునకు తోడ్కొని పోయిరి. అప్పుడు రాజసభలోని మంత్రులు 
హనుమను తన రాకకు గల కారసనమేమని అడుగగా, హనుమ తాను సుగ్రీవుని 
దూతగా వచ్చినానని చెప్పెను. 

నోట్‌: పూజశ్రి శ్రేయాన్‌ శ్రీభాష్యం అప్పలాచార్యులు వారు సుందరాకాండలోని 
ఈ 48 ఎ సర్గ పారాయణయు చేసినచో శనిగ్రహ దోషయు శమించునని 
చెప్పియున్నారు. 

5.20 హనుతము రావణునికి హితయును ఉపదేశించుట 

భీమ పరాక్రముడగు హనుమ రోషముచే ఎర్రబారిన కన్నులలో రావణుని 
చూచెను. హనుమ అతని తేజస్సుచే మోహము నొందెను. 

అహో రూప ము౭హో ధైర్య ము౭హో సత్త్వ ను౭హో ద్యుతిః 

అహో రాక్షస రాజస్య సర్వ లక్షణ యుక్తతా 

య ద్య౭ధర్మో న బలవాన్‌ న్యా ద౭యం రాక్షసేశ్వరః 

స్యా ద౭యం సుర లోకస్య సశక్ర స్యా౭పి రక్షితా 

ఆహ! ఏమి రూపము? ఏమి ధైర్యము? ఏమి బలము? ఏమి కాంతి? సర్వ 
లక్షణములలతో ఒప్పుతున్న ఈ రాక్షస రాజు అధర్మవర్తి గాకున్నచో 
మూడులోకములకు పాలకుడై యుండెడివాడు. అలానే హనుమను చూచి 
రావణుడు ఇతను మూరు రూపమున వచ్చిన నందీశ్వరుడా! లేక బాణాసురుడా! 
అని అనుకోని అక్కడి మంత్రులలో "ఈతను ఎవరు, ఎచ్చట నుండి వచ్చాడు, 
ఏమి పని, వనమును పాడు చేయుటకు ఏమి హేతువు, యుద్ధము చేయుట 


శ్రీరాముడు-యోగరహస్యము 
వలన ఏమి ప్రయోజనము తెలుసుకొనుము" అనెను. అప్పుడు ప్రహస్తుడు 
హనుమలో తను రాకకు కారణమడిగెను. కాని హనుమ తాను సమాధానము 
చెప్పుటకు ప్రహస్తుడు తగడని అనుకొని రావణునిలోనే, రామ సందేశమును 
చెప్పుటకు ఉద్యుక్తుడాయెను. హనుమ రావణునితో "నేను వానరుడిని. నీ 
దర్శనము దుర్లభమని, నీ దర్శనము కొరకై వనమును పాడు చేసితిని. యుద్ధము 
చేయుటకు రాక్షసులు రాగా దేహ రక్షణకై వారిని ఎదిరించి యుద్ధము చేసితిని. 
బ్రహ్మ వర ప్రభావము వలన నన్ను ఎట్టి అస్తుములు బంధించలెవు. నిన్ను 
చూడవలెనని కోరికలో బ్రహ్మాస్తుమునకు కట్టుబడితిని. రాజ కార్యముచే, రాముని 
దూతగా నీ వద్దకు వచ్చితిని. నీకు మేలు కల్పించు కొన్ని మాటలు చెప్పెదను 
వినుము" అనెను. మహాబలుడగు రావణుని చూచి ఎట్టి లొట్రుబాటు లేక 
అర్థవంతములగు వాక్యములలో వానరోత్తముడు దశాననుని గూర్చి ఇట్లు 
పల్కెను. 
రాజా దశరథో నాము రథ కుంజర బాజిభూన్‌ 
పితేవ బన్దు ర్లోక స్య సురేశ్వర సమ ద్యుతిః 
జ్యేష్ట స్తస్య మహా బాహుః పుత్రః ప్రియ కరః ప్రభుః 
పితు ర్నిదేశా న్నిష్కానః ప్రవిట్టో దణ్జకా వనమ్‌ 
లక్ష్మణేన సహ భ్రాత్రా సీతయా చా౭పి భార్యయా 
రాతూ నాను భుహాతేజా ధర్మ్యం పన్థాన మూ౭౭శ్రైతః 
తస్య భార్యా ఎనే నష్టా సీతా పతిమ్‌ అనుభ్రతా 
వైదేహ స్య సుతా రాజ్ఞో జనక స్య మహాత్మనః 
స మయార్గయాణ స్తాం దేవం రాజపుత్రః సహా౭నుజః 
బుశ్యయూక ము౭నుప్రాప్త స్ఫుర్రీవేణ సమాగ్రత: 
తస్య తేన ప్రతిజ్ఞాతం సీతాయాః పరియార్గణమ్‌ 


309 


శ్రీరాముడు-యోగరహస్యము 


సుగ్రీవ స్యా౭పి రామేణ హరి రాజ్యం నిబేదితమ్‌ 

తత స్తేన మృధే హత్వా రాజ పుత్రీణ వాలినమ్‌ 
సుగ్రీవః స్థాపిలో రాజ్యే హర్యృక్షాణాం గణేశ్వరః 
త్వయా విజ్ఞాత పూర్వ శ్చ వాలి వానర పుంగవః 
రామేణ నిహత సంఖ్యే శరె ణైకేన వానర: 

స సీతా మార్గణే వ్యర్రః సుగ్రీవః సత్య సంగరః 

హరీన్‌ సంప్రేషయా మాస దిశ స్సర్వా హరీశ్వరః 

తాం హరీణాం సహస్రాణి శతాని నియుతాని చ 

దిక్షు సర్వాసు మార్గన్తే హ్య౭ధ శ్చోపరి చా౭యమ్బురే 
వైనతేయ సమాః కేచిత్‌ కేచిత్‌ తత్రా౭నిలోపమాః 
అసంగ గతయః శీఘ్రూ హరి వేరా యహా బలాః 

అహం తు హనుమూన్‌ నాము మూరుత స్యారసః సుతః 
సీతాయా స్తు కృతే తూర్ణం శత యోజన మా౭౭యతమ్‌ 
సయుద్రం అంఘయి త్రైన తాం దిదృక్షు రిహా౭౭గతః 
భ్రయతా చ మయా దృష్టా గృహే తే జనకా౭౭త్మజా 
త దృలాన్‌ దృష్ట ధర్మా౭ర్ధ స్తపః కృత పరిగ్రహః 

పర దారా న్మహా ప్రాజ్ఞ నోపరోద్దుం త్వ మ౭ర్తసి 

న హి ధర్మ ఎిరుద్దేషు బహ్వ౭పాయేషు కర్మసు 
యూల ఘాతిషు సజ్ఞన్తే బుద్ధిమున్తో భవ ద్విధాః 

క శ్చ లక్ష్మణ ముక్తానాం రాము కోపా౭నునర్తినామ్‌ 
శరాణా య౭గ్రతః స్థాతుం శక్తో దేవా౭సురె ష్వ౭పి 

న చా౭పి త్రిషు లోకేషు రాజన్‌ ఎద్యేత కశ్చన 
రాఘవ స్య వ్యళీకం యః కృత్వా సుఖ ము౭బాప్నుయాత్‌ 
త త్రికాల హితం వాక్యం ధర్మ్య య౭ర్థా౭నుబన్ధి చ 


శ్రీరాముడు-యోగరహస్యము 
యన్యస్వ నర దేవాయ జానకీ ప్రతిదీయతామ్‌ 

దృష్టా హయం యయా దేవి లబ్ధం య దిహ దుర్లభమ్‌ 
ఉత్తరం కర్మ య చ్చేషం నిమిత్తం తత్ర రాఘవః 

లక్షి తేయం యయా సీతా తథా శోక పరాయణా 
గృహ్య యాం నా౭భిజానా౭సి పంచా౭౭స్యా మిన పన్నగీమ్‌ 
నేయం జరయితుం శక్యా సా౭సురై ర౭మయరై ర౭పి 

విష సంసృష్ట మ౭త్యర్ధం భుక్త భు౭న్న మివౌజసా 
తప సంతాప అబ్బ స్తే యోఒయం ధర్మ పరిగ్రహః 

న స నాశయితుం న్యాయ్య ఆత్మ ప్రాణ పరిగ్రహః 

అ వధ్యతాం తపోభి ర్యాం భవాన్‌ సమ౭నుపశ్యతి 
ఆత్మన స్సా౭సురై ర్దేై రైతు స్తత్రా౭ప్య౭యం యహాన్‌ 
సుగ్రీవో న హి దేలో౭యం నా౭సురో న చ మూనుషః 
న దానటో న గన్గర్వో న యక్లో న చ పన్నగః 
తస్మాత్‌ ప్రాణ పరిత్రాణం కథం రాజన్‌ కరిష్యసి 

నతు ధర్మోపసంహారమ్‌ అ ధర్మ ఫల సంహితమ్‌ 

త దేవ ఫలమ్‌ అన్వేతి ధర్మ శ్చా౭ధర్మ నాశనః 
ప్రాప్తం ధర్మ ఫలం తావ దృవతా నా౭త్ర సంశయః 
ఫల భు౭స్యా౭ప్య౭ధర్మ స్య క్షిప్ర మున ప్రపత్స్యసే 
జనస్థాన వధం బుద్ధ్వా బుద్ధ్వా వాలి వధం తథా 
రాము సుగ్రీవ సఖ్యం చ బుధ్యస్వ హిత మాత్మనః 
కాయం ఖల్వ౭హ య౭పష్యేకః సవాజ రథ కుంజరామ్‌ 
లంకాం నాశయితుం శక్త స్తస్యైెష తు న నిశ్చయః 
రామేణ హి ప్రతిజ్ఞాతం హర్యృక గణ సన్నిధౌ 


311 


శ్రీరాముడు-యోగరహస్యము 


ఉత్సాదన య౭మిత్రాణాం సీతా యై స్తు ప్రధర్షితా 
అపకుర్వ ని రామ స్య సాక్షా ద౭పి పురందరః 

న సుఖం ప్రాప్నుయా ద౭న్యః కిం పున స్వ ద్విధో జనః 
యాం సీతే త్య౭భిజానాసి యే యం తిష్టతి తే వశే 

కాళ రాత్రితి తాం విద్ధి సర్వ లంకా వినాశినిము 

త ద౭లం కాల పాశేన సీతా విగ్రహ రూపిణా 

స్వయం స్కన్హా౭వ సక్తేన క్షయ మూ౭త్మని చిన్యతామ్‌ 
సీతాయా స్తేజసా దగ్గాం రాయు కోప ప్రవీడితాము 
దహ్యమానా మిమూం పశ్య పురీం సాట్ట ప్రతోళికామ్‌ 
స్వాని మిత్రాణి మంత్రిం శ్చ జ్ఞాతీన్‌ భ్రాత్తూన్‌ సుతాన్‌ హితాన్‌ 
భోగాన్‌ దారాం శ్చ లంకాం చ యూ వినాశ ముపా౭౭నయ 
సత్యం రాక్షస రాజేంద్ర శృణుష్వ వచనం యము 

రామ దాసస్య దూతస్య వానరస్య విశేషత: 

సర్వాన్‌ లోకాన్‌ సుసంహృత్య సభూతాన్‌ సచరా౭చరాన్‌ 
పున రేవ తథా స్రష్టుం శక్తో రామో మహా యశా: 
దేవా౭సుర నరెన్చేషు యక్ష రక్షో గణేషు చ 

వెద్యాధరేషు సర్వేషు గంధర్వే షూ రగేషు చ 

సిద్ధేషు కిన్న రెంద్రేషు పతత్రిషు చ సర్వతః 

సర్వ భూతేషు సర్వత్ర సర్వ కాలేషు నా౭స్తి సః 

యో రాతుం ప్రతి యుద్ధేత ఎషు తుల్య పరాక్రరుం 

సర్వ లోకేశ్వర స్యైవం కృత్వా విప్రియ ముత్తమం 
రామ స్య రాజ సింహ స్య దుర్లభం తవ జువితం 

దేవా శ్చ దైత్యా శ్చ నిశాచరేంద్ర 

గాంధర్వ విద్యాధర నాగ యక్షా: 


శ్రీరాముడు-యోగరహస్యము 
రాయ స్య లోక త్రయ నాయక స్య 

స్థాతుం న శక్తా స్సమరేషు సర్వే 

బ్రహ్మా స్వయంభూ శ్చతురా౭౭ననో వా 

రుద్ర స్పిణేత్ర స్తిపురా౭న్తకోవా 

ఇంద్రో నుహెంద్ర స్సుర నాయకో బా 

త్రాతుం న శక్తా యుధి రాయ ఎధ్యం 

స సౌష్ట వోపేత మ౭దీన వాదినః 

కవే ర్నిశయ్యా౭ప్రతిచూ= ప్రియం వచః 

దశా౭౭ననః కోప వివృత్త లోచనః 

సమూ౭౭దిశ త్తస్య వధం భుహో కపేః 

(సుందర కాండ 51 సర్గ) 

మహాతేజశాలి అయిన రధాశ్వగజ బలములు గల దశరథుడు అను రాజు గలడు. 
సర్వసమర్థుడు, మహాపరాక్రమోపేతుడు, ధర్మానుమార్గానువర్తుడు అగు 
శ్రీరాముడు అతని పెద్దకొడుకు. తండ్రి ఆజ్ఞానుసారం అతను సోదరుడైన లక్ష్మణుడు. 
భార్యయైన సీతలో కలసి దండకారణ్యమున ప్రవేశించెను. మహాసాద్వి అయిన, 
అతని భార్య అపహరింపబడినది. రామలక్ష్మణులు సీతను ఎతుకుచు 
బుష్యమూక పర్వతమున ఉన్న సుగ్రీవునితో మైత్రిని చేసుకొని వాలిని ఒకే ఒక్క 
బాణములతో సంహరించి సుగ్రీవుని వానర, భల్లూకములకు ప్రభువుగా 
నియమించెను. సుగ్రీవుని ఆనతిలో అశేష వానర సేనాని సకల దిశల యందును, 
భూమండలం నందును, పాతాళమున, ఆకాశమున ఎతుకుతున్నారు. వారు 
మహాపరాక్రములు, అడ్డులేని గమనము గలవారు. నా పేరు వాయు 
పుత్రుడవైన హనుమంతుడు. నీతాదేవి కొరకై తీవ్రవేగములో నూరు యోజనముల 
సముద్రమును లంఘించి లంకకు వచ్చితిని. ఇచ్చట నాకు ఆమె కనబడినది. 


313 


శ్రీరాముడు-యోగరహస్యము 


ధర్మార్థములను ఎరిగిన వాడివి. తపస్సుచేసి అనేక వరములు పొందిన వాడివి. 
అట్టి నీవు ధర్మవిరుద్ధముగా నీ మూలమునకే విచ్చిత్తి కలుగు పరసతులను 
బంధించుట తగదు. రామలక్ష్మణుల తీవ్ర బాణములకు ఎదురొడ్డి నిలబడుట 
ఎవ్వరికిని సాధ్యము కాదు. ముల్లోకములలోను రామునికి కీడు తలబెట్టినవారిని 
ఎవ్వరు. రక్షింపలేరు. అందువలన ధర్మబద్ధముగా జానకిని శ్రీరామునికి 
అప్పచెప్పుము. సీత నీ పాలిట మృత్యుదేవత సుమా! నీ తపస్సు చేజేతులారా 
వ్యర్థము చేసుకొనుట ఉచితము కాదు. సుగ్రీవుడు కపీశ్వరుడు, శ్రీరాముడు 
మానవుడు. నీవు నరవానరుల వలన మరణము లేకుండా వరమును పొందలేదు 
కావున నిన్ను నీవు రక్షించుకోం జాలవు. ధర్మము, అధర్మము ఎప్పుడును కలసి 
యుండవు. ధర్మకార్యము వలన అధర్మ కార్యము నశించదు". 
ఖరదూషణాదుల వధను, వాలి వధను రామసుగ్రీవుల మైత్రిని గుర్తుచేసుకొని నీ 
హితమును గూర్చి బాగుగా ఆలోచించుము. నేనొక్కడినే నీ లంకను సర్వ 
నాశనము చేయుటకు సమర్థుడను. కాని నాకు శ్రీరాముని అనుమతి లేదు. 
సీతాదేవి తేజస్సులో దగ్ధమైన ఈ లంకా నగరమును చూసి ఇప్పటికైనా తెలివి 
తెచ్చుకొనుము. సకళత్ర, పుత్ర, మిత్ర, బాంధవ్యుల వినాశనమును కోరి 
తెచ్చుకొనకుము. నేను రామదూతను. విశేషించి వానరుడను కావున నాకు ఎట్టి 
పక్షపాతము లేదు. నా సత్య వచనమును ఆలకింపుము. శ్రీరాముడు రుద్రుని వల 
సకల లోకములను సంహరించ గలడు మరల సృష్టించ గలడు. శ్రీరాముని 
ఎదిరించి యుద్ధము చేయుటకు ఏ విధముగానైనను, ఎవ్వరైనను, 
ఎచ్చటనైనను, ఏ కాలము నందును సమర్థులు కారు. శ్రీరాముని యెడల 
అపరాధమును జేసిన నీవు జీవించి యుండుట అసాధ్యము. ఈ విధముగా 


19 "ఆవశ్యమనుభోక్రవ్యం కృతం కర్మ శుభాశుభామ్‌" అను ఆర్యోక్తి అనుసరించి జనులు పాపకర్మముల నివృత్తి కొరకై 
కొన్ని దాన ధర్మములు చేయుచుందురు. కాని అట్లు జరుగదు. అనన్య భక్తిలో భగవంతుని సేవించిన మాత్రముననే 


వారు పాప ప్రవృత్తి నుండి బయిట పడుదురు. 


శ్రీరాముడు-యోగరహస్యము 
హనుమ నిర్భయముగా సహేతుకములైన మాటలు మాట్లాడెను. అప్రియములైన 
ఆ హితవచనములు వినిన రావణుడు హనుమను చంపుటకు అదేశించెను. 
5.21 దూతను వధింప తగదు అని ఎభిషణుడు రావణునికి హితయు 
చెప్పుట 
రాక్షస రాజైన రావణుడు తలపెట్టిన దూతను సంహరించుట అనే ఇట్టి కార్యమును 
నివారించుటకై అంతఃశత్రువులను జయించిన వాడు, కర్తవ్య-అకర్తవ్య నిశ్చయము 
కలవాడు అయిన విభిషణుడు వినమ్రుడై హితకరములైన వచనములు ఇట్లు 
పలికెను. 
రాజధర్మ విరుద్ధం చ లోక వృత్తే శ్చ గర్తితమా 
తవ చా౭సదృశం విర కవే ర౭స్య ప్రమూపణమా 
ధర్మజ్ఞ శ్చ కృతజ్ఞ శ్చ రాజ ధర్మ ఎశారదః 
పరావరజ్ఞో భూతానాం త్వ మేవ ఏపరమా౭ర్థఎత్‌ 
గృహ్యాన్తే యది రోషెణ త్వాదృశో౭పి విపశ్చితః 
తత శ్యాస్తు విపశ్చిత్త్వం శ్రర ఎవ హి కేవలం 
తస్మా త్సృసీద శతృఘ్న రాక్షసేంద్ర దురాసద 
యుక్తా౭యుక్త్షమ్‌ వినిశ్చిత్య దూత దండో విధీయతాం 
"రాక్షసేంద్రా! కోపమును వీడి ప్రసన్నుడవు కమ్ము. చేయదగినది, చేయరానిది 
ఎరిగిన ప్రభువులు దూతను సంహరించరు. అది రాజ ధర్మమునకు విరుద్ధము. 
లోకపు తీరులో వింద్యము. నీ వంటి వారు చేయుట తగనిది. అన్నియు 
తెలిసినవాడవు. పరమార్దవేత్తవు. నీ వంటి విద్వాంసులు కోపమునకు లొంగరాదు. 
కావున యుక్తాయుక్తములు ఆలోచించి తగిన దండన విధింపుము". అనెను. 
రావణుడు విభీషణుని మాటలను విని మిక్కిలి రోషావేషములో "న పాపానాం 
ఎధే పాపం విద్యతే శత్రుసూదన'"' - పాపాత్ములను చంపుటలో పాపము లెదు కాన 


315 


శ్రీరాముడు-యోగరహస్యము 


ఈ వానరుని చంపెదను అనెను. అందుకు విభీషణుడు వినమ్రతలో "రాక్షసేశ్వరా! 
అన్ని దేశములలో, అన్ని జాతులలో దూతలను చంపకూడదని చెప్పుదురు. 
ఈతను దూతయి కాదు, అక్షకుమారుడు మున్నగువారిని సంహరించుటచే 
ఈతను శత్రువు. అందుకు సందేహము లేదు. కాని దూతను చంపుట ఆచారము 
కాదు కావున దూతకు అనేకబైన శిక్షలు విధించవచ్చు. ఖైరూప్య భు౭ంగేషు 
కశా౭భి ఘాలో, యౌజ్యుం తథా లక్షణ సన్నిపాతః, ఎతాన్‌ హి దూతే ప్రవదన్ని 
దణాన్‌ వధ స్తు దూత స్య న నః శ్రుతోఇపి - అంగములకు హాని కలిగింప 
వచ్చును. కొరడాలతో కొట్టించ వచ్చు. జుట్టు గొరిగించ వచ్చు. శరీరముపై 
వాతలు వేయ వచ్చు. దూత వధ కాకుండా ఈ విధమైన ఏవైనా శిక్షలు 
విధించవచ్చు. ధర్మార్ధములు తెలిసిన వాడివి కావున ఈ కోతిని కాకుండా, ఇట్టి 
కోతిని పంపిన వాడిని చంపుట యుక్తము. ఈ కోతిని చంపినచో వేరొకడు నూరు 
యోజనముల సముద్రమును దాటి ఇచ్చటకు రాలేరు, యుద్ధమునకు 
ఉత్సాహపడుతున్న ఇతనిని పంపిన వారితో యుద్ధము చేయు అవకాశము 
పోవును" అనెను. అందుకు రావణుడు దేశకాలోచితముగా అలోచించి, కోతులకు 
లోక ప్రియము కావున దానిని కాల్చివేయుదు అని ఆజ్ఞాపించెను. 

5.22 లంకా దహనయు 

రావణుని ఆదేశము కాగానే రాక్షసులు నూలు బట్టలను హనుమ తోకకు చుట్టి 
నూనెలో తడిపి నిప్పంటించితిరి. అప్పుడు వారు హనుమను పట్టణము 
అంతయు త్రిప్పిరి. హనుమ - రాత్రిళ్ళు తిరిగి నందు వలన దుర్గములను బాగుగా 
చూడలేదు. మరొకసారి అన్నియు చూచి వీరి బలమును, బలగములను అంచనా 
టేయుదునని అలోచించి మిన్నకుండెను. ఈ విషయము తెలుసుకొన్న సీత 
హనుమకు మంగళము కలుగ వలెనని అగ్ని హోత్రుని ఈ విధముగా ఉపాశించెను. 
యద్య౭స్తి పతి శుశ్రూషా యద్య౭స్తి చరితం తపః 

యది చా సేక పత్నీ త్వం శీతో భవ హనూవుతః 


శ్రీరాముడు-యోగరహస్యము 
యది కించి ద౭నుక్రోశ స్తస్య ముయ్య౭స్తి ధీయతః 

యది వా భాగ్య శేషో మే శీతో భవ హనూమయతః 

యది మాం వృత్త సంపన్నాం త త్సమూగయ లాలసామ్‌ 

స విజానాతి ధర్మాత్మా శీతో భవ హనూవుతః 

యది మాం తారయే దా౭ర్యః సుగ్రీవ సత్య సంగరః 

అస్మా ద్దుఃఖాంబు సంరోధా చ్చేలో భవ హనూయతః 

"నేనే పతి శుశ్రూష చేసిన దానివైనచో, నేను ఆచరించిన తపము యున్నచో, 
పతివ్రతను అయినచో, నా యందు రామచంద్రునకు దయ యున్నచో, నాకేమైనా 
భాగ్య శేషము యున్నచో, హనుమ నా పాతివ్రత్యమును గుర్తించిన వాడే 
అయినచో, నన్ను రామునితో కలుపు వలెనని ఆరాట పడుచున్నచే, 
సత్యవ్రతుడు, పూజ్యుడు అగు సుగ్రీవుడు నన్నీ దుఃఖము నుండి తరింప 
భజేయువాడైనచో ఓ అగ్నిదేవా! ఈ హనుమను చల్లగా చూడుము". అని 
ప్రార్థించెను. అప్పుడు హనుమ లాంగూలము దహింపబడుచున్నను బాధ 
కలుగకపోవుట గమనించి హనుమ ఇట్లు ఆలోచింపసాగెను. "సీతమ్మకు నాపై గల 
జాలి, రాముని తేజస్సు, మా తండ్రి వాయుదేవునికి అగ్నిలో గల స్నేహము వలన 
నన్ను అగ్ని దహించడము లేదు". వెటనే హనుమ ఒక్కసారి గర్జించి పైకి లేచి 
అక్కడి దుర్గములు, భవనములు, మొదలగునవి అన్నియు దహించి వేసెను. 
టేగముగల హనుమ లఅంకాపురము నంతయును రుద్రుడు త్రిపురములను 
భస్మము చేసినట్లు భస్మము చేసెను. ఈ విధముగా అనేకులగు రాక్షసులను 
చంపి, వనమును పాడు చేని, రాక్షస భవనములను అగ్నికి ఆహుతి చిని, 
మనసులో శ్రీరాముని స్మరించి నిలిచెను. 


317 


శ్రీరాముడు-యోగరహస్యము 


5.23 సీతను గూర్చి హనుము చింతించుట 

లంకయంతయును కాల్చి ఆ తోక యందలి నిప్పును హనుమ సముద్రములో 
చల్లార్చెను. కొండమీద నుండి జ్వలించుతున్న లంకా పట్టణమును చూచి హనుమ 
ఇట్లనుకొనెను. అయ్యో! ఈ లంకను కాల్చి నేను ఎంత తప్పు చేసితినో! కోపము 
ఓడలు తెలియకుండా చేసినది. 

ధన్యా స్తే పురుష శ్రేషా యే బుద్ధా కోప ముల్తితమ్‌ 

నిరున్దన్తి మహాత్మానో దీప్తమ్‌ అగ్నిమ్‌ ఇవా౭మ్బసా 

కృద్దః పాపం న కుర్యా త్కః క్రుద్దో హన్యా ద్గురూ న౭పి 

కృద్ధః పరుషయా వాచా నర స్సాధూన్‌ అధిక్షిపేత్‌ 

బాచ్యా౭బాచ్యం ప్రకుపితో న విజానాతి కర్ణిచిత్‌ 

నా౭కార్య ము౭స్తి కృద్ధ స్య నా౭బాచ్యం విద్యతే క్వచిత్‌ 

య స్సయుత్పతితం క్రోధం క్షమ యిైవ నిరస్యతి 

యథో రోగ స్వ్వచం జర్ణాం స వై పురుష ఉచ్యతే 

వచ్చిన కోపమును బుద్ధిలో, నీటితో నిప్పును చల్లార్చినట్లు ఎవరు 
నిరోధించుకొందురో వారు ధన్యులు, పురుష శ్రేష్టులు. కోపము గలవారు ఎవడు 
పాపము చేయకుండును? కోపము వచ్చిన వాడు గురువులవైనను చంపును. 
కోపము వచ్చినవాడు పరుషమైన వాక్కులలో పెద్దలను ఆక్ట్షేపించును. కోపము 
గలిగిన వానికి అనదగిన మాట, అనకూడని మాట తెలియవు. కోపము గలవానికి 
చేయకూడని పని యుండదు. వచ్చిన కోపమును ఓరిమిచే, పాము జీర్ణమైన 
చర్మమును (కుబుసము) విడుచునట్లు క్షణికోద్రేకములో వచ్చిన పిచ్చి కోపము 
సైతము ఓర్చులో అణచుకొనువాడే యథార్థముగా పురుషుడు?ం. దుర్చుద్ధిని, 


20 ఈ సందర్భమున వాల్మీకి మహర్షి హనుమ ద్వారా "కోపాతిరేకమునకు గురియైనవాడు ఎట్టి అనర్ధములకు 


పాల్చడుదురో తెల్పుచు ఎవ్వరును కోపమునకు లోనుకారాదు" అని లోకమునకు చక్కటి సందేశమును 


శ్రీరాముడు-యోగరహస్యము 
సిగ్గులేనివాడను, పాపాత్ముడను. ఛీ! ఆలోచించకుండా సీతమ్మకు కూడా నిప్పు 
పెట్టితిని. స్వామి ద్రోహమునకు పాల్బడితిని. నీతమ్మ కూడా తప్పక కాలియే 
యుండును. అట్లే అయినచో అజ్ఞానుడగు నాచే స్వామి కార్యము నాశనము 
అయినది. లంకను దహించుతూ సీతమ్మను కాపాడలేక పోయితిని. కార్యము 
అంతయు పూర్తి అయి కొంచెము మిగిలి యుండగానే ఇంత అనర్ధము 
సంభవించినది. కోతుల చాపల్యమును చూపితిని. సీతమ్మను రక్షింప గలిగి 
యుండి కూడా రజోగుణముచే ఆగ్రహము వలన రక్షింప లేక పోతిని. నీత 
నోశించినచో రామలక్ష్మణులతో సహా మొత్తము ఇక్ష్వాకు వంశము, సుగ్రీవునితో 
సహా మొత్తము వానర భల్లూకములు నశింతురు. కోపముచే కార్యము మూల 
నాశనము చేసితిని. అని పరి పరి విధముల హనుమ దుఃఖించుతూ 
ప్రాణత్యాగమునకు సిద్ధపడెను. అప్పుడు హనుమకు శుభ శకునములు 
కనబడెను. అప్పుడు హనుమ నీతా దేవి యొక్క తేజస్సుచే తాను 
రక్షింపబడినప్పుడు సీతను అగ్ని ఎట్టు దహించగలదు? ఈ విధముగా హనుమ 
చింతించు చుండగా ఆకాశముంచారణులు ఈ విధముగా పలుకుతున్నారు. 
దగ్గేయం నగరీ లంకా సాట్ట ప్రాకార తోరణా 

జానకీ న చ దగ్దేతి విస్మయో౭ద్భుత ఏవ నః 

"కోటబురుజులు, ప్రాకారములు, తోరణములతో సహా లంకా నగరమంతయు 
దగ్గమైనది కానీ నీత మాత్రము దగ్గము కాలేదు" ఇది ఎంతయో ఆశ్చర్యకరం. 
అమృత తుల్యమైన ఈ మాటలు వినినంతనే హనుమ ఆనందములో స్వస్థత 


ఇచ్చుచున్నాడు. సుమతికారుడు కూడా ఇదే విషయమును చెప్పెను (తన కోపమే తన శత్రువు, తన శాంతమె తనకు 


రక్ష దయ చుట్టంబా, తన సంతోషమె స్వర్గము, తన ధుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ!) 


319 


శ్రీరాముడు-యోగరహస్యము 


చెంది సీతమ్మను మరల ఒక్కమారు దర్శించి తిరుగు ప్రయాణము చేయుటకు 
నిశ్చయించుకొనెను. 

5-24 హనుమ మరల సీతను దర్శించి సముద్ర అంఘనయు చేయుట 

తత స్తు శిం+శుపాయూలే జానకీం పర్య౭ఎస్టితామ్‌ 

అభివా ద్యా౭బ్రవ ద్దిష్యా పశ్యామి త్వా మిహాక్షతామ్‌ 

సుఖముగా యున్న నీతమ్మను చూచుటకు హనుమ మరల అశోక వనమునకు 
యేగి నీతలో "అమ్మా! అదృష్టవశమున నిన్ను మరల చూడగలిగితిని". అని 
తిరుగు ప్రయాణమునకు సంసిద్ధ్దుడాయిను. అప్పుడు సీత, హనుమతో "నీ 
బలము ప్రశంశనీయము. శ్రీరాముని పరాక్రమమునకు అనురూపమగు విధముగా 
నీటే కార్యమును సాధించవలను". అని హనుమను ప్ర్రమపూర్వకంగా సాగనంపెను. 
ఇక్కడ హనుమ ఆచార్యుడుగా సీతారాముల సయోధ్యకు యత్నించెను. 
సాధకుడు కర్మయోగముచే పరిశుద్ధమైన అంతఃకరణము గలవాడై ఆత్మావలోకనం 
నొనర్చి విషయములను, ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని కామమును 
జయించి భగవత్‌ ప్రాప్తికై అభిముఖుడై ఎగుర ఇందు స్ఫురించును. తరువాత 
హనుమ శ్రీరామ దర్శనాభిలాషయు అరిష్టమనెడి పర్వతమును అధిరోహించి, 
శరీరయును పెంచి ఉత్తరాభిముఖిుడై ఆకాశముపైకి ఎగిరెను. ఆ వానరోత్తముడు 
అంగద జాంబవంతాదులు యున్న మహింద్ర పర్వతము సమీపించుచుండగా 
గంభీర నాదము చేసెను. అప్పుడు అక్కడ యున్న వానర సమూహము 
అంతయు హనుమ కార్యము సాధించాడని ఆనందముతో గంతులు నేసిరి. 
హనుమ వారి వద్దకు వచ్చి దృష్టా సీతా (సీత చూడబడెను) అని సంగ్రహముగా 
నివేదించెను. తరువాత నెమ్మదిగా హనుమ, అంగద జాంబవంతాదులకు తాను 
సముద్ర లంఘనము నుంచి నీత కొరకై రావణ భవనములలో అన్వేషణము, 
రావణాసురుడు కర్కశముగా సీతకు రెండు నెలల గడువు ఒసంగుట, త్రిజటా 
స్వప్నము, తాను సీతను ఊరడించుట, తాను రావణునికి రామసుగ్రీవుల 


శ్రీరాముడు-యోగరహస్యము 
సందేశము వినిపించి అతనికి మంచి మాటలు చెప్పుట, లంకా దహనము 
మొదలగు విషయములన్ని వివరముగా చెప్పి, నీత శోక పరాయణయై యున్నది 
కావున తదుపరి కర్తవ్యము గురించి రాముని ఆలోచన మేరకు మీరందరు 
ఆలోచన చేయమని కోరతాడు. నీత జాడ తెలిసినది అనే సంలోషములో ఆ వానర 
సమూహము అంతయు కిష్కింధకు వెళ్లి సుగ్రీవునకు ప్రీతిపాత్రమైన మధువనమున 
ప్రవేశించారు. అందుకు కినుక వహించిన ఆ వనపాలకుదైన దధిముఖుడు 
రామలక్ష్మణులతో యున్న సుగ్రీవునకు ఈ వృత్తాంతమును తెలియ చేసెను. 
అందుకు వానర రాజైన సుగ్రీవుడు వారు సీతమ్మను దర్శించి యుండవచ్చును 
అందు ముఖ్యముగా హనుమయే కార్యసాధకుడు అని తలచి వేగముగా వారిని 
తోడ్కొని రమ్మని ఆజ్ఞాపించెను. అంత దధిముఖుడు రాజాజ్ఞను అంగదునకు 
నిటేదించెను. ఎంటనే హనుమ సాధించిన కార్యముచే గర్వించి, గర్జించచుతూ 
వానరులు రామలక్ష్మణ సుగ్రీవుల కడకు వచ్చిరి. మహాబాహుడగు హనుమ శిరసు 
వంచి రామునకు నమస్కరించి "హనూయాం శ్చ యహా బహుః ప్రణయ్య శిరసా 
తత, నియతా చు౭క్షతాం దేవం రాఘవాయ న్యవేదయత్‌, దృష్టా దేవతి 
హనుముద్వద నాధాయృతోపయము ('నియమశీలయై సీతమ్మ సుఖముగా 
యున్నది") అని నిఎదించెను. అమృత తుల్యమైన ఆ వాక్కులకు 
రామలక్ష్మణులు పరమానంద భరితులైరి. 
5.25 హనుము సీత దేవి సయాచారయును శ్రీరాయునకు చెప్పుట 
వానరులు అంగదుని ముందుంచుకొని సీతమ్మ రావణాంతఃపురములో 
నిర్భంధించబడి యుండుటయు, రాక్షస స్తీలచే భయపెట్టుచుండుట, సీతమ్మకు 
రాముని యందు అనురాగము, రావణుడు ఆమెకు రెండు నలల గడువు ఇచ్చుట 
మున్నగు విషయములు రామునికి తెలిపి సీత కుశలముగా యున్నదని చెప్పిరి. 


321 


శ్రీరాముడు-యోగరహస్యము 


అప్పుడు రాముడు నీత విషయమై సవిస్తరంగా చెప్పవలనినదిగా కోరగా, హనుమ 
సీత యున్న దిక్కుకు నమస్కరించి ఇట్లు చెప్పుట ప్రారంభించెను. 
"సముద్రమునకు దక్షిణ తటమున దురాత్ముడైన రాక్షస రాజు రావణుని లంకా 
నగరము కలదు. నేను నూరు యోజనముల సముద్రమును దాటి అట్టి లంకలో 
సీతమ్మను చూచుటకు బయిలుదేరితిని. అచట రామా! నీ యందే సర్వమును 
ఉంచుకొని జీవిచుచున్న సీతమ్మను నేను చూచితిని. బహు దుఃఖమును పొంది 
యున్నది.  రావణాంతుపురమున  నిరోధింపబడి రాక్షస స్తీలచే 
రక్షింపబడుచున్నది. ఒంటి జడ దాల్చి దీనురాలై నిన్నే ధ్యానించుతు నేలన 
పరుండి యున్నది. రావణాసురునుని పొందవలెనని కోరిక లేనిదై, భీతిల్జి 
మరణించుటకే నిశ్చయించుకొన్నది. అట్టి స్థితిలో నేను సీతను చూచితిని. ఇక్ష్వాకు 
వంశమును కీర్తించి ఆమెకు నాపై నమ్మకమును కల్టించుకొంటిని. తరువాత 
మాటలాడి జరిగిన విషయమును అంతయు తెలిపితిని. రామసుగ్రీవుల మైత్రికి 
ఎంతయో సంతోషించింది. చిత్రకూటమున జరిగిన కాకాసుర వృత్తాంతమును నీకు 
గురుతుగా చెప్పమన్నది. రామా! సీతమ్మ ఈ మణిని దాచి పదిలంగా నీకు 
ఈయమని చెప్పినది. మణిశిలల గంధములో బొట్టు పెట్టిన సంగతి జ్ఞాపకము 
చేయమన్నది. ఒక మాసము గడిచిన తర్వాత జీవించి యుండను అని చెప్పి 
యున్నది. రామా! చూచిన దానిని చూచినట్టు వివరించితిని. సముద్రమును 
దాటుటకు ప్రయత్నము చేయుడు" అని చెప్పి చూడామణిని శ్రీరామునికి 
సమర్పించెను. 

హనుమ తాను ఎల్లి వచ్చిన వృత్తాంతమును వానరులకు, రామునికి తెలియ 
జేసెను. అందు భేదము గుర్తించాలి. వానరులతో తన విజయములను వర్ణింపక 
సీతమ్మకు సంబంధించిన వృత్తాంతమును మాత్రమే చెప్పెను. రాముని వద్ధ 
అహంకారము వ్యక్తము కాకుండా వినయముతో రామునికి ఆవశ్యకమగు 


శ్రీరాముడు-యోగరహస్యము 
విషయమును మాత్రమే చెప్పెను. ఇది హనుమ యొక్క వినయమును, 
ఉచితజ్ఞతను సూచించు చున్నది. 

శ్రీరాముడు ఆ మణిని హృదయమునకు హద్దుకొని సుగ్రీవునితో ఈ మణిని 
చూడగానే మూ తండ్రియైన దశరథుడు, మామగారైన జనకుని చూచినట్లు 
యున్నది. ఈ మణిని సీత ధరించినప్పుడు ఆ మణి శోభలు ఇనుమడించెను. ఈ 
మణిని చూచి నేను ఆమెను పొందినట్లుగా భావించుచున్నాను. "చిరం జువతి 
వైదేహి యది మూసం ధరిష్యతి, క్షణం సౌమ్యు న జుబేయం వినా తా 
మయ౭సితేక్షణాము" సీతమ్మ నెలరోజులు బ్రతికినవో చాలా కాలము 
జవించునన్న మాట. ఇక ఆమెను చూడక క్షణకాలం జీవింపలేను. హనుమా! ఆమె 
అన్న మాటలు యథార్థముగా చెప్పుము. రోగికి మందువలె ఆమె మాటలే నాకు 
జీవనము. "యధురా నుధురా౭౭లాపా కి నూ౭౭హ మయుతు భామిని, ము 
ద్విహినా వరారోహా హనుమున్‌ కథయస్వ మే" సీతమ్మ మధురము. ఆమె 
మాటలు మధురము. ఆమె మాటలు చెప్పుచున్న నీ మాటలు మధురము. ఇంకా 
సీతమ్మ ఏమనినదో చెప్పుము. 

అప్పుడు హనుమ రామునితో, రామా! జానకీదేవి చిత్రకూటమిన జరిగిన 
కాకాసుర వృత్తాంతము యధాతధముగా నిబేదించమన్నది. అస్తుకోవిదులలో 
అగ్రగణ్యుడు, మహాబలశాలి అయినా శ్రీరాముడు నా విషయమున కనికరము 
యున్నచో వెంటనే రావణుని హతమార్చ వలెను. శత్రు భయంకరుడైనట్టి 
లక్ష్మణుడు అయినను నన్ను రక్షించుటకు ఎల వచ్చుట లేదు? వారు 
విస్మరించుటకు నాలో ఎమైనా దోషములు యుండవచ్చును. దిగులుగా యున్న 
సీతతో హనుమనైన నా వీపు ఎక్కినచో శీఘ్రముగా రామలక్ష్మణుల కడకు 
చేరుతును అని చెప్పాను. కానీ అది ధర్మము కాదని, కాలము ప్రతికూలమగుట 
వలన ఇదివరలో నిస్సహాయరాలువై రావణునితో తాకబడితిని అని చెప్పెను. 


323 


శ్రీరాముడు-యోగరహస్యము 


ఇంకను మీ కుశలం అడిగినది అని చెప్పెను. ఇంకను ఈ మహాసముద్రమును 
దాటుటకు గరుత్మంతునికి, వాయువుకు, హనుమవైన నాకు మాత్రమే సాధ్యము 
కావున తగు ఉపాయమును ఆలోచింపమన్నది. ఈ కార్యమును సాధించుటకు 
నీవు ఒక్కడివే చాలును. కానీ అందువలన శ్రీరాముని ప్రతిష్ట పెరగదు అనియు 
చెప్పెను. శ్రీరామునికి భయపడి వంచనలో రావణుడు నన్ను అపహరించెను. కానీ 
ఇప్పుడు రావణుని కన్నుగప్పి నన్ను తీసుకొనిపోవుటకు రాముడు ఇష్టపడడు, 
కావున రణరంగమున రావణుని హతమార్చి నన్ను తీసుకొని ఎళ్ఫుట 
శ్రేయస్కరము అనెను. అప్పుడు హనుమనైన నేను సుగ్రీవుని వానర భల్లూక 
సైనికులలో చాలా అల్పుడను. కావుననే నన్ను దూతగా పంపినారు. నాకన్నా 
బలవంతులు చాలా మంది కలరు అని చెప్పాను. కావున నీ శోకము త్వరలో 
తీరును అని అనునయించి వచ్చితిని. 
సుందర కాండ సనూప్తయు. 
శ్రీరాయ జయరాయ జయజయ రాయ 

హనుమ పలికిన మంగళకరములగు వాక్కులచే సీతమ్మకు మనస్సున శాంతి 
లభించినట్లే ఈ కాండను చదివిన వారికి మనశాంతి, హాన్ముమదనుగ్రహము 
లభించును. త్వరలో అయోధ్యలో రామునిలో పట్టాభిషేకము నొందెదవని హనుమ 
సీతమ్మతో చెప్పుట చేతను, సీతమ్మ పాతివ్రత్యము చేతను, రావణుడు 
చనిపోయినాడు. రాముడు రావణుని చంపుటకు నిమిత్తమాత్రుడే అని హనుమ 
వానరులలో చెప్పుట చేతను రావణ వధ అయినట్లు సీతమ్మకు దుఃఖము తొలగి 
శాంతి లభించినట్లు భావించవలెను. 


శ్రీరాముడు-యోగరహస్యము 
6.0 యుద్ధ కాండయు 

6.1 శ్రీరాయుడు హనుమను ఆలింగనము చేసుకొనుట 
హనుమ సముద్రమును దాటి సీతమ్మను చూచి, లంకను చెరచి మరల 
అనాయాసముగా ఎనుకకు వచ్చి శ్రీరామునితో తన సాగర లంఘనమును, 
సీతాన్వేషణ వృత్తాంతమును యథాతథముగా వివరించాడు. నియమించిన 
కార్యమును చక్కగా నరవేర్చుకొని వచ్చినప్పుడు ప్రభువు ఎట్టు ప్రవర్తించ వలెనో 
వాల్మికి శ్రీరాముని ద్వారా లోకమునకు తెలియ చేయుచున్నాడు. గురువులను 
ప్రత్యక్షంగా స్తోత్రము చేయవలెను. మిత్రులను, బంధువులను పరోక్షంలో 
స్తుతించవలెను. దాసులను, భృత్యులను నియమించిన పని పూర్తి చేసిన వెంటనే 
ప్రశంసింప వలెను. పుత్రులను ఎన్నటికి బైటికి ప్రశంసింప రాదు. మనసులోనే 
అభినందించు కొన వలెను. (ప్రస్తుతము తద్విరుద్ధముగా జరుగుట 
చూచుతున్నాము). ఈ నియమమును ఎరిగిన శ్రీరాముడు నియమించిన 
కార్యమును నెరవేర్చిన హనుమను సుగ్రీవుడు, వానరులు చూచుచుండగా ఇట్లు 
చెప్పు చున్నాడు. 
కృతం హనుముతా కార్యం సుమహ ద్భువి దుష్కరమ్‌ 
భునసా౭పి య ద౭న్యేన న శక్యం ధరణీ తలే 
ఈ భూమండలమున ఎవరును మనసులో కూడా చేయజాలని పనిని, చాలా 
గొప్ప పనిని హనుమ చేసినాడు. ఈ లోకములో వాయువు సహాయము ఉన్నచో 
గరుత్మంతుడు సాగరమును దాటగలడు. కానీ హనుమ ఎవరి సహాయము 
లేకుండా అట్టి దుష్కార్యమును నెరవేర్చినాడు. రావణుని పర్యవేక్షణలో యున్న 
దుర్భేద్యమైన లంకను పాడు చేయడము హనుమకు తప్ప ఎవ్వరి వలన 
సాధ్యమయ్యేది కాదు. తన బలమునకు అనుగుణముగా, సేవకుడిగా తాను 
చేయవలసినది అంతయు చేసినాడు. ప్రభువును సేవించెడి భృత్యులు మూడు 


325 


శ్రీరాముడు-యోగరహస్యము 


విధములుగా యుందురు. కార్యమును ప్రభువు నియోగించినప్పుడు ఆపనిని చేసి 
అనిని చేసిన దానికి సంబంధించిన వేరొక పనిని కూడా ప్రభు కార్యమునకు 
అనుకూలముగునట్లు చేయువారు రాజభృత్యులలో ఉత్తములు. అధికమైన 
సమర్థత యుండియు నియమించిన కార్యమును మాత్రమే చేయువాడు 
మధ్యముడు. సామర్థ్యము ఉండియు చేయవలెనని సిద్దపడియు చేయక, చేయలేక 
పోయినవాడు అధముడు. హనుమ సీతాన్వేషణ, లంకాదహనము చేసి అందరిని 
ప్రాణత్యాగము చేయకుండా కాపాడినాడు. హనుమ, సేవకులలో ఉత్తముడు. 
అతను చేసిన ఉపకారమునకు ఎమి ఇచ్చి ప్రత్యుపకారము చేయగలను? 

ఏష సర్వస్వ భూత స్తు పరిష్వంగో హనూముతః 

యయా కాల మిముం ప్రాప్య దత్త స్తస్య యహాత్మనః 

సాగరం తు సమాసాద్య పున ర్నష్టం యనో యయ 

కథం నాయ సముద్ర స్య దుష్పార స్య యహా౭యృసః 

హరయో దక్షిణం పారం గమిష్యన్సి సమాహితాః 

య ద్య౭ప్యష తు వృత్తాన్లో బైదేహ్యా గదితో యయ 

ప్రత్యుపకారము చేయవలసిన ఈ సమయమున నా వద్ద యున్నది దేహమే. ఇది 
నాకు అత్యంత ప్రియమైనది. నాకు ఎంలో భోగ్యమైనది. ఈతనికి ఏమి ఇచ్చినను 
స్వీకరింపడు. ఆనాడు లంకలో చనిపోవుటకు సిద్ధపడిన సీతమ్మను కాపాడినాడు. 
సీతాసందేశముతో నా ప్రాణములు కాపాడినాడు. ఈ విధముగా రెండు 
దేహములను కాపాడినాడు. కాన ఈ దేహములో హనుమను ఆలింగనము 
చేసుకొనెదని, హనుమను గాడాలింగనం చేసుకొనెను. కాని అగాధమైన ఈ 
సముద్రమును దాటుట ఎట్లు అని దిర్దాలోవనలో పడిపోయినాడు. 

6.2 సుగ్రీవుడు శ్రీరాయునికి ధెర్య వచనములు చెప్పుట 

శ్రీరాముడు శోకముతో యుండుట చూచి సుఖదుఃఖములలో మిత్రుడిగా రాముని 
శోకమును రూపుమాపుటకు సుగ్రీవుడు ఇట్లు శాంత, ధైర్య వచనములు 


శ్రీరాముడు-యోగరహస్యము 
పలుకుతున్నాడు. "రామా! సామాన్యుని వలెనే నీవు శోకించుట తగదు. 
సంతాపమును విడువుము. సీతమ్మ జాడ తెలిసినది. శత్రువు స్థావరం తెలిసినది. 
ఎది చేయరాదో, చేయదగునో నిర్ణయించ శక్తి గల బుద్ధిమంతుడవు. 
సముద్రమును దాటుట దుర్భరమని శోకింపకుము. అట్టి సముద్రమును దాటి 
లంకపై దూకి, రావణుని మేమందరము సంహరించ గలము. నిరుత్సాహము సర్వ 
కార్య వినాశకరము. 

నిరుత్సాహ స్య దీన స్య శోక పర్యాకులా౭౭త్మనః 

సర్వా౭ర్థా వ్యవసీదన్తి వ్యసనం చా౭ధిగచ్చతి 

ఉత్సాహము లేనివాడు, దీనుడు, శోకముచే కలత చెందిన వాడు కార్యములను 
సాధింపజాలడు. సర్వార్థములు చెడిపోవును. ఆపదలు చుట్టుముట్టును. సర్వ 
ప్రయోజనములు నశించును. శోకము వలన నిరుత్సాహము ఏర్పడును. 
అందువలన దైన్యము వచ్చును. అప్పుడు పొందవలనిన ప్రయోజనము 
పొందకపోవుట వలన ఆపద వచ్చును. కావున సర్వదా శోకము దూరము 
చేయదగినది. రామా! మీ ఆజ్ఞచే ఉత్సాహవంతులైన అశేష మా వానర సేనాని 
సముద్రమును దాటుటయే కాదు అగ్నిలో దూకమన్న దూకేస్తారు. సముద్రమునకు 
సేతువు కట్టుటకు, లంకను చేరుటకు మీరు ప్రయత్నము చూపవలెను. ఇందుకు 
అనేకమైన సూచనలు కనబడుతున్నాయి. ఈ విధముగా సుగ్రీవుడు శ్రీరాముని 
శోకము బాపుటకు ప్రయత్నము చేసెను. 

6.3 సముద్రమును దాటుటలోని యోగరహస్యయు 

ఈ సాగరము దుస్తరమైన సంసార రూప సాగరము. అటువంటి సాగరమును దాటి 
లంకకు పోయి సీతను ఎతికి, తిరిగి వచ్చునప్పుడు నియంత్రణలో యున్న ఆ 
లంకను హనుమాన్‌ సాధకుడు దహనము గావించెను. అనగా మాయను దహింప 
చేసెను. 


327 


శ్రీరాముడు-యోగరహస్యము 


కింత్వం సంతర్యసే విర యథాన్య: ప్రాకృత స్తథా, 

మైవం భూస్తజ సంతాపం కృతఘ్న యుత సౌహృదం 

సుగ్రీవుడు, శ్రీరామునితో నీతారూప సాత్విక అనుభూతుల కొరకై సాధారణ 
మానవుని వలె శోకమును పొందకుము అని చెప్తాడు. శ్రీకృష్ణుడు కూడా ఈ 
విధముగానే అర్జునునితో శోకము చెంద వద్దని చెప్పాడు. 

భుయి సర్వాణి కర్మాణి సన్య స్యాధ్యాత్మ చేతనా 

నిరాశిర్నిర్మయో భూత్వా యుధ్య స్వ ఎగత జ్వరః (3/30) 

ఈ శ్లోకములో శ్రీకృష్ణుడు అర్జునిడికి సంతాప రహితముగా యుండుమని చెప్తాడు. 
సుగ్రీవుడు "త్యజ సంతాపః" అంటారు. అంటే సంతాపమును త్యజంపమని 
పలికెను. సాధనా ఫల ప్రాప్తి నొందనిచో సాధకుని మనోబుద్దుల సంతాపము వృద్ధి 
యగును. అటువంటి సంతాపమును దరిచేరనీయరాదు. ఈ దుర్లభమైన 
సాగరమును దాటుటెట్లు అని చింతించుచున్న రామునితో సుగ్రీవుడు అను 
చున్నాడు. 

సముద్రం అంఘయిత్వా తు మహా నక్ర సమూకులమ్‌ 

లంకాం ఆరోహయివ్యామో హనివ్యాము శ్చ తే రిపుమ్‌ 

పెద్ద పెద్ద మొసళ్ళులో (శత్రువులతో) నిండియున్న సాగరమును (సంసారమును) 
దాటి లంకకు చేరి రాక్షసులను సంహరించ వలెను. సాగరమనగా దుర్గుణములలో 
కూడిన భవసాగరము. అదియే సంసార సాగరము. లేదా సంసారము. రావణాది 
రాక్షసులు అనగా చెడ్డ వృత్తులు. వీటిని సాధకుడు సంహరింప వలెను. వసిష్ట 
మహర్షి శ్రీరామునిలో, దృశ్యాసక్తియే సంసారము యొక్క మూల రూపము. సంసార 
అసక్తుడైన వాడు అనుభవించని దుఃఖము అంటూ వుండవు. సమ్యక్‌ జ్ఞానము 
జీవుని సంసార వ్యాధికి దివ్యమైన జొషథము. సంసారమనెడు ఈ వాసనను 
చేధింపుము అని చెప్తారు. సుగ్రీవుని సంభాషణ ద్వారా వాల్మికి సాధకుడు తన 
యందలి చెడ్డ వృత్తులను వదలి ఈ సంసార సాగరమును దాటవలెనని చెప్పాడు. 


శ్రీరాముడు-యోగరహస్యము 
అయినను రాముడు నీతా శోకమును నియంత్రణలో పెట్టుకోలేక పోయెను. 
శ్రీరాముడు వాల్మికిచే రూపొందించబడిన ఆదర్శ పురుషుడు. పూర్వపు 
అనుభూతులు ప్రాప్తించక పోయినచో సాధకుడు గాబరా చెందును. ఈ నీతా 
శోకమున యున్న యోగ రహస్యము ఇదియే. పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 
వాసుదేవానంద సరస్వతి రామ శోకము గురించి ఈ విధముగా చెప్పెను. "రామః 
పరాత్మా ఫై తతః స్వానుభూతిమ్‌ వియోగతః, ప్రాప్తో దీన దశాం దుఖిః 
సుశోచ విరహాతురః'"" ఈ సీతాశోకము చూచినచో రాముడు అతి సాధారణ 
మయానవునివలె వర్ణింపబడినాడు. మంచి అవరు చెప్పిన వినాలనే శృతి 
వాక్యమును శ్రీరాముడు పాటించి ఆదర్శ పురుషుడు అయ్యాడు. కానీ రావణుడు 
తనకు నచ్చినట్టు చెప్పే వారి మాటలే విని, మంచి మాటలు న్వీకరింపక 
పతనమును కోరి తెచ్చుకొన్నాడు. 

6.4 శ్రీరాయుని కోరికపై, హనువు లంక యొక్క రక్షణ వ్యవస్థను వివరించుట 
శ్రీరాముడు నీతి శాస్త్రమును అనుసరించి తాము దండెత్తవలసిన రాజ్యము 
యొక్క దుర్గములను, రక్షణ విధానమును తెలుసుకోనుయుటకై అందుకై చూచి 
వచ్చిన హనుమలో భాతిక సాధనములో సముద్రమును దాటుటకు ప్రయత్నము 
చేసేదెము. అలాకానిచో వేగముగా సముద్రమును దాటునట్టు చేయగలను. కావున 
అంతకు ముందు లంక యొక్క రక్షణ వ్యవస్థను సవివరముగా ఉన్నది ఉన్నట్టుగా 
చూచినావు గనుక చెప్పవలసినదిగా అడుగుతాడు. అప్పుడు హనుమ 
రామునితో "రామా! రాక్షసులు రావణుని యెడల మిక్కిలి భక్తి విశ్వాసములు 
గలవారు, పరాక్రమ మంతులు, లంక యొక్క సమృద్ధి అనవధికము, సమగ్రము, 
భయంకరం. వాని సేన చక్కని విభాగములలో అమర్చబడినది. ఆ బలముల 
సంఖ్య అత్యధికం. లంకలో జనులు హర్షములో, ఆనందముతో, నిర్భయులై 
యున్నారు. వారికి ఏ విధమైన మానసిక తాపములు లేవు. రథ, గజ, 


329 


శ్రీరాముడు-యోగరహస్యము 


తురగములలో సైన్యము అత్యధికముగా యున్నది. దుర్భేద్యమైన ద్వారములు, 
ప్రాకారములు, అగడ్తలు, ద్వారముల వద్ద బాణములను, శిలలను చిమ్ము 
యంత్రములు, శతఘ్నులతో రక్షణ వ్యవస్థ బలముగా యున్నది గావున 
ప్రవేశించుటకు శక్యము కానిది. పట్టణ ప్రాకారము సువర్ణ మయము, మణులు, 
బైడూర్యములు, పగడములు ముత్యములు ప్రాకారమును అమర్చ బడినవి. 
నాలుగు ద్వారముల వద్ద సంక్రమములు యున్నను ఉత్తర ద్వారము వద్ద 
యున్న సంక్రమము మహా ధృడమైనది. రావణుడు ఎల్లవేళలా యుద్ధమునకు 
సంసిద్ధుడై యుండును. ద్యూతాది వ్యసనములకు లోనుకాకుండా అప్రమత్తములో 
ఎల్లప్పుడూ సైన్యమును పర్యబేక్టించు చుండును. లంక త్రికూట పర్వతమున 
యున్నది. అందువలన అక్కడకు చేరుకొనుట చాలా కష్టసాధ్యము. ఆ 
పట్టణమునకు నాడి దుర్గము, పర్వత దుర్గము, వన దుర్గము, కృత్రిమ దుర్గము 
అను నాలుగు దుర్గములు కలవు. (ప్రకృతి నిద్ధములైన పంచ దుర్గములు ఐన 
జల దుర్గము, పర్వత దుర్గము, వృక్ష దుర్గము, ఐరిణ దుర్గము లేదా చెౌటి 
పర్రలతో కూడిన దుర్గము, దానవ దుర్గము లేదా ఎడారి దుర్గము-అనునవి 
అయోధ్యలో కలవు. ఈ దుర్గములను రాజు సమయోచితముగా 
ఉపయోగించుతూ ఆత్మ రక్షణ చేసుకొని వలెను. ఈ దుర్గములను రాజు 
సమయాచితముగా ఉపయోగించుతూ ఆత్మ రక్షణ చేసుకొని వలెనని శ్రీరాముడు, 
భరతునికి రాజ ధర్మములను అయోధ్యకాండలో ఉపదేశిస్తాడు. కానీ ఇక్కడ 
హనుమ లంకలో నాలుగు దుర్గములు మాత్రమే ఉన్నవి అని చెపుతాడు). అవికాక 
శిల్చులచే నిర్మింపబడిన ప్రాకార పరిఘాధులు యున్నవి. సముద్రమునకు 
దూరముగా యుండుటచే అక్కడికి నౌకామార్గము లేదు. తూర్పు ద్వారము వద్ద 
అయుత సంఖ్యలో అనగా పదివేల మంది రాక్షసులు, దక్షిణ ద్వారము వద్ద 
నియత సంఖ్య గల సైన్యము అనగా ఏబది వేలమంది, పశ్చిమ ద్వారమున లక్ష 
రాక్షస సైన్యము, ఉత్తర ద్వారము వద్ద కోటి మంది సైన్యము, ఇక మధ్య భాగమున 


శ్రీరాముడు-యోగరహస్యము 
ఎవరును ఎదిరింప శక్యము కాని నూరువేల రాక్షసులు కోటి సంఖ్య గల 
సైన్యము రథ, గజ, తురగ, పదాతి దళములలో సర్వాయుధ ధారులై 
యుద్ధమునకు సన్నద్ధముగా యుందురు. నేను నా శక్తి కొలది చాలా మందిని 
అంతమొందించి రక్షణ వ్యవస్థను ఛిద్రము చేసితిని. మనము ఎదోవిధముగా 
సముద్రమును దాట వలెను. దాటితిమా మన వానరులు లంకను 
అంతమొందించుట నిశ్చయము. అంగదుడు, ద్వివిదుడు, మైందుడు, 
జాంబవంతుడు, పనసుడు, నలుడు, నీలుడు ఎగిరి లంకకు చేరుకోగలరు. 
మిగిలిన వారు చేరలేకపోయినను లంకా నగరమును నాశనము చేయగలరు. 
రామా! నీ ఆజ్ఞ కొరకు వానర సైన్యము సర్వ సన్నద్ధముగా యున్నది" అని 
చెప్పెను. అప్పడు రాముడు, ఇది ఎంత పని. ఇప్పుడు సూర్యుడు ఆకాశ 
మధ్యమము యున్నాడు. ఇది "విజయము" అను ముహూర్తము, చాలా 
శ్రేష్టమైనది, ఈనాడు ఉత్తర ఫల్లుణి నక్షత్రము. ఫాల్టుణ పూర్ణిమ. నాకు సాధన తార. 
మంచి శుభ శకునములు కనబడుతున్నవి కావున సుగ్రీవునితో ప్రయాణమునకు 
సన్నద్ధము కావలెనని నిర్ణయించాడు. అందుకు లక్ష్మణ సుగ్రీవునితో 
సహా అందరూ వానరులు హర్షించారు. 

6.5 శ్రీరాయుడు వానర సేన ప్రస్థాన విధానము నిర్ధేశించుట, వానర సేనల 
యుద్ధ యాత్ర 

రాముడప్పుడు ఇట్లు చెప్పు చున్నాడు. నీలుడు సేనానాయకుడు, సైన్యమునకు 
మార్గదర్శనం చేయవలెను. అతనిలో నూరువేల మంది సైన్యము ఉండవలెను. 
మార్గమున జలము, ఫలములు లో కూడి యుండవలెను. రాక్షసుల యెడల 
అప్రమత్తతో యుండవలెను. కిష్కింధలో దుర్చలమైన సైన్యమును ఉంచి 
పరాక్రమము గలవారు ప్రయాణము కావలెను. గజుడు, గవయుడు, గవాక్షుడు 
సైన్యము ముందు నడువ వలెను. బుషభుడు సైన్యమునకు దక్షిణ భాగమున, 


331 


శ్రీరాముడు-యోగరహస్యము 


దుర్ధర్షుడు, గంధమానుడు ఎడమ వైపు, నేను (శ్రీరాముడు) హనుమంతునిపైన, 
లక్ష్మణుడు అంగదుని పైన అందరికి కన్చించుతూ సైన్యమునకు హర్షమును 
కలించుదుము. జాంబవంతుడు, సుషణుడు, వేగదర్శి సైన్య మధ్య భాగమున 
ఉందురు. రాముడు ఇట్లు ఆజ్ఞాపించగా అందరూ హర్షాతిరేకములు చేసిరి. 
రాముని ఆజ్ఞానుసారము అందరూ పల్లెలకు, పట్టణములకు ఉపద్రవములు 
కల్గించకుండా దక్షిణ దిక్కుకు ప్రయాణము సాగించిరి. 

శుక్రుడు మేష రాశి యందు యున్నాడు. జన్మరాశి రామునకు కర్కాటకము, 
మేషరాశి నందు శుక్రుడు దశమ స్టానమున యుండుట వలన శుభప్రదము 
బృహస్పతి మొదలగు గ్రహములు ఆయా రాశులలో అనుకూలముగా యున్నవి. 
రామునకు యుద్ధయాత్రకు బయిలుదేరునాటికి ముప్పది ఆరు సంవత్సరముల 
వయస్సు. అందుచే గురువు సింహ రాశిలోను, శని మకర రాశిలోను, శని కేతువులు 
జన్మరాశికి షష్టమ స్థానములోను, పంచమమగు వృచ్చికమున కుజుడు, చంద్రుడు 
నవమములోను, సూర్యుడు అనుకూలురు. రాహువు మిధున రాశిలో 
యుండుటచే కొద్దిగా బాధను కల్టించినను మొత్తము మీద రామునకంతయు గ్రహ 
బలము బాగుగా యున్నది. రాక్షసులకు ప్రతికూలంగా యున్నది. ఈ విధముగా 
వానర లక్ష్మణ సమేతుడై శ్రీరాముడు సమరోత్సాహములో దక్షిణ సముద్రమున 
యున్న మహేంద్ర పర్వతమును సమీపించిరి. సముద్రము యొక్క ఆవలి ఒడ్డు 
కానరానిదై అపారంగా యుండెను. శ్రీరాముని అనుమతితో సుగ్రీవుడు వానర 
సేనలను సాగర తీరము నందు నిలిపెను. సీతావియోగముచే శ్రీరాముని దుఃఖము 
అధికమయ్యెను. 

న మే దుఃఖం ప్రియా దూరే న మే దుఃఖం హృతేతి చ 

ఏత దేవా౭నుశోచామి నయో౭స్యా హ్య౭తివర్తతే 

బాహి బాత యతః కాంతా తాం స్పృష్ట్వా యూ ము౭పి స్పృశ 

త్వయి మే గాత్ర సంస్ఫ్సర్శ శ్చచ్చే దృష్టీ సయూగయః 


శ్రీరాముడు-యోగరహస్యము 
సీతమ్మ యవ్వనము రోజు రోజుకి గడచి పోవుచున్నదని, ఆమెను స్పుశించి, 
తనను స్పృశించమని వాయువును, చంద్రుడిని ప్రార్థించుచున్నాడు. యుద్ధ 
కాండము నందలి రెండు, మూడు, ఐదవ సర్గలు ఇట్టి నీతా శోకముచే నిండి 
శ్రీరాముడు అతి సాధారణ మానవుని వలె వర్ణింపబడినాడు. 

6.6 రావణుడు యుద్ధయునకై యంత్రాలోచన 

హనుమ లంకానగరమున ఒనర్చిన ఘోరకృత్యములకు రావణుడు ఎంతయో 
ఖిన్నుడయ్యిను. పిమ్మట సిగ్గుతో తలవంచుకొనినవాడై రాక్షసులలో ... 
"ఎవరును ప్రవేశింప వీలుకాని లంకానగరములో ఒక వానరుడు జానకిని దర్శించి 
అనేక విధములుగా లంకానగరమును అల్లకల్లోలం చేసెను. కావున ఇప్పుడు మీ 
క్లేమముకై చేయవలసిన కర్తవ్యమును తెలుపుడి. (ఇక్కడ రావణుడు తన 
అపరాధమును కప్పి పుచ్చుకొనుచు తాను ప్రజల కోసమే అని అంటున్నాడు). 
శ్రీరాముడు మన లంకానగరముపై దాడి చేయుటకు వేలకొలది వానరులతో 
రాబొవుతున్నాడు. అతను తన బలములో గూడి యుక్తియుక్తముగా సాహసము 
చేసి తన పరాక్రమములో సేతువును నిర్మించిగాని, జలములను ఇంకించి గాని 
సముద్రమును దాటగలడు. కావున తగిన సూచనలు చేయుడు". అనెను. 
అప్పుడు రాక్షసులు తమ తమ వైభవములను, పరాక్రమములను 
ప్రస్తుతించుకొని, రావణుని పరాక్రమమును గుర్తు చేసి, ఇంద్రజిత్తు యొక్క 
పరాక్రమమును గుర్తు చేసి రాముడు నీకు సరిసాటి కాదని చెపుతూ ఇంద్రజిత్తు 
ఒక్కడే ససైన్యముగా శ్రీరాముని హతమార్చగలడని రావణునికి విన్నవించిరి. 
హస్తుడు మున్నగు వారు ఎవరికీ వారే తానొక్కడినే రాముని జయించగలమని 
గల్బుములు పలికిరి. 


Ces 


(గ 


333 


శ్రీరాముడు-యోగరహస్యము 


6.7 ఎభిషణుని ఉపదేశము 

రాక్షసుల యొక్క సమరోత్సాహమును చూచి విభీషణుడు వినమ్రములో ఇట్లు 
పలికెను. 

"రాజనీతిని అనుసరించి ముందుగా సామ, దాన, భేదోపాయములను 
ప్రయోగించవలెను. ఈ మూడిటితో శత్రువిజయము లభించనప్పుడు చివరిదైన 
దండోపాయమును చేపట్టవలెను. శత్రువులు ఇంద్రియ సుఖములకు లోనై 
జాగరూకులు కానివారి పైనను, విరక్తులై రాజ్యపాలన పైన శ్రద్ధ చూపనప్పుడు, 
సామంత రాజులు వలన చిక్కులు పాలైనప్పుడు, దైవ వశముచే సంపదలు 
కోల్పోయిన వారిమీదను, రాజ్య పాలన బాలుర మరియు వృద్దుల చేతిలో 
యున్నప్పుడు మంత్రులతో సంప్రదించి యుద్ధము చేసి విజయము 
సాధించవచ్చును. (ఇరువది రకముల శత్రువులతో సంధి చేసుకొనుటకు 
అంగీకరింప కూడదని కామందక నీతిశాస్త్రము చెప్పుచున్నది అవి వరుసగా .. 
బాలుడు, వృద్ధుడు, దిర్హరోగి, జ్ఞాతులచే ఎలివేయబడినవాడు, పిరికివాడు, పిరికి 
పరిజనము గలవాడు, లోభము కలవాడు, లోభముగల పరిజనము గలవాడు, 
ప్రజల యొక్క అనురాగము కోల్పోయినవాడు, విషయభోగములపై ఆసక్తి 
గలవాడు, మంత్రిమండలిలో భిన్నాభిప్రాయము ఉన్నప్పుడు, దేవతలను, 
బ్రాహ్మణులను నిందించువాడు, దైవము ప్రతికూలంగా యున్నప్పుడు, అంతయు 
దైవమే చేయునని పౌరుషమును వదలినవాడు, కరువు, అపపదలు 
ముంచెత్తినవాడు, సైన్యములో కలతలు ఉన్నవాడు, తన దేశములో తాను 
లేనివాడు, పెక్కుమంది శత్రువులు ఒక్కమారు చుట్టినవాడు, మరణము 
ఆసన్నమైనవాడు, సత్యధర్మములను విడినవాడు) కానీ శ్రీరాముడు 
కామక్రోధములను జయించి అభేయుడై, యుద్ధమునకు సన్నద్ధుడై యున్నాడు. 
దుస్సాధ్యమైన సముద్రమును లంఘించి హనుమ లంకకు చేరెను కావున ఈ 
విషయము కూడా ఆలోచించవలసినది”. 


శ్రీరాముడు-యోగరహస్యము 
కిం చ రాక్షస రాజస్య రామేణా౭పకృతం పురా 

ఆజహార జనస్థానా ద్యస్య భార్యాం యశస్వినః 

ఖరో యద్య౭తినృత్త స్తు రామేణ నిహతో రణే 

అవశ్యం ప్రాణినాం ప్రాణా రక్షితవ్యా యథా బలమ్‌ 

అ యశస్య తయు౭నాయుప్యం ఏర దారా౭భితుర్శనం 

అర్థ క్షయ కరం ఘోరం పాపస్య చ పునర్భవం 

త న్నిమిత్తం ఖైదేహి భయం నః సుభుహ దృటిత్‌ 

ఆహృతా సా పరిత్యాజ్యా కలహా౭ర్ది కృతే న కిమ్‌ 

ఇంతకు రాముడు, రావణునికి చేసిన అపరాధము ఎది? మనప్రభువే 
జగత్పసిద్ధుదైన రాముని భార్యను అపహరించెను. ఖరుడు రాముని 
వధించుటకు సిద్ధపడినప్పుడు, రాముడు ప్రాణాపాయస్థితి కలిగినది కావున తనను 
తాను రక్షించుట కొరకై రాముడు ఖరుని సంహరించెను. పరస్త్రని తాకుట వలన 
కీర్తిప్రతిష్టలు దెబ్బతినును. ఆయువు క్షీణించును, సమస్త సంపదలు హరించును, 
అట్టి పాపాత్మునకు నీచ జన్మ ప్రాప్తించును. కావున అపహరించిన సీతాదేవిని వారికి 
అప్పగించుట సముచితము. రావణుడు విభీషణుని పలుకులు విని తన 
భవనములోనికి వెళ్లెను. పిమ్మట విభీషణుడు రావణ భవనమునకు బిగి 
మృదువుగా ఇట్లు విన్నవించాడు. "అన్నా! సీతమ్మను తెచ్చిన దగ్గరనుంచి 
అనేకమైన అశుభ సూచనలు గోచరించుచున్నవి. కావున నీకు సమ్మతి యైనచో 
శ్రీరామునికి నీతను అప్పగించుము. అదియే మన తప్పిదములకు 
ప్రాయశ్చిత్తము" అందుకు రావణుడు క్రోధాటేశుడై మైధిలిని అప్పగించుటకు 


ల 


ఇష్టపడక సోదరుడిని అచట నుండి పంపిబైచెను. 


335 


శ్రీరాముడు-యోగరహస్యము 


6.8 కుంభకర్ణుని ధర్మ వచనములు 

విభీషణుని ఉపదేశముచే వ్యాకులుడైన రావణుడు, మరునాడు ముఖ్యులైన 
మంత్రులలో, మహావీరులలో, మిత్రులలో లోతుగా ఆలోచించ దలచి 
వారినందరిని తన ఆలోచనామందిరమునకు పిలిచెను. విచ్చేసిన వారందరిలో 
ఇట్లు పలికెను. "ధర్మము, అర్థము, కామము సాధించుచున్న ప్పుడు కొన్ని విషమ 
పరిస్థితులు సంభవించును. ఎది సేవింప వలెనో, ఎది సేవింపరాదో 
నిర్ణయించుకొనుట కష్టము. మీరందరు సమర్థులు, లాభము;నష్టము, 
హితము;అహితము, ప్రియము;అప్రియము అనువాటిని విటేకించి ఎరుగ 
గలవారు కావున మనము ఎమి చేయవలెనో నిర్ణయించుడి" అని అదిగెను. 
రాముని భార్యను లంకకు తీసుకొని రాబడినది. కుంభకర్ణుడు ఇప్పుడే నిద్ర నుండి 
లేచివచ్చినాడు కావున అతనికి కూడా తెలియ చెప్పుటకు మరల 
చెప్పుచున్నాను. ఆమె నాతో కూడి భోగములు అనుభవించుటకు ఇష్టపడుట 
లేదు. ఆమెను చూచి కామపరవశుడనైతిని. ఆ కామముచే క్రోధము, హర్షము 
కలుగు చుండును. శోకము, సంతాపము విడువక బాధించుటచే మనసు చెదిరిన 
వాడవై యున్నాను. ఆమె నన్ను ఒక సంవత్సరము గడువు ఇమ్మని కోరినది, 
అందుకు అట్టే అని ప్రతిజ్ఞ చేసితిని. దుర్లభమైన సముద్రమును దాటి ఒక కోతి 
మహత్తరమైన యుద్ధము చేసినది. ఒక మనుష్యుని వలన నాకు భయము లేదు. 
కానీ కార్యములు ఎట్టుండునో, ఎమి జరుగునో తెలియ రాకున్నది. 


21 ఇచ్చట రావణుడు సభాసదుల ఎదుట తన జెదార్యమును ప్రకటించుకొనుచు బొంకుచున్నాడు. 
శృణుయైధథిలి! మధ్వాక్యం మూసాన్‌ ద్వాదశ భామిని! కాలేనా౭నేన నా౭భ్యేషి యది మూం చారుహాసిని! 
తతస్త్వామ్‌ ప్రాతరాశార్థం సూదా: చేత్స్యంతి లేశశః (అరణ్య కాండ సర్గ 56 శ్లోకములు 24 - 26) 
ఓ! మైథిలి నా మాట వినుము. నీకు పండ్రెండు మాసములు గడువును ఇచ్చుచున్నాను. ఈ లోపల నా యెడల 
సుముఖురాలివి గాకున్నచో గడువు తీరిన మరునాడే ప్రాతఃకాల భోజనముగకై వంటవారు నిన్ను ముక్కలు 
ముక్కలుగా చేయుదురు. 


శ్రీరాముడు-యోగరహస్యము 
రామలక్ష్మణులు సుగ్రీవుడు మొదలగు వానర సేనలతో సముద్రము ఆవల 
యున్నారు. సీతమ్మను వారికి ఒసగ రాదు. రామలక్ష్మణులను ఇరువురిని 
సంహరింపవలెను. అందుకు ఎమి చేయవలెనో బాగుగా ఆలోచించుడి" అని 
రావణుడు పలికెను. కామాతురుడైన రావణుని మాటలను విని కుంభకర్ణుడు 
మిక్కిలి క్రుద్దుడై ఇట్లు పలికెను. 
యదా తు రామస్య సలక్ష్మణస్య, ప్రసహ్య సీతా ఖలు సా ఇహా౭౭హృతా 
సకృత్‌ సమిక్ష్యైవ సునిశ్చితం తదా, భజేత చిత్రం యయు నేవ యాయునం 
సర్వ మేత న్మహా రాజ కృత ము౭ప్రతిమం తవ 
విధీయేత సహా౭స్మాభిః ఆదాబే బా౭స్య కర్మణః: 
ప్రభూ! (అన్నా!) రామలక్ష్మణులను వంచించి, వారి ఆశ్రమము నుండి సీతాదేవిని 
అపహరించి తీసుకొని రాకముందే మాలో ఒకసారి సంప్రదించి నిర్ణయించుకొనిన 
బాగుండెడిది. నీవు సీతాహరణాది కృత్యములను ముందు వెనుక ఆలోచించక 
చేసితివి. ఇప్పుడు దానిని గూర్చి చర్చించుట గతజలసేతు బంధనము వంటిదే 
కదా! (నీరంతయు ప్రవహించి పోయిన పిమ్మట దానికి అడ్డుకట్ట వేయుట వృధా 
కదా) నిశ్చయాత్మక బుద్ధిగల ప్రభువు రాజకార్యమును బాగుగా ఆలోచించి 
నిర్వహించినట్టయితే తర్వాత పశ్చాత్తాపము పడవలసిన పని యుండదు. 
యుక్తాయుక్షములు ఎరుగని వాడే ముందుగా చేయవలనిన కార్యములను 
తర్వాత, తరువాత చేయవలనిన పనులు ముందుగా చేయుదురు. నేనే 
బలవంతుడిని అని విర్రవీగుచు తొందరపాటుతో వ్యవహరించెడి చపలచిత్తుని 
లోపములను శత్రుపక్షము వారు గమనించి వానిని దెబ్బతీయుదురు. 
ఇప్పటివరకు శ్రీరాముడు నిన్ను చంపకుండుట నీ అదృష్టముగా భావింపుము. 
అయినను మహారాజా! నీవు దుఃఖితుడవు కాకుము. నేను వారిని అందరిని 
సంహరించి నీకు మోదము కలుగ శేతును. నా చేతిలో రాముడు 


337 


శ్రీరాముడు-యోగరహస్యము 


మృత్యుముఖమున చేరిన పిమ్మట నీత నీకు శాశ్వతముగా వశమగును అని 
రావణునికి స్వంతన వాక్యములు పలికెను. 

6.9 కుంభకర్ణుడు-యోగరహస్యయు 

రావణుని సోదరుడైన కుంభకర్ణుడు గొప్ప సమర్దశీలుడు, పరాక్రమము, వివేకము 
కలవాడు. తీవ్ర తపస్సుచే బ్రహ్మను ప్రత్యక్షము చేసుకొనినాడు. బ్రహ్మను ఈ 
ప్రపంచ వ్యవహారములకు దూరముగా యుండవలెనని కోరుటకు బదులుగా 
అన్ని వేళలా నిద్రను ప్రసాదించమని కోరినాడు. (కుంభకర్ణుని వ్రుత్తాంతము ఉత్తర 
కాండము లో వివరించబడింది. ఈ కాండము లో శ్రీరామునికి, విభీషణుడు ద్వారా 
కుంభకర్ణుని బ్రుత్రాతము చెప్పబడింది) భోగాలు-భోగసాధనాలు మరియు 
బలానికి నిలయమైన భగవంతుని జాగృతి పరచకుంటే మనమేమి పొందగలం? 
లోకమెప్పుడు నిద్రిస్తూ వుంటుంది. నిద్రించేవాడు ఎవరినైనా ఎప్పుడైనా 
జాగృతపరచగలడా? జ్యోతి స్వరూపుడైన పరమాత్మ జాగరూకుడుని మాత్రమే 
మేల్కొల్పగలడు. 'జాగ్భవబాంసః సమింధతే' అని మంత్రం. దీనినే బుగ్వేదం 
మరియు కఠోపనిషత్తు. 'దిబేదినభ ఈడ్యో జాగ్భవద్భిః' అని ప్రబోధించాయి. 
భగవద్గిత కూడా- యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి 
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః "ప్రాణులన్ని నిద్రించే 
సమయంలో యోగులు మేల్కొని యుంటారు. యోగులు నిద్రించే సమయంలో 
ప్రాణులు నిద్రిస్తాయి" అని ఇదే విషయాన్ని సమర్ధించింది. సామాన్య జనులు 
భోగానుభవం నుండి బయటపడలేరు. వారి జవితమంతా ఆహార పానీయాది 
సామగ్రిని సమకూర్చుటయందే గడిచిపోతుంది. కాని ఎవరీ శరీరాన్ని ఇచ్చాడో 
అతడే దీనిని రక్షణ చేసే సామగ్రిని కూడా తప్పక ఇస్తాడని జ్ఞానికి మాత్రమే 
తెలిసియుంటుంది. అతనిని ఈ జన్మలోనే తప్ప మరో జన్మలో పొందడం మాత్రమే 
సాధ్యపడదు. 


శ్రీరాముడు-యోగరహస్యము 
కుంభకర్ణుడు జ్ఞాని. అందుచే వాల్మికి వాని నామమును "కుంభకర్ణుడు" 
(కుంభము వంటి కర్ణములు కలవాడు) అని పేరిడెను. శ్రవణము ద్వారానే 
జ్ఞానమును గ్రహించెడి వాడు. మంచి ఆలోచనలు యున్నప్పటికీ కుంభకర్ణ 
సాధకుడు ఇతరుల ప్రోద్బలంలో తన సత్కర్మను విడిచి చెడు కర్మను ఆచరించెడి 
వాడు. భవసాగరమును దాటగల సమర్థుడు. చెడ్డ ఆలోచనలు విను స్వభావము 
గలవాడు గనుక రావణునికి సహకరించెదనని మాట ఇచ్చెను. 
6.10 సీతను బలాత్కారయుగా అనుభవింపుముని భుహాపార్శ్యుడు 
రావణునికి తెలుపుట 
మహాబలుడగు మహాపార్మ్య్వుడు రావణునితో ఇట్లు విన్నవించెను. 
తేనె త్రాగవలెనన్న ఉత్సాహములో మృగములలో, క్రూర జంతువులలో నిండి 
యున్న అరణ్యమునకు ఎల్లి అవకాశము లభించినను తేనె త్రాగకుండా 
ఆలోచించువాడు మూర్జుడు. ఆలాగుననే దుష్కరమైన నీతాపహరణము 
తరువాత కూడా ఆలోచించుతూ ఆమెను భోగించకుండా యుండుట 
మూర్దత్వము. 
ఈశ్వర స్యేశ్వర: కో౭స్తి తవ శత్రు నిబర్హణ 
రభుస్వ సహ ఖైదేహ్యా శత్రూ నా౭౭క్రమ్యు మూర్ధసు 
బలాత్‌ కుక్కుట వృత్తేన వర్తస్వ సుభుహాబల 
ఆక్రయ్యా౭౭క్రయ్య సీతాం ఖై తథా భుంక్ష్వ రయస్వ చ 
శత్రుసూదనా! సర్వనియంతవు. మిమ్ములను నియమించు వాడు లేడు. తమరు 
స్వయముగా ఈశ్వరులు. మీకు ఈశ్వరులు ఎవరు? శత్రువులను నష్టపరచి 
మీరు నీతను పొందండి. కుక్కుటము వలె నీతలో ప్రవర్తించండి. బలముచే పదే 
పదే ఆక్రమించి అనుభవింపుము. కోరిక తీరిన తరువాత ఏ ప్రమాదము వచ్చినను 


339 


శ్రీరాముడు-యోగరహస్యము 


వాటినన్నింటిని మీరు సమర్ధముగా ఎదుర్కొనగలరు. అంతియే గాక 
మహాబలశాలురైన కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు యొక్క అండదండలు గలవు. 

6.11 రావణునికి బ్రహ్మ శాపయు, అందు యోగ రహస్యము 

మహాపార్ముడు ఇట్లు నుడివిన తరువాత లంకేశ్వరుడు సంతోషించి ఈ విధముగా 
వచించెను. "బ్రహ్మదేవుని అనుగ్రహమును నేను ఆకాశమార్గమున పోవుచుండగా 
పుంజికస్టలయను అప్సరస అగ్నిజ్వాలవలె మెరయుచు ఆకాశమార్గమున 
పోవుట చూచితిని. అప్పుడామె నాకు భయపడి మబ్బులచాటున దాగికొని 
ఎళ్ళుచుండెను. అంతట నేను ఆమెను వివస్త్రను గావించి, బలవంతముగా 
అనుభవించితిని. పిమ్మట ఆమె బ్రహ్మ భవనమునకు ఎెల్లగా, బ్రహ్మ కుపితుడై 
ఇక నుంచి నేను ఎవరినైనా బలవంతముగా అనుభవించినచో నా శిరస్సు నూరు 
ముక్కలు అగునని శాపము ఇచ్చినాడు. ఆ శాపమునకు భయపడి నేను ఆమెను 
బలవంతముగా అనుభవించుటకు పూనుకొనుట లేదు. ఎనుక రంభను 
బలాత్కరించినప్పుడు రావణునకు నలకూబరుడు కూడా ఇట్టి శాపమునే 
ఇచ్చెను. కానీ అతడు తక్కువ వాడని అనాదరించి రావణుడు మరల 
పుంజికస్థలను బలాత్కరించెను. ఇప్పుడు బ్రహ్మ శాపము ఇచ్చినాడు కావున ఇది 
అనుల్లంఘనీయము. సముద్రము వంటి వేగము, వాయువు వంటి గమనము 
గలవాడను. ఇంద్రుడు, వరుణుడు, కుబేరుడు కూడా నన్ను ఎదిరింపజాలరు. 
రాముడు నా సామర్ధ్యమును ఎరుగడు అని ప్రగల్బములను పలికినాడు. 
రావణుడు అహంకారంతో కూడిన, వివేకము లేని సాధకుడు. పరస్త్రీ అనగా 
సాధకుడు తన వృత్తిని లేదా ధర్మమును విడచి పరవృత్తిని స్వీకరించుట. 
రావణునికి మండోదరి వృత్తి స్వధర్మము. నీతావృత్తి పరధర్మము. నీతావృత్తిని 
బలాత్కారముగా గ్రహించినచో, రావణ ధర్మము విఘటనము చెంది నూరు 
ముక్కలగునని ఆంతర్యము. పిండే పిండే నుధిర్భిన్న: ప్రతి వ్యక్తి యొక్క పద్దతి, 
బుద్ధి, ధారణ మరియు ధర్మము ప్రత్యేకముగా యుండును. తన ధర్మము 


శ్రీరాముడు-యోగరహస్యము 
ననుసరించియే సాధన చేయవలయును. పరధర్మ సేవన చేసినచో సాధకుడు 
నూరు భాగములై అధఃపతనము చెందును. "వివేక భ్రష్ఞానాం భవతి విని పాతః 
శతయుఖా"' 

6.12 ఎభిషణుడు, రావణునికి శ్రీరాయుని పరాక్రయయును తెలుపుట 
మహాపార్శ్యుడు, కుంభకర్ణుడు మొదలగువారి ప్రగల్బ వచనములు, రావణుని 
శాప వచనములు విన్న తర్వాత ఇట్లు అర్ధవంతమైన హిత వచనములు 
విభీషణుడు పలికెను. పర్వత శిఖరముల వలె మహోన్నతులు, కోరలు 
నఖములు ఆయుధములుగా గలవారు ఐన వానర ప్రముఖులు. శ్రీరాముని 
యొక్క బాణములు వజ్రాయుధము వలె తిరుగులేనివి. కావున వారు లంకా 
నగరంపై విరుచుకొని పడకముందే సీతాదేవిని శ్రీరామునికి అప్పగించుట 
ఎంతయేని సముచితము. ఇంకను బిరములు పలికిన వీరందరూ శ్రీరాముని 
ఎదుర్కొనలేరు. అంతియేగాక రావణుడు వ్యసనములకు బానిస అయ్యి 
యున్నాడు. మహాపార్మ్యుడు, కుంభకర్ణుడు మొదలగువారి ప్రగల్బ 
వచనములు, రావణుని శాప వచనములు విన్న తర్వాత ఇట్టు అర్ధవంతమైన 
హిత వచనములు విభీషణుడు పలికెను. పర్వత శిఖరముల వలె 
మహోన్నతులు, కోరలు నఖములు ఆయుధములుగా గలవారు ఐన వానర 
ప్రముఖులు. శ్రీరాముని యొక్క బాణములు వజ్రాయుధము వలె తిరుగులెనివి. 
కావున వారు లంకా నగరంపై విరుచుకొని పడకముందే సీతాదేవిని శ్రీరామునికి 
అప్పగించుట ఎంతయేని సముచితము. ఇంకను బీరములు పలికిన వీరందరూ 
శ్రీరాముని ఎదుర్కొనలేరు. అంతియేగాక రావణుడు వ్యసనములకు బానిస 
అయ్యి యున్నాడు. అందుకు ఇంద్రజిత్తు, విభీషణుని తీవ్ర పదజాలములలో 
దూషించెను. ఇంద్రజిత్తు మాటలను విని విభీషణుడు ఇంద్రజత్తునితో నీవు 
బాలుడవు, నీకు బుద్ధి బలము చాలదు. నీవు ఇట్లు అర్ధరహితముగా పలుకుట 


341 


శ్రీరాముడు-యోగరహస్యము 


వలన ఆత్మవినాశనము తప్పుదు. శ్రీరాముని బాణములు బ్రహ్మదండము 
(బ్రహ్మదండమనగా ప్రళయకాలము నందు అగ్నిజ్వాలలలో ప్రభవించెడి తోక 
చుక్క, విశ్వామిత్రుని అస్తు, శస్తుములను నిలువరించిన వసిష్టుని చేతిలోని 
బ్రహ్మదండము) వలె నిప్పులు గ్రక్కునవి, తేజోవంతమైనవి, మృత్యుదేవతకు 
ప్రతిరూపములైనవి. యమపాశములవలె ప్రాణాంతకమైనవి. అట్టి రాముని 
శరములకు రణరంగమున ఎవ్వరు తట్టుకొనలేరు. అప్పుడు రావణుడు మిక్కిలి 
కోపముతో సకల లోకముల యందలి దాయాదుల స్వభావములను నేను 
ఎరుగుదును అని దురుసుగా పలికెను. శత్రువులతో కలసి హాయిగా 
జీవించవచ్చు. పగబట్టిన పాములతో కలసి హాయిగా ఉండవచ్చు. శత్రుపక్షపాతి 
అయిన ఫోదరుడని పేరుతో శత్రుత్వమును సాగించెడి సహజ శత్రువులో 
జీవించుట దుశ్శకము. జ్ఞాతులు సహజ శత్రువులు. శత్రువు కంటే, సర్పము కంటే 
ప్రమాదకరమైనవారు. కనుక సహజ శత్రువులను దూరముగా యుంచవలెను. నీవు 
గూడ జ్ఞాతివి అగుటచే ఇప్పుడు నాకు ఆపద కలుగుటచే నన్ను దెబ్బ 
తీయుటకు ప్రయత్నించు చున్నావు. ఏనుగుకు ఏనుగే శత్రువైనట్లు జ్ఞాతుల 
వలననే ప్రమాదము. తామరాకుపై నీటిబొట్టు ఎంతసేపు యున్నను దానిని 
అంటుకొననట్లి నీవు నాతో ఎంతసేపు స్నేహము నటించినను, నీకు నాపై 
మనసులో స్నేహము కలుగదు. అప్పుడు విభీషణుడు, రాజా! మనసునకు 
నచ్చినట్లు మాటలాడెడి వారు అనేకులుగా యుందురు కానీ మేలు కలిగించెడి 
వారు ఎక్కడోగాని లభింపడు. నీవు ఇప్పుడు కాలిపోవుచున్న ఇంటిలో యున్నట్లు 
మృత్యుముఖంలో యున్నావు. రామబాణ ప్రవాహములో కొట్టుకొని పోవక 
తప్పదు. అని చెప్పి విభీషణుడు వెళ్లెను. 

6.13 శరణాగతి 

భగవంతుని చేరడానికి ముఖ్యమైన అడ్డంకి అహంభావం. ఆ అహంకారాన్ని వీడి 
శరణు బేడితే ఆ భగవంతుడే దిగివచ్చి, భక్తుని వశమౌతాడు. సంపూర్ణ శరణాగతి 


శ్రీరాముడు-యోగరహస్యము 
పొందడమే ఆయన్ని చేరే సూటిమార్గం అని చెప్పే కథే గజేంద్రమోక్షం. అజ్ఞానముచే 
ప్రత్యక్షంగా కనబడే శరీరమునకు, శరిర సౌఖ్యమునకు కావలసిన వాటినే మనస్సు 
కోరుకొనును. ఇట్టి కోరికలని కామము అందురు. కామములలో ఎక్కువగా 
మానవుడిని లొంగదీసుకొనెడివి స్త్రీకి పురుషుని విషయమున, పురుషునకు స్త 
విషయమున కలిగే కామము. అయితే అట్టి కామములు శాస్త్ర విహితముగా 
యుండవలెను. అజ్ఞానముచే కలిగిన అహంకారము వలన శరిరమే తాను 
అనుకొనుట, శరిరమునకు సంబంధించినవి అన్నియు తనవి అనుకొనుచు, 
శరిరమునకు సంబంధించిన సుఖమును పొందవలెనని మనస్సు ఆరాట పడును. 
అట్టి మనస్సును వశపరచుకొనుటకు మానవుడు ప్రయత్నింప వలెను. 
శ్రీరామాయణయము వాచ్యార్ధమైన రామచరితములో ఆత్మ, పరమాత్మల కథను, 
మనసును జయించవలసిన విధానమును నిరూపించింది. అందుకనే 
శ్రీరామాయణయము వేదము. మనస్సును జయించి మానవుడు పురుషార్థమును 
పొందుటకు, ఎవరు ఇట్టి భవసాగరమును దాటుటకు సమర్థులో యోచించి 
శరణాగతి పొందవలెను. భగవంతుని పొందుటకు ఎన్నియో ఉపాయములు 
యున్నవి. భగవంతునికి ప్రీతి కలుగునట్లు ధర్మబద్ధముగా జీవించుట, 
అహంకారము వీడుట మొదలగునవి. కానీ ఇవి అన్నియు ఆచరణలో కష్టము. 
అన్నింటికన్నా ప్రధాన ఉపాయము భక్తి, శరణాగతి. శరణాగతియ అన్నింటికన్నా 
ముఖ్యము. అదియే సర్వ ఉపనిషత్‌ సారము. శరణాగతిని పొందవలసిన వాడు 
రాముడే. కానీ ఒక సందేహము వచ్చును. రాముడు మానవుడు కాన ఎట్టు 
శరణాగతి చేయగలడు? రాముడు సత్యనిష్థాగరిష్టుడు అయినందున సర్వ 
సమర్థుడు అని ఇంతకు ముందు చర్చించుకొన్నాము. రావణ సంహారానంతరము 
బ్రహ్మరుద్రఇంద్రాదులు శ్రీరాముని విష్ణు స్వరూపముగా గుర్తించేంత వరకు 
శ్రీరాముడు మానవుడిగానే ప్రభవిల్లాడు. _ శరణాగతికి పూర్తి నమ్మకము, 


343 


శ్రీరాముడు-యోగరహస్యము 


విశ్వాసము ముఖ్యము. అట్టి నమ్మకము కలిగిన రాయి, రప్ప, చెట్టు, చేమ 
అన్నియు శరణాగతి చేయగలవు. మూఢ భక్తితో గ్రామీణులు, ఆదివాసీలు 
అలాగుననే చేయుదురు. శరిరభావము తనది కాదు అనుకున్నప్పుడు 
అన్నియు శరణాగతికి సమర్ధములే. ఉదాహరణకు పూర్తి నమ్మకంతో మనము 
కొలుచుచున్న గురుస్వరూపులైన సాయిబాబా, శంకరాచార్యులు, 
రామానుజాచార్యులు, మధ్వాచార్యులు గాని, క్రిస్టియన్లు కొలుచుచున్న 
ఏసుక్రీస్తు కానీ, ముస్లింలు కొలుచుచున్న అల్లా కానీ బాద్ధము ఆరాధించుచున్న 
బుద్ధుడు కానీ శరణాగతి చేయదగినవారే. ప్రతి అణువు నందు వ్యాప్తమై యున్న 
బ్రహ్మయే సత్యము, దానిని తెలుసుకొనుటయే ముక్తికి ఉపాయము అని 
టేదకాలపు మహర్షులు, ఎకైక మాత్రుడైన పరమాత్మ భజనయ ఉన్నతికి 
మార్గమని అదియే సత్యమని త్రేతాయుగ, ద్వాపరయుగంలలో, ఆత్మయే 
సత్యము కఠోరమైన తపస్సు ద్వారా ఆత్మ సుదర్శనం అగునని మహావీరుడు, 
నిర్వాణము ద్వారా ఉన్నత స్థితి పొందవచ్చని గౌతమ బుద్ధుడు, ప్రార్థన వలన 
ఈశ్వరుడుని పొందవచ్చని జీసస్‌, సర్వాంతర్యామి అయిన అల్లా తప్ప వేరొక 
భగవంతుడు లేడని మహమ్మద్‌ ప్రవక్త బ్రహ్మమే సత్యం, జగత్తు మిథ్య. జీవునకు, 
బ్రహ్మమునకు భేదం లేదు అని ఆది శంకరాచార్యులు, రామ నామమే స్థిరమైనది 
అని సంత్‌ కబీర్‌ దాస్‌, ఒక్క ఓంకారమే శాశ్వతమైనది. అది సద్గురు అనుగ్రహము 
వలననే సిద్ధిస్తుంది అని నానక్స్‌ నిత్యుడు, శాశ్వతుడు, అమర్హ్యుడు అయిన 
భగవంతుని ప్రార్ధిచుమని,ఆ పరమాత్మ శాశ్వత నామమే "ఓం" అని దయానంద 
సరస్వతి, ఇంకా అనేక మంది గురువులు బోధించారు. తమేవ శరణం గచ్చ 
సర్వభావేన భారత!, తత్స సాధాత్సరాం శాంతిం స్థానం ప్రాప్సయసి 
శాశ్వతమా (భ.గీ.18/62) హే భారతా! సంపూర్ణ భావంలో ఈశ్వరుడుని శరణు 
పొందు. ధ్యానం హ్రుదయం లో చేయండి. ఇది తెలిసి కూడా గుడి, మసీదు, చర్చి 


శ్రీరాముడు-యోగరహస్యము 
లేదా ఇతరత్రా ఎతకడం, సమయాన్ని హ్రుథా చేయడమే. (స్వామి అడగడానంద 
"యథార్థ గీత” నుంచి సేకరణ). 
హిందూ మతము వేదకాలం నుంచి కొనసాగుతున్న ఒక మహాన్రుక్షము లాంటిది. 
ఇతర మతాలు, ధర్మాలు ఆ మహాన్రుక్షమునకు కొమ్మలు లాంటివి. 
అశాశ్వతమైన అట్టి కొమ్మలను చూచి న్రుక్షమూలము అసూయ పడునా? 
ద్వేషించునా? ద్వేషించినచో భగవత్‌ సాన్నిధ్యము కలుగునా? అహంకారం, 
ద్వేషము,అసూయ లేనప్పుడు అందరూ భాగవుతులుగా గోచరిస్తారు. 
శీరామాయణములో శ్రీరామునికి ఏ వర్ణము నందు కానీ, వర్గము నందు కానీ 
బేధభావము లేదు. మానవులను (తక్కువ జాతియైన శబరి, గుహుడు లో 
సహ, పశుపక్ష్యాదులు, వానరులను, తిర్యక్కులను, రాక్షసులను ఒకే విధముగా 
చూచారు. నేటి సమాజములో అట్టి బేధభావము నాశనము చేసి రాముని 
ఆదర్శముగా తీసుకోవలసిన అవసరము ఎంతైనా యున్నది. అహంకారం, 
ద్వేషముుఅసూయ లేకుండా తాను నమ్మిన పరమాత్మ/గురువును శరణు 
పొందుటయే శరణాగతి లక్షణము. 
6.14 ఎభిషణ శరణాగతి 
యుద్దకాండలోని విభీషణ శరణాగతి వేద సారమగు ఉపనిషత్తు. రక్షణమునకు 
శరణాగతియే సాధనమని విభీషణుడు నిరూపించాడు. 
విభీషణుడు ఎంత ప్రయత్నించినను రావణునకు తన హితవాక్యములు 
రుచించలేదు. అప్పుడు విభీషణుడు సోదరులను, భార్యాబిడ్డలను, 
పరివారమును, లంకను వీడి రాముని శరణాగతాభిలాషియై ఆకాశమునకు ఎగిరి 
వానరులు విడిది చేసి యున్న సముద్ర తీరమునకు అనలుడు, శరభుడు, 
సంపాతి, ప్రఘసుడు అను నలుగురు సచివులలో కలసి వచ్చి ఆకాశములో 
నిలబడెను. రామరక్షణమున జాగరూకులై యున్న వానరులు అందరూ ఒక్కసారే 


345 


శ్రీరాముడు-యోగరహస్యము 


చూచిరి. రాముని యందు ప్రేమ అందరికి సమానమే. ఆ సన్ని వేశమును చూచిన 
సుగ్రీవునకు శంక కలిగినది. సుగ్రీవుడు మనస్సులో అతను దూత కాదని, శత్రువే 
అని నిశ్చయించుకొని హనుమంతాది వానరులతో వచ్చినవాడు మనలను 
చంపుటకు వచ్చినాడు కావున జాగరూకతతో యుండవలసినదిగా ఆదేశించెను. 
అంత విభీషణుడు సుగ్రీవాది వానర యోధులను చూచి బిగ్గరగా ఇట్లు నుడిఎను. 
రావణో నాము దుర్వృతో రాక్షసో రాక్షసేశ్వరః 

తస్యా౭హమ్‌ అనుజో భ్రాతా విభిషణ ఇతి శ్రుతః 

తేన సీతా జనస్థానా దృృతా హత్వా జటాయుషమ్‌ 

రుద్దా చ చివశా దీనా రాక్షసీభిః సురక్షితా 

తమ్‌ అహం హేతుభి ర్వాకై ర్వివిధై శ్చ న్యదర్శ్మయమ్‌ 

సాధు నిర్యాత్యతాం సీతా రామా యేతి పునః పునః 

న చ స ప్రతిజగ్రాహ రావణః కాల చోదితః 

ఉచ్యమానో హితం వాక్యం విపరీత ఇవౌషధమ్‌ 

సో౭హం పరుషిత స్తేన దాస వచ్చా౭వనూనితః 

త్యక్త్వా పుత్రాం శ్చ దారాం శ్చ రాఘవం శరణం గతః 

సర్వ లోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే 

నివేదయత యాం క్షిప్రం విభీషణమ్‌ ఉపస్థితమ్‌ 

"మిగుల క్రూరుడైన రాక్షస రాజైన రావణునికి నేను తమ్ముడను. విభీషణుడను. 
దండకారణ్యము నుండి సీతాదేవిని అపహరించి, తనకు అడ్డుగా వచ్చిన 
జటాయువును సంహరించెను. నిస్సహాయురాలైన ఆ సాధ్వి ప్రస్తుతము రాక్షస 
స్త్రీల కాపలాలో నిర్భంధములో యున్నది. నేను నీతాదేవిని సాదరముగా 
అప్పగించమని అనేకములైన వచనములు యుక్తియుక్తముగా హితము చెప్పితిని. 
వాటినన్నింటిని పెడచెవిన పెట్టి నన్ను పరుషముగా దూషించాడు. అట్టి 
దురుసుతనమును సహింపలేక నేను భార్యాపుత్రులను వీడి రఘువీరుని శరణు 


శ్రీరాముడు-యోగరహస్యము 
జొచ్చుటకై వచ్చితిని. సమస్త లోకములకు రక్షకుడు, పరమాత్ముడు అయిన 
శ్రీరామచంద్ర ప్రభువునకు విభీషణుడు శరణు గోరి తమ సమీపమునకు వచ్చి 
యున్నాడు" అని వెంటనే విన్నవించుడు. అప్పడు సుగ్రీవుడు త్వరగా రాముని 
యొద్దకు యేగి శత్రు పక్షము వాడైన విభీషణుడు వచ్చి యున్నాడు కావున తగిన 
వ్యూహ రచన చేసి ఆలోచన చేయవలసినదిగా విన్నవించాడు. శ్రీరాముడు 
సుగ్రీవుని ప్రేమను ఎరిగిన వాడు. విభీషణుడు తన యందు ధృడమైన 
విశ్వాసముతో ఉన్నాడని గుర్తించాడు. ప్రేమచే సుగ్రీవాదులు కాదనుచున్నారు 
కనుక వారిని అంగీకరింప చేసి వారి చేతనే చెప్పించవలెనని తలంచెను. అప్పుడు 
శరణాగతవత్సలుడుగా వాసిగాంచిన శ్రీరాముడు సుగ్రీవుని మాటలను విని అక్కడే 
చేరువలో యున్న హనుమదాది వానర ప్రముఖులలో ఇట్లు నుడిఎను. 

య దుక్తం కపి రాజేన రారణా౭యరజం ప్రతి 

వాక్యం హీతుతు ద౭త్య౭ర్థం భవద్చిర౭పి త చ్చుతమా 

సుహృదా హ్య౭ర్థ కృచ్చేషు యుక్తం బుద్దిభుతా సతా 

సమర్ధి నా౭పి సందేష్టుం శాశ్వతిం భూతి మిచ్చతా 

"రావణుని తమ్ముడైన విభీషణుని గూర్చి, సుగ్రీవుడు సహేతుకంగా పలికిన 
మాటలు త్రోసిపుచ్చరానివి. కావున సందర్భమును అనుసరించి ఒక మిత్రుడు 
చెప్పినాడు గదా యని తక్కిన వారు మిన్నకుండరాదు. ప్రజ్ఞాశాలియు, 
సత్పురుషుడు, శ్రేయస్సును గోరువాడు, సమర్థుడు ఐన మిత్రుడు 
కార్యసంకటములు ఏర్పడినప్పుడు (సమస్యలు ఎదురైనప్పుడు) తగు 
సూచనలను అందించుట యంతయేని యుక్తము. కనుక మీ ఆలోచనలను 
నిస్సంకోచముగా తెల్పుడు". అనెను. రాముడిట్లు అడుగగానే వానరులు తమ 
తమ అభిప్రాయములు తెలియ జేసినారు. అంగదుడు విభీషణుడు శరణాగతుడే 
గాని, శత్రుపక్షము నుండి వచ్చినాడు గావున శంకింప వలయును అని అన్నాడు. 


347 


శ్రీరాముడు-యోగరహస్యము 


జాంబవంతుడు ఇంతకు మునుపు ఎప్పుడు రాకుండా సమయము కాని యుద్ధ 
సమయములో వచ్చినాడు గావున శంకించ వలెను అని అన్నాడు. 

6.15 శరణుగోరినవానికి ఆశ్రయయు ఇచ్చుటయే యుక్తయని హనుతు 
పలుకుట 

సకల శాస్త్ర కోవిదుడైన హనుమ ఈ విధముగా చెప్పు చున్నాడు. సకల 
శాస్త్రములను అభ్యసించుట వలన చక్కని సంస్కారము అబ్బినవాడైన హనుమ 
అర్ధవంతములైన మధుర వచనములను సంక్షిప్తముగా ఇట్లు పలికెను. 

న భవన్తం యుతి శ్రేష్టం సముర్ధం వదతాం వరమ్‌ 

అతిశాయయితుం శక్తో బృహస్పతి ర౭పి బ్రువన్‌ 

న వాదా న్నా౭పి సంఘుర్గా న్నా౭ధిక్యా న్న చ కాముతః 

శక్ష్యామి వచనం రాజన్‌ యథా౭ర్థం రాను గౌరవాత్‌ 

అర్ధా౭నర్ద నిమిత్తం హి య దుక్తం సభై స్తవ 

తత్ర దోషం ప్రపశ్యామి క్రియా న హ్యుపపద్యతే 

బుతే నియోగా త్సాముర్థ్యమ అవబోద్దుం న శక్యతే 

సహసా వినియోగో హి దోషవాన్‌ ప్రతిభాతి మే 

చార ప్రణిహితం యుక్తం య దుక్తం సచిఖై స్తవ 

అర్థ స్యా౭సంభవా త్తత్ర కారణం నోపపద్యతే 

అదేశ కాల సంప్రాప్త ఇత్య౭యం య ద్విభిషణః 

వివక్షా చా౭త్ర మే౭స్తీయం తాం నిబోధ యథా యతి 

స ఏష దేశః కాల శ్చ భవ తీహ యథా తథా 

పురుషాత్‌ పురుషం ప్రాప్య తథా దోష గుణావ౭పి 

దౌరాత్మ్యం రాబణే దృష్ట్వా విక్రమం చ తథా త్వయి 

యుక్త భూ౭౭గవునం తస్య సదృశం తస్య బుద్ధితః 

అజ్ఞాత రూపైః పురుషైః స రాజన్‌ పృచ్భ్యతామ్‌ ఇతి 


శ్రీరాముడు-యోగరహస్యము 
యదుక్త య౭త్ర మే ప్రక్షా కాచి ద౭స్తి సమిక్షితా 

వృచ్చ్యమానో విశంకేత సహసా బుద్ధిమూన్‌ వచః 

తత్ర మిత్రం ప్రదుష్యేత మిథ్య పృష్టం సుఖా౭౭గతమ్‌ 

అశక్యః సహసా రాజన్‌ భావో వేత్తుం పరస్య వై 

అన్ల స్వభాలై ర్గీతై స్తై ర్నైెపుణ్యం పశ్యతా భృశమ్‌ 

న త్వ౭స్య బ్రువలో జాతు లక్ష్యతే దుష్ట భావతా 

ప్రసన్నం వదనం చా౭పి తస్మా న్మే నా౭స్తి సంశయః 

అశంకిత యతిః స్వస్థో న శఠః పరిసర్బతి 

న చా౭స్య దుష్టా బాక్చా౭పి తస్మా న్నా౭స్తీ హ సంశయః 

ఆకార శాద్యమానో౭పి న శక్యో వినిగూహితుమ్‌ 

బలా ద్ధి వివృణో త్యేవ భావ య౭న్తర్గతం నృణామ్‌ 

దేశ కాలో పపన్నం చ కార్యం కార్య విదాం వర 

స్వ ఫలం కురుతే క్షిప్రం ప్రయోగేణా౭భిసంహితమ్‌ 

ఉద్యోగం తవ సంప్రేక్య మిథ్యా వృత్తం చ రావణమ్‌ 

వాలిన శ్చ వధం శ్రుత్వా సుగ్రీవం చా౭భిషేచితమ్‌ 

రాజ్యం ప్రారయమాన శ్చ బుద్ధి పూర్వమ్‌ ఇహా౭౭గతః 

ఎతావ త్తు పురస్కృత్య యుజ్యతే త్వ౭స్య సంగ్రహః 

యథా శక్తి ముయోక్టు తు రాక్షసస్యా౭౭ర్దవం ప్రతి 

త్వం ప్రయాణం తు శేషస్య శ్రుత్వా బుద్ధివుతాం వర 

రామా! నీవు గొప్ప ప్రజ్ఞాశాలివి, సర్వ సమర్థుడవు. నేను వాక్సాతుర్యమును 
ప్రకటించుటకు గాని, ఇతరులలో పోటీపడి బుద్దిమంతుడను అని 
స్వాభిమానమును ప్రకటించుకొనుటకు గాని, ఎ విధమైన ప్రయోజనములు ఆశించి 


349 


శ్రీరాముడు-యోగరహస్యము 


గాని కాకుండా ప్రస్తుత కార్యము యొక్క ప్రాముఖ్యమును దృష్టిలో పెట్టుకొని 
యదార్థములను పలుకుచున్నాను. 

ఎవరివైనను రాజ కార్యము నందు నియోగించనిదే వారి సామర్థ్యమును 
తెలుసుకొనే వీలు కాదు. కొత్త వారికి కార్య భారమును అప్పగించుటయు 
సరికాదు. కావున విభీషణుని విషయమున ఈ ధర్మ సూత్రము వర్తించును. 
గూఢచారుల ద్వారా ఈయన యొక్క గుణదోషములను నిర్ణయించుట యుక్తమని 
తెలిపి యున్నారు. దూర ప్రదేశములు యందున్న శత్రువుల వృత్తాంతము 
తెలుసుకొనుటకు గూఢచారులను నియుక్షము చేయవచ్చు కానీ సమీపాన 
యున్న వారి విషయములో దీనివలన ప్రయోజనము శూన్యము. విభీషణుడు 
ఇచ్చటికి వచ్చుట దేశకాలానుగుణము కాదని చెప్పి యున్నారు. కానీ 
వాస్తవముగా ఇదియే తగిన సమయము. రావణుని లోని మరియు నీలోని 
గుణదోషములను ఎరిగి యున్నాడు గనుక విభీషణుడు ఇచ్చటికి వచ్చుట 
సమంజసమే మరియు ఇది అతని బుద్ధి కుశలతను నిదర్శనము. అపరిచితులైన 
వ్యక్తుల ద్వారా ఇతని వృత్తాంతము తెలుసుకొనే వలెననే సూచన ప్రయోజన 
కారము కాదు ఏలనన అపరిచితులైన వ్యక్తులు అనువుగాని విధముగా 
ప్రశ్నించినచో అతని మనస్సు చివుక్కుమని మనకు సహాపడుటకు విముఖిడు 
కావుట వలన మనము ఒక మంచి మిత్రుని కోల్పోవుదము. అంతియే గాక క్షణ 
కాలములో అతని యొక్క భావములను పసిగట్టుట అశక్యము. అతని ముఖము 
ప్రసన్నముగా యున్నది గావున అతని మాటలలో ఎట్టి కపటము కనబడుట 
లేదు కావున సందేహించ వలసిన పని లేదు. ప్రయత్నపూర్వకంగా 
మనోభావములను దాచుకొనుటకు ప్రయత్నించినను అవి ముఖకవళికలలో 
బయిట పడును. అవి కనబడుట లేదు. కార్యములను చక్కగా దేశకాలములకు 
అనుగుణముగా ఆచరించినచో అవి ఎంటనే సతృలితములు ఇచ్చును. రావణుని 
మిథ్యాప్రవర్తనను, మీ కార్యదక్షతను, వాలిని వధించి సుగ్రీవుని పట్టాభిషేకము 


శ్రీరాముడు-యోగరహస్యము 
చేసిన విషయము ఎరింగియే యున్నాడు కావున ఇతను తనకు రాజ్యలాభము 
కలుగునని ఇచ్చటికి వచ్చి యుండవచ్చు”. 

ఈ విధముగా విభీషణుని సరళ స్వభావమును, నిర్జోషిత్వమును హనుమ 
రామునికి తెలియజేసి కార్యభారమును మీకు (రామునికి) నచ్చిన విధముగా 
ఆచరింపుమని చెప్పెను. 

శరణాగతి చేయువారికి "స ఏష దేశః కాల శ్చ భవతి" అని హనుమ చెప్పిన 
మాట పరమ ప్రమాణము. శరణాగతి పొందుటకు దేశకాలములలో నిమిత్తము 
లేదు. రజస్వల అయిన ద్రౌపదిని సభలోకి ఈడ్చుకొని రాబడినప్పుడు, అర్జునుడు 
ఎమి చేయలేని స్థితిలో యుద్ధభూమిలో ఉన్నప్పుడు, గజేంద్రుడు చివరి 
సమయములో, రాముని బ్రహ్మాస్తుము ఎంటాడుచుండగా కాకిని శరణాగతి 
చేయలేదా! అందుచేత శరణు పొందుటకు ధృడమైన విశ్వాసము ముఖ్యము గాని 
దేశకాలములు కాదు. ఇక రాముడు తన నిర్ణయము తెలియభేయుచున్నాడు. 
6.16 ఎభిషణునికి శరణాగతి నిర్ణయయు శ్రీరాయుడు ప్రకటించుట 

శ్రీరాముడు సుగ్రీవాదుల యొక్క మాటలకు ఎట్టి వికారములుకు లోను కాకుండా 
హనుమ వచచనములకు ప్రసన్న చిత్తుడయ్యిను. ఆ మహాత్ముడు స్థిరచిత్తములో 
తనలోని భావములను ఇట్లు ఎెల్లడించెను. 

మిత్ర భావేన సంప్రాప్తం న త్యజేయం కథం చన 

దోషో యద్య౭పి తస్య స్యాత్‌ సతామ్‌ ఎత ద౭గర్హితమ్‌ 

న సర్వే భ్రాతర స్తాత భవంతి భరతోపయా: 

భుద్విధా బా పితు: పుత్రా సుహృదో వ భవద్విధా: 

సుదుష్టో వా౭ప్య౭దుట్లో వా కిమేష రజనీచర: 

సూక్ష్మ ము౭ప్య౭హితం కర్తుం యయా౭శక్తవకథంచన 

పిశాచాన్‌ దానబాన్‌ యక్షాన్‌ పృధిల్యాం చైవ రాక్షసాన్‌ 


351 


శ్రీరాముడు-యోగరహస్యము 


అంగుళ్య౭గ్రేణ తాన్‌ హన్యా మిచ్చన్‌ హరి గణేశ్వర 

బద్దా౭౦జలి పుటం దీనం యాచంతం శరణా౭౭గతం 

న హన్యా దా౭౭నృశంసా౭ర్ధ భు౭పి శత్రుం పరంతప 

ఆర్లో బా యది బా దృష్తః పరేషాం శరణాగత: 

అపి ప్రాణాన్‌ పరిత్యజ్య రక్షితన్య: కృతాత్మనా 

నచేద్భయా ద్వా మోహా ద్వా కామా ద్వా౭పి న రక్షతి 

స్వయా శక్త్యా యథా సత్త్వం త తాపం లోక గర్హితం 

వినష్టః పశ్యత స్తస్యా రక్షిణ శృరణా౭౭గత: 

ఆదాయ సుకృతం తస్య సర్వం గచ్చే ద౭రక్షిత: 

సకృదేవ ప్రపన్నాయ తవా౭స్మీతి చ యాచతే 

అభయం సర్వ భూతేభ్యో దదా మ్యేత ద్వ్రతం యము 

మిత్ర భావముతో (శరణుగోరి) నా కడకు వచ్చిన వానిని ఏది ఏమైనను 
త్యజంపను (నిరాకరింపను). ఒకవేళ అతనిలో దోషమేమి యున్నను దానిని 
పట్టించుకొనరాదు. సత్పురుషులు దోషులకు ఆశ్రయమిచ్చుట తప్పు కాదు. 
ఇక్కడ హనుమ విభీషణునిలో దోషములు కనబడుట లేదు కావున న్వీకరించ 
వచ్చు అన్నాడు కాని శరణాగతుడు గనుక స్వీకరింపవలెను అని రాముని 
భావము. శరణాగతిలో దోషములు ఎంచరాదు. అంతియే గాకుండా అతను 
శరణాగతుడు అనకుండా మిత్రుడు అన్నాడు. వానిని వదలను అని అనకుండా 
వదలలేను, వదలుటకు నాకు శక్తి చాలదు అన్నాడు. రాముని శరణాగత రక్షణ న 
త్యజేయం కథం చన ఏమైనను వదలలేను అనుటలో తెలియు చున్నది. నిర్మల 
హృదయులైన జ్ఞాతులు తమ బంధువులను హిత్రెషులుగానే భావింతురు. కాని 
సహజముగా జ్ఞాతి అయిన విభీషణుని రావణుడు శంకించినాడు. యీతడు 
మనలను వదలడు. మనము అతని కులము వారము కాము. వారి రాజ్యముపై 
మనకు ఆశ లేదు. యీతడు మన సహాయములో రావణుని రాజ్యమును 


శ్రీరాముడు-యోగరహస్యము 
పొందవలెనని కోరి యుండవచ్చు. రక్షణకై మన వద్దకు వచ్చినాడు. కనుక ఈతనిని 
స్వీకరింప వచ్చును. ప్రపంచములో భరతుని వంటి పుత్రులు యుండరు. తండ్రికి 
నా వంటి పుత్రులుండరు. సుగ్రీవుని వంటి మిత్రులు ఉండరు. (రామాయణములో 
మనకు ముగ్గురు సోదరులు కనబడును. ఒకటి రామలక్ష్మణభరతశత్రుఘ్ను లు - 
పరస్పరానురాగముతో అన్యోన్యముతో ప్రపంచమునకు ఆదర్శులైనారు, 
వాలిసుగ్రీవులు - వాలి తమ్ముడి వచనములపై అపనమ్మకంతో అతని దోషము 
ఎమియులేకున్నను, కుశ్చిత బుద్ధితో రాజ్యమును అపహరించినాడు అనే 
అనాలోచనలో రాజ్య బహిష్కరణయే గాకుండా,చంపవలెనని కూడా తీవ్ర 
ప్రయత్నాలు చేసినాడు. _రావణకుంభకర్ణవిభీషణులు పరస్పర విరుద్ధ 
భావములు గలవారు. రావణుని అహంకారము, కామము వలన సర్వ రాక్షస జాతి 
నాశనమునకు కారణమైనాడు. సోదరుల అభిప్రాయమునకు రావణుడు విలువ 
నీయలేదు. ఇంకను సుగ్రీవుని మాటలలోని మర్మమును ఎరిగిన రాముడు 
శరణాగతుడైన విభీషణుని తప్పక రక్షించవలెనని నిశ్చయించుకొని మేలైన 
వచనములు చెపుతూ ... సుగ్రీవా! ఈ రాక్షసుడు దుష్టుడైనను, దుష్టుడు 
గాకున్నను, ఏవిధముగా నైనను, ఎకొంచెముగా నైనను నాకు కీడు చేయగలడా? 
వానరేంద్రా! నేను తలచుకొన్నచో ఈ లోకమున గల పిశాచములు, దానవులను, 
యక్షులను, రాక్షసులను కొన గోటిలోనే మట్టుపెట్టెదను. అయినచో నీఎందుకు 
లంకలో యున్న ఒక రాక్షసుని చంపక ఊరకుంటివి అందుబేమో! ఇచ్చన్‌ 
సంకల్పించినవో చంపగలను. కానీ వారిని ధర్మ మార్గమున నడచునట్లు 
చేయుటయే నా ప్రయత్నము. శత్రువైనను అంజలి ఘటించి, దీనుడై శరణు 
జొచ్చి, అనుగ్రహింపుమని ప్రార్థించినచో అతనికి హాని చేయరాదు. శత్రువు 
ఆర్తుడైనను, గర్వించినవాడైనను, తన ప్రతిపక్షం వారిని శరణు జొచ్చినప్పుడు 
వారు నిశ్చయ బుద్ధిలో తమ ప్రాణములను ఒడ్డియైనను అతనిని కాపాడవలెను. 


353 


శ్రీరాముడు-యోగరహస్యము 


భయపడిగాని, ఆపద్ధర్మమును ఎరుగక గాని, స్వార్ధబుద్ధితో గాని, శక్తిగలవాడై 
యుండియు ఏదేని నెపములతో ఆ శరణు జొచ్చిన వాడిని రక్టింపనిచో అతడు ఈ 
లోకమున నిందలపాలగుటయే గాక మీదు మిక్కిలి నరక బాధలను గూడ 
పొందును. శరణు జొచ్చిన వానిని రక్షింపకుండా యుండినచో ఆ శరణాగతుడు 
నష్టపోవుటయే గాక ఇతని సమస్త సుకృతములను తీసుకొనిపోవును. అనగా 
శరణాగతుని రక్షింపని వారియొక్క సుకృతములన్ని నశించును. శరణాగతులను 
రక్షింపకుండుట మహాదోషము. "నేను నీవాడను" అని పలుకుచు ఎవ్యరైనను 
ప్రపత్తితో నన్ను శరణుగోరినచో వారికి (సకల ప్రాణులకు) అభయమిత్తును 
(వారిని రక్షింతును) ఇది నా వ్రతము. అందుకు సంతృప్తి చెందిన సుగ్రీవుడు, 
రాముని ఆనతిపై విభీషణుని సమాగమునకు త్వరపడెను. 

6.17 ఎభిషణుడు రావణుని బల సంపదలు తెలుపుట 

శ్రీరాముడు అభయము ఒసగినాడని తెలియుట తోడనే విభీషణుడు, 
రామదాస్యము లభించిందనే మహా ఆనందముతో ఆకాశము నుండి నిలబడి 
సాష్టాంగము ఒనర్చినాడు. తనను ఆదరించి, తన యందు యున్న ప్రేమను 
ప్రకాశింప జేసినప్పుడు ఆనందము పట్టలేక ఆర్తితో పాలు త్రాగెడి శిశువు తల్లి 
పాలిండ్లమీదనే పడినట్లు రాముని పాదములపై పడినాడు. సర్వలోక శరణ్యాయ 
శ్రీరాఘువాయ యంగళం. రాముడు శరణాగతి చేయుటకు తగిన గుణములు 
గలవాడు. విభీషణుడు శ్రీరామునితో ఇట్లు చెప్పుచున్నాడు. రామా! నేను 
రావణుని తమ్ముడను. ఇట్లు అనుటచే భగవత్సాాప్తికి వలసిన యోగ్యత తనకు 
లేదేమోనని సూచించాడు. రావణుడు నన్ను అవమానించాడు. లోకములోని సకల 
ప్రాణులకు నీవే శరణమని, రక్షింప సమర్థుడని ఎరిగి నిన్ను శరణు పొందినాను. 
రావణునికి అతని అహంకారము వలన ఈ భాగ్యము కలుగలేదు. నీకంటే వేరొకటి 
పొందుటకు వెరే ఎమి లేదని జన్మభూమిని, మిత్రులను, కుటుంబమును, సకల 
సంపదలను వదలి వచ్చినాను. అప్పుడు రాముడు మృదుమధురంగా, 


శ్రీరాముడు-యోగరహస్యము 
ఓదార్చుతూ రాక్షసుల యొక్క బలాబలముల గురించి యథాతథముగా తెలియ 
చేయ వలసినదిగా అడుగుతాడు. 

రాముడట్లు అడుగగానే విభీషణుడు రావణుని బలమును చెప్పుటకు 
ఆరంభించెను. రావణునకు సర్వావధ్యత్వము అనగా ఎవరి చేతను 
చావులేకుండా బ్రహ్మ వరమును ఒసగినాడు. గంధర్వులు, అసురులు, 
రాక్షసులు మొదలగు సర్వ భూతములచే అతడు అవధ్యుడు. రావణునికి 
తమ్ముడు, నాకు అన్న అయిన కుంభకర్ణుడు మహాయోధుడు, మహాబలశాలి. 
ప్రహస్తుడు రావణుని సేనాధిపతి. అతడు కుబేరుని సేనాధిపతియైన మణిభద్రుని 
ఓడించెను. ఇంద్రజిత్తు యుద్ధసమయయము నందు చేతి బ్రేళ్ళకు బలమైన 
తొడుగులు దాల్చును. అతని కవచము అభేధ్యము. యుద్ధములో అతడు 
ఎదుటి వారికి కనబడకుండా మాయమగును. యుద్ధ సమయములో అదృశ్యుడై 
అగ్నిహోత్రుని హోమముచే తృప్తి పరచి వచ్చి శత్రువులను చంపును. ఇంకా 
రావణుని సైన్యములో ఇంద్ర, యమ, వరుణాది లోకపాలకులలో సమానులగు 
మహోదరుడు, మహాపార్మ్వుడు, అకంపనుడు మొదలగు వారున్నారు. అంతియే 
గాక కోట్లకొలది రాక్షసులు కామరూపులు, రక్షమాంసములను భక్షించువారు. 
రావణుడు లోకపాలకులను, దేవతలను జయించెను. 

ఏవ ముక్త స్తు సౌమిత్రి ర౭భ్యషించ ద్విభిషణమ్‌ 

యుధ్యే వానర యుఖ్యానాం రాజానం రాయ శాసనాత్‌ 

అందుకు రాముడు సంతసించి, రావణుని శక్తిసామర్థ్యములను బాగుగా 
వివరించితివి. రావణుని, అతని బంధుమిత్రులను, ప్రహస్తుడుతో సహా అందరి 
యోధులను రణభూమికి బలి ఇచ్చి నిన్ను లంకకు రాజును చేసెదను అని చెప్పి 
లక్ష్మణునితో సముద్ర జలమును తెప్పించి, ఆ సముద్ర జలములో విభీషణుని 
లంకకు రాజుగా అభిషేకము చేసెను. 


355 


శ్రీరాముడు-యోగరహస్యము 


రావణ రాజ్యమును విభీషణుడు కోరలేదు. అతడు కోరినది రామకైంకర్యమే. 
శత్రుపక్షము నుండి వచ్చినాడు, శంకింపదగినవాడు అని అనుకొనిన వాడు రాజుగా 
మారినాడు. ఇది రాముని కటాక్షము. ఇదియే శరణాగతి యొక్క విశేషము. 
రాముడు ఇంకను సైన్యముతో సముద్రమును దాటలేదు, యుద్ధము చేయలేదు, 
రావణుని చూడలేదు, చంపునో లేదో తెలియదు, ముందే విభీషణునికి 
పట్టాభిషేకము చేసినాడు. ఇది రాముని సర్వ శక్తిత్వమును ప్రకాశింప చేసినది. 
6.18 శ్రీరాయుడు సయుద్రునిపై బ్రహ్మాస్తయును సంధించుట 

హనుమ, సుగ్రీవుడు విభిషణునితో ఈ సాగరమును దాటుటకు అశక్యముగా 
యున్నది గావున తగిన ఉపాయము సూచించుమని కోరెను. సుగ్రీవుడు ఇట్లు 
పలుకగానే విభీషణుడు తనకు తెలిసిన ఉపాయము శరణాగతియే గావున 
రామచంద్రప్రభువు సముద్రుని శరణాగతి చేసినచో సముద్రుడు తప్పక దారి 
ఇచ్చునని అంతియెకాక ఇక్ష్వాకు ప్రభువుల వలన తనకు కలిగిన మేలును గుర్తు 
పెట్టుకొని అయినా సముద్రుడు సహాయము చేయునని సూచించాడు. 

అన్ని ఉపాయములు కంటే శరణాగతి తప్పక ఫలమును ఇచ్చెడిదే కానీ ఎవరు 
ఎవరిని చేయవలెను అను నియమము యున్నది. శ్రీరాముడు సర్వసమర్థుడు 
కనుక విభీషణుని శరణాగతి ఫలించింది. అంతియేగాక శ్రీరామునికి తనను తాను 
రక్షించుకోవడమే గాక సకల లోకములను రక్షించు సామర్ధ్యము కలదు. సముద్రుని 
శక్తి శ్రీరాయుని శక్తితో ఏ విధముగానూ సరిపోలదు. అటువంటప్పుడు శ్రీరాముడు 
సముద్రుని శరణాగతి చేయుట ఏ విధముగానూ సమర్థనీయము, ఆచరణ 
సాధ్యము కాదు. అయినను సుగ్రీవుని కోరిక మేరకే (సుగ్రీవుని చిన్నబుచ్చడము 
ఇష్టములేక) రాముడు సముద్రుని శరణు పొందుటకు నిశ్చయించుకొనెను. 
అప్పుడు రాముడు చిన్నచిన్న గులక రాళ్లలో, గండ్ర ఇసుకలో నిండిన సముద్ర 
తీరము నందు నేలపై దర్భలు పరచుకొని సముద్రునకు నమస్కరించి పరుండెను. 
సర్వలోకములను రక్షించు సమర్థుడైన రాముడు, లోకులందరిచే రక్షణకై 


శ్రీరాముడు-యోగరహస్యము 
నమస్కరింపబడువాడైన రాముడు తన రక్షణకై సముద్రునకు నమస్కరించి 
ప్రాయోపటేశము చేయ సిద్ధపడెను. ఎవ యుక్తః కుశా౭౭స్తేర్లే తీరే నద నదీపతేః 
సంబిబేశ తదా రామూ ఎేద్యా మిన హుతాశనః ఈ విధముగా మూడు రాత్రులు 
ఉపాసించెను. శరణాగతి స్వరూపమును లోకమునకు విశదికరించుటకై ఆ 
విధముగా ఉపాశించినాడు గాని శక్తిలేక గాదు. మూడు రాత్రులు అయినను 
సముద్రుడు రాకపోవుటచే రాముడు క్రుద్దుడాయిను. 

ప్రశయశ్చ క్షయా చైవ ఆరవమ్‌ ప్రియలాదితా, 

అసాయర్ధ్యం ఫలన్యెతే నిర్గుణేషు సతాం గుణాః 

ఆత్మ ప్రశంసినం దుష్టం ధృష్టం విపరిధావకమ్‌ 

సర్వత్రో త్సృష్ట దణ్జం చ లోకః సత్కురుతే నరమ్‌ 

న సామ్నూ శక్యతే కర్తి ర్న సాన్నూ శక్యతే యశః 

ప్రాప్తుం లక్షణ లోకే౭స్మిన్‌ జయో వా రణ మూర్దని 

చాపము ఆనయ సౌమిత్రే శరాం శ్చా౭౭శీ విషోపమూన్‌ 

సాగరం శోషయిప్యామి పద్భ్యాం యంతు ప్లవంగమాః: 

అద్యా౭క్షోభ్య య౭పి క్రుద్ధః కోభయివ్యామి సాగరమ్‌ 

సత్పురుషులు మంచి గుణములు గలిగి యుందురు. ఓరిమి, ఇంద్రియ నిగ్రహము, 
మనోవాక్కాయములలో బుజుత్వము, ప్రీతీ గలిగించు మాటలు వారికి 
సహజముగా యుండును. కానీ గుణహినులు ఆ సత్పురుషుల మంచి 
గుణములను లఅెక్కభోయరు. వారిని అసమర్థులుగా జూతురు. చూడుము 
సముద్రుని గర్వము. క్రోధము లేకుండా ఎదుటి వారి అపరాధమును 
ఓర్చుకొనుచు ఎదుటి వారి మనసును అనుసరించి మాయలేక ప్రియముగా 
మాటలాడెడివాడిని అసమర్జులు అని తలతురు. ఎవడు తనను తాను స్టోత్రము 
చేసుకొనుచు తన గొప్పలు తానే చెప్పుకొనుచు ఇతరులను వంచించుతూ 


357 


శ్రీరాముడు-యోగరహస్యము 


దయలేని వాడై తన దుష్టవ్యాపారములచే అందరూ తనను చూచి పారిపోవునట్లు 
చేయుచుండునో, మంచివారిని చెడ్డవారిని కూడా ఎవడు హింసించుచుండునో 
వానిని లోకము గౌరవించును. మంచి మాటలచే కీర్తి యశస్సు రాదు. 
పరాక్రమముచేతనే అది సిద్ధించును. లక్ష్మణా! నేను ఓర్చి నిరిక్షిచుట వలన 
సముద్రుడు నన్ను చేతగాని వానిగా తలచుచున్నాడు. సౌమిత్రీ! నా ధనస్సును, 
విషసర్పముల వలే భయంకరములైన నా బాణములను అందించుము. క్షణములో 
ఈ సముద్రమును శుష్కింప చేయుదును. అప్పుడు వానరులు అందరూ 
నడచియే ఎళ్ళుగలరు. సముద్రము ఎన్నడూ శుష్కింపదు అనునది లోక ప్రశిద్ధి. 
దానిని వమ్ము చేసెదను. ఇట్లు పలికి రాముడు కోదండము చేపట్టి 
ప్రభయకాలములో ప్రజ్వరిల్లుచున్న అగ్నివలె ఎవ్యరిచేతను చేరుటకు శక్యము 
కానివాడై వజ్రము లాంటి బాణములను సముద్రములోనికి వదిలెను. అప్పుడు 
మొసళ్యు, తిమింగలములు మున్నగు భీకర సత్వములలో నిండిన ఆ 
మహాసముద్రము క్లోభించెను. లక్ష్మణుడు వారించినను ఆపకుండా శ్రీరాముడు 
అమోఘమైన శరమును సంధించి బ్రహ్మాస్త్ర మంత్రమును పాటించుతూ 
వింటినారిని లాగెను. అంతటా భూమ్యాకాశములు బ్రద్దలగుచున్నట్లు 
లోకమంతయు కంపించెను. ఆ మహాసముద్రము తన పరిధిని ధాటి ఒక యోజన 
పర్యంతము అతిక్రమించెను. సముద్రము కొన్ని యోజనముల వరకు లోలోపలకు 
పోసాగెను. అప్పుడు సముద్రుడు మధ్యభాగమున ఒక్కసారి పైకెగసి రాముని 
సమీపమునకు చేరి దోసిలి యొగ్గి ఇట్లు విన్నవించెను. "నేను జలములకు 
స్థానమగు సముద్రమును. అగాధముగా యుండుట నా స్వభావము. దాటుటకు 
శక్యము గాకుండా యుండుట నా లక్షణము.లోతు తగ్గి మెత్తగా యున్నచో అది 
నా స్వభావమునకు విరుద్ధము. ఒక కోరిక వలన గాని, లోభము వలన గాని, 
భయము వలన గాని నేను అగాధములగు జలములను మెరకగా చేయజాలను. 
కావున సేతువును నిర్మాణము చేసి నన్ను దాటవలను. అట్టి సేతు 


శ్రీరాముడు-యోగరహస్యము 
నిర్మాణమునకు ఎట్టి విజ్ఞములు కలుగకుండా చేయగలను. నాకు ఉత్తరపు 
దిక్కున పవిత్రము అయిన ద్రువకల్పము అనేది ప్రదేశము యున్నది. అక్కడ 
క్రూరకర్మలు చేయువారు పెక్కు గలరు. వారిపై నీ బాణమును ప్రయోగించుము. 
నీ సేనలో "నలుడు" అను వాడు విశ్వకర్మ కుమారుడున్నాడు. అతడు 
సముద్రముపై సేతువును నిర్మింపగలడు. దానిని నేను నిలిచి యుండేటట్లు 
చేయగలను" అని చెప్పిప్పి సముద్రుడు అంతర్జానము అయ్యాడు. 

6.19 సయుద్రయుపై సేతువును నిర్మించుట 

సముద్రుడు చెప్పిన పిమ్మట నలుడు రామునితో ఇట్లు పలికెను. “మందర 
పర్వతము నందున్న మా తల్లిని ప్రేమించి ఆమె యందు తన అంశచే నేను 
జనియించగా మా తల్లికి విశ్వకర్మ వరమొసగినాడు కావున నేను సేతువును 
నిర్మింప గలను. అందుకు వానరులందరూ సేతువు నిర్మాణమునకు 
సహకరింతురు" అని చెప్పగనే శ్రీరాముడు సేతువు నిర్మాణమునకు ఆజ్ఞాపించెను. 
అంత పర్వత సదృశులైన వానరులు అడవులలోని అనేక రకములైన చెట్లు, పెద్ద 
పెద్ద పాషాణములు, పర్వతములు సముద్రములో పడబైచిరి. కొందరు నూరు 
యోజనముల సముద్రముపై మార్గ నిర్దేశము చేయుచు సూత్రము కట్టిరి. పర్వత 
శిఖరములను మొదలగు వాటిని ఎత్తి పడవైచి మధ్యలో కర్రలను, గడ్డి మొక్కలను 
వేసి బంధించిరి. నిర్మాణము మొదలిడిన మొదటి రోజున పదునాలుగు 
యోజనములు, రెండవ రోజున ఇరువది యోజనములు, మూడవ రోజున ఇరువది 
ఒక్క యోజనములు, నాలుగవ రోజున ఇరువది రెండు యోజనములు ఐదవ 
రోజున ఇరువది మూడు యోజనములు నిర్మాణము చేసిరి. ఈ విధముగా నూరు 
యోజనముల పొడవు, పది యోజనముల ఎడల్పులో సేతు నిర్మాణము 


359 


శ్రీరాముడు-యోగరహస్యము 


సమాప్తము చేసిరి. అది ఆకాశమున స్వాతీ పథము? వలె దర్శనీయముగా 
యుండెను. విభీషణుడు సచివులతో గూడి గదాపాణియై సముద్రము ఆవల 
శత్రుపక్షయు నుండి కాపాడు చుండెను. సేతువు పూర్తి అయిన పిమ్మట రాముడు 
హనుమ భుజములపై, లక్ష్మణుడు అంగదుని భుజములపై కూర్చుని ధనుర్ధారియై 
సేనకు అగ్రభాగమున నిలిచి ముందుకు సాగెను. 

6.20 రామసేతువు ఎక్కడ ఉన్నది? 

Dr. Vedhavyasa, IAS, తన "శ్రీరామ చరితామృతము" గ్రంథములో 
రామాయణములోని లంకకు, ప్రస్తుతము మనకు కనిపించే సింహళ ద్విపమైన 
శ్రీలంకకు సంబంధము లేదని పరిశోధనాత్మక చారిత్రాత్మక ఆధారములలో 
నిరూపించారు. అవి ఒక్కసారి గమనిద్దాము. రామాయణములో. అక్కడ 
“"సింహళము" అనే పేరు కనబడదు. వ్యాస మహర్షి రచించిన సంస్కృత భాగవత 
పురాణములో సింహళము వేరుగాను, లంక వేరుగాను వర్ణించబడినది. వాల్మికి 
రామాయణము కిష్కింధ కాండ నాలుగవ సర్గలో సుగ్రీవుడు సీతను ఎతుకుట 
కోసము హనుమాధులను దక్షిణ దిక్కుకు పొమ్మనను. దక్షిణము నకు పోవు 
మార్గము తెలియ జేస్తూ వింధ్య పర్వత శ్రేణి మొదలుకొని దక్షిణ దిక్కుగా 
కన్యాకుమారి అగ్రము వరకు చేరవలెను. ఆ తర్వాత నూరు యోజనముల 
సముద్రమును దాటిన తర్వాత లంకకు చేరవచ్చును. దక్షిణ సముద్రము తాకు 
చోట మహేంద్రగిరి అను పర్వతము గలదు. హనుమ లంకకు ఆ పర్వతము 


22 సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాదులు ఆకాశమున పయనించు మార్గములను వాయు పురాణము 
మూడు విధములుగా పేర్కొనుచున్నది అవి క్రమముగా ౧. ఉత్తర మార్గము (అశ్వని, భరణి, కృత్తిక 
- నాగవీధి, రోహిణి, మృగశిర, ఆరుద్ర - గజవీధి, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష - ఐరావతా వీధి), 
౨. మధ్య మార్గము (మఖ, పుబ్బ, ఉత్తర - అర్షభీ వీధి, హస్త, చిత్త, స్వాతి - గోవీధి, విశాఖ, 
అనురాధ, జ్యేష్ట రాజగవీధి), ౩. దక్షిణ మార్గము (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ - అజవీధి, 
శ్రవణం, ధనిష్ట, శతభిషం - మార్గి వీధి, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి - వైశ్వానరి వీధి) 


శ్రీరాముడు-యోగరహస్యము 
నుంచియే మొదలిడెను. దానిని బట్టి చూడగా పోవలసిన దారిలో మహేంద్ర 
పర్వతము ముఖ్యమైన కొండ గుర్తు. పశ్చిమ కనుమలలో అరేబియా సముద్రము 
తీరము పొడవునా గల పర్వత పంక్తులలో మహేంద్ర పర్వతమే ఆఖరిది. దీనికి 
జరిగిన ముందు సంఘటనలు జాగ్రత్తగా పరిశీలించినట్టయితే శ్రీరాముడు వాలి వధ 
తర్వాత ప్రస్రవణ పర్వతము (గిరి) వద్ధ నాలుగు నెలలు ఒక కొండ గుహలో 
యున్నాడు. ఇది కిష్కింధకు పశ్చిమముగా అనగా కర్ణాటక రాష్ట్రములోని 
హాస్పెటకు ఎనిమిది మైళ్ళ దూరములో పదిహేను డిగ్రీల ఉత్తరముగా ప్రస్రవణగిరి 
అంచులు యున్నవి. ఈ కొండల్లో ఉత్తరంగా యున్న పర్వత శ్రేణిని "వింధ్య 
పర్వత శ్రేణి" అని పేరు. దీనిని బట్టి చూడగా పశ్చిమ కనుమలను నాలుగు 
భాగాలుగా చేయగా పదిహేను డిగ్రీల ఉత్తర కొండలను వింధ్య పర్వత శ్రేణి అని, 
పదిహేను డిగ్రీల దక్షిణంగా పాలఘాట్‌ లోయల వరకు కొండలను సహ్యాద్రి శ్రేణి అని, 
పాలఘాట్‌ నుండి తామ్రపర్ణి నది వరకు వరకు గల కొండలు మలయ పర్వత శ్రేణి 
అని తామ్రపర్ణి నది నుండి దక్షిణ సముద్రము వరకు వ్యాపించి యున్న పర్వత 
శ్రేణులకు మహేంద్ర పర్వత శ్రేణి అని చెప్పబడినది. ఈ మహేంద్ర పర్వతము 
కన్యాకుమూరి వద్ద నుండి సముద్రములో కలియు చున్నది. ఇక్కడ నుండి నూరు 
యోజనములు రావణ పాలిత లంక. నూరు యోజనములు దూరము అనగా 
ఎంత? జ్యోతిష శాస్త్రము మరియు ఖగోళ గణిత శాస్త్రము లలో తెలిపిన 
మానమును బట్టి ఒక్క యోజనము 4.92 మైళ్లకు సమానము. అంటే నూరు 
యోజనములు 492 మైళ్లకు సమానము. భూమధ్య రేఖ నుండి కన్యాకుమారి 
అగ్రము ఎనిమిది డిగ్రీల దూరములో కలదు. కావున ఒక డిగ్రీకి అరువది తొమ్మిది 
(69 ) మైళ్ళు కాబట్టి కన్యాకుమారి నుండి 552 మైళ్ళు దూరములో భూమధ్య 
రేఖ కలదు. కావున లంక ఈ భూమధ్య రేఖకు ఉత్తరంగా ప్రారంభమై అక్కడ నుండి 
దక్షిణంగా వ్యాపించి యున్నది. కానీ ఇప్పటి శ్రీలంక అనే సింహళ దేశము 


361 


శ్రీరాముడు-యోగరహస్యము 


కన్యాకుమారి అగ్రమునకు తిన్నగా దక్షిణముగా గాకుండా కొంచెము తూర్పుగా 
(ఆగ్నేయముగా) యున్నది. ఇంతే గాక యుద్ధకాండము నాలుగవ సర్గలో 
దండయాత్రకు సంబంధించిన వివరణ ఇస్తూ శ్రీరాముడు వానర సేనలో కిష్కింధ 
నుండి పశ్చిమంగా ప్రయాణము చేసి దక్షిణంగా యున్న సహ్యాద్రి పర్వత శ్రేణిని, 
అక్కడ నుంచి దక్షిణంగా మహేంద్ర పర్వతములను దాటి సముద్ర తీరమునకు 
చేరెను అని చెప్తారు. అక్కడ నుంచి నలుడు తిన్నగా నూరు యోజనముల 
సేతువును నిర్మిస్తాడు. ఈనాటి రామేశ్వరము వద్ద కొండలుగాని, మహేంద్రగిరి 
పర్వత శ్రేణులు గాని లేవు. కావున శ్రీరాముడు నిర్మించిన సేతువు ఈనాటి 
రామేశ్వరము వద్ద కాదు. ఎందుకనగా రామేశ్వరము నుంచి సింహభమునకు 
దూరము ఏబది మైళ్ళ లోపే. జ్యోతిష్య శాస్త్ర గ్రంథములు చూడగా ఆర్యభట్టు, 
వరాహమిహరుడు, బ్రహ్మగుప్తులు లంకాపట్టణము భూమధ్యరేఖ వద్దనే 
యున్నట్లు వర్ణించబడినది. ఈ లంకాద్వీపము నిరక్షర రేఖకు సరిగ్గా నెత్తిమీద 
యున్నది. ఈనాటి సైన్సు లెక్కల ప్రకారము గ్రీన్విచ్‌ కు తూర్పుగా 77 డిగ్రీల వద్ద 
కన్యాకుమారి, ఉజ్జయిని, ఢిల్లి యుండును. ప్రాచీన జ్యోతిష్యులు ఈ రేఖను "లంక 
రేఖ" గా చెప్పిరి. రావణాసురుని లంక రామాయణ కాలం తర్వాత 
జగత్సుళయయు సంభవించి సముద్రములో మునిగిపోయినది. కాలానుగుణంగా 
యున్న నానుడిని బట్టి శ్రీరాముని ఆజ్ఞచే హనుమ సువర్ణమైన లంకను 
త్రేతాయుగము తర్వాత సముద్ర గర్భములో ముంచిబేసెను. జంబూద్వీప నవ 
వర్షములు ఈ క్రింద యీయబడిన రెఖాచిత్రము ద్వారా సూచించబడినది. 
Note: ఈ రేఖా చిత్రం యొక్క పిడిఎఫ్‌ క్రింద అటాచ్‌ చేయబడినది. 


శ్రీరాముడు-యోగరహస్యము 


భూగోళ ము = 


(3 ౯వ పతుము 


కుటు వంత లో న ఏ వర వరు ఆర 


భద్రా శ్వవ్ష్ష ము 

రమ్య్యుకవర్ష్హ చు 

పతుయములో చుట్టు చుట్టబడి నాలుగుమై పుల 1 అని గు ధూనేయబుడిన ఇర్తులము 
(సర్కి_ ౪) నిరత చేఖు. నిరత -రేబును యు 270 చిన్నఠఈర్హమాాజనములు వెడల్పు గల ఈషబ్రూ 
సము! వ యు 


6.21 సేతు నిర్మాణయులోని యోగ రహస్యము 

రావణుని యుద్ధ సన్నాహములను చూచినవాడై ఇటు రాముడు కూడా 
తగినట్టుగా యుద్ధసన్నాహము ప్రారంభించెను. ముందుగా సాగరమును దాట 
వలెను. ఇది భవ సాగరము. ధ్యాన మార్గము ద్వారా సాధించుటకై రాముడు దక్షిణ 
సాగర తీరము నందు కుశాసనముపై ఆసీనుడై మూడు దినములు, మూడు 
రాత్రుళ్ళు గహన ధ్యాన సమాధి అవస్థ యందు గడిపెను. అయినను మనస్సు 
శాంతించలేదు. భగవద్గిత షోడళోధ్యాయములో సాధకుని సత్వగుణము 
భగవానుడు ఈ విధముగా తెలియ జేయుచున్నాడు. 


363 


శ్రీరాముడు-యోగరహస్యము 


అభయం సత్వసంశుద్ధి ర్‌ జానయోగబ్యబస్థితిః 

దానందయశ్చ యజ్ఞశ్చ్స స్వాధ్యాయ స్తప ఆర్దవమ్‌ || 

అహింసా సత్యముక్రోధ న్యా గశ్శాన్తిరవై శునమ్‌ 

దయాభూతే ష్వ లోలత్వం మూర్దవం హ్రీరచాపలమ్‌ || 

తేజస్సమూ దృతిశౌచముద్రోహోనాతిమానితా 
భవంతిసంపదందైవియభిజాతస్యభారత || 

భయము లేకుండుట, అంతఈకరణశుద్ధి, జ్ఞానయోగమునండుట, దానము, 
బాహ్యేంద్రియనిగ్రహము, ఇతరుల యందు దోషములను చూడకుండుట, 
దయకలిగి యుండుట, విషయముల యందు ఆసక్తి లేకుండుట, మృదుత్వము, 
ధర్మవిరుద్ధమగు కార్యములు చేయకుండుట, చంచల స్వభావము లేకుండుట, 
జ్ఞానయజ్ఞము, శాస్త్రాదుల అధ్యయనము, తపస్సు, రుజుత్వము, ఏప్రాణికి బాధ 
భజేయకుండుట, నిజము పలుకుట, కోపములేకుండుట, త్యాగబుద్ది కలిగి 
యుండుట, శాంతి స్వభావము, ప్రతిభ, బ్రహ్మతేజస్సు, ఓర్పు, ధైర్యము, 
బాహ్యాంతర శుచిత్వము, ఎవనికిని ద్రోహము చేయకుండుట, స్వాతశయము 
లేకుండుట ఇవన్నియు సద్దుణములు. సాధకుడు ఈ ఇరువది ఆరు 
సద్దుణములను అలవరచుకొనవలెను. పట్టువదలని ప్రయత్నముచే చివరకు 
రాముని మనస్సు శాంతించి సమాధి అవస్థను పొందెను. అయినను సంసార రూప 
సాగరమును దాటలేక పోయిను. రాముడు తన ధనుస్సు యందు బాణమును 
ఎక్కుపెట్టి సంసార రూప సాగరమును వధించుటకై సిద్దపడెను అయినచో ఆ 
ధనస్సు, శరములనగా ఇవి ఎట్టివి? ఎటువంటి సాగరముపై వాటిని వదలవలెను. 
"ప్రణబో ధనుః శరోహ్యాత్మా బ్రహ్మ తల్లక్యముచ్యతే" (సాధనారూప) ప్రణవ 
రూప ధనుస్సులో ఆత్మరూప శరమును ఎక్కుపెట్టి బ్రహ్మరూప లక్ష్యముపై 
గురిపెట్ట వలెను. రాముడు ఆ విధముగా చేయ దలటెను. దానిలో సంసార రూప 
సాగరము భీతి నొంది రాముని చరణములపై పడెను. అనగా రాముడు సంసార 


శ్రీరాముడు-యోగరహస్యము 
సాగరమును జయించెను. ఇక అట్టి సాగరముపై వారధి కట్టి వానర సేనతో సహా 
దాటవలనసి యున్నది. ఏ వారధి? ఎటువంటి వానరులు? ఎ లంకపై ఆక్రమణ 
చేయుదురు? 

పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ వాసుదేవానంద సరస్వతి మాటలలో ... 

సేతుం బధా సుజలధా సాధనాశ్మ భిత్కటైహ్‌, 

తతోభవాబ్ది యుల్లంఘ్య దీప జ్ఞానాగ్ని నాభృశమ్‌. 

సూక్ష్మే దెహాఖ్యలంకాంచ దగ్గబోపనిషధ స్రతః, 

కాయక్రోధాది రక్షామ్సి హత్వాబుద్దే సహస్రతః, 

ఆంతర్యమేమన, సాధనా రూప రాళ్ళు ద్వారా వారధి కట్టి సంసార రూప 
సాగరమును దాటవలెనని, తన వృత్తి రూప వానరులను సేతువుపై నడిపి 
మాయారూప లంకలో నివసించెడి కామ, క్రోధ, లోభ, మోహ, మధ, మాత్సర్యాది 
రాక్షసులను సంహరించవలెనని రాముడు తలంచెను. ప్రారంభమున రాముడు 
సాగరముపై బాణమును వేయుదమనుకొనుసరికి సంసార రూప సాగరము 
రామునికి వశమై శరణు వేడెను. క్రోధ రూప బాణమునకు గాక, సాధనారూప 
రాళ్లతో వారధి కట్టి లంకను ఆక్రమించుమని చెప్పెను. నలుడను ఇంజనీరు ఆ 
వానరులలో ఒకడు. "అనల" అనగా అగ్ని. అనలయు కానిది "నల" అగ్ని 
లేదా తేజస్తత్వయునకు యనకు క్రింద నున్న అపతత్వ సాధకుడు నలుడు. 
అపతత్వ మునగా అణురచనాబస్థ లేదా ఎలక్ట్రానిక్‌ అవస్థగా చెప్పవచ్చు. 
అనేక ఎలెక్ట్రానుల సాపేక్ష సంధానము ద్వారా పరమాణువు తయారగును. ఆ 
పరమాణువే వస్తు రూప జడ జగత్తుకు మూలము. విస్తారమైన జడజగత్తు యొక్క 
యూలావస్థయే అపతత్వము. సాధనా రూప రాళ్ళుతోనే భవసాగరము 
దాటవలెను. అపతత్వము ద్వారానే జగత్తు నందలి సాధనలు ప్రారంభమగును. 
రామరూప సాధకుడు భవ సాగరమును దాటుటకు నలుడను అపతత్వ ఇంజనీరు 


365 


శ్రీరాముడు-యోగరహస్యము 


సాధనారూప రాళ్లలో సేతువును నిర్మించును. రామాయణము నందు ఎటువంటి 
యోగ విజ్ఞాన రహస్యము దాగి యున్నదో ఉత్కృష్ట సాధనానుభవము ద్వారాను, 
పరిణామము చెందిన బుద్ధి ద్వారాను అటువంటి రహస్యములు అవగాహనకు 
వచ్చును. ఈ ఆంతర్యము సాధారణ సమాజమునకు ప్రకటితమవాలి. 
మహాపరాక్రముడు, తేజస్వి అయిన నలుడు సంసార సాగరమును దాటుటకు 
వారధిని నిర్మించిన మహాసాధకుడు. 

ఐదు దినములలో ఈ సేతువు నిర్మింపబడెను. పంచతత్వముల ద్వారానే ఈ 
ఘటన లేదా కార్యము గావించబడెను. పంచతత్వ సాధనలో ఈ ఐదు దినముల 
ప్రణాళిక రచించిరి. దానిపై వృత్తి రూప వానరులు దాటుట ప్రారంభించిరి. రాముడు 
సంతోషించెను. అటువంటి సేతువును రాక్షస వృత్తులు ఆటంక పరచకుండా 
విభీషణుడు ఆవలి వైపున తన సత్‌ వృత్తి రూప శూలములో నిలుచుండెను. 
ఇదియే ఈ సేతువు నిర్మాణములోని యోగ రహస్యము. 

6.22 సీతను సరము ఊరడించుట 

వానర రాజగు సుగ్రీవుడు ఫల, మూల, జలములు అధికముగా గల లంకా సముద్ర 
తీరమున సేనలను నిలిపెను. సేనాసహితముగా శ్రీరాముడు సముద్రమును 
దాటినపుడు రావణుడు శుక, సారణులను తన ఇరువురు మంత్రులలో వానర సేన 
యందు ప్రవేశించి వారి శక్తి వారిలో ముఖ్యులు మొదలగు వివరములు 
తెలుసుకొనుమని ఆదేశిస్తాడు. వారు వానర సేనను ప్రవేశించగానే విభీషణుడు 
గుర్తు పట్టి వారిని శ్రీరాముడికి అప్పచెప్తాడు. వారి యొక్క దీనాలాపన విని సర్వ 
ప్రాణుల హితకారుడైన శ్రీరాముడు ఇట్లు పలికెను. 

పృచృ్ళమాూనా ఎమయుం చైతొ చారౌ రాత్రించరా ఉభౌ 

శత్రు పక్షస్య సతతం ఎభిషణ వికర్షణా 

విభిషణా! ఈ ఇద్దరు రాక్షసులు రావణుని చారులు. ఇచటి రహస్యములను 
తెలుసుకొని శతృ పక్షము నందు తగవు పెట్టుటకై ప్రయత్నించు చున్నారు. వీరి 


శ్రీరాముడు-యోగరహస్యము 
గుట్టు తెలిసినది గావున వదిలి వేయుము. అంతట వారు శ్రీరామునికి జయము 
పలికి లంకాపురమునకు వచ్చి రావణునితో ఇట్లు పలికిరి. 

యాదృశం తస్య రాముస్య రూపం ప్రవారణాని చ 

ఎధిష్యతి పురీం లంకాం ఏక స్తిష్టన్లు తే త్రయః 

రాక్షసేశ్వరా! శ్రీరాముని రూపము, అతని అస్తు శస్తుములు చూడ ఈ 
లంకాపురము నంతయు అతనొక్కడే భస్మీభూతము చేయగలడని 
తెలియుచున్నది. వానరులందరూ ఇప్పుడు యుద్ధమునకై ఉత్సుకతతో 
యున్నారు. కావున శ్రీరామునకు నీతను అప్పచెప్పి సంధి చేసుకునుడని 
శుకసారణులు చెప్పిరి. అప్పుడు రావణుడు ... 

యది యామ్‌ అభియుంజిరన్‌ దేవ గన్దర్వ దానవాః 

నైవ సీతాం ప్రదాస్యామి సర్వ లోక భయా ద౭పి 

"దేవతలు, గంధర్వులు, దానవులు నాతో యుద్ధమొనర్చుటకు వచ్చినను, 
లోకమంతయు భయమును చూపసాగినను నేను నీతను ఇవ్వను" అని 
నిశ్చయముగా చెప్పెను. తదుపరి రావణుడు మహాబలవంతుడు, 
మహామాయావి, మాయావిశారదుడు అగు విద్యుత్‌ జహ్వ ను వెంట పెట్టుకొని 
సీత ఉన్న ప్రమాదానవనమునకు పోయి మాయ ద్వారా సీతను మోహ పెట్టుటకై 
శ్రీరాముని మాయా శిరస్సును తీసుకొని ఎల్లి, శ్రీరాముడు ఇక లేడు గావున వశము 
కమ్మని సీతతో రావణుడు పలికి వెళ్లిపోయెను. రావణుడు వెళ్ళిపోగానే 
మాయాశిరస్సు అదృశ్యమయ్యెను. అప్పుడు "సరమ" (సరమ శైలూషుడు అను 
గంధర్వుని కుమార్తె, విభీషణుని భార్య. సీతాదేవికి సన్నిహితురాలు) అను రాక్షసి 
సీతకు ధైర్యము నూరిపోయుచు ఇట్లు పలికెను. 

న శక్యం సౌప్తికం కర్తుం రామస్య ఎదితాత్మనః 

వధ శ్చ పురుష వ్యాఘ్టే తస్మి న్నై వోపపద్యతే 


367 


శ్రీరాముడు-యోగరహస్యము 


శ్రీరాముడు ఆత్మజ్ఞుడు. వారు సర్వజ్ఞాదైన పరమాత్మ. నిద్రించుచున్న వారిని 
వధించుట ఎవనికిని ఏవిధముగాను సంభవము గాదు. పురుష సింహుడగు 
శ్రీరాముని విషయమున ఈ ప్రకారమైన వధను గూర్చిన సంగతి యుక్తియుక్తముగా 
లేదు. రావణుని బుద్ది, కర్మ రెండును చెడ్డవి. అతడు సమస్త ప్రాణులకును 
విరోధియు, క్రూరుడును, మాయావియు అయి ఉన్నాడు. అతడు మీపై (నీతపై) 
ఈ విధమైన మాయను ప్రయోగించెను. నేను స్వయముగా లక్ష్మణ సహితుడగు 
శ్రీరాముని దర్శనము గాంచితిని. వారు సముద్ర తీరమున బస చేసి 
సుసంఘటితములైన తమ సేనలతో సురక్షితముగా యున్నారు. రావణుని 
వచనములచే బాధ నొందిన సీతకు సరమ తన పలుకులచే ఆహాదమును కలుగ 
చేసెను. పిమ్మట శత్రునగరముపై విజయమును పొందు మహాబాహువగు 
శ్రీరాముడు శంఖధ్య్వని మిశ్రితమగు గొప్ప భేరి శబ్ధముతో లంకపై ఆక్రమణము 
సల్పెను. ఆ భేరినాధమును విన్న రావణుడు మంత్రులనందరిని ఉద్దేశించి 
చెపుతూ .. "రాముని పరాక్రమములను గూర్చి వింటిమి అలాగే మీరు కూడా 
వీరులు అని చెప్పెను". అప్పుడు మాల్యవంతుడు (రావణుని బంధువు) ఈ 
ప్రకారముగా చెప్పెను. 

సందధానో హి కాలేన విగ్భహ్హం శ్చ అరిభి స్సహ 

స్వపక వర్ధనం కుర్వన్‌ యహ దైశ్వర్య భు౭శ్నుతే 

ధర్మో ఖై గ్రసతే౭ధర్మం తతః కృత య౭భూ ద్యుగమ్‌ 

అధర్మో గ్రసతే ధర్మం తత స్తిష్యః ప్రవర్తతే 

త త్తు మూల్యవలో వాక్యం హిత యుక్తం దశాననః 

న మభుర్ష్ణయతి దుష్టాత్మా కాలస్య వశమూగ౭౭తః 

సమయానుసారము అవసరము గలిగినప్పుడు శత్రువులతో గూడ సంధి, 
విగ్రహము చేయువాడును, తన పక్షము యొక్క అభివృద్ధి యందు లగ్నమై 
యుండు వాడును గొప్ప ఐశ్వర్యమును పొందగలడు. కావున రావణా! 


శ్రీరాముడు-యోగరహస్యము 
శ్రీరామునితో సంధి చేసుకొనుటయే నాకు ఉత్తమముగా తోస్తున్నది. ఎవతెకొరకై 
నీపై ఆక్రమణ జరుగుచున్నదో అట్టి సీతను రామునికి ఇచ్చివేయుము. 
కృతయుగము వచ్చినప్పుడు ధర్మము బలముగలదై అధర్మమును కబళించి 
వేయును. కలియుగములో అధర్మమే ధర్మమును అణచి వేయును. దుష్టాత్ముదైన 
రావణుడు కాలమునకు వశమగుతున్నాడు. కావున మాల్యవంతుడు చెప్పిన 
హిత వచనములు రావణుడు సహించ కుండెను. తదుపరి మంత్రులలో కూడి 
రావణుడు పరస్పరము విచారణ చేసి తత్కాలమున లంక యొక్క రక్షణను 
గూర్చిన ఏర్పాటు చేసెను. 

6.23 శ్రీరాముని యుద్ధ వ్యూహము 

శ్రీరాముడు సమస్త వానరసేనలో సహా లంకలో విడిది చేసిన తర్వాత యుద్ధ 
వ్యూహము గురించి ఆలోచన చేయ సాగిరి. అప్పుడు విభీషణుడు ఈ విధమైన 
సూచన చేసెను. "నాలో (విభీషణుడు) వచ్చిన నలుగురు రాక్షసులు నా ప్రేరణచే 
పక్షులుగా మారి లంకకు బెల్లి వారు చూచి వచ్చిన విషయము వివరించెదను. 
తూర్పు ద్వారము వద్ద ప్రహస్తుడు, దక్షిణ ద్వారము వద్ద మహోదర మహాపార్షులు, 
పశ్చిమ ద్వారము వద్ద ఇంద్రజత్తు, రావణుడు స్వయముగా ఉత్తర ద్వారము వద్ద, 
పట్టణ మధ్యమమున విరూపాక్షుడు అశేష సేనానితో యున్నారు. రావణుడు 
కుబేరునితో యుద్ధమునకు ఎడలినప్పుడు అరువది వేల మంది మాహావీర్యులైన 
సైన్యము యున్నది. అప్పటి బలము కంటి ఈనాడు రావణుడు సిద్ధపరచిన 
సైన్యము చాలా అధికముగా యున్నది" అని చెప్పెను. శ్రీరాముడు అప్పుడు 
విభీషణుని సూచనలతో ఈ విధముగా యుద్ధ వ్యూహమును రచించెను. అనేక 
వానరులతో కూడి నీలుడు లంక యొక్క తూర్పు ద్వారము వద్ద ప్రహస్తుని, 
అంగదుడు దక్షిణ ద్వారము వద్ధ మహాపార్షుని, మహోదరుని, హనుమ పడమటి 
ద్వారమును, రావణుని వధకై ధృడ నిశ్చయములో నున్న నేను (శ్రీరాముడు) 


369 


శ్రీరాముడు-యోగరహస్యము 


లక్ష్మణునితో కూడి ఉత్తర ద్వారమును కబళించవలెను. సుగ్రీవుడు, 
జాంబవంతుడు, విభీషణుడు నగరము యొక్క మధ్య భాగమును ఆక్రమించ 
వలెను. వీరందరూ మహావీర్యులైన అనేక మంది వానర భల్లూక సేనలలో 
అప్రమత్తముగా యుండవలెను. యుద్ధము జరుగుతున్నంతసేపూ వానరులలో 
ఎవ్య్వరును మనుష్య రూపమును స్వీకరించరాదు. రాక్షసులు గూడ కామరూప 
ధారులే కానీ వారి దృష్టిలో నర, వానరములు హీనమైనవి. అందులోనూ వానర 
రూపము చాలా నిక్రుస్టమైనదిగా వారు భావించెదరు. అందుచే మనవారు 
గుర్తించుటకు వానరులు వానర రూపములోనే యుండవలెను. మేము 
ఏడుగురము నేను (శ్రీరాముడు), లక్ష్మణుడు, విభీషణుడు మరియు వారి 
నలుగురు మంత్రులు తప్ప ఎవ్యరును మానవ రూపములో యుండరాదు. 

ఎకో హి కురుతే పాపం కాల పాశ వశం గతః 

నీచే నాత్మా౭౭పచారేణ కులం తేన వినశ్యతి 

కాల పాశమున బంధింపబడిన ఏ ఒకానొకడో పాపము చేయుచున్నాడు కానీ ఈ 
నీచుని స్వకీయ దోషముచే కులమంతయు నశించి పోవుచున్నది. 

6.24 శ్రీరాయుడు వానర సేనలతో కూడి సువేల పర్వతమును చేరుట, 
సుగ్రీవుని యెడల శ్రీరాయుని వాత్సల్యము 

ఈ విధముగా సైన్య విభాగము చేని సువేల పర్వతమును ఎక్కి లంకనంతయును 
చూడవలెనని సంకల్పించెను. ఇట్లు ఆలోచించి చిత్రములగు సానువుల గల సువేల 
పర్వతమును లక్ష్మణ, సుగ్రీవ, జాంబవంత, హనుమ ఇత్యాది మహావీరులలో 
కూడి అధిరోహించిరి. ఆ రాత్రి యంతయు వారు ఆ పర్వత శిఖరముననే యుండి 
లంకానగర శోభను తిలకించిరి. సువేల పర్వత శిఖరమున నిలిచి రెండు 
యోజనముల విస్తారము గల ఆ పట్టణమును వానరులతో గూడి రామలక్ష్మణులు 
చూచిరి. ఆ పట్టణము విశ్వకర్మచే నిర్మింపబడినది. సువేలమున నిలచిన వీరికి 
త్రికూట పర్వతమున నిలచిన రావణుడు కనబడెను. అతను సంధ్యాకాలమందలి 


శ్రీరాముడు-యోగరహస్యము 
నల్లని మేఘము ఆకాశములో నిలిచినట్లున్నది. వానర రాజైన సుగ్రీవుడు ఇతర 
వానరములతో చెప్పకుండా రోషావేశుడై పర్వతాగ్రము నుండి ఎగిరి 
గోపురాగ్రమున దూకి రావణుని ఎదుట నిలిచెను. అంతే ఆవేశముగా అతని తలపై 
నున్న కిరీటమును క్రింద పడవైచెను. అప్పుడు రావణుడు సుగ్రీవుని చేతులలో 
పట్టుకొని క్రింద పడవైచెను. సుగ్రీవుడు నిలపడి బంతిలాలేచి ఒకరినొకరు 
పెనుగులాడుకొని బాహుయుద్ధమును చేసిరి. ఇంతలో రావణుడు తన 
మాయాబలమును ప్రదర్శించుటకు ప్రారంభించెను. అది గమనించి సుగ్రీవుడు 
వానిని వంచించి ఆకాశమున ఎగిరి రాముని వద్ధకు వచ్చి నిలబడెను. అప్పుడు 
రాముడు నీవు సాహసిబే అయినను ప్రభువులు ఇట్లు చేయరాదు అని చెప్పెను. 
త్వయి కించి త్సృమయా౭౭పన్నే కిం కార్యం సీతయా యయ 

భరతేన మహా బాహో లక్ష్మణేన యవియసా 

శత్రుఘ్నేన చ శత్రుఘ్న స్వ శరీరేణ వా పునః 

నీవేమైనా అయినచో నాకు నీతమ్మలో ఎమి పని? భరతుడు గాని, శత్రుఘ్నుడు 
గాని, లక్ష్మణుడు గాని ఎందుకు? నీవు లేనినాడు నా శరీరమే అక్కరలేదు. ఇది 
శ్రీరామునికి వానరుడైన వానిలో గల మైత్రీ బంధమును సూచించును. "ఆత్మానం 
సర్వదా రక్షేత్‌ దారైరపి, ధనైరపిీ" భార్యను, ధనమును త్యజించి అయినను 
శరిరమును కాపాడుకొనవలెను. ధర్మాచరణమునకు మొదటి సాధనము శరిరమే! 
మిత్రుడు లేనిచో అట్టి శరీరము కూడా కాదనుకొనినాడు. ఇంకను ఇట్లు 
చెప్పుచున్నాడు. "సుగ్రీవా! నేను మనసులో ఇట్లు నిశ్చయించుకున్నాను. నీవు 
మహేంద్రునితో సమానమైన పరాక్రమము కలవాడివని ఎరుగుదును. కానీ 
బయముచే శంకించితిని. ఒకవేళ నీవు మరలి రాకపోయినచో రావణుని 
పుత్రులలో, సైన్యములో సహా చంపి విభీషణుని రాజుగా చేసి అయోధ్య యందు 
భరతుని రాజుగా నిలిపి నేను శరీరము త్యాగము చేయదలచుకొన్నాను. నీవు 


371 


శ్రీరాముడు-యోగరహస్యము 


లేని నాకు ఈ దేహము ఏల?" అపు ఎడు సుగ్రీవుడు రామునితో రామా! రావణుని 
చూడడములతో నాలోని ఆవేశమును ఆపుకొనలేకపోతిని. నేను ఒక వ్యక్తిగా 
యుండుటకు నీ దాస్యమే కదా! మన్నింపుము అని అనెను. తరువాత 
పర్వతమును దిగి యుద్ధమునకు సన్నద్ధమైరి. 

6.25 అంగద రాయబారయు 

మహానుభావుడైన ధనుర్దరుడగు శ్రీరాముడు విశాలమైన సేనలో గూడి 
శుభముహూర్తమున లంకాపురము వైపునకు ముందుకు సాగెను. శ్రీరాముడు సేనను 
యధాస్థానమున నిలబెట్టి చేయవలసిన కర్తవ్యమును గురించి అందరిలో 
ఆలోచించెను. ముందుగా యుద్ధమునకు సిద్ధ్దపడుట తగదని దూతచే 
వర్తమానము పంపుట రాజధర్మమని శ్రీరాముడు నిశ్చయించెను. అప్పుడు 
అంగదుని పిలిచి రాముడిట్లు చెప్పెను. సౌమ్యా! అంగదా! నీవు భయము 
చెందకుండా ఈ ప్రాకారములను దాటి లంకలో ప్రవేశింపుము. నా మాటగా 
రావణునితో ఇట్లు చెప్పుము. 

భ్రష్ట శ్రీక గతైశ్వర్య యుయూర్లో నష్ట చేతనః 

బుషణాం దేవతానాం చ గన్సర్వా౭ప్సరసాం తథా 

నాగానా మ౭థ యక్షాణాం రాజ్ఞాం చ రజనీిచర 

య చ్చ వాపం కృతం మోహా ద౭ఎలిప్తేన రాక్షస 

నూన ము౭ద్య గతో దర్శః స్వయయమభూ తరదాన జః 

యస్య దణ ధర స్తే౭హం దారా హరణ కర్మితః 

దండం ధారయయాణ స్తు లంకా ద్వారే వ్యవస్థితః 

వదవిం దేవతానాం చ యహర్షిణాం చ రాక్షస 

రాజర్లీణాం చ సర్వేషాం గమిష్యసి మయా హతః 

బలేన యేన భై సీతాం నూయయా రాక్షసా౭ధము 

యా య౭తిక్రాయుయిత్వా త్వం హృతవాం స్త ద్విదర్శ్భయ 


శ్రీరాముడు-యోగరహస్యము 
అరాక్షస మితుం లోకం కర్తా౭స్మి నిశితైః శరైః 

న చే చృరణ ము౭భ్యేషి భూ ముపాదాయ ఘైధిలిమ్‌ 

ధర్మాత్మా రక్షసాం శ్రేష్టః సంప్రాప్లో౭యం విభీషణః 

లంకై శ్వర్యం ధ్రువం శ్రీయూన౭యం ప్రాప్నో త్య౭కణ్దకమా 

న హి రాజ్య భు౭ధర్మేణ భోక్తుం క్షణ య౭పి త్వయా 

శక్యం యూర సహాయేన పాపే నా౭విదితా౭౭త్మనా 

యుధ్యస్వ బా ధృతిం కృత్వా శౌర్య యూ౭౭లయృ్బ్య రాక్షస 

మచ్చరై స్వం రణే శాన్త స్తతః పూలో భవిష్యసి 

య ద్యా౭౭విశసి లోకాం స్పీన్‌ పక్షి భూతో వునోజబవః 

యయ చక్షు ష్పథం ప్రాప్య న జివ నతి యాస్యసి 

బ్రవీమి త్వాం హితం వాక్యం క్రియతామ్‌ జార్జ్వదేకికమ్‌ 

సుదృష్టా క్రియతాం లంకా జువితం తే యయి స్థితమ్‌ 

“రావణా! నీ రాజ్యలక్ష్మి నీ నుండి తొలగి పోవుచున్నది. నీ నియమంగా శక్తి 
పోయినది. చనిపోవదలచి యున్నావు. చైతన్యము పోయినది. పూర్వము 
గర్వముతో బుషులకు, దేవతలకు, గంధర్వులకు, అప్సరసలు, యక్టులకు 
బాధలు కలిగించి కలిగించి పాపము చేసి యుంటివి. బ్రహ్మ వరము ఇచ్చినాడనే 
గర్వము ఇప్పుడు తొలగి పోవుచున్నది. ఎవరి భార్యను అపహరించినావో 
అతడు దండధరుడై నిన్ను శిక్షించుటకు లంకాద్వారమున నిలిచి యున్నాడు. ఏ 
బలము చూచుకొని నన్ను లెక్కచేయక మాయలో నేను తొలగిపోవునట్లు చేసి 
సీతను అపహరించి తెచ్చితివి? నీ బలమెట్టిదో యుద్ధరంగమున నా ఎదుట 
చూపుము. నీవు వెంటనే నీతను తీసుకొని వచ్చి నన్ను శరణు పొందుము. లేనిచో 
ఈ లోకములో నా వాడి బాణములతో ఈ లోకములో రాక్షసులు లేకుండా 
చేసెదను. అధర్మములో ఒక్క క్షణమైనను నీవు రాజ్యము అనుభవించజాలవు. 


373 


శ్రీరాముడు-యోగరహస్యము 


కామరూపములో మూడు లోకములలో నీవు ఎచ్చటికే ఎగినను నీవు బ్రతుకుట 
అసాధ్యము. నీ తరువాత నీ శ్రాద్ధకర్మలు పెట్టుటకు కూడా అవ్వరు మిగిలి 
ఉండరు. నీ శ్రాద్ధము నీవే నిర్వర్తించుకొనుము. నీ జీవితము నా అధీనమున 
యున్నది . చివరిసారిగా లంకను, నీవారిని ఒక్కసారి చూచుకొనుము" అని ఇట్లు 
సందేశము ఇచ్చెను. 

ఆ సందేశమును తీసుకొని అంగదుడు ఆకాశములోనికి ఎగిరి ఒక్క ముహూర్తములో 
మంత్రులలో కొలువు తీరియున్న రావణ మందిరమును చేరి తాను వాలి 
సుతుడవైన అంగదుడనని, రాముని దూతనని చెప్పి, ట్ర ఒక్కటి ఒదలకుండా 
రావణునకు రామ సందేశమును విన్నించెను. అందుకు క్రుద్దుడైన రావణుడు ఈ 
రామదూతను సంహరింపుమని ఆజ్ఞ ఈయగా భయంకరులైన నలుగురు 
రాక్షసులు అంగదుని పట్టుకొనిరి.బలశాలియైన అంగదుడు వేగముగా వారిని 
నొక్కిపట్టి ప్రాకార పైభాగమునకు ఎగిరి, ప్రాకార శిఖరమును తన పాదములో 
పడదోసి, అంతరిక్షము నుండి ఆ రాక్షసులను పడవేచెను. సమస్త వానరులకు 
ప్రీతి చేయుచు అంగదుడు వానరసేన మధ్య యున్న శ్రీరాముని చెంతకు చేరెను. 
అంగదుని వైఖరిని జూచి విషయము గ్రహించిన శ్రీరాముడు యుద్ధము 
అనివార్యమని నిర్ణయించుకొనెను. 

6.26 లంకపై వానరయోధుల దండయాత్ర, నాగపాశ బంధ ఎియుక్తి 
శ్రీరాముడు, రాక్షసులచే పడింపబడుతున్న సీతను మరల మరల 
తలంచుకొనుచు ధర్మాత్ముడగు శ్రీరాముడు శత్రువులగు రాక్షసులను వధించుటకై 
వానరులకు ఆజ్ఞ ఒసగెను. 

జయ త్య౭తి బలో రామో లక్ష్మణ శ్చ యహా బలః 

రాజా జయతి సుగ్రీలో రాఘవే ణా౭భి పాలితః 

ఇత్యేవం ఘోషయన్త శ్చ గర్హన్త శ్చ వ్లయంగయాః 

అభ్యధాబన్త లంకాయాః ప్రాకారం కాయ రూపిణః 


శ్రీరాముడు-యోగరహస్యము 
కామరూపులైన ఆ వానరులు తిరుగులేని పరాక్రమశాలియైన శ్రీరామునికి 
జయము, మిక్కిలి బలవంతుడైన లక్ష్మణునికి జయము. శ్రీరాముని 
అనుగ్రహమునకు పాత్రుడైన వానర రాజైన సుగ్రీవునికి జయము అని జేజేలు 
పలుకుతూ, సింహగర్జ్దనలు చేయుచు లంకాపుర ప్రాకారములు మీద విరుచుకు 
పడిరి. మిక్కిలి బలశాలియైన 'కుముదుడు' పదికోట్ల మంది వానర యోధులలో 
ఈశాన్య దిశను, 'శతవలి' ఆగ్నేయ దిశను, 'సుషేణుడు' నైరుతి దిశను, సుగ్రీవుడు 
వాయువ్య దిశను ఆక్రమించిరి. (ఇచ్చట శ్రీరాముడు తూర్పు, దక్షిణము, పడమర, 
ఉత్తర ద్వారముల వద్ద ఎవరు ఉండాలని నిర్ధేశించారు. ఇప్పుడు ఆయా 
కోణములందు (మూలలు) మిగిలిన వీర్యవంతులైన వానరులు వారికి అండగా 
యున్నారు. అంతియే గాక ఇంద్రజిత్తు లంకా నగరము యొక్క పశ్చిమ 
ద్వారమును, రావణుడు ఉత్తర ద్వారములను రక్షించుతున్నారు. కావున వారి 
ఇరువురి దృష్టి వాయువ్యముపై పడును కాన ఈ దిశ యందు దండెత్తు బాధ్యత 
సుగ్రీవునకు శ్రీరాముడు అప్పచెప్పెను). అప్పుడు జరిగిన వానర, రాక్షసుల 
సమరం దేవాసుర సమరమును పోలి యున్నది. వారి యుద్ధముచే ఆ 
ప్రాంతమంతయు రాక్షసుల, వానరుల రక్షమాంసములలో బురదగా యుండెను. 
ఈ విధముగా వానరులు రాక్షసులతో యుద్ధము చేయుచుండగా ఒకరిపై ఒకరు 
జయించవలెననెడి పట్టుదల ఎక్కువ అగుచుండెను. వాలిపుత్రుడగు అంగదుడు 
ఇంద్రజత్తులో తలపడెను. ఇంద్రజిత్తు అంగదుని గట్టిగ గదలో మోదగా, అంగదుడు 
కోపించి వాని రథమును గుఖ్జిములు సారధితో సహా కూల్చెను. లక్ష్మణుడు 
విరూపాక్టుని, శ్రీరాముడు అగ్నికేతువు, రష్మికేతువు, సుపతఘ్నుడు, 
యజ్ఞకోపుడు లను సంహరించిరి. అందుకు ఇంద్రజత్తు క్రోధములో 
రామలక్ష్మణులను నాగాస్తముచే బంధించెను. రామలక్ష్మణులు అవతార 
పురుషులు. వారు మృత్యువుకే మృత్యుదేవతలు. అట్టివారిని ఎవరు 


375 


శ్రీరాముడు-యోగరహస్యము 


బంధింపగలరు? వారు మానవరూపములో యున్నారు గావున బంధితులైనారు. 
ఇంకను ఇంద్రజిత్తు అనేకమైన పదునైన శరములు శ్రీరామునిపై ప్రయోగించెను. అవి 
ఏవనగా .. 

రుక్మ పుంఖైః ప్రసన్నాగ్రై రధో గతిభి రా౭౭శుగైః 

నారచై ర౭ర్ధనారావచై ర్భల్లె రంజలికై ర౭పి 

వివ్యాధ వత్‌ సదన్హై శ్చ సింహ దంష్ట్రైః క్షురై స్తథా 

నారాచములు (సూటిగా నుండి వర్తులాకారము గలవి), అర్థనారాచములు 
(మధ్యభాగమున నారాచమువలె యుండునవి), భల్లములు (గండ్రగొడ్డలి వంటి 
మొనలు కలవి), అంజలికములు (దోసిళ్లవంటి అగ్ర భాగములు గలది), 
వత్సదంతములు (దూడల దంతములు వంటి అడుగు భాగములు గలవి), సింహ 
దంష్టుములు (సింహముల కోరల వంటి అగ్రభాగములు గలవి), కురములు 
(కత్తుల వంటి మొనలు గలవి) అను వివిధములగు బాణములచే శ్రీరాముని 
గాయపరచెను. అంత ఇంద్రజిత్తు సంతలోషాతిరేకమున లంకానగరమును 
ప్రవేశించెను. అంత రావణుడు సంతోషముతో త్రిజట మొదలగు వానర స్త్రీలలో 
సీతను పుష్పక విమానము ద్వారా యుద్ధభూమికి తీసుకొని ఎల్లి 
రామలక్ష్మణులను చూపమని ఆజ్ఞాపించెను. 

6.27 అస్తు బంధితులై యున్న రాయలక్ష్మణులను గాంచి సీతాదేవి 
తల్లడిల్లుట 

సీత రామలక్ష్మణులను చూచి అయ్యో! నన్ను ఇదివరకు బుషులు, పెద్దలు నీ 
చేతిలో కాళ్లలో పద్మ రేఖలున్నాయి కావున నీవు సౌభాగ్యవతివి, 
మహాసామ్రాజ్యమునకు పట్టమహిషివి, వీరులైన పుత్రులను పొందుదవు అని 
అన్నారు. కానీ అవి అన్నియు నిషయోజనములు అయినవి అని దుఃఖించెను. 
సీత వారి దేహములను చూచి దుఃఖించగా, త్రిజట సీతను అనునయిస్తూ 
శ్రీరాముడు జీవించియే యున్నాడు అని చెప్పెను. త్రిజట సీతకు చెపుతూ 


శ్రీరాముడు-యోగరహస్యము 
అమ్మా! నీవు పుష్పక విమానము లో కొనిరాబడినావు అనగా పుష్పకము 
సౌభాగ్యవతులు కానీ వారు ఎక్కుటకు అనర్హులు కావున నీ పతి జీవించియే 
యున్నాడు అని గమనించుము. నాగపాశముచే బంధింపబడిన రామలక్ష్మణుల 
శరిరములు, అంగప్రత్యంగములు బాణములచే నిండియుండుట చూచి సుగ్రీవుడు 
దీనత్వమును వహించెను. అప్పుడు విభీషణుడు వానర రాజులో స్వస్థత 
చెందమని, దుఃఖము పడవలదని చెప్పెను. 

పర్యవస్థాప యా౭౭త్మాన య౭నాథం యాం చ వానర 

సత్య ధర్మా౭నురక్తానాం నా౭స్తి మృత్యు కృతం భయమ్‌ 

సత్యముపై విశ్వాసము గల వారికిని, ధర్మనిరతులకు మృత్యు భయముండదు. 
తన శరిరము యొక్క ధృఢత్వము చేతను, అకుంఠిత శక్తి చేతను శ్రీరాముడు 
మూర్చ నుండి తేరుకొని సోదరుడైన లక్ష్మణుని చూచి దుఃఖించెను. అప్పుడు 
రెండు ఘడియలలో మహాబలశాలియగు గరుత్మంతుడు అచటికి వచ్చెను. 
అతని రాకలోనే మహాబలవంతమైన బాణరూపమున యున్న ఆ సర్పరాజములు 
పారిపోగా రామలక్ష్మణుల గాయములన్నియు సమసి పోయి వారి శరిరములు 
సుందర కాంతితో ఆరోగ్యవంతములై  అలరారెను. గరుత్మంతుడు 
రామలక్ష్మణులను రోగరహితులను చేసి వారికి ప్రదక్షణ చేసి వాయువేగమున 
వెడలి పోయెను. 

6.28 నాగపాశ బంధములోని యోగ రహస్యము 

సువేల పర్వతము యొక్క శిఖరము (ఉచ్చ అవస్థ పై ఆరూఢుడై భగవానుడైన 
రాముడు మాయారూప లంకను ఏ విధముగా నష్టపరచ  వలెనో 
సంకల్పించుకొనెను. అదృశ్య రూపములో రావణుడి పుత్రుడైన ఇంద్రజిత్‌ రాముని 
సేనలో శస్త్ర వర్గమును గురిపించెను. బె మంత్రములో అతడు రాముని సేనపై శస్తు 
వర్గమును గురిపించెను? *మయన నాతి త్రాయతే ఇతి యంత్ర?” అని మంత్ర 


377 


శ్రీరాముడు-యోగరహస్యము 


పదానికి నిర్వచనం. మననము చేసిన కొలది రక్షించే దాన్ని మంత్రం అంటారని దీని 
అర్ధం. “నిరంతర శ్రవణ, స్మరణ, మననాల వలన ఉపాసకుని రక్షిస్తూ చివరకు 
ఉపాస్యదేవతా స్వరూపంగా మార్చగలిగే వర్ణ సంపుటాన్ని” (అక్షరాల కూర్చును) 
“మంత్రం అనవచ్చును. ఏ మంత్రమైనా అక్షరాలలోనే రూపొందింపబడుతుంది. 
ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ప్రత్యేకమైన ధ్వని, ఒక్కొక్క ప్రత్యేకమైన అర్థం 
వుంటాయి. ధ్వని-నాదాత్మకమైతే, అర్ధం-జ్ఞానాత్మకం. అమ్మవారు 'నాదరూపిణీ' 
'జ్ఞాన జ్ఞేయ స్వరూపిణీ గూడా కాబట్టి - సర్వమంత్రాలు అమ్మవారి స్వరూపమే 
అవుతాయి. అంతేకాకుండా మనస్సు నందలి శక్తిని రక్షించునదియే మంత్రము. 
మనస్సు బలమైనది అయినచో అన్నియు ప్రాప్తించుకొనవచ్చును. "నున ఎవం 
యనువ్యాణాం కారణం బంధమోక్షయోః"'. బంధనము లేదా మోక్షము అనేది 
మనస్సు యొక్క స్థితిని బట్టి ఉంటుంది." కేవలం శారిరిక యాంత్రిక బక్తి సరిపోదు; 
మనస్సుని భగవత్‌ ధ్యాస లో నిమగ్నం చేయాలి. మంత్రం విషయములో 
రామాయణ కాలము నందు కూడా మూర్ధబైన కల్పనలు యున్నవి. మంత్ర 
సిద్ధులు, మోసములో కూడిన మాయాజాలం అతిధిగా గల కల్పనలతో 
సమాజము బభ్రష్టమయ్యిను. వాస్తవికమైన శారిరక, మానసిక బలము సమాజము 
నందు ఉత్పన్నమవాలి. దేశములోని మానసిక బానిసత్వము నిర్మూలింపబడి 
జ్ఞానమయము కావాలి. ఇంద్రియములను సంయమము నందుంచి ఆత్మజ్ఞానము 
పొందవలెననెడి కోరిక గల ఆధ్యాత్మిక సాధకుడు ఇంద్రజిత్‌. ఇంద్రియ దమనమము 
వలన సంయమము నొందిన మనస్సును, ధ్యానము, సమాధులకై ఉపయోగించి 
ఆత్మజ్ఞానము వైపు పురోగించవలెను. అట్టుగాక ఇంద్రియములను అణచి 
ఆత్మజ్ఞానము పొందామనుకొన్న సాధకులు తమ అజ్ఞానపు చీకట్లలో 
చిక్కుకొన్నట్లే. వారు అంధులని చెప్పవచ్చు. తమ దోషములను కండ్ల నుండి, 
మనస్సు నుండి చూడక అదృశ్యముగా యుంచి తమ అజ్ఞానమయ అవస్థ యొక్క 
కర్మ రూప బాణములను బ్రహ్మ వైపు గురిపెట్టువాడు. అదృశ్యముగా 


శ్రీరాముడు-యోగరహస్యము 
శరవర్హమును కురిపించు ఇంద్రజిత్‌ వంటి వాడు. సాధక రాముడు తన యందు 
అంతర్గతమై యున్న ఇంద్రజిత్‌ మాయాజాలమును పసిగట్టి, ఏ స్థానము నుండి 
శరవర్హము కురియుచున్నదో నిర్దారణ చేసి ఆ స్థానంపై తన రామ బాణ వర్షమును 
పంపించుటలో ఇంద్రజిత్‌ పరారగును. కానీ ఇంద్రజిత్‌ బహు మాయావి. రాక్షస 
వృత్తి రూపమగుట వలన రామలక్ష్మణులను మట్టుబెట్టవలెనని యోచనలో 
మరియొక శక్తివంతమైన మాయాస్తుము అనగా నాగాస్తమును ప్రయోగించెను. 
నాగాస్త్ర ప్రభావము వలన రామలక్ష్మణులు బందిలైరి. గరుత్మంతుడు అక్కడకు 
వచ్చి వారిరివురిని బంధవిముక్షులను చేసెను. నాగపాశమనగా కుండలిని జాగృత్త 
అవస్థ. నాగపాశమున పుట్టిన విషమువలె కుండలిని జాగృత్త ఆ సమయమున 
అత్యంత తాపము ఉత్పన్నమగును. కుండలిని జాగృతము తర్వాత సాధకుని 
శరిరము, మనస్సు శుద్ధమై బలవర్థకమగును. అందుండి సాధకునకు ఉత్కృష్ట 
జ్ఞానము ప్రాప్తించును. ఆ అవస్థ నుండి మరింత పురోగతి సాధించుటకై ఉన్నతమైన 
వాయుతత్వ అవస్థమును పొందాలి. ఈ వాయుతత్వ అవస్థకు చిహ్నము 
గరుత్మంతుడు. నాగపాశము లేదా సర్పముపై గరుత్మంతుడు విజయం 
సాధించును. అదేవిధముగా వాయుతత్వ అవస్థ ప్రాప్తించినచో కుండలిని జాగ్రత్త 
అవస్తయూ శాంతించును. మరియుక కోణములో గరుత్మంతుడు విష్ణువు యొక్క 
వాహనము. రాముడు విష్ణు అవతారంగా భావింతురు. పూర్వపు జన్మ 
వాహనమైన గరుత్మంతుని సహాయము స్వీకరించడమైనది. ఈ విధముగా సాధనా 
పరంపర అనేక జన్మల కర్మగతి నుండి ఉద్భవించును. 

6.29 రాక్షస వేరులలోని ముఖ్యులు యరణించుట 

నాగాస్త్రబంధము రామలక్ష్మణులకు విడిపోయినదనే ఆనందముతో వానరులు 
గర్జించిన ధ్వని రావణుడు వినెను. నాగాస్త్ర్య బంధనము విడిపోయినదని 
తెలుసుకొన్నాడు. తరువాత జరిగిన యుద్ధములో లక్ష్మణునిచే విరూపాక్షుడు, 


379 


శ్రీరాముడు-యోగరహస్యము 


శ్రీరామునిచే అగ్ని కేతువు, రష్మికేతువు, సుప్తఘ్నుడు, యజ్ఞకోపుడు, హనుమచే 
ధూమ్రాక్షుడు, అకంపనుడు, అంగదునిచే వజ్రదంష్ట్రుడు వధింపబడిరి. అప్పుడు 
లంకాపురము నలువైపులా శత్రుసైన్యము చుట్టుముట్టిను. అది చూచి 
రాక్షసరాజగు రావణుడు తన హితైషియు, యుద్ధ కళాకోవిదుడు అగు 
ప్రహస్తునిలో శీఘ్రమే సైన్యమును తీసుకొని ఎల్లి విజయమునకు బయిలుదేరుమని 
చెప్పెను. అప్పుడు సేనాపతియగు ప్రహస్తుడు శుక్రాచార్యుడు అసుర రాజగు 
బలికి సలహా ఇచ్చినట్లు రావణునికి తన అభిప్రాయము ఇట్లు తెలియ జేసెను. 
రాజన్‌ వున్తిత పూర్వం నః కుశలైః సహ మున్తింభిః 

వివాద శ్చా౭పి నో వృతః సయ౭వేక్ష పరస్పరము 

ప్రదానేన తు సీతాయాః శ్రేయో త్యవసితం యయా 

అప్రదానే పున ర్యుద్ధం దృష్ట మేతత్‌ తథైవ నః 

రాజా! ఇదివరలో ఈ విషయము గూర్చి మంత్రిమండలిలో చర్చించి యుంటిమి 
కానీ భేదాభిప్రాయములు తలయిత్తినవి. సీతను తిరిగి రామునకు 
ఇచ్చివేయుటచేతనే మనకు శ్రేయస్సు కలుగుననియు, ఇవ్వనివో యుద్ధము 
తప్పక జరుగుననియు నాకు మొదట నుండి నిశ్చితాభిప్రాయము కలదు. ఆ 
అభిప్రాయము ప్రకారమే ఇప్పుడు యుద్ధరూప సంకటము ప్రాప్తించింది. కానీ 
ఇంతకుముందు ప్రహస్తుడు పదునాలుగవ సర్గలో ఈ విధముగా తెలియ 
జేసినాడు. 

నిశయ్య వాక్యం తు విభిషణస్య, తతః ప్రహన్తో వచనం బభాషే 

ననో భయం విద్మ న దైబతేభ్యో, న దానబేభ్యో ప్య౭థ తవా కుతశ్చిత్‌ 

న యక్ష గంధర్వ మహోరగీభ్యో, భయం న సంఖ్యే పతగోత్తమేభ్య: 

కథం ను రామా దృవితా భయం నో, నరేంద్ర పుత్రా త్సమురే కదాచిత్‌ 


శ్రీరాముడు-యోగరహస్యము 
దేవతల వలన గాని, దానవుల నుండి గాని, యక్ష, గంధర్వుల నుండి గాని, 
గరుత్మంతుడు మొదలగు పక్షీంద్రముల వలన గాని మనకు ఎట్టి భయములేదు 
అట్టిచో ఒక మానవమాత్రుడైన శ్రీరాముని వలన భయమెందుకు? 

సత్యము ఎల్లప్పుడూ ఒకే విధముగా యుండును. దేశకాల పరిస్థితులను బట్టి 
మారదు. కానీ ఇచ్చట ప్రహస్తుడు సమయానుకూలంగా చెపుతున్నాడు. 
అటువంటి వారి యెడల రాజు కడు జాగరూకతలో యుండవలెను. కానీ రావణుడు 
అహంకారి, మూర్డుడు. 

రావణాజ్ఞచే ప్రహస్తుడు యుద్ధమునకు ఎడలగా భయంకర టేగశాలి యగు 
మహాకపి యైన నీలుడు ప్రహస్తుని సంహరించెను. ప్రహస్తుని మరణవార్త విని 
రావణుడు శోకములో వ్యాకులమై తానే యుద్ధభూమికి ఎడలెను. 

6.30 రావణుని శక్తిచే లక్ష్మణుడు మూర్చ నొందుట 

రావణుడు స్వయముగా గొప్ప సేనలో యుద్ధమునకు వచ్చుట చూచి శ్రీరాముడు 
విభీషణునితో ఆ వచ్చువారెవరని అడిగెను. అంత విభీషణుడు అందులోని 
ముఖ్యులైన అకంపనుడు, ఇంద్రజిత్తు, అతిరథుడు, అతికాయుడు, 
మహోదరుడు, పిశాచుడు, త్రిశిరసుడు, కుంభ నికుంభులు, నరాంతకుడు 
మొదలగు రాక్షస ప్రముఖులను గురించి చెపుతూ భూతములలో వచ్చుచున్న 
రుద్రుని వలె వచ్చువాడు రాక్షస రాజైన రావణుడు అని చెప్పెను. రాముడు 
రావణుని చూడగనే మహాతేజస్సులో యున్న అతనిని చూచి ఆశ్చర్యము నొంది 
ఈ నాటికి ఈ పాపాత్ముడు నా కంట పడినాడు కావున నా మనసులో కలిగిన 
కోపమును వీనిపై చూపెదను అని విల్లు ఎత్తి సంధించి నిలిచెను. అప్పుడు 
రావణుడు మహాసర్పము వంటి మృత్యుతుల్యమైన ఒక బాణమును సుగ్రీవునిపై 
ప్రయోగించగా అతను నిలబడెను. వానర ప్రముఖులు పెద్ద పెద్ద పర్వతములలో 
రాగా వాటిని రావణుడు భగ్నము చేసెను. పెద్ద చేప సముద్రములోకి 


381 


శ్రీరాముడు-యోగరహస్యము 


చొచ్చుకుపోయినట్టు వానర సైన్యము అనెడి సముద్రములోకి రావణుడు 
ప్రవేశించుచున్నాడు. రావణుని చూచి సుగ్రీవుడు ఒక పెద్ద పర్వత శిఖరమును 
పెళ్ళుగించి రావణునిపైకి విసరగా దానిని రావణుడు చిన్నాభిన్నము చేసిను. 
అప్పుడు రావణుడు ఒక పదునైన బాణములో సుగ్రీవునిపై వేయగా అది సుగ్రీవుని 
వేధించెను. సుగ్రీవుడు ఆ బాణపు దెబ్బలో అరచుచు నేలపై బడెను. వెంటనే 
మిగతా వానర వీరులు రావణునునిపై దండెత్తగా రావణుడు వారిని తమ బాణపు 
దెబ్బలతో తూట్లు పొడిచెను. వారందరు అప్పుడు రాముని శరణు జొచ్చిరి. 
శరణన్న వారిని రక్షించుటలో సమర్ధుడు, సర్వలోకములకు శరణ్యుడైన శ్రీరాముడు 
వారికి అభయము ఇచ్చెను. అంత లక్ష్మణుడు రావణునిపై యుద్ధము చేయుటకు 
అనుమతించవలసినదిగా కోరగా అందుకు రాముడు సమ్మతించెను. రావణుడు 
బాణవర్గములో వానరుల శరీరములను చీల్చుతుండగా హనుమ వాని 
బాణములను అడ్డుకొని అతనిపై పరుగిడి అరచేతిలో ఒక్క దెబ్బ కొట్టెను. 
కొంతసేపటికి రావణుడు తేరుకొని ... 

అధా౭౭శ్వాస్య యహాతేజా రావణో వాక్యయ౭బ్రఎవిత్‌ 

సాధు వానర వీర్యేణ శ్లాఘనీయో౭సి మే రిపుః 

రావణే నైన యుక్త స్తు యారుతి ర్వాక్య య౭బ్రవత్‌ 

ధి గ౭స్తు యము విర్యేణ య స్త్వం జువసి రావణ 

బాగు బాగు. నీవు నాకు సరియైన ప్రతిద్వందివి అనెను. రావణుడిట్లు చెప్పగా 
హనుమ రావణునితో "రావణా! నీ వింకను జీవించి యున్నావు. కావున నా 
పరాక్రమమునకు ధిక్కారం" అనగా రావణుడు మెరుపు వేగముతో హనుమ 
వక్షస్థలముపై మెరుపు వేగముతో మోదగా హనుమ స్పృహ తప్పి పడిపోయెను. 
అత్తరి నీలుడు ఒకప్పుడు రావణుని ధ్వజము మీదను, ఒకప్పుడు కిరిటము 
పైనను కూర్చొనియుండుట చూచి శ్రీరామునకు, లక్ష్మణునకు, హనుమకు చాలా 
ఆశ్చర్యము కలిగెను. రావణునకు కూడా చాలా విస్మయయము కలిగెను. రావణుడు 


శ్రీరాముడు-యోగరహస్యము 
అప్పుడు మిగుల క్రోధములతో ఆగ్నేయాస్తుమును నీలునిపై ప్రయోగించెను. 
నీలుడు వివశుడై రణరంగమున పడిపోయెను. అయినను తండియైన అగ్ని 
మహిమాప్రభావము వలన మోకాళ్లపై నిలువరించుకొనను. పిదప రావణుడు 
రణోత్సాహములో లక్ష్మణుని పైకి ఉరికెను. లక్ష్మణుని బాణములచే రావణుని 
ధనుస్సు విరిగిపోయెను. శరిరముపై దెబ్బలు తగిలి రక్తసిక్రమయ్యెను. అట్టి స్థితి 
యందు రావణుడు బ్రహ్మదేవుడొసగిన "శక్తి"ని ప్రయోగించెను. ఆ శక్తి ప్రహారముచే 
విహ్వలుదైన లక్ష్మణుడు భూమిపై పడి పోయెను. ఎంటనే రావణుడు వేగముగా 
వెళ్లి లక్ష్మణుని తన రెండు చేతులలో పైకి ఎత్త దొడగెను. 

తామ్‌ ఆపతన్తం భరతా౭నుజో?స్త్రిః, జఘాన బాణై శృ హుతా౭గ్ని కలై: 
తథా౭ణపిసా తస్య వివేశ శక్తిః, భుజా౭న్తరం దాశరథే ర్విశాలమా 

ఏ రావణుడు దేవతలతో కూడిన కూడిన హిమవత్సర్వతమును, 
మందరాచలమును, మేరుపర్వతమును లేక ముల్లోకములను తన 
భుజబలములో లేపగలిగిన శక్తి యుండునో, ఆ రావణుడు లక్ష్మణుని పైకెత్తుటకు 
సమర్థుడు కాలేక పోయెను. కైలాస పర్వతమును చలింపజేసిన బలశాలి గనుక 
హిమవత్సర్వతమును కూడా లేపగలడు. మంథర పర్వగతముచే సాగర 
మథనమును దేవతలు చేసినారు కావున అట్టి దేవతలను రావణుడు ఓడించాడు 
గావున మంధర పర్వతము రావణునికి ఒక లెక్కలోనిది కాదు. సకల కుల 
పర్వతములకు కేంద్రమైనది మేరుపర్వతము. దాని శిఖరమును సముద్రమున 
నిక్షిప్తము చేసినవాడు వాయుదేవుడు. అట్టి వాయువుదేవుడను తన అధినములో 
ఉంచుకొన్నాడు కావున మేరుపర్వతము అతనికి లోకువే. ముల్లోకములు 
అధిపతియైన దేవేంద్రుని జయించాడు గావున ముల్లోకములు అతనికి 
అధినములే. కానీ సమస్త భువన భారములను మోసువాడు ఆదిశేషుడు. 
లక్ష్మణుడు అట్టి ఆదిశేషుని అవతారము గావున రావణుడు లక్ష్మణుని ఎత్త 


383 


శ్రీరాముడు-యోగరహస్యము 


లేకపోయినాడు. పాయసం విభాగము చేసినప్పుడు సగభాగము కౌసల్యకు 
ఇచ్చెను. కావున శ్రీరాముడు విష్ణువు అంశములొ సగ భాగము. అలానే లక్ష్మణుడు 
చతుర్ధ అంశము. అట్టి లక్ష్మణుని కదల్చలేకపోయిన రావణుడు రాముని ఏమి 
చేయగలడు? కానీ అవివేకము ఆలోచనలను ప్రసరింపజేయనీయదు. సత్యభామ 
అహంకార రూపమైన ధనమునకు గాక రుక్మిణి భక్తి భావములో ఒక్క తులసి 
దళములతో శ్రీకృష్ణుడు తూగినాడు. ఆ సమయమున వాయుపుత్రుడగు హనుమ 
క్రోధుడై తన పిడికిటిచే రావణుని వక్షస్థలమున గట్టిగా కొట్టెను. దానిలో రావణుడు 
భూమిపై మోకాలు ఆనించి క్రింద పడెను. పిమ్మట హనుమ రావణ పీడితుడగు 
లక్ష్మణుని రెండు చేతులలో ఎత్తుకొని శ్రీరాముని వద్దకు తీసుకొని ఎళ్లెను. 
వాయు సూనోః సుహృత్వేన భక్త్యా పరమయా చ సః 

శత్రూణామ్‌ అప్రకతచ్బ్యూ=ఒపి లఅఘుత్వ య౭గతు త్కృపేః 

ఆశ్వస్త శ్చ ఎశల్య శ్చ లక్ష్మణ శృత్రు సూదనః 

ఎిష్లోర్భాగ య౭మిమూంస్య మూ౭౭త్మానం ప్రత్య౭నుస్మరన్‌ 

హనుమంతుని యొక్క సౌహార్దము, అత్యంత భక్తి భావముల వలన లక్ష్మణుడు 
తేలిక అయ్యను. అంతట శత్రుసూదనుడైన లక్ష్మణుడు అచించ్యమైన విష్ణువు 
యొక్క చతుర్హ్దఅంశమైన తనను గూర్చి స్మరించుటలో అతని గాయము 
లన్నియు లొలగి పోయిను. 

6.31 రావణ పరాభవయయు 

రణరంగమున మూర్చితుడై యున్న రావణుడు స్పృహలోకి వచ్చెను. పిమ్మట 
వాడియైన తన శరములను, ధనస్సును గ్రహించి భీకరముగా పోరుసల్పగా వానర 
వీరులందరు పలాయనం చిత్తగించిరి. అప్పుడు హనుమ శ్రీరాముని వద్దకు ఎల్లి 
విష్ణుభగవానుడు, గరుత్మంతుడిపై కూర్చొని దైత్యులను సంహరించినట్టు, నా 
(హనుమ) భుజములపై కూర్చొని రావణునకు దండన ఒసగమని కోరెను. 
అందుకు సమ్మతించిన శ్రీరాముడు హనుమ భుజములపై నెక్కి ధనుస్సు 


శ్రీరాముడు-యోగరహస్యము 
టంకారనాదము గావించెను. ఆ టంకారము వానరులలో ఉత్సాహమును, 
రాక్షసులు లో భీతిని గొల్సించెను. శ్రీరాముడు రాక్షసరాజగు రావణునిలో ఇట్లు 
పలికెను. 

య దీన్గ్లు బైవస్వత భాస్కరాన్‌ వా, 

స్వయయ్యు భైశ్వానర శంకరాన్‌ వా 

గమిష్యసి త్వం దశ బా దిశో బా, 

తథా౭పి బే నా౭ద్య గతో విబూక్యసే 

తలో రామూ మహా తేజా రావణేన కృత వ్రణమా, 

దృష్ట్వా ప్లవగ శార్దూలం క్రోధస్య వశ మేయిబాన్‌ 

యో ఎజ్ర వాతా౭శని సన్నిపాతాన్‌, 

న చుక్షుభే నా౭పి చచాల రాజా 

స రామయ బాణా౭భిహలో భృశా౭౭ర్తశ:, 

చచాల చాపం చ ముమోచ విరః 

రావణా! నీవు ఇంద్రుడు, యముడు, సూర్యుడు - వీరి యొద్దకు కానీ, బ్రహ్మ, 
అగ్ని, శంకరుడు - వీరి సమీపమునకు గాని, లేక దశ దిక్కులకు గాని పరుగిడి 
పోయినను ఇప్పుడు నా చేతి నుండి కాపాడబడజాలవు. శ్రీరాముని వచనములు 
విని రావణుడు రాముని మోయుచున్న హనుమను తీవ్రమగు బాణములలో 
కొట్టిను. రావణ బాణములతో దెబ్బతిన్న కొలది సహజమగు తేజస్సు గల 
హనుమ అంతకంతకును తేజస్వంతుడయి విజృంభించు చుండెను. రాముడు 
సుందరమగు రూపము గలవాడు. ఇతరులకు ఆనందం గలిగించువాడు. 
అట్టివాడు రావణుని దెబ్బలు తిని రక్తములో తడిసి యున్న హనుమను జూచి 
కోపమునకు వశుడయ్యను. ఈ శ్లోకము రామ స్వభావమును నిరూపించును. 
ఎప్పుడు పడితే అప్పుడు అతనికి కోపము రాదు. కోపము వచ్చినను అతని 


385 


శ్రీరాముడు-యోగరహస్యము 


మాటలలో పౌరుష్యముగాని, అశ్లీలముగాని కనబడదు. తనకంటే, తనవారికి బాధ 
కలిగినప్పుడు సహింపజాలడు. కొట్టినవాడు రావణుడు. దుష్టమైన మాటలు 
మాటలాడుటయే అతని స్వభావము. "రావయతి అసత్‌ ప్రలాపాన్‌ 
కారయతి'' చెడుమాటలను పలికెడివాడు, పలికించెడివాడు రావణుడు. 
సేవకునికి కలిగిన వేదనను చూచి రాముడు క్రోధుడాయిను. ఇది రామ 
స్వభావము. కోపము వచ్చెడి పద్ధతి ఇది. పిదప శ్రీరాముడు రావణునిపై ఆక్రమణ 
సలిపి రథము, గుఖజ్జిములు, ఛత్రము, పతాకం, సారథి మున్నగు వాటిలో కూడిన 
అతని రథమును చేధించెను. ఎ రావణు(డైతే వజ్రము యొక్క అఘాతముచే 
కూడా క్షోభ పొందకుండెనో, అట్టి రావణుడు శ్రీరాముని బాణఘాతములచే 
గాయపడి కంపితుడై పోయి సాయంకాలమున ప్రభ తగ్గిన సూర్యుని వలననే 
తేజోరహితుడయ్యెను. అట్టి స్థితి యందు యుద్ధభూమిలో రాక్షసరాజైన 
రావణునితో శ్రీరాముడు ఇట్లు చెప్పెను. 

కృతం త్వయా కర్మ యహత్‌ సుభియం, హత ప్రవర శ్చ కృత స్వయా౭హమ్‌ 
తస్మాత్‌ పరిశ్రాన ఇతి వ్యవస్య, న త్వం శరై రృత్యు వశం నయామి 
గచ్చా౭నుజానావమి రణా౭ర్దిత స్త్వం, ప్రవిశ్య రాత్రించర రాజ లంకాం 

ఆశ్వాస్య నిర్యాహి రథీ చ ధన్వీ, తదా బలం ద్రక్ష్యసి మే రథస్థః 

రావణా! ఇతరులకు అసాధ్యమైన రీతిలో నీవు యుద్ధము చేసి యుంటివి. 
ఫలితముగా నా పక్షమున యున్న పెక్కు గట్టి వీరులు నెలకొరిగిరి. ప్రస్తుతము 
నీవు మిగుల అలసి యుంటివి.అందువలన నేను ఇప్పుడు నిన్ను 
మృత్యుముఖమునకు పంపను. కావున నీవు లంకకు ఎల్లి సేద తీర్చుకొనుము. 
పిమ్మట రథముపై ధనుర్చాణములను తీసుకొని రణరంగమునకు తిరిగి రమ్ము. 
అప్పుడు నీకు నా బలమెంతయో తెలియగలదు అని చెప్పెను. రావణుడు, 
గర్వమును, సంతోషమును కోల్పోయినవాడై లంకకు పోయెను. ఆ రాక్షసరాజు 
లంకలో ప్రవేశించిన పిమ్మట రాముని బాణములకు మిక్కిలి భీతిల్లి ఆందోళన పడ 


శ్రీరాముడు-యోగరహస్యము 
సాగెను. ఇది మన భాగ్యము. రాముడు ఆయుధము లెేనివానిని, పరిగెత్తుచున్న 
వానిని, వెనుతిరిగిన వానిని, రక్షించు అని అనక పోయినను తనను రక్షించుకొను 
ప్రయత్నము చేయని వాడిని తగిన ఆయుధ సామాగ్రి లేక నిర్వీర్యుడై చలించి 
పోవుచు నేలపై యున్నవానిని కొట్టడు. లోకములో అందరి ద్వేషమును పొంది 
జీవించు చున్నాడు రావణుడు. పొందవలసిన శ్రీరామసన్నిధి పొందుటకు 
అవకాశము లభించియు జారవిడుచుకొన్నాడు. ఇది అంతయు మన జీవితములో 
జరుగుచునే యుండును. 

(ఈ 59 ౫ నర యతడు భూగయు అలగా తోరడయు ఎరుగుడ వ్రధాశజయుగా 
ఇబిలూవుంబిళ నర ాశ్తున దీఐణ వొరాయణ బేనినలో దీర్థూలం యండి చికీతృము 
లొంగక భాధించుచుళ్న రోగయులు తన్నృత తగ్గును. అన్నాదును నేలవదణ 
వీరులు ఎటు నేలవడెనో. అదే బధా 2) భుందడియా In 
Sw శేరీరయుయు. బెడిబో్య్రయ.. నందేవాయు లదు అణ వ్రత 
అరుణి లాన్‌. శ్రభావ్యం అవ్చృలాబార్యులు గారు నెలలు ఇబ్బి 
యున్నా ర్లు), 

త్రితాయుగ ధర్మము ప్రకారము రాముడు నిరాయుధుడైన రావణుని 
సంహరించకుండా విడిచి పెట్టెను. ద్వాపరయుగములో మహాభారత యుద్ధములో 
నిరాయుధుడైన కర్ణుని యొక్క అకృత్యములను గుర్తుచేస్తూ కర్ణుని 
సంహరించమని అర్జునుని ప్రోత్సహించాడు భగవానుడైన శ్రీకృష్ణుడు. ఈ యుగ 
ధర్మము ప్రకారము అకర్మణత్వము అనగా శత్రువుపై జాలితో అతనిని వదులుట 
మంచిది కాదు. భారతీయ రాజనీతి యందటువంటి నిస్సహాయ అహంకారము 
మరియు అకర్మణత్వము చరిత్రలో చోటుచేసుకున్నది. ఈ అకర్మణత్వమును 
పృద్విరాజ్‌ చౌహాన్‌ మహమ్మద్‌ ఘోరీ పట్ట ప్రదర్శించెను. పదహారు 
పర్యాయములు మహమ్మద్‌ ఘోరిని పృద్విరాజ్‌ చౌహాన్‌ ఓడించెను. మరింత 


387 


శ్రీరాముడు-యోగరహస్యము 


కఠినముగా ఉండకపోవుట వలన అనేక మార్లు తిరిగి తిరిగి భారత దేశముపై 
దండయాత్ర చేసి పదిహిడవ పర్యాయము ఘోరి పృద్విరాజ్‌ చౌహాన్‌ ను ఓడించి 
చివరకు సంహరించెను. వ్యూహాలకు మూరుపరైన చాణక్యుడు, ఈతనినే 
కౌటిల్యుడు అని అంటారు. ప్రజారంజకంగా పాలించని నందులను రాజ్యబ్రష్టులను 
చేసి చంద్రగుప్తుని సింహాసనము అధిస్టింప జేశాడు. గొప్ప మహోన్నత మానవతా 
వాది. ప్రజలకు పాలన దగ్గర కావాలని చెప్పిన ఆయన ప్రజలే రాజ్య నిర్మాతలని 
తెలిపారు. ప్రజారంజకము కానీ రాజులను కుటిల నీతితోవైనను సంహరించవచ్చు 
అని చెప్తాడు. విదేశీయులు పరిపాలిస్తే ధనం వారి దేశానికి తరలించుకుని 
పోతారు... కాబట్టి మంత్రులు, ఉన్నతాధికారులుగా విదేశీయులకు అవకాశం 
ఇవ్వరాదని అన్నారు. 

6.32 కుంభకర్ణుని నిద్ర యుల్కొల్పుట 

రావణుడు, రాముని బాణములకు భయపడి, దర్పములుడిగి, చెదిరిన 
మనసుతో లంకలో ప్రవేశించెను. వసిష్టుని చేతిలోని బ్రహ్మదండము వలె రాముని 
బాణములను తలచుకొని మిక్కిలి భయభితుడయ్యెను. మనసు కుదుటబడక 
సభలోకి ఎల్లి రాక్షస ప్రముఖులను చూచి ఇట్లు పలికెను. 

ఎదితం తూనుషం మున్యే రాముం దశరథా౭౭త్మజం 

ఇక్ష్వాకు కుల నాథేన అనరణ్యేన య త్ఫురా 

ఉత్సత్యతే హి ముద్య్వంశే పురుషో రాక్షసా౭ధము 

య స్త్వాం సపుత్రం సా౭భూత్యం సబలం సా౭శ్వ సారథిం 

నిహనిష్యతి సంగ్రామే త్వాం కులా౭ధబు దుర్మతే 

శప్తో౭హం బేదవత్యా చ యదా నా ధర్శితా పురా 

సేయం సీతా భుహా భాగా జాతా జనక నందిని 

ఉతూ నందీశ్వర శ్చా౭పి రంభా వరుణ కన్యకా 

యథోక్తా స్తపనా ప్రాప్తం న మిథ్యా బుషి భాషితం 


శ్రీరాముడు-యోగరహస్యము 
"నేను ఎంతలో తీవ్రమగు తపస్సు చేసితిని. అంతయు వ్యర్థమైనది. ఒక 
మనుష్యుడు నన్ను ఓడించినాడు. మనుష్యుల వలన చావు రాకూడదని నేను 
బ్రహ్మ దగ్గర వరము కోరుకొనలేదు. లోగడ ఇక్ష్వాకు వంశజుడైన అనరణ్యుడు, 
వేదవతి, ఉమ (పార్వతి), నందీశ్వరుడు, నలకూబరుడు, బ్రహ్మ ఇచ్చిన 
శాపములు వ్యర్థము కావు కదా! కుంభకర్ణుడు బ్రహ్మ శాపముచే నిద్రించినది 
మొదలు ఆరు మాసముల వరకు లేవడు. అతడు నిద్రావశమున యున్నాడు. 
అతడు అప్రతిమ గంభీరుడు. దేవదానవులు దర్పమును అణచగలవాడు. అతడు 
సర్వ రాక్షస శ్రేష్టుడు. యుద్దములో ఇద్దరు రాజపుత్రులను, వానరులను 
శీఘ్రముగా వధింప గలడు. నిద్రాపరవశుడై యున్న కుంభకర్ణుని నిద్రలేపుము" 
అని రావణుడు ఆజ్ఞాపించాడు. ఇట్లు రాక్షస రాజు పలుకగనే కుంభకర్ణుని 
నిద్రలేపుటకు కుంభకర్ణభవనమునకు రాక్షసులు బయలుదేరిరి. రావణాజ్ఞను 
అనుసరించి మాంసము, రక్తము మొదలగు ఆహారపదార్థములు, పరిమళ 
ద్రవ్యములు, రకరకముల భక్షములను తీసుకొని కుంభకర్ణుడు నిద్రిచుచున్న 
గుహకు చేరుకొనిరి. చందనమును అతని ఒడలిపై పూసిరి. ధూపము జేసిరి. పెద్ద 
పెద్ద కేకలను వేసిరి. శంఖములను పూరించిరి. మేఘముల వలె గర్జించిరి. 
ఇటునటు కదిల్చిరి. సింహనాదములను చేసిరి. పెద్ద పెద్ద సుత్తులలో మోదిరి. 
రోకళ్ళతో, గధలలో ప్రహరించిరి. పర్వత శిఖరములను, వృక్షములను మీద 
పడటేసిరి. కొన్నివేల మంది ఒక్కసారి గోడ్డల్లను, పానవములను, భేరిలు, 
శంఖయములను, కుంభములను మ్రోగించి ధ్వని చేసిరి. పెద్ద పెద్ద కాష్టములలో, 
స్తంభములతో తమ శక్తి యున్నంత వరకు పూనిక కొట్టిలేపిరి. కొందరు అతని 
కేశములు ఊడబిరికిరి. చెవులు కొరికిరి. చల్లటి నీటిని అతని చెవులలో పోసిరి. 
మహానిద్రావశుడై యున్న కుంభకర్ణుడు నిద్ర లేవలేదు. వేయి ఏనుగులను 
తెప్పించి అతని శరీరముపై పరిగెత్తించిరి. అప్పడుగాని కుంభకర్ణునికి కొంచెము 


389 


శ్రీరాముడు-యోగరహస్యము 


తెలివి వచ్చి స్పర్శ గ్రహించాడు. కొంత సేపటికి నిద్ర మత్తు తొలగినది. ఆకలి 
అధికముగా బవేయుచున్నది. పెద్దగా ఆవలించుతూ లేచెను. పెద్ద పెద్ద రెండు 
పర్వత శిఖరములు కదలి వచ్చుచున్నావా అనునట్లు రెండు బాహువులను 
చాచాడు. అతని ముఖము పాతాళము వలె అగాథము అయి కనబడెను. అతని 
కనులు కాలాగ్ని వలె, రెండు గ్రహ గోళముల వలె మెరయు చుండెను. ఆకలిలో 
వివిధములైన భక్ష్యములను, వరాహములను, మహిషములను తినను. రక్తమును 
త్రాగెను. తృప్తి కలిగిన కుంభకర్ణుడు రాక్షసులను చూచి భయపడవలదు అని 
ధైర్యము చెప్పెను. తనను నిద్రలేపుటకు గల కారణమడిగెను. అప్పుడు 
విరూపాక్షుడను రాక్షస మంత్రి, నర (రామలక్ష్మణులు), వానరులు లంకను 
చుట్టుముట్టారు. యుద్ధములో రావణుడు ఓడిపోయి వంటరివాడు కాగా రాముడు 
ప్రాణములు పోయే పరిస్థితి కల్పించి వదిలినాడు. ఇంతకంటే రావణునికి 
పరాభవమేముండును? అప్పుడు కుంభకర్ణుడు ఎంటనే యుద్ధభూమికి ఎెల్లి 
రామలక్ష్మణులను, వానరులను చంపి రావణ దర్శనము చేసుకొనెదని అనెను. 
అప్పుడు మహోదరుడు, రాముని ఒక్కడు ఎదురించుట సాధ్యము కాదు కావున 
ముందుగా రావణుని కలవవలెనని చెప్పెను. ఈ వార్త వారంతా రావణునికి 
తెలియళఖేసిరి. కుంభకర్ణుడు సోదర భవనమునకు ఎళ్లునప్పుడు రాక్షసులు 
చేతులు జోడించి నిలిచిరి. వానరులు ఒక పెద్ద కొండ శిఖరము నడచి 
ఎళ్లుచున్నట్లు అనుకోని భయపడి రాముని శరణు బేడిరి. 

6.33 కుంభకర్ణుడు రావణునకు హితయు చెప్పుట 

కుంభకర్ణుడు పుష్పక విమానము నందు మనసు చెదరి దిగులుతో యున్న 
రావణుని చూచి నమస్కరించి తనను రప్పించిన కారణమేమని 
తెలుసుకొనగోరెను. అప్పుడు రావణుడు, తమ్ముడైన కుంభకర్ణునిలో ... 
రాముడు, వానర రాజైన సుగ్రీవునితో మరియు అతని అశేష వానర సైన్యములో 
సముద్రమునకు వారధి కట్టి లంకలో ప్రవేశించారు. మన రాక్షసులలో ప్రధానమైన 


శ్రీరాముడు-యోగరహస్యము 
వారిని చంపినారు. వారిలో ప్రధానమైన వాడు ఒక్కడు చనిపోలేదు. నా కోశము, 
బలము కూడా అంతమగుచున్నది. నీవు అజేయ పరాక్రముడవు కావున నీ 
పరాక్రమముచే వానర సైన్యమును చెదరగొట్టుము. 
రాక్షసరాజగు రావణుడు దీనంగా మాటాడుట కుంభకర్ణునకు నవ్వు తెప్పించెను. 
ఈ విధముగా పలికెను. యుద్ధ ప్రారంభములో నీవు మాలో ఆలోచన చేసినప్పుడు, 
సీతాపహరణము నందలి దోషములను చెప్పి యున్నాము. అప్పుడు నీకు మా 
మాటలు రుచింపలేదు. పాపకర్మకు తగిన ఫలితము అనుభవించక 
తప్పదు. వీర్యము ఉన్నదని దరముతో తరువాత వచ్చెడి ఆపదలను 
ఆలోచించినావు కాదు. నీకు అధికారము యున్నది కదా యని తప్పు పని చేసి 
ఇప్పుడు విచారించుట వలన ప్రయోజనమేమి? 
యః పశ్చాత్‌ పూర్వ కార్యాణి కుర్యా దైశ్వర్య యా౭౭స్థితః 
పూర్వం చోత్తర కార్యాణి న స వేద నయా౭నయా 
దేశ కాల విహీనాని కర్మాణి విపరీత వత్‌ 
క్రియ యాణాని దుష్యన్లి హవిం ష్య౭ప్రయతే ష్వివ 
ధర్మమ్‌ అర్థం చ కాయం చ సర్వాన్‌ వా రక్షసాం పతే 
భజతే పురుషః కాలే త్రీణి ద్వన్హ్వాని వా పునః 
త్రిషు చైతేషు య చ్చ్రేష్టం శ్రుత్వా త న్నా౭చబుధ్యతే 
రాజా వా రాజ తూల్రో వా వ్యర్థం తస్య బహు శ్రుతమ్‌ 
అస్మిన్‌ కాలే తు య ద్యుక్తం త దిదానిం విధీయతామ్‌ 
గతం తు నా౭నుశోచంతి గతం తు గత మేవ హి 
స సుహృద్యో విపన్నా౭ర్థం దీన భు౭భ్య౭ఎనపద్యతే 

స బన్టు ర్యో౭పనితేషు సాహాయ్యా యోపకల్ఫతే 
గర్దన్లి న వృథా శూరా: నిర్దలా ఇవ తోయదాః 


391 


శ్రీరాముడు-యోగరహస్యము 


పశ్య సంపాద్యమూనం తు గర్జితం యుధి కర్మణా 

న వుర్చయతి చా౭౭త్మానం సంభావయతి నా౭౭త్మనా 

అదర్శయిత్వా శూరా స్తు కర్మ కుర్వన్తి దుష్కరమా 

ఏ కార్యము నైనను చేయుటకు ముందు మంత్రులలో, పెద్దలలో ఆలోచించి 
చేయవలెను. ముందు కార్యము చేసిన తరువాత ఆలోచన చేయుట నీతి 
మార్గమునకు విరుద్ధము. దేశకాలములకు అనుగుణముగా కాక అందులకు 
విపరితముగా చేయబడు కార్యములు సంస్కారహీనులు. అగ్నిహోత్రము నందు 
అర్చించిన హవిస్సు వలె నిష్పలము అగును. రాజులు చేయవలసిన కార్యములు 
మూడు రకములుగా యుండును. ఉత్తమము, మధ్యమము, అధమము. 
నీతిజ్ఞాడగు వాడు ధర్మమును గాని, అర్ధమును గాని, లేక అన్నింటిని కాని 
ఉపయుక్తమైన సమయము నందే సేవించ వలెను. ధర్మ, అర్థ, కామముల 
మూడింటిలో ధర్మమే శ్రేష్టమైనది. కావున విశేష అవసరము లందు అర్థ, 
కామములను ఉపేక్షించి ధర్మమునే సేవించ వలయును. ఈ విషయమును 
విశ్వసనీయులగు జనుల ద్వారా వినియు ఏ రాజు తెలిసికొనడోో లేక 
తెలిసికొనియు సవీకరింపడో అట్టి వాని యొక్క పెక్కు శాస్త్రముల అధ్యయనము 
వ్యర్థమేయగును. సరి! గడచి పోయినదేదియూో _గడచిపోయినది. 
బుద్ధిమంతులు గడచిన దానిని గూర్చి మరల శోకింపరు. ఇప్పుడు మనమేమి 
చేయవలెనో దానిని గూర్చి విచారింపుడు. ఎవడు కార్యమంతయు నష్టపోవుటచే 
దుఃఖితుడయ్యు స్వజనులపై ఆకారణముగనే అనుగ్రహము చూపునో అతడే 
సుహృత్తు. మరియు ఎవడు ఆ నీతి మార్గమున జనుటచే సంకటము పడిన 
జనులకు సహాయమొనర్చునో అతడే బంధువు. శూరవీరులు జలరహిత 
మేఘము వలె వ్యర్థముగా గర్భన చేయరు. యుద్ధస్టలమున నేను నా 
పరాక్రమముచే గర్జన చేయుట చూడుము. శూరవీరులు తమ నోటిలోనే తమ 
గొప్ప చెప్పుకొనుటను సహింపరు. వారు వాక్కు ద్వారా ప్రదర్శనము చేయక 


శ్రీరాముడు-యోగరహస్యము 
దుష్కర పరాక్రమమును ప్రకటించుదురు. మహాబలశాలియగు కుంభకర్ణుడు 
పర్వత శిఖరము వలె ఎత్తుగాను, విశాల దేహము గలిగి యుండెను. అతడు ఈ 
ప్రకారముగా పలికి ఎంటనే ప్రాకారమును దాటి మహావేగముగా నగరము ఎలుపలికి 
పోయెను. 

6.34 కుంభకర్ణుని భధ 

మహాతేజశ్యాలియైన రాముడు ధనస్సును ధరించి నిలిచి కుంభకర్ణుని 
చూసినాడు. కుంభకర్ణుడు పర్వతము వంటి దేహము కలవాడు. ఆశ్చర్యములో 
రాముడు విభీషణుని అట్టి రాక్షసుడు ఎవ్వరో చెప్పమని అడిగెను. విభీషణుడు 
ఇట్లు చెపుతున్నాడు. "ఈతడు విశ్రవసుని కుమారుడు. రావణుడి సోదరుడు. 
యుద్ధములో యముని, ఇంద్రుని ఓడించాడు. మహాబలశాలి. ఇంత ఉన్నతమైన 
శరిరము గలవాడు వేరొకడు లేడు. దేవతలు ఈతడు మృత్యువని మోహము 
నొందినారు. జన్మసిద్ధయుగనే ఈతడు మహాపరాక్రమశాలి. పుట్టగానే ఆకలి 
తీవ్రమయి ఈతడు వేలకొలది అనేకమైన జంతువులను భక్తించినాడు. అట్లు 
అతడు తినివేయుచున్నచో లోకములో ప్రజలే ఉండరని భయపడి ప్రజల 
విన్నపముపై ఇంద్రుడు వజ్రాయుధములో ఈతనిని కొట్టెను. అందుకు ఇతను 
కోపించి ఐరావతము యొక్క దంతము నూడపెరికి ఆ దంతముచే ఇంద్రుని 
గుండెలపై కొట్టగా అందుకు దేవతలు, బుషులు దుఃఖించి బ్రహ్మ వద్ద 
మొరపెట్టుకొనిరి. బ్రహ్మకు కూడా భయము గొల్పునట్టి అతని రూపము 
చూడగనే, బ్రహ్మ కుంభకర్ణునితో లోకములను రక్షించుట కొరకు నీవు 
(కుంభకర్ణుడు) చనిపోయినట్లు పరుండెదవు అని శపించెను. రావణుడు అది చూచి 
బ్రహ్మతో ఈతడు మీ మునిమనవడు. చెట్టును పెంచవలనసిన సమయమున నరికి 
వేయుట న్యాయము కాదు, నీ వాక్కు అసత్యము కానేరదు కావున తగిన 
ఉపాయము చేయమని ప్రార్థించెను. అప్పుడు బ్రహ్మ ఈతడు గాఢముగా ఆరు 


393 


శ్రీరాముడు-యోగరహస్యము 


నెలలు నిద్రించును ఆ పిదప ఒక్కరోజు మాత్రమే మెలోకొనును, ఆ ఒక్క రోజుననే 
భూమిపై సంచరించుచున్న ప్రాణికోటిని అగ్నివలె తినుచుండును అని 
ఉపశమనము చేసెను. రామా! నీ పరాక్రమముచే భయము నొంది, పరాభవం 
పొందిన రావణుడు, కుంభకర్ణుని మేల్కొలిపినాడు. నిద్ర లేచిన కుంభకర్ణుడు 
తీవ్రమగు కోపముచే వానరులను భక్షించుచున్నాడు. వానరులు అతనిని 
అడ్డగింపజాలరు. కావున రామా! అతను రాక్షసుడని చెప్పవద్దు. ఒక యంత్రము 
పైకి లేచినదని చెప్పుము. అప్పుడు వారి భయము కొంత వరకు తగ్గును. 
విభీషణుడు అట్లు చెప్పగానే రాముడు సేనాపతియైన నీలుని పిలిచి పెద్ద పెద్ద 
పర్వత శిఖరములు, చెట్లు మొదలగు ఆయుధములచే వానర ప్రముఖులైన 
గవాక్షుడు, శరభుడు, హనుమ, అంగదుడు మొదలగు వారు పర్వతాకారులై 
లఅంకాద్వారము వద్ద కాపుండమని చెప్పెను. కుంభకర్ణుని చూడగనే వానరులు 
భయబభితులై పరిగెత్తు చుండిరి. అప్పుడు వారిని చూచి అంగదుడు ఇట్లు చెప్పెను 
వానరులారా! ప్రాణములను రక్షించుకొనుటకు ఎక్కడికి పారిపోవుదురు. మీరు 
ఎక్కడికి ఎల్లినను కుంభకర్ణుడు మిమ్ములను ఎంటాడి ఎంటాడి చంపును. లేదా 
రాజాజ్ఞ లేకుండా యుద్ధ రంగము నుంచి పారిపోయినందుకు సుగ్రీవుడు 
మిమ్ములను బ్రతుకనీయడు. ఈ రాక్షసుడు మన ముందు యుద్ధమునకు 
జాలడు. కేవలము మనను భయపెట్టుటకు చేయు ప్రయత్నము మాత్రమే! అని 
వారికి అంగదుడు ధైర్యము నూరిపోయగా వారు ఎనుకకు వచ్చి మదపుటినుగు 
వలె కుంభకర్ణుని కొట్టిరి. కుంభకర్ణుడు మిగుల క్రుద్దుడై చెలరెగిన దావాగ్ని 
వనములను దహించి వేయునట్టు మహాబలశాలురైన వానరులను నుగ్గు నుగ్గు 
గావించెను. కుంభకర్ణుడు వానరులలో కొంతమందిని సముద్రములో విసిరి వేసెను. 
కొంతమందిని ఆకాశములో ఎగుర వేసెను. 

తాన్‌ సమిక్ష్యా౭౦గదో భగ్నాన్‌ వానరాన్‌ ఇద య౭బ్రవిత 

అఎతిష్టత యుధ్యామో నివర్తధ్వం ప్లవంగమూః 


శ్రీరాముడు-యోగరహస్యము 
శయాయహే౭థ నిహతాః పృథివ్యా ము౭ల్బజుఎతాః 
దువ్చాాపం బ్రహ్మలోకం వా ప్రాప్నుయో యుధి సూదితాః 
సంప్రాప్నుయాయః కీర్తిం వా నిహత్య శత్రుమ్‌ ఆహటి 
జువితం విరలోకస్య భోక్ష్యామో వసు వానరాః 
అంగదుడు వారిలో, ఓ వానరవీరులారా! ఆగుడు. ఎనుకకు మరలుడు. వానిలో 
మనమందరము కలసి యుద్ధము చేసెదము. మనము చిన్న శరీరము 
గలవారమైనప్పటికీ శత్రువుచే చంపబడి యుద్ధభూమి యందు పరుండినప్పటికీ 
కుయోగులకు పరమ దుర్లభమైన బ్రహ్మలోకము మనకు సంప్రాప్తించును. అట్టుకాక 
యుద్ధము నందు మనమే శత్రువులను వధించినచో మనకు కీర్తి లభించును. లేదా 
మనమే రణరంగమున అసువులు బాసినవో వీరస్వర్గ సుఖములను 
అనుభవింతుము. అప్పుడు కుంభకర్ణుడు, రోషములో అంగదునిపై శూలము 
విసరగా దానిని చాకచక్యంగా తప్పించుకొని కుంభకర్ణుని గుండెలపై కొట్టెను. 
టెంటనే కుంభకర్ణుడు అంగదుని పిడికిలిలో కొట్టగా అంగదుడు మూర్చ నొందెను. 
సుగ్రీవుడు కోపములో కుంభకర్ణునిపై యుద్ధమునకు రాగా, కుంభకర్ణుడు 
సుగ్రీవునితో నీవు బ్రహ్మ మనవడవు2. ప్రసిద్ధమైన పౌరుషముగలవాడవు అని 
చెప్పి సుగ్రీవునితో తలపడెను. కుంభకర్ణుడు తన వాడియైన శూలములో 
తలపడగా హనుమ ఆ శూలమును లాగి పట్టుకొని తన మోకాలున ఆనించి 
విరచెను. ఆ శూలము వెయ్యి బారువుల ఉక్కులో చేయబడినది. వెంటనే 


23 ల్లహ్మదేవుని మానస పుత్రుడు బుక్షరజసుడు. అతడు ఒకనాడు ఒక సరస్సులో మునగగా అందమైన స్త్రీయూర్తిగా 
మారెను. (పార్వతీదేవి స్నానవిహారాదులను గావించెడి సరస్సులో రాక్షసులు మునుగ సాగిరి. అందులకు కుపితయైన 
పార్వతి ఆ సరస్సులో స్నానము చేసిన పురుషులు స్త్రీలుగా మారుదురని వచించెను. అట్లు ఆ శాపమునకు గురియైన ఆ 
సరస్సుయే బుక్షరజసుడు మునిగిన సరస్సు). స్త్రీ మూర్తిగా మారిన అట్టి బుక్షరజసుడును చూచి ఇంద్రుడు, 
సూర్యుడు మోహపడగా వారి రేతస్సు స్కలన మయ్యెను. ఇంద్రుని రేతస్సు వాలము నందు పడుటచే వాలియు, 
సూర్యుని రేతస్సు కంఠము మీద యందు పడుటచే సుగ్రీవుడు జన్మించిరి. బ్రహ్మ జూచి బుక్షరజసుడుని వేరొక సరస్సులో 
స్నానము చేయించగా బుక్షరజసుడు మరల వానరుడయ్యెను. అందుచే సుగ్రీవుడు బ్రహ్మ మనవడు. 


395 


శ్రీరాముడు-యోగరహస్యము 


కుంభకర్ణుడు మలయపర్వత శిఖరమును ఒకదానిని తీసుకొని సుగ్రీవుని కొట్టగా 
సుగ్రీవుడు తెలివితప్పి నేలపై పడెను. వెంటనే ఆ సుగ్రీవుని తీసుకొని కుంభకర్ణుడు 
లంకలోకి తీసుకొనిపోవుచుండెను. అప్పుడు హనుమంతుడు ఈ విధముగా 
ఆలోచించెను. "నేను పర్వతమంత శరిరమును పెంచి కుంభకర్ణుని చంపి వానర 
రాజును విడిపించెదను. అట్టు చేసినచో ఒక సేవకుని ద్వారా ప్రాణరక్షణ 
పొందినందుకు సుగ్రీవుని మనసుకు క్లేశము నొందును. అతని కీర్తి మాసిపోవును. 
కొంచెము సేపు సైన్యము చెదిరిపోకుండా నిరిక్షించెదను" అని తలచి సైన్యము 
చెదిరిపోకుండా ఆపెను. కుంభకర్ణుడు సుగ్రీవుని ఎత్తుకొని రాజవీధులలో 
పోవుచుండగా ఎత్తెన గోపురముల నుండి రాక్షసులు పుష్ప వర్షము కురిపించగా ఆ 
చల్లదనానికి సుగ్రీవునికి మెలుకువ వచ్చెను. అప్పుడు తన గోళ్ళతో కుంభకర్ణుని 
చెవులను, పళ్లతో ముక్కును, గోళ్ళలో పక్కలను చీల్చుతూ భాధించుచుండగా 
కుంభకర్ణునికి కోపము వచ్చి సుగ్రీవుని క్రింద పడవేసెను. అట్లు క్రిదపడవేయగనే 
సుగ్రీవుడు తప్పించుకొని ఒక్కసారి పైకెగిరి రాముని వద్దకు వచ్చి చేరెను. అప్పుడు 
కుంభకర్ణుడు మరల కోపము తెచ్చుకొని ఒడలు తెలియక వానరులను, 
రాక్షసులను, పిశాచులను, ఎలుగుబంట్లను కూడా తినివేయుచుండెను. అప్పుడు 
వానరులు భయపడి రాముని శరణు జొచ్చగా, లక్ష్మణుడు యుద్ధము చేయుటకు 
సిద్ధమయ్యిను. కుంభకర్ణుడు లక్ష్మణుని వదిలి తిన్నగా రాముని వద్దకే ఎళ్లెను. 
రాముడు రౌద్రాస్తుమయును ప్రయోగించగా, ఆ రామాస్తు బాణమునకు దెబ్బతిన్న 
కుంభకర్ణుడు భయంకరముగా అరచుతూ, వానరులను చెదరకొట్టుచు 
పరిగెత్తెను. చేతిలోని ఆయుధములన్నియు జారిపోయినవి. అయినను 
చేతులలోనే యుద్ధము చేయుచుండెను. రాముడు కోపములో, పూర్వము వాలిని 
వధియించినది, ఎడు మద్దిచెట్లను చేధించినది అయినట్టి బాణమును 
కుంభకర్ణునిపై ప్రయోగించగా, అది అతనికి ఎట్టి వేదనను కలుగచేయలిదు. 
రాముడు వంటనే కుంభకర్ణునిపై వాయుభ్యాస్తమును ప్రయోగించెను. అది 


శ్రీరాముడు-యోగరహస్యము 
కుంభకర్ణుని ముద్దరమును చేతితో సహా ఖండించెను. అప్పుడు కుంభకర్ణుడు 
రెండవ చేతితో ఒక చెట్టును పెకలించి రామునిపైకి పరిగెత్తిను. అప్పుడు రాముడు 
ఐన్ద్ర అస్తుములో రెండవ భుజమును ఖండించెను. రెండు అర్హచంద్రాకార 
బాణములతో అతని రెండు పాదములను ఖండించెను. నోరు తెరుచుకొని 
వచ్చుచుండగా అతని నోటిని బాణములతో నింపెను. మరియొక వజ్రపు 
మొనగలిగిన బాణముతో కుంభకర్ణుని శిరస్సును చేధించెను. దేవతలు, 
వానరులు అందరూ సంతసించిరి. 

కుంభకర్ణుడు అనగా కుంభముల వంటి చెవులు గలవాడు. కేవలము శ్రవణము 
ద్వారా పూర్ణ జ్ఞానము సాధించాను అని అనుకొనెడిసాధక వృత్తి. పర్వతాకారుడు 
మరియు అతి నిద్రాలోలుడు. జీవితమున సగభాగం నిద్దురకే సరిపోవు, మిగిలిన 
ఆ సగభాగం చిత్తశుద్ది లేకపోవు, అతి నిద్రా లోలుడు తెలివి లేని మూర్ధుడు, 
పరమార్ధం కానలేక వ్యర్ధంగా చెడతాడు అని "శ్రీకృష్ణ పాండవీయము" లో 
శ్రీకృష్ణుడు, భీమునికి తత్వ బోధ చేస్తాడు. అనగా సాధకుని యందలి వృత్తులు 
సూర్యుని ప్రకాశముచే (జ్ఞానముచే, ఎప్పుడు మేల్కొనకుండా అవిద్యచే 
యుండుట. అట్టి అవిద్యా రూపమైన కుంభకర్ణుని ముక్కు చెవులు కోసి ఆకర్షణ 
విహీనము చేసి రామ సాధకుడు సంహరింప వలెను. 

6.35 కుంభకర్ణుని యరణ వార్తతో రావణుడు విలపించుట 

రాక్షసులు కర్మ పరిపక్వమై కుంభకర్ణుడు చనిపోయినాడని రావణునికి నిబేదించిరి. 
పినతండ్రి చనిపోయినాడని విని దేవాంతక నరాంతకులు, త్రిశరుడు, అతికాయుడు 
ఏడ్చిరి. సోదరుడు చనిపోయినాడని మహోదర, మహాపార్షులు శోకాక్రాంతులైరి. 
మూర్చ నుండి తేరుకున్న పిమ్మట రావణుడు దైన్యములో విలపింప సాగెను. 

హా విర రిపు దర్పఘ్ను కుయ్ళుకర్ణ యహా బల 

త్వం మూం విహాయ ఖై దైవాద్యా౭౭తో౭సి యము సాదనం 


397 


శ్రీరాముడు-యోగరహస్యము 


యయ శల్య య౭నుద్భృత్య బాన్ధవానాం మహా బల 
శత్రు సైన్యం ప్రతా ప్యైకః క్వ యాం సంత్యజ్య గచ్చసి 
ఇదానిం ఖ ల్వ౭హం నా౭స్మి యస్య మే దక్షిణో భుజః 
పతితో౭యం సమూశ్చిత్య న బిభేమి సురా౭సురాన్‌ 
కథమ్‌ ఎవం విధో వీరో దేవ దానవ దర్పహా 
కాలా౭గ్ని రుద్ర ప్రతితూ రణే రాభుణ ఖై హతః 

యస్య తే వజ నిష్బేషో న కుర్యా ద్వ్యసనం సదా 

స కథం రాము బాణా౭౭ర్హః ప్రసుప్తో౭సి యహ తలే 

ఏతే దేవ గణాః సార్థమ్‌ బుషిభి ర్లగనే స్థితాః 

నిహతం త్వాం రణే దృష్ట్వా నినదన్సి ప్రహర్షితాః 
ధ్రువమ్‌ అద్యైవ సంహృష్టా అబ్బ లక్ష్యాః ప్లవంగమాః 
ఆరోక్య నేహ దుర్గాణి లంకా ద్వారాణి సర్వశః 

రాజ్యేన నా౭స్తి మే కార్యం కిం కరిష్యామి సీతయా 
కుయ్ళకర్ణ విహినస్య జువితే నా౭స్తి మే రతిః 

య ద్య౭హం భ్రాతృ హన్తారం న హన్మి యుధి రాఘవమ్‌ 
నను మే మరణం శ్రేయో న చే దం వ్యర్థ జువితమ్‌ 
అద్యైవ తం గమిష్యామి దేశం యత్రా౭నుజో యయ 

న హి భ్రాత్య్రాన్‌ సముత్సృజ్య క్షణం జువితు ముత్సహ 
దేవా హి యూం హసిష్యన్లి దృష్ట్వా పూర్వా౭పకారిణమ్‌ 
కథమ్‌ ఇన్రం జయివ్యామి కుయ్ళుకర్ణ హతే త్వయి 

త దిదం మూ ను౭నుప్రాప్తం విభీషణ వచః శుభమ్‌ 

య ద౭జ్ఞానా న్మయా తస్య న గృహీతం మహాత్మనః 
విభీషణ వచో యావత్‌ కుయ్ళకర్ణ ప్రహస్తయోః 
వినాశో౭యం సముత్సన్నో యాం బ్రిడయతి దారుణః 


శ్రీరాముడు-యోగరహస్యము 
త స్యా౭యం కర్మణః ప్రాప్తో విపాకో యయ శోక దః 

య న్మయా ధార్మికః శ్రేయాన్‌ స నిరస్తో విభీషణః 

ఇతి బహు ఎధభూ౭౭కులా౭న్తరాత్మా, 

కృషణ య౭తిత విలప్య కుయ్ళుకర్ణమ్‌ 

న్యపత ద౭థ దశాననో భృశా౭౭ర్తః 

త య౭నుజమ్‌ ఇన రిపుం హతం విదిత్వా 

శత్రువు యొక్క దర్పము అణచ జాలిన వీరుడు, మహాబలుడు అగు కుంభకర్ణుడు 
నన్ను విడిచి దైవ వశమున యమలోకమునకు వెళ్ళినాడు. మహాబలా! నా 
శరిరము పెకిలించకుండనే నీవు నన్ను వదలి ఎళ్ళినావు. నా కుడి భుజము 
విరిగినది. ఇంకా నేను లేనట్లి. నీ సాయములో నేను దేవతలకు, రాక్షసులకు 
భయపడకుండా యుంటిని. ప్రభయకాలాగ్ని వలె, రుద్రుని వలె భయంకరమైన 
నీవు రామునిచే ఎట్లు చంపబడినావు? ఇంద్రుని వజ్రపు దెబ్బ కూడా నీకు బాధను 
కలిగించలేదు. ఆకాశమున నిలిచి దేవతలు, బుషులు నీవు చనిపోయినావని 
చూచి హర్షములో గర్జించు చున్నారు. వానరులు అవకాశము లభించి ఆనందించు 
చున్నారు. ఇక వారందరు మన దుర్గములను లంకాద్వారములను 
ఆరూహించెదరు. నీవు లేని నాకు ఈ రాజ్యము అక్కర లెదు. సీతమ్మ అక్కర 
లేదు. కుంభకర్ణుడు లేని నేను జీవించుట వ్యర్థము. సోదరుని చంపిన రాముని 
యుద్దములో చంపకుండ జీవించుట కంటే మరణించుట మేలు. ఫోదరుడు ఎల్లిన 
చోటుకే నేను కూడా ఎళ్లెదను. ఆ లోకములో దేవతలు నన్ను చూచి వెనుక వారికి 
అపకారము చేసినాడను కదా! ఇప్పుడు పరాభవం నందితినని పరిహసించుదురు. 
నీ లోడు లేని నేను ఇంక ఇంద్రుని జయింపలేను. విభీషణుడు చెప్పిన మాటయే 
ఫలించింది. అజ్ఞానము వలన నేను అతని మాట వినక పోతిని. కుంభకర్ణుడు, 
హస్తుడు చనిపోవుటచే విభీషణుని మాటలు తలచుకొనిన నాకు 


Ces 


399 


శ్రీరాముడు-యోగరహస్యము 


సిగ్గుపుట్టుచున్నది. ధార్మికుడగు విభీషణుని వెడల గొట్టిన పాపమునకు ఫలము 
వచ్చినది. అని దీనంగా మనసు కలత పడి విలపించెను. కుంభకర్ణుడు 
చనిపోయినాడని దుఃఖములో నేలపడెను. 

6.36 రావణుని కుతూరులు, పినతండ్రులు నిహతులగుట 

అనంతరము రావణుని సూచన మేరకు రావణుని కుమారులైన త్రిశరుడు, 
దేవాంతకుడు, నరాంతకుడు, అతికాయుడు, రావణుని ఫోదరులగు మహోదర, 
మహాపార్శ్యులు రావణునికి నమస్కరించి మృత్యుప్రేరితులై యుద్దోత్సాహములో 
బయలుదేరిరి. ఆయుధపు దెబ్బలు తగిలితే నొప్పి లేకుండా చేసే 
పదివిధములగు ఓషధులను తమతో ఉంచుకొనిరి. అప్పుడు జరిగిన 
యుద్దమున అంగదుడు నరాంతకుని, హనుమ దేవాంతకుని మరియు త్రిశురుని, 
నీలుడు మహోదరుని, బుషభుడు మహాపార్మ్వుని సంహరించిరి. ఇంద్రుని 
అంతటి పరాక్రమవంతులైన తమ సోదరులు (నరాంతకుడు, దేవాంతకుడు, 
త్రిశురుడు) మరియు తన పిన తండ్రులైన మహోదరుడు, మహాపార్శ్వుడు 
నిహతులైనందుకు అతికాయుడు అమితముగా దుఃఖించెను. కుంభకర్ణుని వంటి 
శరిర పరిమాణములో భయంకరమగు వింటి నారి ధ్వనితో వచ్చుచున్న ఆ 
రాక్షసుడు ఎవరని శ్రీరాముడు విభీషణుని అడిగెను. అప్పుడు విభీషణుడు 
రామునితో ఆ వచ్చువాడు రావణుని కుమారుడైన అతికాయుడు. రావణునిలో 
సమానుడు. పెద్దలను సేవించి వేద వేదాంగములను, సర్వాస్త్ర విద్యలను 
పొందినాడు. ఇతను రావణుని ఒక భార్యయైన ధాన్యమాలిని కొడుకు. తపస్సు 
చేని బ్రహ్మ వలన అనేకమైన అస్త్రములను, సురాసురులచే మరణము లేకుండా, 
దివ్యమగు కవచమును, రథమును మొదలగు వరములు పొందిన వాడు. కావున 
మన వానర సైన్యములు నశించక ముందే ఇతని విషయమున తీవ్రమగు 
ప్రయత్నము చేయవలెను అని చెప్పెను. ఆ అతికాయుడు రాముని వద్దకు యేగి 
"నేను సామాన్యులలో యుద్ధము చేయనని, నాలో యుద్ధము చేయగల పట్టుదల 


శ్రీరాముడు-యోగరహస్యము 
గలవారు ఎవరైన ఉన్నచో యుద్ధము చేయుడు" అని అనెను. అప్పుడు 
లక్ష్మణుడు క్రోధములో ధనుష్టంకారము చేసి నిలబడెను. అప్పుడు అతికాయుడు 
తీవ్రమగు కోపములో శ్రేష్టమైన బాణములను లక్ష్మణుడు పై ప్రయోగించెను. 
వాటినన్నింటిని లక్ష్మణుడు చేధించెను. అనేకమైన తీవ్రమైన బాణములను 
ప్రయోగించుచున్నను అతికాయుని వజ్రభూతమగు కవచమునకు తగిలి చివరి 
ముళుకులచే విరిగి నేలబడెను. అప్పుడు వాయుదేవుడు వచ్చి లక్ష్మణునిలో 
"ఈతనికి బ్రహ్మ వరముచే లభించిన అభేద్యమైన కవచము యున్నది. నీ 
బాణములేమియు చేయజాలవు. ఈ కవచమును బ్రహ్మాస్తముచే చేధింపుము. 
అది తప్ప వేరొకటి ఈతనిని చంపజాలవు". అని చెప్పెను. అప్పుడు లక్ష్మణుడు 
బ్రహ్మాస్తుము ప్రయోగించగా అతికాయుడు శిరస్సు తెగి నేలబడెను. అప్పుడు 
రావణుడు చింతాక్రాంతుడై .. 
తం మన్యే రాఘవం విరం నారాయణ య౭నాయయం 
తద్భయా ద్ధి పురీ లంకా పిహిత ద్వార తోరణా 
ఆ రఘువీరుడు సనాతనమైన శ్రీమన్నారాయణునిగా తలణెను. ఆ మహాత్ముని 
భయముచే లంకానగరము యొక్క అంతర్భ్వారములను, బహిర్ద్వ్యారములను 
అన్నియు మూతబడినవి కనుక లంకానగరము యొక్క రక్షణ వ్యవస్థ మరియు 
సీత యుండు అశోకవనము జాగ్రత్త అని రావణుడు రాక్షసులకు ఆజ్ఞ యిచ్చెను. 
అంత ఇంద్రజిత్‌ తండ్రి యైన రావణుని అనుమతితో యుద్ధమునకు బయిలు 
దేరెను. 
6.37 ఇంద్రజత్తు యుద్ధ విజృంభణ 
సూర్యకాంతిలో ఆకాశము ప్రకాశించునట్లు ఇంద్రజిత్‌ యుద్ధభూమిని జేరెను. తన 
రథము చుట్టూ సైనికులను నిలిపెను. రాక్షస శ్రేష్టుడు మంత్రపూర్వకముగా 
అగ్నిహోత్రములో హోమము చేసెను. హవిస్సులలో, మాలికల్తో, గంథములలో 


401 


శ్రీరాముడు-యోగరహస్యము 


అగ్నిహోత్రుని ఆరాధించెను. శస్తములను, రెల్లును అగ్ని హోత్రమునకు చుట్టును 
అర్చించెను. ఉక్కులో హోమము చేయు సాధనమును అనగా స్రువమును 
కల్పించెను. యుద్ధభూమి యందు అగ్ని చుట్టును దర్భలను, చిన్న ఈటెలను 
పరచి, సజీవంగా యున్న నల్లని మేక యొక్క కంఠమును పట్టుకొనెను. పిదప 
దానిని అగ్నికి ఆహుతి ఇచ్చెను. అప్పుడు పొగలేని అగ్నిజ్వాలలు ఒక్కసారిగా 
ప్రజ్వలించినవి. అందు విజయ సూచకమైన చిహ్నములు గోచరించినవి. అంతట 
అగ్నిదేవుడు మేలిమి బంగారు ఆభరణములను ధరించి ప్రదక్షణ పూర్వకముగా 
తిరుగుచున్న జ్వాలలు గలవాడై స్వయముగా వచ్చి ఆ ఆహుతిని 
(హోమద్రవ్యమును) స్వీకరించెను. తదుపరి ఇంద్రజిత్తు బ్రహ్మాస్తుమును 
ఆవాహనమొనర్చి, తనధనస్సును, రథమును అచట ఉంచి, బ్రహ్మాస్తు 
మంత్రములచే వాటిని అభిమంత్రించెను. ఆ రావణ సుతుడు అగ్నికి హవిస్సులను 
సమర్శించుచు, బ్రహ్మాస్తమును ఆహ్వానించుచున్నప్పుడు సూర్యచంద్రులు, 
నక్షత్రములు, అంతరిక్షమున గల ఇతర ప్రాణులు భీతికి లోనయ్యెను. అగ్నివలె 
తేజోమూర్తియు, మహేంద్రుని వలె మిక్కిలి ప్రభావశాలియు, అద్భుతమైన 
మంత్రశక్తి గలవాడును ఐన ఇంద్రజిత్తు తన అగ్నికార్యములు (హోమములు) 
పూర్తియైన పిమ్మట ధనుర్భాణములలో, ఖడ్గములలో రథాశ్వములలో, 
సారథిలో సహా కూడి ఆకాశమునకు ఎగిరి అంతర్జానమయ్యిను. అప్పుడు జరిగిన 
మహాసంగ్రామములో ఇంద్రజిత్తు బాణపు దెబ్బలచే అనేకమైన వానరులు 
నెలకొరిగిరి. కాలాగ్ని వలె వానరులందరూ దహించుచుండిరి. వానర 
సైన్యమంతయు బాణములచే మూర్చ నొందెను. రక్తము స్రవించు చుండెను. 
సైన్యము వ్యాకులము నొందెను. ఇది చూసి ఇంద్రజిత్తు ప్రతీ నొందెను. అప్పుడు 
ఇంద్రజిత్తు తన సైన్యమును వదలి తాను ఎవ్యరికి కనబడకుండా తీవ్రమగు 
కారుమబ్బు జలధారలు వర్షించునట్లు బాణవర్గమును వర్షించు చుండెను. ఆ 
బాణవర్గముచే రామలక్ష్మణులను సైతము చీకాకు పరచెను. రాముడు 


శ్రీరాముడు-యోగరహస్యము 
మహాశక్తి కలవాడయ్యు ఇంద్రజిత్తు వర్గించుచున్న బాణములను చూచి 
లక్ష్మణునితో "లక్ష్మణా! యీతడు బ్రహ్మాస్తుముచే మన సైన్యము నంతయు 
పడగొట్టి మనలను కూడా చీకాకు పరచుచున్నాడు. బ్రహ్మ ఒసగిన వరముచే 
మనకు కనబడకుండా ఆకాశమున సంచరించుచున్నాడు. కావున ధైర్యములో 
ఓరిమి వహించుము". అనెను. ఇంద్రజిత్తు హర్షములో రామలక్ష్మణులలో సహా 
వానర వీరులందరు నేలపై పడి యుండుట చూచి విజయగర్వంతో లంకలో 
ప్రవేశించెను. ఈ విధముగా .. 

_ షష్టీ రతాః కోట్యో వానరాణాం తరస్వినామ్‌ 


గా 


లా 


హ్నః పంచు శేషేణ బల్లభేన స్వయయ్మువః 
i ప్రయోగించిన బ్రహ్మాస్త్ర ప్రభావముచే మిగుల బలపరాక్రమవంతులైన 
వానరులు అరువదియేడు (67) కోట్ల మంది ఆ సాయంకాలమున హతులైరి. 
భీతిని కొల్పుచున్న వానర సైన్యమును చూచి హనుమంతుడు, విభీషణుడు 
జాంబవంతుని ఎతకసాగిరి. వయోవృద్దుడు, బ్రహ్మదేవుని సుతుడు అయిన 
జాంబవంతుడు బాణములచే గాయపడి యుండుట చూచిరి. వారు 
జాంబవంతునితో నీ ప్రాణములకు ముప్పు వాటిల్లలేదుగదా అని అడిగిరి. 
అప్పుడు జాంబవంతుడు విభీషణునిలో ..... 
అంజనా సుప్రజా యేన మూతరిశ్వా చ నైర్భతా 
హనూమాన్‌ వానర శ్రేష్ట ప్రాణాన్‌ ధారయతే క్వచిత్‌ 
శ్రుత్వా జాన్మువలో వాక్యమ్‌ ఉబా చేదం విభీషణః 
ఆర్య పుత్రా వ౭తిక్రన్యు కస్మాత్‌ పృచ్చసి మూరుతిమ్‌ 
నైవ రాజని సుగ్రీబే నా౭౦గదే నా౭పి రాఘవే 
ఆర్య సందర్శితః స్నేహ: యథా వాయు సుతే పరః 
ఎభిషణ వచః శ్రుత్వా జాయ్బువాన్‌ వాక్యము అబ్రవిత్‌ 


403 


శ్రీరాముడు-యోగరహస్యము 


శృణు నైరృత శార్దూల యస్మాత్‌ పృచ్చామి మూరుతిము 

తస్మిన్‌ జువతి వరి తు హత ము౭ప్య౭హతం బలమ్‌ 

హనూము త్యుజ్ఞత ప్రాణే జువన్తో౭పి వయం హతాః 

ధరతే మారుతి స్తాత మూరుత ప్రతిమో యది 

వైశ్వానర సమో వర్యె జువితా౭౭శా తలో భబేత్‌ 

అంజనాపుత్రుడు, వానరోత్తముడైన హనుమ క్షేమముగా యున్నాడా! అని 
అడిగెను. అందుకు విభీషణుడు జాంబవంతునిలో, రామలక్ష్మణుల క్షేమ 
సమాచారం గాకుండా హనుమ క్షేమము అడిగావు కారణమేమని అడిగెను. 
అందుకు జాంబవంతుడు హనుమ జీవించి యున్న చో వానర సైన్యము చచ్చినను, 
బ్రతికి యున్నట్ల ఆ మారుతి ప్రాణములను విడిచినచో మనమందరము బ్రతికి 
యున్నను చచ్చిన వారితో సమానమే. పిదప వాయుసుతుడైన హనుమ 
జాంబవంతునికి ప్రణమిల్లెను. 

6.38 హనుమ ఓషధి పర్వతమును తీసుకొని వచ్చుట 

జాంబవంతుడు హనుమలో "కపివరా! ఈ వానరులను కాపాడుటకు నీటే 
సమర్థుడవు. కావున ముందునకు వచ్చి కటిబద్దుడవు కమ్ము. పరాక్రమించుటకు 
నేవే సమర్దుడవు, ఇదియే తగిన సమయము. వ్యధకు గురియైన ఈ 
రామలక్ష్మణులకు గ్రుచ్చుకొన్న బాణములను అొలగింపుము. నీవు వెంటనే 
సముద్రము మీదుగా అంతరిక్షమున పయనించి హిమవత్సర్వతమునకు 
వెళ్లుము. అక్కడ .. 

తతః కాంచన వు౭త్యుచ్చము బుషభం పర్వతోత్తముమ్‌ు 

కైలాస శిఖరం చా౭పి ద్రక్య స్య౭రినిషూదన 

తయోః శిఖరయో ర్మధ్యే ప్రదీప్త య౭తుల ప్రభమ్‌ 

సర్వాషధి యుతం విర ద్రక్ష్యసి బెషధి పర్వతమే 

తస్య వానర శార్దూల చతన్రో మూర్ధ్ని సంభవాః 


శ్రీరాముడు-యోగరహస్యము 
ద్రక్య స్యోషధయో దీప్తా దీపయన్త్యో దిశో దశ 

మృత సంజువనిం చైవ విశల్య కరణేమ్‌ అపి 

సావర్గ్య కరణం చైవ సంధాన కరణీం తథా 

తాః సర్వా హనుమన్‌ గృహ్య క్షిప్ర యా౭౭ గను ము౭ర్తసి 

ఆశ్వాసయ హరీన్‌ ప్రాణై ర్యోజ్య గన్గనహా౭౭త్మజ 

హనుమా! హిమాలయ పర్వతములపై నీకు స్వర్ణమయమై, అత్యున్నమైన 
"వృషభగిరి" అను ఒక మహాపర్వతము, కైలాస శిఖరము కనబడును. ఆ 
వృషభగిరికిని కైలాస శిఖరమునకు మధ్య సాటిలేని తేజస్సులో చక్కగా 
వెలుగొందు చుండెడి "ఓషది పర్వతము" కనబడును. అది వివిధములగు 
ఓషదులకు నిలయము. ఆ శిఖరంపై దివ్యములైన నాలుగు ఓషదులు నీకు 
గోచరించును. అవి దివ్య కాంతులతో దశ దిశలను ప్రకాశింప చేయుచుండును. 
మృతసంజీవని, విశల్యకరణి, సంధానకరణి, సావర్థ్యకరణి అను నాలుగు 
మహాౌషదులను* తీసుకొని శీఘ్రముగా మరలి రమ్ము. ఆ ఓషదుల ప్రభావంలో 
వానరులను సజీవులను గావించి వారికి స్వస్థత గూర్చుము. అప్పుడు హనుమ 
జాంబవంతుని మాటలను విన్నంతనే రెట్టించిన పరాక్రమములో, శ్రీరాముని 
ధ్యానము చేసి ఆకాశ గమనమునకు వీలుగా ప్రాణవాయువును 


24 "మృతం సంజనయతి ఇతి వృుతసంజివని"': మృతి చెందిన వారిని బ్రతికించునది. 
"జువనానంతరం సంచారక్షనూతాయై విశల్యం కరోతి - ఇతి విశల్యకరణీ'': ప్రాణములు 
వచ్చిన పిమ్మట అటునిటు సంచరించుటకు వీలుగా బాధలను లొలగించునది. 
"వశల్యేకృతే త్వచస్సంధానం కరోతి ఇతి సంధానకరణి"': గాయములు మానినంతనే 
చర్మమును యథాస్థికి తెచ్చునది. 
"తథోవ్రణ కృత భైవర్ణం విహాయ ప్రదేశాతర సావర్గ్యం కరోతి ఇతి సావర్జ్యకరణి": 
గాయములు మానిన చోట్ల ఏర్పడిన మచ్చలను రూపుమాపి, యథాప్రకారముగా 
శరీరమును (చర్మమును) శోభిల్ల చేయునది. 
405 


శ్రీరాముడు-యోగరహస్యము 


నిరోధించి, త్రికూట పర్వతము నుంచి ప్రచండ వేగముతో మింటికి ఎగిరెను. 
అప్పుడు ఆ కపివీరుని వేగమునకు వృక్ష సమూహములు, గిరిశిఖరములు, 
మహాపాషాణములు, త్రికూట పర్వతముపై స్థిర నివాసమున్న వానరములు పైకి 
ఎగిరి కొంత తడవు పిమ్మట బలహీన పడి సముద్రములో పడిపోయినవి. ఈ 
విధముగా హనుమ ఆకాశమార్గమున/ అంతరిక్షము పయనించి 
హిమవత్సర్వతమును గాంచెను. ఆ పర్వత ప్రదేశమున బ్రహ్మ నివాస స్థానము, 
కైలాసము, ఇంద్రుడు నివశించు ప్రదేశము, శివుడు విలాసముగా తన శరములను 
ప్రయోగించెడి భూమి, హయగ్రీవుడు ఆరాధించెడి స్థానము, ఈశ్వరునిచే 
ఖండితమైన బ్రహ్మ శిరస్సు పడిన చోటు, యమకింకరులు అప్పుడప్పుడు 
విశ్రాంతిగైకొనెడి ప్రదేశము, బ్రహ్మ ఇంద్రునకు వజ్రాయుధమును అనుగ్రహించిన 
ప్రదేశము, కుబేరుని నిలయము, సూర్యుని భార్య యగు ఛాయాదేవి25 ప్రీతి 
కొరకు సూర్యకాంతిని తగ్గించుటకై విశ్వకర్మ భాస్కరుని బంధించిన ప్రదేశము, 
దేవతలకు దర్శనము కొరకై బ్రహ్మ ఆసీనుడగు ప్రదేశము, శంకరుడు తన 
ధనస్సును నిలిపెడు చోటు, పాతాళమును ప్రవేశించు ప్రదేశము మున్నగు విశిష్ట 
స్థానములను ఆ మారుతి దర్శించెను. జాంబవంతుని సూచన ప్రకారము 
సర్వబెషధ పర్వతమును మారుతి గాంచెను. అతడు ఆ పర్వతమునకు 
ప్రదక్షణమొనర్చి తనకు అవసరమగు ఓషదులకొరకై అన్వేషింప సాగెను. అప్పుడు 
ఆ దివ్య షెషదములు తమను తీసుకొనిపోవుటకు ఎవరో వచ్చినారని గ్రహించి 
అదృశ్యమాయిను. అప్పుడు హనుమ ఆ ఓషదులు శ్రీరామునికి వారు 
చేయుచున్న అనాదరణకు క్రుద్ధుడై ఆ పర్వతమును పెకిలించి, చేబూని, 
ఆకాశమునకు ఎగిరెను. ప్రచండ వేగముతో ఆ పర్వతమును గైకొని త్రికూట 


25 ఉష పద్మిని, ఛాయ, సంజ్ఞ అను నలుగురును సూర్యుని భార్యలు. ఛాయ యొక్క కుమారుడు 
శని. సంజ్ఞ యొక్క కుమారుడు యముడు. 


శ్రీరాముడు-యోగరహస్యము 
పర్వతమున గల వానర సైన్యము మధ్య దిగెను. ఆ ఓషదుల ప్రభావమున 
రామలక్ష్మణులకు తగిలిన గాయములు మటుమాయముగాగా ఎప్పటివలె 
తేజోమూర్తులైరి. పిమ్మట వానరులు గూడ స్వస్థత చేకూరి పునర్జివితులై, 
గాయములు తొలగి, ఆరోగ్యవంతులైరి. వానర రాక్షస వీరుల మధ్య నేటి వరకు 
జరిగిన యుద్ధములో మృతులైన రాక్షసులను, రావణుని ఆజ్ఞ మేరకు ఆయన 
గౌరవము నిలుపుటకై సముద్రమున పడబేసిరి. అందువలన మృతులైన రాక్షసులు 
ఎవరును పునర్ద్జివితులు కాలేదు. తరువాత మారుతి ఆ ఓషధిశైలమును 
శీఘ్రముగా హిమవత్పర్వతమునకు చేర్చి మరుక్షణమే శ్రీరాముని వద్దకు వచ్చెను. 
6.39 సుగ్రీవుని ఆజ్ఞపై వానరులు లంకను దహించిబేయుట 

ఆ తరువాత సుగ్రీవుడు హనుమతో కుంభకర్ణుడు చనిపోయినాడు. రావణ 
సుతులు చాలా మంది చనిపోయినవారు. ఇంక రావణుడు తన పట్టణమును 
రక్షించుకొను అవకాశము లేదు. కాన మన వానరులు లంకా నగరమును దహించి 
వేయమని ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు వానరులు ఆ భయంకరమైన రాత్రి యందు 
జ్వలించుచున్న కాగడాలతో లంక నగరంలోని పురద్వారములను, 
భవనములను, రాజవీధులను, ఉప వీధులను ఉత్సాహముతో నిప్పు పెట్టగా 
అవియన్నియు అగ్నికి ఆహుతి అయ్యెను. అగ్నిజ్వాలలచే వ్యాప్తములైన 
బహిర్ద్వారములు వర్షాకాలమందు విధ్యుత్కాంతులచే చుట్టబడిన మేఘమువలై 
ఒప్పుచున్నవి. అక్కడ ఉన్న నాగరికులు అందరు హాహాకారములు చేసిరి. 
అగ్నిచే దహింపబడుచున్న ఆ లంకకు చుట్టునుగల సాగరము తననీటిపై 
అగ్నిజ్వాలలు నీడలు ప్రతిఫలించుచుండుటచే అది ఒక ఎర్ర సముద్రము వలె 
కనబడెను. అంతట ఓషదుల ప్రభావము వలన శరిర బాధలు తొలగిన 
రామలక్ష్మణులు తమ ధనస్సులను చేబూని ధనుష్టంకారము చేయగా 
రాక్షసులెల్లరు బితిల్లిరి. రాముని ధనుస్సు నుండి వచ్చిన బాణముల దాటికి 


407 


శ్రీరాముడు-యోగరహస్యము 


కైలాస శిఖరము వంటి లంకానగర గోపురము శిధిలమై క్రిందపడిపోయిను. 
రాక్షసులకు అది ప్రభయ రాత్రివలె గనిపించెను. సుగ్రీవుని అనుజ్ఞ మేరకు 
వానరవీరులు కాగడాలు పట్టుకొని రావణుని అంతఃపురమునకు సమీపించిరి. 
అప్పుడు రావణుడు క్రుద్ధుడై కుంభకర్ణుని పుత్రులైన కుంభ నికుంభులను గొప్ప 
రాక్షస సేనలో వారికి తోడుగా యూపాక్షుడు, శోణితాక్షుడు, ప్రజంఘుడు, 
కంపనుడు యుద్ధమునకు బయలుదెరిరి. అప్పుడు జరిగిన యుద్ధము నందు 
అంగదుడు కంపనుని, ప్రజంఘుని; ద్వివిదుడు శోణితాక్షుని; మైందుడు 
యూపాక్టుని, సుగ్రీవుడు కుంభుని; హనుమ నికుంభుని; శ్రీరాముడు మకరాక్షుని 
వధించిరి. 

6.40 ఇంద్రజత్తు అదృశ్యుడుగా యుండి యుద్ధము చేయుట 

అప్పుడు మహాకుపితుడైన రావణుడు, ఇంద్రజత్తును ఆదేిశించుతూ ఇట్లు 
పలికెను. 

జహి విర మహా చర్యా భ్రాతరౌ రాము లక్ష్మణా 

అదృశ్యో దృశ్యయానో వా సర్వథా త్వం బలా౭ధికః 

వీరుడా! నీవు శత్రువులకు కనబడచుగాని, కనబడకుండగాని యుద్ధము చేయగల 
గొప్ప నేర్చరివి. కనుక నీవు మహావీరులైన రామలక్ష్మణులను జయింపుము అని 
సెప్పి పంపెను. ఇంద్రజిత్తు రాజాజ్ఞను శిరసావహించి యజ్ఞభూమి యందు 
విధ్యుక్తముగా అగ్నిని బ్రేల్చెను. ఇంతలో బుత్విక్కులు ధరించుటకై రాక్షస స్త్రీలు 
ఎర్రని తలపాగాలు తీసుకొని హోమము చేయుచున్న ప్రదేశమునకు వచ్చిరి. 
పిమ్మట హోమవేదికకు చుట్టును శస్తుములను, రెల్లుగడ్డి పత్రములను 
అస్తరణములుగాను, రావిచెట్టు పిల్లలను సమిధలుగాను, బుత్విక్కులకై ఎర్రని 
వస్తుములను, నల్లని ఇనుపస్తువమును యుంచిరి. రెల్లు పరకలతో గూడిన 
తోమరములను యజ్ఞవేదికకు నలువైపులా చేర్చిరి. పిదప సజీవంగా యున్న 
నల్లని మేకను బలి యిచ్చిరి. అప్పుడు పొగలు లేని అగ్నిజ్వాలలు ఒక్కసారిగా 


శ్రీరాముడు-యోగరహస్యము 
పైకి లేచెను. అందుండి అగ్నిదేవుడు స్వయముగా వ్యక్తమై ఆహుతులను 
స్వయముగా స్వీకరించెను. పిదప అతడు అంతర్జాన శక్తి గలిగిన నాలుగు 
గుఖిములుు, వాడియైన బాణములు, ధనస్సులతో గూడియున్న రథమును 
అధిరోహించెను. అట్టి రథములోను, బ్రహ్మాస్తముతలోను గూడి, 
మహాబలశాలియైన ఆ ఇంద్రజత్తు శత్రువులకు ఎదిరింప శక్యము గాని వాడై 
యుండెను. అప్పుడు ఇంద్రజిత్తు అక్కడియున్న రాక్షసులతో "నేను 
రామలక్ష్మణులను, సకల వానరులను సంహరించి నా తండ్రియైన రావణునకు 
యుద్ద విజయమును చేకూర్చెదను" అని చెప్పి అంతర్జానమయ్యిను. 
ఇంద్రజిత్తు రావణునిచే ప్రేరితుదై, మిగుల క్రుద్ధుడై వానరుల మధ్య యున్న 
రామలక్ష్మణులపై సంతత ధారగా బాణవర్షమును కురిపించెను. ఎవ్యరికిని 
కనబడకుండ ఇంద్రజిత్తు ప్రయోగించు బాణములకు కోపములో రామలక్ష్మణులు 
అతనిపై దివ్యాస్తుములను ప్రయోగించిరి. మహాబాహువుయైన ఇంద్రజిత్తు మబ్బు 
మాటున యుండి గురిపించుచున్న బాణవర్ష్దమునకు రామలక్ష్మణులు 
రక్తసిక్తులయ్యిరి. అంతట లక్ష్మణుడు మిగుల కోపించి బ్రహ్మాస్తమును 
ప్రయోగించుటకు సిద్ధమయ్యెను. అప్పుడు రాముడు లక్ష్మణునిలో ... 
తమ్‌ ఉవాచ తలో రాబో లక్ష్మణం శుభ లక్షణమ్‌ 
నైకస్య హెలో రక్షాంసి పృథివ్యాం వాన్లు మ౭ర్హసి 
అయుధ్యయానం ప్రచ్చన్నం ప్రాంజలిం శరణా౭౭గతమ్‌ 
పలాయన్తం ప్రయత్తం వా న త్వం హన్లుమ్‌ ఇహా౭ర్తసి 
య ద్యేష భూమిం విశతే దివం వా, రసాతలం వా౭పి నభ స్తలం వా 
ఏవం నిగూఢోఇపి మమా౭స్తు దగ్గః, పతిష్యతే భూమి తలే గతా౭సుః 
సోదరా! ఒక్కనికొరకై భూమండలమున యున్న సమస్త రాక్షసులను 
సంహరించుట సముచితము గాదు. యుద్ధము చేయనివాడు, దాగుకొనిన వాడు, 


409 


శ్రీరాముడు-యోగరహస్యము 


చేతులు జోడించుకొని శరణు పొందినవాడు, యుద్ధమున పారిపోయినవాడు, 
పిచ్చివాడు - అట్టివారిని చంపరాదు. అప్పుడు రాముడు ఇంద్రజత్తును మాత్రమే 
చంపుటకు పూనుకొని లక్ష్మణునితో "ఇతడు భూతలమున ప్రవేశించినను, 
స్వర్గమునకు ఎగినను, రసాతలమున జొచ్చినను, ఆకాశమందున్నను నా 
అస్తుములచే దగ్గుడై, ప్రాణరహితుడై తప్పక భూమిపై పడిపోగలడు" అని పలికి 
ఇంద్రజత్తును చంపుటకు ఉపాయమును ఆలోచించసాగెను. 

6.41 ఇంద్రజిత్తు యాయాసీతను సృష్టించి హనుమ ఎదురుగా చంపిబేయుట 
శ్రీరాముని మనోభావములను గుర్తించి, ఇంద్రజిత్తు యుద్ధరంగము నుండి మరలి 
లంకానగరమున ప్రవేశించెను. ఇంద్రజిత్తు మాయచే సీతను కల్పించి రథముపై 
కూర్చుండబెట్టి ఆమెను చంపుటకు సిద్ధపడెను. రథముపై ఏకవేణితో యున్న 
సీతను హనుమ చూచి మిగుల చింతాక్రాంతుడయ్యిను. అప్పుడు అడ్డుకొనుటకు 
హనుమ వానరులలో కూడి ఇంద్రజిత్తు రథమును చేరుకొనుటకు పరిగెత్తెను. 
అప్పుడు ఇంద్రజిత్తు తన ఒర నుండి కత్తిని లాగి కొట్టుచుండగా, నీత రామా! 
రామా! అని అరచుచుండెను. ఇంద్రజిత్తు హనుమలో "రాముడు ఎవతె కోసమై 
వచ్చినారో అట్టి సీతను చంపెదను" అని చెప్పి హనుమ చూచుచుండగా ఆ 
మాయానీతను చంపెను. హనుమ వానరులకు ధైర్య వచనములు చెపుతూ 
ఇంద్రజిత్తును ఎదిరించుటకు సిద్ధపడెను. తరువాత ఇంద్రజిత్తు వారిపై తీవ్రమైన 
బాణప్రయోగము చేసెను. అప్పుడు హనుమ వానరులతో సహా ఈ విషయము 
రామలక్ష్మణులకు ఎరిగించుటకై ఎనుకకు మరలెను. హనుమ ఎెనుకకు ఎళ్ఫుట 
గమనించి ఇంద్రజిత్తు ఇదే సమయమని నికుంభిలా హోమము చేయుటకు 
సిద్ధ్దపడెను. యజ్ఞభూమిలో శాస్త్కోక్రముగా అగ్నిని ప్రజ్వలింప జేసెను. 
మయాంసములో, రక్తములో అగ్నిని సంతృప్తి పరచు చుండెను. ఇంతలో హనుమ 
రాముని వద్దకు చేరి దుఃఖియై మేము చూచుచుండగానే ఇంద్రజిత్తు సీతమ్మను 
చంపినాడు అని చెప్పెను. 


శ్రీరాముడు-యోగరహస్యము 
6.42 ఇంద్రజిత్తు నికుంభిలా హోయయును భగ్నపరచుట 

ఆ మాట వినగనే రాముడు మొదలు నరికిన చెట్టు వలె మూర్చనాంది నేలపై 
పడిపోయెను. రాముని దుఃఖమును చూచి లక్ష్మణుడు అతనిని ఎంతయో 
ఊరడించెను. అప్పుడు విభీషణుడు శ్రీరామునితో "రామా! దురాత్ముడైన 
రావణుడు అభిప్రాయమును నేను ఎరుగుదును. ఎట్టి క్లేశము వచ్చినను నీతమ్మ పై 
యున్న మోహముచే చంపుటకు సిద్ధపడడు. ఎన్ని బాధలైనను సహించును గాని 
సీతమ్మను నీకు అప్పగిచ్చుటకు ఒప్పుకొనలేదు. రాక్షసుడగు ఇంద్రజిత్తు 
వానరులను మోహమున బడబవేసి నికుంభిలా హోమము చేయుటకు వెడలెను. ఆ 
హోమము పూర్తి కాక మునుపే సేనా సహితముగా ఆ మందిరమునకు ఎడలవలెను. 
హోమము పూర్తియైనచో అతడు అవధ్యుడు. హోమము వదలి అతడు బయిటకు 
వచ్చునట్లు చేయవలెను. కావున మా ఎంట లక్ష్మణుని పంపుము" అని 
చెప్పెను. అందుకు శ్రీరాముడు అనుజ్ఞ యిచ్చెను. 

అక్కడ కొంత దూరములో వ్యూహాత్మకంగా నిలిచి యున్న ఇంద్రజిత్తు 
బలములను గాంచెను. ఇంద్రజిత్తు వద్దకు సమీపించి అతడు చేయుచున్న 
యాగమును భగ్నమొనర్చుటకై సన్నద్ధుడై దుర్భేధ్యముగా యున్న ఆ రాక్షస 
బలమందు లక్ష్మణుడు ప్రవేశించెను. అప్పుడు విభీషణుడు, లక్ష్మణునితో ఈ 
అభిచార హోమ కార్యములు ముగియక మునుపే ఈ రాక్షస సేనను మట్టి 
గరిపించినచో ఇంద్రజిత్తు మనకు కనపడును. విభీషణుని సూచనలో లక్ష్మణుని 
సారథ్యములో హనుమదదాది వానరాలు ఒక్కసారిగా ఇంద్రజిత్తు మరియు 
అక్కడున్న సమస్త వానర సేనలు ఆక్రమణ చేసిరి. అందుకు కినుక వహించిన 
ఇంద్రజిత్తు స్వయముగా హనుమతో యుద్ధమునకు పూనుకొనెను. అది చూచి 
లక్ష్మణునితో, విభీషణుడు; "లక్ష్మణా! ఆ రావణ కుమారుడు ఇంద్రుని 
జయించాడు. కావున అతనిని ఎంటనే సంహరింపుము'' అనెను. అంతియేగాక 


411 


శ్రీరాముడు-యోగరహస్యము 


ఇంద్రజిత్తు చేయుచున్న హోమమును, అక్కడ భూతములకు బలి ఇచ్చు 
మర్రిచెట్టును విభీషణుడు లక్ష్మణునికి చూపి, ఇంద్రజిత్తు ఆ మర్రిచెట్టు వద్దకు 
రాకుండా నివారింప వలెనని చెప్పెను. లక్ష్మణుడు ఆ మాటలను విని తన 
ధనస్సులో చిత్రవిచిత్రములుగా ధ్వని చేయుచు ఇంద్రజత్తును యుద్ధమునకు 
పిలిచెను. లక్ష్మణుని వెనుక యున్న విభీషణుని చూచి ఇంద్రజిత్తు ఈ విధముగా 
దూషించెను. 

గుణవాన్‌ వా పరజనః స్వజనో నిర్గుణోఇ౭పి వా 

నిర్గుణ స్వజనః శ్రేయాన్‌ యః పరః పర ఎవ సః 

యః స్వపక్షం పరిత్యజ్య పరపక్షం నిషబతే 

స స్వపక్షే క్షయం ప్రాప్తే పశ్చాత్‌ తై రేవ హన్యతే 

శత్రువు గుణవంతుడే గావచ్చు. తనవారు గుణము లినివారే గావచ్చు. గుణము 
లేనివారైనను తనవారితో కలని యుండుటయే శ్రేయస్కరము. ఎప్పుడైనను 
శత్రువు శత్రువే. తన పక్షమును వీడి పరపక్షమును ఒకనాడు చేరినను, తనవారు 
అందరూ చనిపోయిన తర్వాత శత్రువు వానిని కూడా తప్పక చంపును. అప్పుడు 
విభీషణుడు ఇంద్రజత్తుతో "రాక్షసా! నా స్వభావమును నీవు ఎరుగుదవు. 
అపౌరుష్యమును వదిలము. 

ధర్మాత్‌ ప్రచ్యుత శీలం హి పురుషం పాష నిశ్చయం 

త్యక్త్వా సుఖ య౭వాప్నోతి హస్తా దా౭౭శీ విషం యథా 

హింసా పరస్వ హరణే పర దారా౭భియర్శనం 

పరస్వానాం చ హరణం పర దారా౭భియర్శనమా 

సుహృదా ము౭తి శంకాం చ త్రయో దోషాః క్షయావహాః 

దర్మ బ్రష్టమైన శీలము గలవాడు, పాపపు తలంపులు గలవాడు, అగు 
పురుషునకు దూరముగా యున్నవాడు తీవ్రమగు విషముగల పాముకు 
దూరమగునట్లు సుఖము గలుగును. దర్శ బ్రష్టమైన శీలము గలవాని ఇల్లు ఎంత 


శ్రీరాముడు-యోగరహస్యము 
ప్రమాదకరమో హింస, పరధన అపహరణము, పర భార్యాస్పర్శనము అంత 
ప్రమాదకరములు. నిప్పు అంటుకొనిన ఇంటిని ఎలా విడువ వలెనో అట్టే 
పరధనమును, పరభార్యను చేపట్టిన వానిని కూడా విడువవలెను. పరధనమును 
హరించుట, పరస్త్రీని కూడుట, తనను ప్రేమించిన మిత్రుని శంకించుట అను 
మూడు దోషములు మనుజునికి వినాశనమును తెచ్చి పెట్టును. ఈ దోషములచే నా 
సోదరుడు వినాశనమును కొని తెచ్చుకొన్నాడు. నీవు బాలుడవు. ఆ మర్రిచెట్టులో 
ప్రవేశింపజాలవు. రామలక్ష్మణులను ఎదిరించి బ్రతుకుట కష్టము. ఈ విధముగా 
విభీషణుడు ఇంద్రజత్తులో పలికినాడు. 
6.43 లక్ష్మణుని చేతిలో ఇంద్రజత్తు హతుడగుట 
ఇంద్రజిత్తు విభీషణుని మాటలను విని తీవ్రమైన క్రోథములో, ప్రళయకాల 
మృత్యువువల శత్రువినాశకరమగు బాణములను దాల్చి రథముపై దూకి 
లక్ష్మణుని ఎదురుగా నిలిచాడు. లక్ష్మణుని మహావేగముగల బాణములతో 
కొట్టగా, లక్ష్మణుడు పొగలేని అగ్నివలె కనబడెను. లక్ష్మణుడు, ఇంద్రజత్తుల 
యుద్దము ఆకాశములో రెండు గ్రహములు పోరాడుచున్నట్లు యుండెను. 
కోపగించిన లక్ష్మణుడు ఇంద్రజజఒత్తుపై పామువలె బుసగొట్టు బాణమును 
ప్రయోగించగా, ఇంద్రజిత్తు మొహము వివర్ణమయ్యెను. ఇది విభీషణుడు గమనించి 
లక్ష్మణునితో ఇంద్రజిత్తు ఓడిపోవు చిహ్నములు గనబడుతున్నాయి కావున 
త్వరపడమని చెప్పెను. ఇట్లు అనగానే లక్ష్మణుడు విషముగల మహాసర్పముల 
వంటి బాణములను ప్రయోగించగా ఇంద్రజిత్తు ఒక్క క్షణము తెలివి తప్పి 
మరియొక క్షణములో హనుమ, లక్ష్మణునిపై తీవ్రమైన బాణములు వేసెను. ఈ 
విధముగా వారిరువురు భీమ పరాక్రమములో పోరాడుచుండిరి. అప్పుడు 
విభీషణుడు గమనించి రాముని సేవకునిగా, వానరులకు ఉత్సాహము 
గల్పించుతూ, రావణునికి ఈ ఇంద్రజిత్తు ఒక్కడే ఆధారము గావున 


413 


శ్రీరాముడు-యోగరహస్యము 


పరాక్రమించమని ప్రోత్సహించుతూ తాను గూడ యుద్ధమునకు దిగెను. 
విభీషణుడు అట్లు ప్రోత్సహించగా అప్పుడు వానరులకు, రాక్షసులకు మధ్య భీకర 
పోరు జరిగెను. లక్ష్మణుడు, ఇంద్రజిత్తు మధ్య పోరులో అంతరిక్షము అంతయు 
ఆచ్చాదితమయ్యను. ఆకాశము బాణములలో చీకటి అయ్యెను. రక్తపు నదులు 
ప్రవహించుచుండెను. లక్ష్మణుడు ఇంద్రజిత్తు యొక్క రథమును గుఖ్జిములు, 
సారథితో సహా మట్టుబట్టిను. ఇంద్రజత్తులో ఉత్సాహము తగ్గెను. అప్పుడు 
ఇంద్రజిత్తు క్షణ కాలములో నగరమునకు వెళ్లి మరియొక రథమును, బాణములను 
తీసుకొని యుద్ధభూమికి వచ్చి వానరులను తీవ్రముగా క్షోభ పెట్టిను. అతని 
హస్తలాఘవమునకు లక్ష్మణుడు ఎంతయో అచ్చెరు నొందెను. ఇంద్రజిత్తు 
వరుసగా రౌద్రాస్తుమును, ఆగ్నేయాస్తుమును, ప్రయోగించగా లక్ష్మణుడు 
వారుణాస్త్రయును, మహేశ్వరాస్తుమును ప్రయోగించెను. అప్పుడు లక్ష్మణుడు 
శ్రేష్టమైన శరమును ధనుస్సు నందు సంధించి అర్థసాధకమగు ఒక వాక్యమును 
పలికినాడు. 

ధర్మాత్మా సత్యసంధ శ్చ రామో దాశరథి ర్యది 

పసారుషే చా౭ప్రతి ద్వన్హ్వ: శరైనం జహి రాబణిమ్‌ 

"దశరథ పుత్రుడగు రాముడు ధర్మాత్ముడు, సత్యసంధుడు, పౌరుషములో 
ఎదురులేనివాడు అయినచో, ఓ! బాణమా! నీవు రావణుని పుత్రుని చంపుము" 
అని బాణమును ఆకర్ణాంతము లాగి ఇంద్రజత్తుపై వదలినాడు. ఎంటనే ఇంద్రజిత్తు 
యొక్క శిరస్సు నేలబడినది. 

లక్ష్మణుడు చెప్పిన ఈ శ్లోకము రామాయణములో ఒక మంత్రము. దీనిని సిద్ధి 
మంత్రము అందురు. ఈ మంత్రం ప్రభావము వలన ఇంతకు మునుపు వ్యర్థమైన 
అస్తుముల వలె గాకుండా వ్యర్థము గాలేదు. దీనిలో రాముడు ధర్మాత్ముడని, 
సత్యసంధుడని, పౌరుషములో ఎదురులేనివాడని బుజువైనది. చెట్టు చాటు నుండి 
వాలిని సంహరించిన రాముడు ధర్మాత్ముడా!, పట్టాభిషేకమునకు అంగీకారము 


శ్రీరాముడు-యోగరహస్యము 
తెలిపి వనవాస దీక్ష తీసుకొనుట సత్యసంధతయా!, ఖరునితో యుద్ధము 
చేయునప్పుడు మూడు అడుగులు వెనుకకు వేయుట పాౌరుషములో 
ఎదురులేనివాడా! అను సందేహములను నివారించినది. అంతియే గాక రాముడు 
పాయసమునకు పుత్రుడు గాని దశరథునికి పుత్రుడా! అను సందేహమునకు 
కూడా బుజువు కనబడినది. 

రామాయణము పారాయణము చేయువారు ఈ శ్లోకమును మూల మంత్రముగా 
జపింతురు. ఏదైనా కార్యములో సిద్ధి కలగ వలెనన్న ఈ శ్లోకమును ధ్యానించినచో, 
జపించినచో తప్పక కార్యసిద్ధి కలుగునని శ్రీమాన్‌ శ్రీభాష్యం అప్పలాచార్యులవారు 
సెలవు ఇచ్చిరి. అంతియేగాక ఈ శ్లోకమును జయమంత్రముతో (ఇది సుందర 
కాండలో యున్నది) కూడి ధ్యానించినచో/జపించినచో అమోఘమైన 
ఫలితములు పొందవచ్చు. 

ఇంద్రజిత్తు నేలకూలతలో వానరుల ఆనందమునకు అవధులు లేకపోయెను. 
వారందరు రాముడు ఉన్న ప్రదేశమునకు వచ్చిరి. లక్ష్మణుడు శ్రీరామునికి 
నమస్కరించెను. అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుని శిరస్సును నిండు ప్రేమలో 
మూర్కొనెను. ఇంద్రజిత్తు మరణించుటలో రాక్షసులందరిని మనము జయించినట్లి. 
ఈ విధముగా ఆ రామచంద్రప్రభువు తమ్మునకు ఊరట గూర్చి 
తనవిదిర హృదయమునకు హత్తుకొనెను. 

6.44 అలక్మణుని తత్వజ్ఞానయు 

లక్ష్మణుడు ఇంద్రజిత్తు కొరకై శోధన చేసెను. ఇంద్రజిత్తు యుద్ధభూమి నుండి ఎడలి 
తన శక్తిని మరింత ఇనుమడింప ప్రయత్నము చేయుచుండెను. ఇంద్రజిత్తు 
పన్నాగములో ఒక మాయానీతను సృష్టించి హనుమ ముందు సంహరించెను. 
తల్లియైన సీత మీద ఉన్న అనన్య భక్తి వలన మహా జ్ఞాని అయి యుండియు 
హనుమ ఆ మాయను గ్రహించలేక దుఃఖ పడి ఆ విషయము ఎరిగించుటకు 


415 


శ్రీరాముడు-యోగరహస్యము 


రామలక్ష్మణుల చెంతకు ఎడలెను. మాయను జయించుట కష్టము అనుటకు ఇది 
ఒక ఉదాహరణ. హనుమ జ్ఞానముపై ఉన్న విశ్వాసములో రాముడు ఆ మాటను 
నమ్మెను. దుఃఖముతో ఉండిపోయెను. లక్ష్మణునికి కూడా వీడ కలిగినను 
తత్వము చెప్పుట ఆరంభించెను. పాపమునకు భయపడి ఇతరులకవ్వరికి 
దుఃఖమును కలుగజేయక తమ జవనమును నడిపించుకొను వ్యక్తులకు అన్ని 
విధముల కష్టములు కలుగుట, సమాజము నందు గౌరవనీయమైన వ్యక్తులు 
కూడా అటువంటి వారిపై అన్యాయము చేయుట కద్దు. ఈ విషయములను 
గురించి విచారించని మరికొంతమంది పాపములను చేయుచు, సమాజమునందు 
పెద్దలవలె గౌరవింపబడటం కూడా కద్దు. రాముని నిరంతర దుఃఖమును చూచి 
లక్ష్మణుడు పై విధమైన తత్వ జ్ఞానములో చెప్పుచుండెను. ఇటువంటి పలుకులే 
అంతరమున పాపభీతితో డాంబికముగా నున్న ఈనాటి వ్యక్తులు చెప్పుట 
చూచెదము. 

తం లక్ష్మణోఇ౭థ బాహుభ్యాం పరిష్వజ్య సుదుఃఖితః 

ఉవాచ రాయమ్‌ అస్వస్థం వాక్యం పాత్వ౭ర్థ సంహితమ్‌ 

శుభే ఎర్మని తిష్టన్తం త్వా భూ౭౭ర్య ఎజితేస్హ్రియమ్‌ 

అనర్ధిభ్యో న శక్నోతి త్రాతుం ధర్మో నిరర్థకః 

భూతానాం స్థావరాణాం చ జంగయానాం చ దర్శనమ్‌ 

యథా౭స్తి న తథా ధర్మ స్తేన నా౭స్తీతి మే యతిః 

యథైవ స్థావరం వ్యక్తం జంగయం చ తథా విధమ్‌ 

నా౭యమ్‌ అర్ధ స్తథా యుక్త స్త్వ ద్విధో న విపద్యతే 

య ద్య౭ధర్మో భవే ద్భ్బూలో రావణో నరకం వ్రజేత్‌ 

భవాం శ్చ ధర్మ యుక్తో ఖై నైవం వ్యసన భూ౭౭ప్నుయాత్‌ 

యస్మా ద౭ర్థా వివర్ధన యే ష్వ౭ధర్మః ప్రతిష్టితః 

క్లిశ్యన్తే ధర్మ శీలా శ్చ తస్మా దేతౌ నిర౭ర్ధకౌ 


శ్రీరాముడు-యోగరహస్యము 
ఎధ్యన్తే పాప కర్మాణో యద్య౭ధర్మేణ రాఘుంయ 

వధ కర్మ హలో ధర్మః స హతః కం ఎధిష్యతి 

అదృష్ట ప్రతికారెణ తు అవ్యక్త నా౭సతా సతా 

కథం శక్యం పరం ప్రాప్తుం ధర్మేణా౭రి వికర్శన 

త్వయి ప్రభ్రాజితే విర గురో శ్చ వచన స్థితే 

రక్షనా౭పహృతా భార్యా ప్రాణః ప్రియతరా తవ 

ఓ! రాముడా! జతేంద్రియుడవై ధర్మాచరణలో సర్వత్రా శుభకర్మ చేయువానికి 
ఎల్లప్పుడూ ఆటంకములు కలుగుచుండును. ధర్మము నిరర్ధకము అను ప్రశ్న 
ఉదయించుచుండును. నీ అవస్థ అటులనే యున్నది. ధర్మము నిన్ను కష్టముల 
నుండి తప్పించుటలేదు. కష్టమే నీ ధర్మమైనది. జీవకోటికి, జడవస్తువులకు 
ధర్మము అనెడిది యుండదు. అవి ఏవిధమైన ధర్మాచరణ చేయనప్పటికిని 
వాటికి కష్టములు ఏమియు కలుగక తమ అవస్థల యందు సుఖంగానే 
యుండును. స్థావర జంగమములకు ఎ ధర్మము లేదు కనుక దుఃఖము లేదు. 
ధర్మాచరణములో దుఃఖములను కొనితెచ్చుకొనుట వ్యర్థము. ధర్మమున్నచో 
రావణుడు నరకమునకు పోయి, నీకు ఎటువంటి ఆపత్తుకలుగకూడదు. పూర్తి 
జవితమంతయు ధర్మమును తగిన ప్రతిష్ట గౌరవములలో పోషించువారికి ఏ 
విధమైన కష్టములు, క్లేశములు ఆపత్తి కలుగ కూడదు. అంచేత ఈ ధర్మ రక్షా 
ప్రయత్నము వ్యర్థము. ఇదంతయు అదృశ్యము, అవ్యక్తము అయినచో 
ధర్మాచరణ యొక్క ఆవశ్యకత ఏమి? ఏమి జరుగవలెనో అది జరుగును. రామా! 
నీవు రాజ్యమును న్వీకరించక పోవుటవలన ధర్మము నెరవేర్చ బడలేదు. ధనము, 
అంగబలం ఉన్నవారి దగ్గరే అన్ని ఉన్నట్టు. అనేక యుగముల తర్వాత కూడా 
భర్తుహరి తన వైరాగ్య శతకంలో "సర్వే గుణా కాంచనం ఆశ్రయంతి"' అనే 
భావాన్ని ప్రకటించాడు. ఈ వాదన అన్ని కాలముల యందు సమాజములో 


417 


శ్రీరాముడు-యోగరహస్యము 


కొనసాగుచున్న ది. రామా! నీవు గురువుల వచనములను పాటించుట ధర్మముగా 
తలచినావు.అయినను( ప్రియపత్నిని రాక్షసుడు గొనిపోయిను. ధర్మా చరణము 
వలన అర్థము లేదు. 

పై విధమైన విచారణ అనాత్మవాదులు మరియు "'సర్వంక్షణికం" అని భావించెడి 
వారు చేయునది. అటువంటి అనాత్మవాదులు క్షణభంగుర వాదులైన వారికి 
తగిన ప్రత్యుత్తరమిచ్చి భారతీయ సమాజమును మరల వైదిక పరమైన సనాతన 
తత్వము, ఆత్మవాదమునకు తీసుకొని వచ్చుటకై రామాయణము మార్గదర్శకం 
చేయబడినది. కేవలము ప్రవచనము చెప్పుట, వినుట వలన గాక ఆచరణ 
పూర్వకమైన ధ్యేయమును ముందుంచుకొనవలెను. రామాయణ కాలము నందు 
కూడా వివేకవంతులైన లక్ష్మణుడు వంటి వారుకూడా ధర్మాచరణ, పాపభితి 
ఇటువంటి వాదనలో క్షణికముగా విడిచి పెట్టేవారని ద్యోతకమవుతున్న ది. 

ఈ సంసారము నందు అభేయుడుగా యుండుట కొరకై ఒక యజ్ఞము చేయమని, 
ఆ యజ్ఞము పూర్తి అగు వరకు వేరొక చోటికి పోగూడదని ఇంద్రజత్తుకు గురువు 
చెప్పెను. అందువలన అజ్ఞాత స్థానమున, నలువైపులా గట్టి బందోబస్తు చేసి 
ఇంద్రజిత్తు యజ్ఞమును ఆరంభించెను. కానీ విభీషణునికి ఆ యజ్ఞ స్థలము 
తెలియును. యజ్ఞము పూర్తి అయినచో ఇంద్రజిత్తు అజేయుడు అవును గాన ఆ 
యజ్ఞమును చెడగొట్టి అతని సంహారమే మేలని విభీషణుడు చెప్పగా శ్రీరాముడు 
లక్ష్మణునికి అనుమతి ఇచ్చెను. లక్ష్మణునికి కర్తవ్యము జ్ఞాపకమునకు వచ్చెను. 
యజ్ఞము పూర్తిగాకుండా ఇంద్రజత్తును వధింపవలెను. తన సుఖదుఃఖములు 
ఎవరు గుర్తించినను, లేకపోయినను వారి దుఃఖములను, వారే 
మ్రిగికొని సమాధాన పరచుకొనవలెను. తమ అశ్రువులను తామే 
తుడుచుకొనవలెను. అటువంటి గంభీర స్వభావులు, సమాజ హాతైభిలాషులు 
తమను తాము సముదాయించుకొని, మనస్సును ధృడము చేసుకొని, ఆపత్తులపై 
స్వారీ చేయుచు జీవన మార్గమును నిర్ణయించుకొందురు. అదియే వారి భగవత్‌ 


శ్రీరాముడు-యోగరహస్యము 
స్వరూపము. సాధారణ వ్యక్తి ఆపత్తులలో మునిగి కొట్టుకొని పోవును. కానీ ధీర 
పురుషులు క్షణ భంగురబైన లాభములపై మోహమును పొందక తమ ధర్మ 
చరిత్రను, వ్యక్తిత్వమును నిలబెట్టుకొని సత్యమార్గమునే అనుసరింతురు. 
అనంతమైన దుఃఖమును సహించుతూ తమ ఆదర్శమును వదిలిపెట్టరు. 
అటువంటి రామలక్ష్మణులు సమాజమునకు సదా ఆదర్శపురుషులు. 
6.45 రాయుని పరాక్రయయునకు రాక్షసులు నిహతులగుట 
యుద్ధములో విభిషణుని సహాయములో లక్ష్మణుడు ఇంద్రజత్తును సంహరించాడని 
రావణుని మంత్రులు దూతల ద్వారా సమాచారం తెలుసుకొని రావణునికి 
నిబేదించిరి. ఆ వార్త వినగానే తీవ్రమగు దుఃఖములో రావణుడు మూర్చ నొందెను. 
అప్పుడు రావణుని ముఖము కోపములో మహార్థవములో ప్రళయకాలంలో 
మొసళ్ళు ఒకచోటికి చేరినట్లు, అతని కోపము పొగలో అగ్నిహోత్రము బయిటికి 
వచ్చినట్లు పుత్రవధచే సంతాపము నొందిన రావణుడు కోపమునకు వశమాయిను. 
టెంటనే సీతమ్మను చంపవలెనని నిర్ణయమునకు వచ్చెను. అప్పుడు రావణుడు 
రాక్షసులకు ధైర్యమును కలుగజేస్తూ నేను అమోఘమైన తపస్సంపన్నుడును, 
ఎన్నియో దేవాసుర యుద్ధములలో విజయమును సాధించితిని ఇప్పుడే 
యుద్ధభూమికేగి రామలక్ష్మణులను చంపెదను అనెను. ఈ విధముగా చెప్పి సీత 
తనకు లొంగినట్లయితే ఇప్పుడు పుత్రవధ జరిగేదికాదు, అని క్రోధములో 
ఆశోకవనములోని సీతమ్మ వద్దకు చేరెను. అప్పుడు సీతమ్మ ఎంతయో 
దుఃఖించుతూ ఆనాడు హనుమతో ఎళ్ళలేకపొోతిని, రామలక్ష్మణులను ఈ 
నీచుడు చంపియుండును అనుకొనుచు దిగులు పడెను. దీనురాలైన సీతమ్మను 
చూచి సుపార్మ్వుడు అను పరుగల బుద్ధిమంతుడగు ఒక మంత్రి రావణునితో, 
"ప్రభూ! నీవు కుబేరుని తమ్ముడవు, కోపమునకు వశబడితివి, వేదవిద్యను 
పూర్తిచేసి అవబృథ స్నానము చేసినవాడవు, స్వకర్మాచరణమున శ్రద్ధ కలవాడవు, 


419 


శ్రీరాముడు-యోగరహస్యము 


స్త్రీని చంపుట తగదు, నీ కోపమును రామునిపై చూపుము, ఈనాడు కృష్ణ పక్ష 
చతుర్దశి, ఈ మాసపు కృష్ణ పాడ్యమినాడు యుద్దము ప్రారంభమాయిను, రెపు 
అమావాస్య, యుద్దములో రేపు విజయమును ఆర్జించగలవు, రాముని చంపి 
సీతను పొందుము" అనెను. దైవవశముచే ధర్మబద్ధమగు అతని మాటలు 
రావణునికి నచ్చి తిరిగి తన భవనమునకు ఏగెను. 

లంకలో యుద్ధము ధాతనామ సంవత్సరము ఫాల్గుణ బహుళ పాడ్యమినాడు 
ప్రారంభమయినది. ఆనాటి రాత్రియే ఇంద్రజిత్తు నాగాస్తుముచే రామలక్ష్మణులను 
బంధించాడు. విదియనాడు ధూమ్రాక్షుడు చనిపోయినాడు. తదియనాడు 
వజ్రదంష్ట్రుడు మరణించాడు. చవితినాడు అకంపనుడు, పంచమినాడు ప్రహస్తుడు 
అంతమొందినారు. షష్టినాడు రావణుని కిరీటము నిలబడినది. సప్తమినాడు 
కుంభకర్ణుని వధ. అష్టమినాడు అతికాయుడు మొదలగువారు నుడివినారు. 
నవమినాడు ఇంద్రజిత్తు యుద్ధమునకు వచ్చినారు. ఆరాత్రి కుంభనికుంభులు 
చనిపోయినవారు. దశమినాడు మకరాక్షుడు చనిపోయినాడు. ఏకాదశి, ద్వాదశి, 
త్రయోదశి తిథులలో ఇంద్రజిత్తులో యుద్ధము జరిగినది. అప్పుడు ఇంద్రజిత్తు 
మరణించాడు. చతుర్దశి నాడు రావణుడు రామునితో యుద్ధమునకు 
బయిలుదెరుతున్నాడు. 

సుపార్మ్వుని ఉపదేశములో రావణుడు దీనుడై సభలో ప్రవేశించి అందరిని 
యుద్ధమునకు ఎళ్ళవలసినదిగా ఆదేశించెను. అప్పుడు లంకలోని మూలబలము 
మొత్తము యుద్ధమునకు బయలుదేరి భయంకరముగా యుద్ధము చేసిరి. 
అప్పుడు ఆ వానరులందరూ శ్రీరాముని శరణు జొచ్చిరి. ఎంటనే రాముడు 
మహాపరాక్రమములో ధనస్సుపట్టి యుద్ధములో ప్రవేశించెను. కొరివి గుండ్రముగా 
త్రిప్పినప్పుడు ఒకే చక్రము తిరుగుతున్నట్లు ఎట్లు కనబడునో అట్లే గుండ్రముగా 
వంచి ధనస్సులో బాణములను సంధించి ప్రయోగించినప్పుడు రాముడు 
చక్రమునకు మధ్యలో నాభివలె ఒప్పుచుండెను. ఒక్కసారి వేలకొలది బాణములను 


శ్రీరాముడు-యోగరహస్యము 
సంధించి వదులుచుండగా ఎడతెగక వింటినారి ఘోష వినపడుచుండెను. రాముని 
శరిరమే ఆ ధనుశ్చక్రమునకు మధ్య నాభివలె, అతని తేజస్సే ఇరుసువలై, 
వింటినారి ధ్వని చక్రపు ధ్వనివలె, వంచిన విల్లు, చక్రము యొక్క నేమివలి, 
రాముని తేజస్సు; బాణప్రయోగములో చూపు నేర్చరి ప్రభ వలె కనబడుచుండెను. 
కామరూపులైన రాక్షసులలో రాముడు ఒక్కడే యుద్ధము చేయుచుండెను. 
సూర్యోదయమునకు ప్రారంభించిన యుద్ధములో పగలు ఎనిమిది ఆగములు 
అగుసరికి రాక్షస సైన్యము అంతయు నశించెను. అప్పుడు రాముడు తన వంట 
యున్న సుగ్రీవ, విభీషణ, హనుమ, జాంబవంతులలో (ఎత ద౭స్తు బలం దివ్యం 
యయ లా త్ర్యయ్బ్నుకస్య బా) "ఈ బలము రుద్రునికి నాకే యున్నది. ఇట్టి బలము 
ఇంకొకరికి లేదు" అనెను. ఇక్కడ శ్రీరామునికి, శివుడికి మధ్య అబేధమును 
తెలియుచున్నది. ఇంత యుద్ధము చేసినను. రాముడు ఏమియు బడలిక 
చెందలేదు. 

6.46 రావణుడు యుద్ధమునకు బయిలుదేరుట, రావణుని శక్తినే లక్ష్మణుడు 
యూర నొందుట 

లంకలో ఇంటింటా ఆర్తలైన రాక్షస స్త్రీల జాలిగొలుపు రోదన ధ్వనులు రావణుడు 
వినెను. అతనిలో కోపము ప్రజ్వలించెను. అక్కడ యున్న మహాపార్మ్య్వుడు 
మొదలుగా గల సైన్యములను సిద్ధపరచెను. రావణుడు సత్వగంభీరుడు. 
మహాపార్శ్వ, మహోదర, విరూపాక్టులు ఆదిగా గల సైన్యము ఎంట రాగ రావణుడు 
అనేకమైన ఉత్సాతములను అక్కజేయక మృత్యుప్రేరితుడై యుద్ధమునకు 
బయలుదేరెను. క్రోధముచే రావణుని బాణపరంపరకు వానరుల శిరస్సులు 
ఖండింపబడి కకావికలులైరి. వానరులతో యుద్ధము చేసి రావణుడు శ్రీరాముని 
చెంతకు వచ్చెను. సుగ్రీవుడు వానరులకు ధైర్యము చెప్పి విరూపాక్టుని 
మహోదరుడిని సంహరించెను. అంగదుడు మహాపార్మ్య్వుని సంహరించెను. 


421 


శ్రీరాముడు-యోగరహస్యము 


అప్పుడు రావణుడు క్రోధములో తామసమగు బ్రహ్మ నిర్మించిన మహాఘోరమగు 
అస్తముచే వానరులను నేల పడగొట్టిను. పద్మపత్ర విశాలాక్షుడు, దీర్ణబాహువు, 
మాహాతేజశ్యాల్‌ అగు రాముడు వానరులకు ధైర్యము నొసగుచు ధనుస్సు 
చేబూని టంకారము గావించెను. లక్ష్మణుడు ముందుగా తాను యుద్ధము 
చేయవలెనని కుతూహలంతో రావణునిపై అగ్నిజ్వాలలు వంటి బాణములను 
రావణునిపై ప్రయోగించెను. రావణుడు లక్ష్మణుని లెక్కజేయక రాముని ముందు 
నిలిచి తీవ్రమైన బాణవర్షమును గురిపించెను. రాముడు రౌద్రములో రావణునిపై 
వరుసగా రౌద్రాస్తుమును, పరమాస్తుమును ప్రయోగించెను. రావణుని కవచము 
అభేధ్యము. రావణుడు అసురాష్ట్రమును ప్రయోగించగా రాముడు 
ఆగ్నేయాస్తుమును, పావకాస్త్ర్యయును ప్రయోగించెను. రావణుడు తీవ్రమైన 
కోపములో బాణములలో రాముని మర్మస్థానములపై కొట్టెను. అందుకు కోపించిన 
లక్ష్మణుడు బాణములలో రావణుని ధ్వజమును కొట్టి , సారథిని చంపగా, 
విభీషణుడు తన గదలో గుఖ్జిములను నేలకూల్చెను. రావణుడు మహాశక్తిని 
విభిషణునిపై ప్రయోగించగా దానిని లక్ష్మణుడు ముక్కలు జేసెను. అప్పుడు 
రావణుడు తన అస్త్రము విభీషణునిపై నిషలము అయినది అనే ఆక్రోశములో, 
లక్ష్మణునిపై ఎనిమిది గంటల మహాధ్వనితో యున్న శక్తిని ప్రయోగించగా 
రాముడు చూచి (స్వస్య ౭స్తు లక్షణా యేతి మూఘా భన హలోద్యమూ) 
"లక్ష్మణునికి క్షేమము కలుగు గాక. నీలోగల ప్రాణహరణ శక్తి నశించుగాక" అని 
అనెను. ఆ శక్తి లక్ష్మణుని వక్షస్థలముపై బడి బలముగా నాటుకొని భూతలముపై 
నాటుకొనెను. (యుక్తా శూరస్య భితస్య లక్ష్మణస్య భునుజ్ఞ సా) రాముని 
వచనముల ప్రభావము వలన అది ప్రాణహరణ శక్తి కోల్పోయి 
యుండెను. బలశాలియైన రాముడు ఆ శక్తిని తన రెండు చేతులలో బయిటకు 
లాగి విరచి వేసెను. రాముడు అట్లు శక్తిని లాగుచున్నప్పుడు రావణుడు 
బాణములతో రాముని అవయవములపై కొట్టిను. అప్పుడు రాముడు క్రుద్దుడై 


శ్రీరాముడు-యోగరహస్యము 
సుగ్రీవాదులతో లక్ష్మణుని జాగ్రత్తగా చూసుకొనమని చెప్పి (అరాశణమ్‌ 
అరాయం వా జగ ద్దృక్యథ వానరా) ఈ జగత్తు నందు రాముడో లేక రావణుడో 
మిగిలి యుండుట తథ్యమని ప్రతిజ్ఞ చేసెను. ఇట్లు పలికి వాడియగు బాణములతో 
రావణుని కొట్టెను. తన బహిప్రాణమగు లక్ష్మణుడు యుద్ధభూమిలో పడియుండుట 
జూచి రాముడు మిగుల చింతాక్రాంతుడయ్యిను. అప్పుడు రాముడు (దేశే దేశే 
కళత్రాణి దేశే దేశే చ బాంధవా: తం తు దేశం న పశ్యామి యత్ర భ్రాతా 
సహోదర: ఎ దేశములో నైనను భార్యలు లభింతురు. బంధువులు 
సమకూరుదురు. కానీ తోడబుట్టిన సోదరుడు లభింపడు అని విలపింపుట చూచి 
సుషేణుడు రామునితో ఇతను చనిపోలేదు అనెను, అప్పుడు హనుమలో ఎంటనే 
వెళ్లి విశల్య కరణి, సంధాన కరణి, సవర్ణ కరణి, సంజీవని అను ఓషధులను 
వేగముగా తేవలెనని చెప్పెను. (ఈ ఓషధుల ప్రభావము ఇంతకు ముందు 
వివరించడమైనది) వెంటనే హనుమ ఆ ఓషదిపర్వతము వద్దకు ఎల్లి ఓషధులను 
గుర్తింపజాలక ఆ ఓషధిపర్వతమును పెకలించుకొని వచ్చెను. సుషేణుడు ఆయా 
ఓషధులను నూరి లక్ష్మణునికి వాసన చూపగానే అతను పూర్వ శక్తిలో లేచి 
నిలబడెను. లక్ష్మణుడు అప్పుడు రామునితో రావణుని చంపి విభీషణునికి 
లంకారాజ్యమును పట్టాభిషికము చేసెదనని ప్రతిజ్ఞ చేసినావు గాన రావణుని చంపి 
ప్రతిజ్ఞ సూర్యుడు అస్తమించక మునుపే నెరబేర్చమని_ చెప్పెను.అందుకు 
శ్రీరాముడు శత్రులను నిర్జింప నిశ్చయించి ధనస్సును చేపట్టెను. 

6.47 రాయబాణయులకు కలత చెందిన రావణుని చూచి, సారధి రధమును 
యుద్ధభూమి నుండి ప్రక్కకు త్రిప్పుట 

లక్ష్మణుని మాటలు విని శ్రీరాముడు శత్రువులను సంహరింప నిశ్చయించి 
ధనస్సును చేపట్టెను. రథముపై రావణుడు, నేలపై రాముడు యుద్ధము 
చేయదగదని యోచించి దేవరాజగు ఇంద్రుడు తన సారథి యగు మాతలిచే 


423 


శ్రీరాముడు-యోగరహస్యము 


స్వర్గము నుండి రథమును రాముని వద్దకు పంపెను. మాతలి రాముని వద్దకు 
వచ్చి రామా! ఇంద్రుడు నీకు విజయము సమకూర్చవలెనని ఈ రథమును 
పంపినాడు. ఇందు ఇంద్రునిచే పంపబడిన అమోఘమైన విల్లు, కవచము, శక్తి 
ఉన్నవి. అందుకు సమ్మతించిన రాముడు ఆ రథమునకు ప్రదిక్షణ చేసి 
నమస్కరించి రథమును అధిరోహించెను. ఆనాడు రామరావణుల యుద్ధము 
ఓడలు గగుర్చొడుచునదిగా యుండెను. రావణుడు వేసిన గాంధర్వాస్త్రమును 
రాముడు దైవాస్తుముచే కొట్టెను. రావణుడు రాక్షశాస్తుమును, రాముడు 
గరుడాస్తుముచే నిరోధించెను. తన అస్తుములన్నియు నిష్ఫలములు అగుట 
చూచి రావణుడు ఓర్వలేక ఘోరమగు బాణవర్ష్గమును గురిపించగా రాముడు 
ధనస్సును సంధింప జాలని వాడై యుండెను. అప్పుడు రావణుడు పది 
ముఖములతో ఇరువది బాహువులతో మైనాక పర్వతము వలె కనబడెను. 
అప్పుడు కోపములో, కన్నులు ఎర్రబారిన రాముని చూచుటకు రావణుడు, సర్వ 
భూతములు కలత చెందెను. "రామాజణజయ'"' అని దేవతులు, "రావణా జయ" అని 
రాక్షసులు పలుకుచుండిరి. రావణుడు మహత్తరమగు శూలమును చేపట్ట 
రామునిపై విసరగా, అది మెరుపులతో, ఎనిమిది గంటలతో ధ్వని చేయుచు 
అంతరిక్షమున వచ్చుటను చూచి రాముడు దానిని తన బాణములతో 
నివారించుటకు ప్రయత్నించెను. కానీ ఆ శూలము రామబాణములను అగ్ని 
మిడుతలను దహించినట్లు దహించి వేసెను. అప్పుడు రాముడు కోపముచే 
ఇంద్రుడు మాతలిచే పంపిన శక్తిని రావణుని శూలముపై ప్రయోగించెను. ఆ శక్తి 
యొక్క గంటలు పెద్ద ధ్వని చేయుచు ఆకాశములో ఉల్కలు సంచరించునట్లు 
శూలముపై పడెను. రాముడు ప్రయత్నపూర్వకంగా రావణుని లలాటము నందు 
కొట్టగా రావణుడు కూడా అంతే తీవ్రముగా ప్రతిస్పందించెను. రాముడు కోపములో 
రావణుని చూచి పరుషముగా "'రాక్షసరాజా! జనస్టానమున నా భార్యను ఒంటరిగా 
యున్నదానిని అపహరించి తెచ్చితివి. నీచునిలా ప్రవర్తించితివి. నేను 


శ్రీరాముడు-యోగరహస్యము 
చూచుచుండగా నీవు నీతను తెచ్చినచో ఆనాడే నీవు మరణించి యుండెదవు. నీ 
అదృష్టము వలన నీవు నా కంట బడలేదు. నేడు కనబడినావు గాన ఇక నీవు 
జీవించుట దుర్లభము" అని పలుకుచు పరాక్రమములో రావణునిపై బాణమును 
ప్రయోగించెను. అప్పుడు రావణుడు ప్రతీకారము చేయలేక. మృత్యువు 
ఆసన్నమయినదా అనునట్టుండెను. అప్పుడు సారథి రావణుని అవస్థ చూచి 
మెల్లగా యుద్ధభూమి నుండి రథమును ప్రక్కకు తీసికొనిపోయిను. అందుకు 
కోపించిన రావణుడు సారథిలతో "నన్ను నీవు వీర్యము లెేనివాడిగా, అశక్తునిగా, 
పౌరుషము లేనివాడిగా, పిరికివానిగా, ధైర్యము లెేనివానిగా, తేజోవిహీనునిగా 
అనుకొంటివి. శత్రువు చూచుచుండగా నా రథమును ప్రక్కకు నడుపుటచే నేను 
చిరకాలము నుండి సంపాదించిన కీర్తి, పరాక్రమము, తేజస్సు, ఆత్మవిశ్వాసము నీ 
వలన నాశనము చేయబడినది" అని తీవ్రముగా సారథిని నిందించెను. 
శల్రోః ప్రఖ్యాత వర్యస్య రంజనీయస్య చిక్రయైః 
పశ్యలతో యుద్ధ లుబ్దో౭హం కృతః కాపురుష స్త్వయా 
నా అదృష్టము వలన ప్రసిద్ధమైన పరాక్రమము గల శత్రువు దొరికినాడు. 
పరాక్రమములో అతనిని మెప్పించి సంలోషింప చేయదగిన అవకాశము 
లభించినది అట్టివానితో యుద్ధము చేయవలెనని నేను కోరుచున్నాను. కావున 
వెంటనే వేగముగా రథమును ఎనుకకు మరలింపుము అని ఆజ్ఞాపించెను. సారథి 
రావణుని హితమును కోరినవాడు. అనునయములో ఇట్లు పలుకుచున్నాడు. 
"శత్రువు చేసిన మోసాలకు లొంగినవాడను గాను. వారు నాకు రహస్యముగా 
లంచమిచ్చి ఆశలు చూపలేదు. మూఢుననుం గాదు. మీపై ప్రేమ లేనివాడను గాదు. 
మీ హితమును మరువలేదు. యుద్ధములో రామబాణం తీవ్రతచే మీరు కొద్దిగా 
అలసి యున్నారు. మీ ముఖములో కాంతిగాని, హర్షముగాని నాకు కనబడలేదు. 
గుఖ్జిములు బాగుగా బడలి యున్నవి. అశుభ చిహ్నములు అధికముగా 


425 


శ్రీరాముడు-యోగరహస్యము 


పొడసూపినవి. సారథి దేశకాలములను గుర్తింపవలెను. రథికుని యొక్క 
ముఖములో ప్రసన్నత, దైన్యము గమనించ వలెను. కావున రాజా! నీకు, 
గుజ్జములకు విశ్రాంతి ఒసగవలెనని తీవ్రమగు సహింప శక్యముగాని యుద్ధము 
నుండి ఒక్క క్షణము విరమింపవలెనని ఖేదము తొలగవలెనని ఈ రథమును 
ప్రక్కకు తెచ్చినాను. మీరు ఇప్పుడు ఎట్టు ఆజ్ఞాపించిన అట్లు చేయుదును" అని 
చెప్పెను. అప్పుడు రావణుని కోరికపై సారథి రథమును మరల యుద్ధభూమికి 
నడిపెను. 

6.48 ఆదిత్య హృదయయు 

ఈ ఆదిత్య హృదయము యుద్ధ కాండము 107 వ సర్గలో కలదు 

తతౌ యుద్ధ పరిశ్రాతం సమరే చింతయా స్థితం 

రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం 1 

యుద్ధము చేసి చేసి మిక్కిలి అలసియున్న శ్రీరాముడు సమరరంగమున చింతా 
క్రాతుడైయుండెను. పిమ్మట రావణుడు యుద్ధసన్నద్ధుడై ఆ స్వామి యెదుట 
నిలిచి యుండెను. 

దైఎతైశ్చ సమాగయ్య ద్రష్టుముభ్యాగతో రణం 

ఉపగవమ్యూబ్రవిద్రాముం అగస్త్యో భగవానృషిః 2 

యుద్ధమును చూచుటకై దేవతలలో కూడి అచ్చటికి విచ్చేసిన పూజ్యుదైన అగస్త్య 
మహర్షి శ్రీరాముని సమీపించి, ఆ ప్రభువుతో ఇట్లు పల్కెను. 

అగస్త్య ఉవాచ: 

రాయరాయహాబాహో శృణు గుహ్యం సనాతనం 

యేన సర్వానరీన్‌ వత్స సమరే విజయపష్యసి ౩ 

ఓరామా! మహాబాహో! నాయనా! సనాతనము మిగుల గోప్యము ఐన ఈ 
స్తోత్రమును గూర్చి తెలిపెదను వినుము. దినిని జపించినచో సమరమున నీవు 
శత్రువులపై విజయము సాధించగలవు. 


శ్రీరాముడు-యోగరహస్యము 
ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం 
జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం 4 
ఈ ఆదిత్యహృదయ అను స్టోత్రము పరమ పవిత్రమైనది. సమస్త శత్రువులను 
నశింపజేయునది. నిత్యము దినిని జపించినచో సర్వత్ర జయములభించుట 
తథ్యము. ఇది సత్సలములను అక్షయముగ ప్రసాదించునది. 
సర్వ్యయంగళయాంగళ్యం సర్వవాపప్రణాశనం 
చంతాశోకప్రశయనం ఆయుర్వర్దన ముత్తమం 5 
ఇది పరమపావనమైనది. సకల శ్రేయస్సులను సమకూర్చి సమస్త పాపములను 
నశింపజేయును ఆధివ్యాధులను తొలగించి ఆయుస్సును వృద్ధిపరుచును. సర్వ 
జపములలో శ్రేష్టమైనది. కావున దీనిని జపించుట ఎంతేని ఆవశ్యము. 
రశ్మియంతం సముద్యంతం దేవాసుర నమయస్కృతం 
పూజయస్వవివస్వంతం భాస్కరం భువనేశ్వరం 6 
అనంతమైన బంగారుకిరణములలతో శోభిల్లుచు, జాతికి జాగృతి కూర్చును. 
దేవాసురులు ఈయనకు ప్రణమిల్లుదురు. మిక్కిలి తేజస్సుగలవాడు, సమస్త 
భువనములన నియంత్రించువాడు, లోకములకు ఎలుగునిచ్చు ఆదిత్యుని 
పూజంపుము. 
సర్వ దేవాత్మకో ప్యాశ తేజస్వీ రశ్శ్మిభావనః 
ఏశ దేవాసురగణాన్‌ లోకాన్‌ పాతి గభస్తిభిః 7 
ఇతడు సమస్త దేవతలకు ఆత్మయైనవాడు. తేజో రాశి. తన కిరణములచే 
లోకమునకు శక్తిని, స్ఫూర్తిని ప్రసాదించువాడు. దేవాసుర గణములలో గూడి సమస్త 
లోకములను తన కిరణములచే రక్షించుచుండువాడు. 
ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః 
భుహేంద్రో ధనదః కాలో యమయస్మ్ఫ్సోమో హ్యపాంపతిః 8 


427 


శ్రీరాముడు-యోగరహస్యము 


బ్రహ్మ, విష్ణువు, శివుడు, కుమారస్వామి, ప్రజాపతి, దేవేంద్రుడు, కుబేరుడు, 
కాలస్వరూపుడు, యముడు, చంద్రుడు, వరుణుడు మరియు 

పితరో వసవః సాధ్యాః అశ్వినౌ యరుతో యనుః 

వాయుః వహ్నిః ప్రజావ్రాణా బుతు కర్తా ప్రభాకరః 9 

పితృదేవతలు. వసువులు, సాధ్యులు. అశ్వినీదేవతలు, మరుత్తులు, మనువు, 
వాయువు, అగ్ని, ప్రజలు మొదలగువారి స్వరూపములు అన్నిము ఇతనివే. 
షడృతువులకు కారకుడు ఈ ప్రభాకరుడే. 

(సూర్య నాతమూఎలి) :- 

ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్‌ 

సువర్ణసదృశళో భానుః హిరణ్యరేతా దివాకరః 10 

ఆదిత్యుడు జగత్‌సృష్టికి కారకుడు. జనులు తమవిధులు నిర్వర్తించుటకు 
ప్రేరణయిచ్చును. లోకోపకారం కొరకు ఆకాశమున సంచరించి వర్గములద్వారా 
జగత్తును పోషించి తన కిరణములను ప్రకాశింపజేయును. బంగారు వన్నెలో 
తేజరిల్లుచు అద్భుతముగా ప్రకాశించువాడు. బ్రహ్మాండములు ఉత్పత్తికి 
బీజమైనవాడు. చికట్టను తొలగించుచు దిాాసమయమున ప్రాణులను 
కార్యనిమగ్నులను గావించువాడు. 

హరిదశ్వస్సహస్రార్సిః సప్తసప్తిర్మరీచియాన్‌ 

తిమిరోన్మథనః శంభుస్త్వష్టా యార్తండక అంషుమూన్‌ 11 

శ్యామవర్ణముగల రథాశ్వములు గలవాడు. అసం ఖ్యాకములైన కిరణములు 
గలవాడు. సప్త అను పేరుగల రథాశ్వముగలవాడు. రథమునకు ఎడు 
గుఖ్జిములుగలవాడు. తేజో నిధానములైన కిరణములు గలవాడు. 
సర్వసంహారకుడు. జగత్సళయయమునకు పిమ్మట దానిని మరల సృజంచుటకై 
ఆవిర్భవించెడివాడు. నిరంతరము తన కిరణములచే ప్రకాశించుచుండువాడు. 


శ్రీరాముడు-యోగరహస్యము 
హిరణ్యగర్భహా శిశిరస్తపనో భాస్కరో రవిః 

అగ్నిగర్భోఅదితేః పుత్రః శంఖః శిశిరనాశనహ్‌ 12 

బ్రహ్మాండములను తన ఉదరమునందు ధరించువాడు. తాపత్రయములలో 
బాధపడువారికి ఆశ్రయమై వాటిని తొలగించుటకు శాంతిని ప్రసాదించువాడు, 
తపింపజేయువాడు. దివ్యములైన వెలుగులను గూర్చువాడు. సకల లోకములకు 
స్తుతిపాత్రుడు. దివాసమయమున అగ్నిని గర్భమునందు ధరించువాడు. అదితి 
దేవికి పుత్రుడుగా అవతరించినవాడు. సాయంకాలమున స్వయముగా 
శాంతించువాడు. మంచును లొలగించువాడు. 

బ్యోతునాథ స్తమోఖిది బుగ్‌ యజుస్సాయ పారగః 

ఘన వృష్టిరవాం మిత్రో వింధ్య విథీ ప్లవంగమః 13 

ఆకాశమునకు అధిపతియైనవాడు. రాహువును ఛేదించు లక్షణముగలవాడు. 
పూర్వాహమున బుగ్వేదరూపము, మధ్యాహ్న సమయమున 
యజుర్వేదరూపమును, సాయంసమయమున సామవేదరూపమునను 
అలరారుచుండెడివాడు. ఘనముగా వరములను కురిపించుచుండువాడు. 
అందువలననే జలములను వర్షింపభేయువాడు అని ఖ్యాతి వహించెను. వింధ్యగిరి 
మార్గమున అతివేగముగా సంచరించువాడు. 

ఆతవీ మండలి మృత్యుః పింగళ సర్వతాపనః 

కవిర్విశ్వో భుహాతేజా రక సర్వ భలోధ్బయః 14 

వేడిని కలిగియుండువాడు. వృత్తాకారమైన బింబము గలవాడు. విరోధులను 
రూపుమాపువాడు. ప్రభాత సమయమున పింగళవర్ణము కలిగియుండువాడు. 
మధ్యాహ్న సమయమున సర్వప్రాణులను తపింపభేయువాడు. వ్యాకరణాది 
సమస్త శాస్త్రముల యందును పండితుడు. విశ్వమును నిర్వహించువాడు. గొప్ప 


429 


శ్రీరాముడు-యోగరహస్యము 


తేజస్సు గలవాడు. సకల ప్రాణులయందును అనురక్తి గలిగి యుండువాడు. సమస్త 
ప్రాణుల ఉత్పత్తికి కారణమైనవాడు. 

నక్షత్ర గ్రహతారాణాం అధిపో విశ్వ భావనః 

తెజసాముపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోస్తుతే 15 

నక్షత్రములకు, గ్రహములకు, తారలకును అధిపతియైనవాడు. విశ్వస్థితికి 
హేతువు. అగ్న్యాది తేజస్సులకు మించిన తేజస్సు గలవాడు. పన్నెండు 
రూపములలో విలసిల్లువాడు. ఈ నామములలో ప్రసిద్ధికెక్కిన సూర్యభగవానుడా 
నీకు నమస్కారం. 

(సూర్య నమున్కార: ) :- 

నమః పూర్వాయ గిరయే పశ్చిభూయాద్రయె నయః 

జ్యోతిర్గణాణాం పతయే దినధిపతయే నమః 16 

స్వామీ! నీవు పూర్వగిరియందును, పశ్చిమగిరి యందును విలసిల్లుచుండువాడు. 
గ్రహములకు, నక్షత్రములకు, దివారాత్రములకు అధిపతివి. ఉపాసకులకు 
జయము అనుగ్రహించునట్టి ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము. 
జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నభో నముః 

నమో నముస్సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః 17 

జయములను, శుభములను చేకూర్చువాడవు. శ్యామవర్ణముగల 
రథాశ్వములుగలవాడవు. వేలకొలది కిరణములు గలవాడవు. అదితి పుత్రుడబైన 
ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము. 

నము ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నయః 

నమః పద్మ ప్రబోధాయ ప్రచండాయ నమో నమః 18 

నిన్ను ఉపాసించని వారికి నీవు భయంకరుడవు. ప్రాణులకు శక్తిని 
ప్రసాదించువాడవు. శీఘ్రముగ ప్రయాణించువాడవు. పద్మములను 


శ్రీరాముడు-యోగరహస్యము 
వికసింపజేయువాడవు. జగత్సుళయయునకు పిమ్మట మరల సృజించుటకై 
ఆవిర్భవించు నట్టి ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము. 
బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే 
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషె నమః 19 
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకవు. దివ్య తేజస్సంపన్నుడవు. కాంతికి 
నిధియైిన వాడవు. ప్రళయకాలమున  లయకారకుడవు. అందువలన 
రుద్రస్వరూపుడబైన ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము. 
తయొఘ్నాయ హిభుఘ్నాయ శత్రుఘ్నాయ అమితాత్మన 
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః 20 
తమస్సును _రూపుమాపువాడవు. జడత్వయమును, శీతలత్వమును 
నశింపజేయువాడవు. నిన్ను ఆశ్రయించి నవారి శత్రువులను సంహరించువాడవు. 
పరమాత్మ స్వరూపుడవు. కృతఘ్నులను గనశింపజేయుచు, దివ్యతేజస్సు 
విరజమ్ముచు, జ్యోతులకు అధిపతిబవైన నీకు నమస్కారము. 
తప్త చామెక రాభాయ హరయే వఎిష్వకర్మణే 
నమస్తమోభినిఘ్నాయ రుచయే లొకసాక్షిణే 21 
బంగారమువంటి వన్నెగలవాడవు. ఆహుతులను గ్రహించువాడవు. 
సర్వజగత్కర్తవు. తమస్సులను పారద్రోలువాడవు. ప్రకాశస్వరూపుడవు. జగత్తున 
జరిగెడి సర్వజనుల కర్మలకు సాక్షియైన వాడవు. కనుక ఓ భాస్కరుడా నీకు 
నమస్కారము. 
నాశయత్యేష ఖై భూతం తదైవ సృజతి ప్రభుః 
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః 22 


431 


శ్రీరాముడు-యోగరహస్యము 


రఘునందనా! ఈ ప్రభువే సమస్త ప్రాణులను లయమొనర్చును. పిదప సృష్టించి 
పాలించుచుండును. ఇతడు తన కిరణముల చేత జగత్తును తపింపజేయును. 
వరములను ప్రాసాదించుచుండును. 

ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్టితః 

ఏష చైబాగ్నిహోత్రంచ ఫలం చైబాగ్నిహోత్రిణాం 23 

ఇతడు సకల ప్రాణులలో అంతర్యామిగా నుండును. వారు నిద్రించుచున్నను తాను 
మేల్కొనియే యుండును. హవిస్సు యొక్క స్వరూపము ఇతడే. 
తతృలస్వరూపమూ ఇతడే. 

వేదాశ్చ క్రతవశ్సైఎ క్రతూనాం ఫలమేవ చ 

యాని కృత్యాని లోకేషు సర్వేషు రమి ప్రభుః 24 

ఇతడు వేదవేద్యుడు. యజ్ఞఫలస్వరూపుడు. లోకములో జరిగెడి సమస్త 
కార్యములకు ఈ సూర్యభగవానుడే ప్రభువు. 

(ఫలశ్రుతిః ):- 

ఏనమాపత్సు కృత్‌ శ్రేషు కాంతారేషు భయేషు చ 

కీర్తయన్‌ పురుషః కశ్చిన్‌ నావసీదతి రాఘవః 25 

రఘురామా! ఆపదలయందును, కష్టముల యందును, 
దుర్గమమార్గములయందును, భయస్టితులయందును ఈ స్వామిని 
కీర్తించినవారికి నాశము ఉండదు. 

పూజయస్ర్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం 

ఎతత్‌ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి 26 

దేవదేవుడు, జగత్సతియైన ఈ సూర్యభగవానుని ఏకాగ్రతతో పూజంపుము. ఈ 
ఆదిత్యహృదయమును ముమ్మారు జపించినచో నీవు ఈ మహా సంగ్రామము 
నందు విజయము పొందగలవు. 


శ్రీరాముడు-యోగరహస్యము 
అస్మిన్‌ క్షణే యహాబాహో రావణం త్వం ఎధిష్యసి 

ఏవముక్త్వా తదాగస్తో జగావు చ యథాగతం 27 

మహాబాహో! రామా! ఈ క్షణముననే నీవు రావణుని వధింపగలవు అని పలిగి 
అగస్త్య మహర్షి తన స్థానమునకు చేరెను 

ఎతత్‌ శృత్వా మహాతెజా నష్టశొకొభవత్తదా 

ధారయామాస సుఫ్రీతొ రాఘవహి ప్రయుతాత్మ వాన్‌ 28 

మహాతేజస్వియైన శ్రీరాముడు అగస్త్యమహాముని ద్వారా ఈ ఆదిత్యహృదయ 
మహిమను గ్రహించి చింతారహితుడయ్యెను. అతడు మిక్కలి సంతృప్తి పొంది 
ఏకాగ్రతతో ఆదిత్యహృదయ మంత్రమును మనస్సు నందు నిలుపుకొనెను. 
ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షయవాప్తవాన్‌ 

త్రిరాచయ్య శుచిర్భూత్వా ధనురాదాయ వఎిర్యవాన్‌ 29 

పిదమ ముమ్మారు ఆచమించి శుచియై సూర్యభగవానుని జూచుచు ఈ 
మంత్రమును జపించి పరమ సంతుష్టుడాయిెను. పిమ్మట ఆ రఘువీరుడు తన 
ధనువును చేబూనెను. 

రావణం ప్రేక్య పహ్రుష్చాత్మా యుద్ధాయ సయుపాగముత్‌ 

సర్వ యత్నేన భుహతా ఎధె తస్య ధృతోభబత్‌ 30 

మిక్కిలి సంతుష్టుడైయున్న ఆ రాముడు రావణుని జూచి యుద్ధమునకై 
పురోగమించెను. అన్ని విధములుగా గట్టి పూనికలో ఆ నిశాచరుని వధించుటకు 
కృతనిశ్చయుడయ్యిను. 

అథ రవి రవదన్నిరీక్య రాయం 

యుదితయనాః పరమం ప్రహృష్యయాణః 

నిశిచరపతి సంక్షయం ఎదిత్వా 

సురగణభనుధ్యగలో వచస్త్వరితి 


433 


శ్రీరాముడు-యోగరహస్యము 


పిమ్మట దేవతలమధ్యనున్న సూర్యభగవానుడు రావణుడు నశించుట తథ్యము 
అని ఎరింగి మానసోల్లాసమును పొందినవాడై, పరమ సంతోషములో శ్రీరాముని 
జూచి రామా! త్వరపడుము అని పలికెను. 

6.49 అగస్త్య ముని ప్రభావము 


అగస్త్య ఇతి విఖ్యాతో లోకే స్వేనైన కర్మణా. తన తపః ప్రభావముచే వింధ్య 
పర్వతమును స్థంబింప చేసినాడు కావున ఈయనకు అగస్త్య మహర్షి అని పేరు 
వచ్చినది. ("అగమే (పర్వతం) స్థంభయతేతి అగస్త్య"). సూర్యుని 
మార్గమునకు (గమనమునకు) అడ్డు వచ్చుచున్న ఈ మహా పర్వతము 
అగస్త్యుని ఆదేశానుసారం పెరుగుట మూనిబేసింది. అట్టి ప్రభావశాలి అగస్త్య 
మహర్షి. స్పందన లేని శూన్య అవస్థకు "అగస్త్యుడు" అని పేరు. నిర్వికల్ప సమాధి 
అవస్థకు చేరిన తర్వాత ఈ శూన్య అవస్థ ప్రాప్తమగును. వృత్తి రహిత శూన్య అవస్థ 
యందు ఎల్లప్పుడును ఉండెడి ఉచ్చసాధకుని రామాయణకారుడు "అగస్త్యుడు" 
అని పేరిడెను. సంసారమును సాగరములో పోల్చినారు. అలాంటి సాగరమును ఒకే 
ఆచమనములో త్రాగినాడు. అటువంటి పరాక్రముడు, పురుషార్థి అగస్త్య మహర్షి. 
అరణ్యవాసంలో అట్టి మహర్షి ఆశ్రమమున మూడు పగళ్లు, మూడు రాత్రులు 
శ్రీరాముడు ఉండెననగా రామసాధకుడు శూన్య నిర్వికల్ప అవస్థ యందు మూడు 
రోజులు ఉండెను. వాల్మికి రామాయణములో అగస్త్య ముని రెండు సార్లు 
గోచరమగును. మొదటి సారి అరణ్య కాండములో ... 

త ద్ధను స్తాచ తూణీరౌ శరం ఖడ్గం చ యానద 

జయాయ ప్రతిగృహష్వ వజ్రం ఎజ్రధరో యథా 3.12.35 

మహర్షి రాముడికి విష్ణు ధనుస్సుని (పూర్వము ఈ వైష్ణవ ధనుస్సు పరశురాముని 
నుండి శ్రీరామునికి చేరెను. అతడు దినిని వరుణునికి ఇచ్చెను. ఆ వరుణుడు దినిని 
అగస్త్యునికి ఇచ్చెను. ఇప్పుడు మరల అగస్త్యుడు రామునకు ఇచ్చెను, 


శ్రీరాముడు-యోగరహస్యము 
బ్రహ్మగారు ఇచ్చిన సూర్య తేజస్సు కలిగిన బాణాన్ని, ఇంద్రుడు ఇచ్చిన రెండు 
అక్షయబాణ తూణీరములు, ఒక బ్రహ్మాండమైన పిడి కలిగిన ఖడ్గాన్ని ఇచ్చి, వీటి 
ద్వారా జయాన్ని పొందు అని ఆశీర్వదించారు. రెండవ సారి యుద్ధ క్షేత్రములో 
ప్రత్యక్షమై ఆదిత్య హృదయమును బోధిస్తారు. 
శ్రీరాముడు, వసిష్ట మహర్షి ద్వారా సమస్త జ్ఞానాన్ని తెలుసుకొన్న వాడైనప్పటికి, 
సర్వ శక్తిమంతుడు అయినప్పటికి, మాయా ప్రభావము వలన, సీతాపహరణము 
తర్వాత దుఃఖితుడై మార్గోపాయము కానరాక అగమ్య గోచరంగా అరణ్యములో 
సంచరిస్తుండగా అగస్త మహర్షి ఏతెంచి శ్రీరాముని జ్ఞానమును గుర్తు చేసి కర్తవ్య 
బోధన చేసి పరమేశ్వరుని ప్రార్థన చేయమని తద్వారా దుఃఖోపశమనము 
కలుగునని విరజా దీక్ష ఇస్తాడు. ఈ విధముగా శ్రీరాముని చాతుర్మాస్య దీక్ష వలన 
పరమేశ్వరుడు ప్రత్యక్షమై పాశుపతాస్తమును ప్రసాదించి జ్ఞానబోధ చేస్తాడు. 
ఇదియే శివ-రామ సంవాదరూపమైన పద్మపురాణాతర్గతమైన "శివగీత". (ఇది 
వాల్మికి రామాయణములో లేదు). 
కాళిదాసు రఘువంశములోను -- ఇంకా బృహత్‌ సంహిత లో 
వరాహమిహిరాచార్యుడు "Canopus" అనే అగస్త్య నక్షత్రము ఉదయించడము 
వర్ణించాడు. అగస్త్యుడు ఉదయించిన ఎంటనే నదులన్నీ కూడా మడ్డి 
తేరుకొని నిర్మలమైన నీళ్లలో ప్రవహిస్తాయి. టెలిస్కోపులో చూసిన 5014656 
ఈ అగస్త్య నక్షత్రము సూర్యుని కంటే 50 లక్షల రెట్ల పెద్దదని, అది ఒక డిగ్రీలో 
పదోభాగము భూమికి దగ్గరగా వచ్చినా సముద్రాలు ఆవిరై ఇగిరి పోతాయని 
చెప్పారు. దినిని బట్టి అగస్త్యుడు సముద్రాల్ని త్రాగాడని భావము. పూర్వము 
హిమాలయాలకు సూటిగా అగస్త్యుడు ఉత్తర దిశగా ఉదయించే వాడని 
(మహాభారతము, అరణ్య పర్వము - 101) ఆ తర్వాత భూమి యొక్క ధ్రువము 
తలక్రిందులుగా తిరుగుట మూలాన దక్షిణంగా ఒంగి వింధ్యను దాటి 


435 


శ్రీరాముడు-యోగరహస్యము 


ఉదయించాడని తెలియుచున్నది. ఇదియే అగస్త్యుని కథలో -- అగస్త్యమహర్షి 
వింధ్య పర్వతాల్ని దాటి రావడము. శ్రీ ఎంకటిశ్వర స్వామి పద్మావతిని పెండ్లి 
చేసుకున్నప్పుడు పెండ్లి "సదస్యుల" లో యున్న మహర్షులలో అగస్త్య మహర్షి 
గూడ యున్నారు. వేరొక కథనం ప్రకారం, శివ పార్వతుల కళ్యాణానికి 
దేవతలు, బుషులు అందరు హిమాలయాలకు వచ్చారు. అప్పుడు వారి శక్తికి 
ఉత్తరాన భూమి క్రుంగి పోవుచుండడం చూసి శివుడు అందరి శక్తికి ఇంచుమించు 
సమానమైన అగస్త్య భగవానులను దక్షిణ దిక్కున ఉండమని ఆదేశమిచ్చారు. 
అప్పుడు అగస్త్యులవారు కళ్యాణం చూడలేక పోతున్నందుకు చింతించుచుండగా 
వారికి అక్కడనుండి కూడా ప్రత్యక్షంగా చూసే వరాన్ని ప్రసాదించారు. అప్పటి 
నుండి అగస్త్యుడు దక్షిణాన ఉన్నారు. ఆ ప్రదేశము ప్రస్తుతము తమిళనాడులోని 
కుంభకోణయము దగ్గర నల్లూర్‌ వద్ద ఉన్నదని స్థల పురాణము. అందువలన భూమి 
సరియైన తన కక్షలో ఉండునని చెప్పాడు. అంటే అగస్త్యుని బరువు మిగిలిన 
అన్నింటికీ సమానము అని తెలియును). This temple is known as "Sri 


Kalyansundareswar Temple" Nallur, near Kumbhakonam, 
Tamilnadu. అగస్త్యుడు చెప్పినవి 26 బుక్సంహిత వేదమంత్రాలు 


(బుగ్వేదంలో 1.165వ శ్లోకం నుంచీ 1.191వ శ్లోకం వరకూ). వ్యాసులవారు చేసిన 
యజ్ఞంలో (అగస్త్యో వామదేవశ్చ జాబాలి రథాకాశ్యపః) అగస్త్యుడు మొదలగు 
బుషులు యజ్ఞం చూడడానికి వచ్చారని వ్యాస మహర్షి భారతంలో వ్రాసారు. 
అంటే వీళ్ళు చిరంజీవులు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆవిరిగా యుండే 
వాళ్ళు ఆత్మ, వాళ్ళో శరిరాన్ని అట్టి ఆవిరి గడ్డకట్టించి (10 the form of ice) 
స్థూల శరిరాన్ని ధరించగలరు. వారిని "నిర్మాణకాయులు" అంటారు. అంటే 
శరీరాన్ని ఎప్పుడు పడితే అప్పుడు నిర్మాణం చేసుకోగల సిద్ధపురుషులు. వీరికి 
మరణంతో పనిలేదు. పురాతన జపనీస్‌ గ్రంథం అగస్త్యపర్వ అనేది అగస్త్యుని 


26 Source: https://temple.dinamalar.com/en/new_en.php?id=367 


శ్రీరాముడు-యోగరహస్యము 
గురించి రాసిన పుస్తకం. ఈ పుస్తకంలో అగస్త్యుని గొప్ప మహర్షిగా, గురువుగా 
వర్ణిస్తూ రాశారు. ఈ పుస్తకం యొక్క 11వ శతాబ్దపు ముద్రణ ఇప్పటికీ 
లభ్యమవులోంది అని శ్రీ వేదవ్యాన్‌, ఐఏఎస్‌ గారు చెపా ఎరు. 
ప్రణవ పంచాక్షరోపనిషతృ్రపంచంబు 
గడదాక నెటిగిన కజకలాని 
బాతాపిదైత్యు నిల్వలునితో గూడంగ 
జఠరాగ్ని బ్రేల్చిన సవనరక్త 
గోపించి నహుషుని గుంభివసంబుగా 
హుంకార మిచ్చిన యుగ్రతేజు 
బానకాలయు నాడు చండునట్టిన నిటి 
కాలుష్య ముడివెడు కతకఫలయు 
బాండుభాసిత త్రిపుండ్రాంక ఫాలభాగు 
భద్రరుద్రాక్షతూలికా భరితవక్ష 
వింధ్యగర్వాపహారి నాపీతజలధి 
నయ్యగస్త్య యహర్షి న నభినుతింతు 
- (శ్ర కాశీ ఖండము; 2. 180) 
అగస్త్య ముని ప్రభావము కొంత భాగము "అరణ్య కాండ " లో వివరించడమైనది. 
6.50 రావణ సంహారయు 
శ్రీరాముడు యుద్ధమునకు సిద్ధపడగా, రావణుడు రథములో యుద్ధమునకు 
సిద్ధపడి వచ్చెను. రావణుడు ఆకాశమునే ఆక్రమించుచున్నాడా లేక భూమినే 
మ్రైగించుచున్నాడా అనునట్లు తన రథముపై కూర్చొని తన సైన్యమునకు 
ఆనందము కలుగ జేసెను. రథములో వచ్చుచున్న రావణుడు మేఘము 
వర్గధారలను వదిలినట్లు బాణవర్షమును గురిపించెను. ఆ విధముగా 


437 


శ్రీరాముడు-యోగరహస్యము 


సంరంభములో వచ్చుచున్న రావణుని చూచి, రాముడు మాతలిలో అతని 
రథమునకు ఎదురుగా కుడి (సవ్య దిశలో) వైపు నుండి ఎళ్లవలెనని చెప్పెను. 
ఒకరినొకరు ఎదురెదురుగా నిలిచి ఒకరినొకరు చంపుకొనవలెననే పట్టుదలతో 
పోరు చేయుచుండిరి. గ్రద్దలు గుంపులు గుంపులుగా రావణుని రథముపై 
తిరుగాడెను. శకున శాస్తుజ్ఞాడగు రాముడు ఆ శకునములు చూచి విజయము 
తప్పక కలుగునని ఉత్సాహములో అధికమైన పరాక్రమము చూపుచుండెను. 
రావణుడు గదలు, పరిఘలు, చక్రములు, రోకళ్ళు, పర్వత శిఖరములు, 
వృక్షములు, శూలములు మాయాశక్తిచే అస్తుబలము వర్షించెను. రకరకముల 
అస్తములతో రాముని రథముపై, వానరులపై పడుచుండెను. అంతరిక్షము 
బాణములలో నిండెను. రావణుని చూచి రాముడు వానిపై వందలు, వేలు 
బాణములను గురిపించెను. ఆ యుద్ధము గగుర్పాటు కల్చించినదియై ఉండెను. 
కొద్ది సేపటిలో భీకరమైన ఆశ్చర్యజనకమై సర్వలోకము చూడదగినదియై 
యుద్దము సాగుచుండెను. గాలి వీచుట మానెను. దేవతలు, బుషులు 
ఆకాశమున నిలిచి రామునికి మంగళము పలుకుచుండిరి. ఆ యుద్ధమును చూచి 
దానికి పోలికగా వేరొకటి చెప్పలేక (గగనం గగనా౭౭కారం సాగర: సాగరోపము: 
రాయ రావణయో ర్యుద్ధం రాయ రావణయో రివ) ఆకాశము ఆకాశము వలననే 
యున్నది. సముద్రము సముద్రము వలననే యున్నది. అనుటయ తప్ప వానిని 
పోలినది చెప్పుటకు ఎట్లు లేదో అట్టే రామ రావణుల యుద్ధము చెప్పుటకు పోలిక 
లేదనుచుండిరి. రామునికి కోపము వచ్చి బాణములో రావణుని శిరస్సును 
ఖండించెను. వెంటనే దానిని పోలిన వేరొక శిరస్సు మొలచెను. వెంటనే ఆ శిరస్సును 
కూడా ఖండించెను. మరల శిరస్సు మొలచెను. ఈ విధముగా నూట ఒక్క సార్లు 
శిరస్సులను చేధించినను మరల మరల శిరస్సులు మొలచుచు రాముని శ్రమ 
యంతయు నిష్పలము అయ్యెను. ఏ బాణములతో మారీచుడు చంపబడెనో, 
దేనితో ఖరదూషణాదులు, విరాథుడు, కబంధుడు చంపబడిరో ఆ 


శ్రీరాముడు-యోగరహస్యము 
బాణములన్నియు ప్రయోజనము శూన్యము అయినవి. అప్పుడు రావణుడు 
ఇంకను జాగ్రత్తగా ఆలోచన చేసి రావణుని గుండెలపై కొట్టెను. కోపము గలవాడై 
రావణుడు గధలను, ముసలములను వర్షించి రాముని నొప్పించెను. ఆ రాత్రి 
మరుసటి పగలు అంతయు ఒక్క క్షణకాలం కూడా విరామము లేకుండా 
యుద్ధము సాగుచుండెను. రాముడుగాని, రావణుడు గాని జయించుట 
కానరాలేదు. అప్పుడు మాతలి రామునితో బ్రహ్మాస్తుము ప్రయోగించమని, అతని 
మరణకాలము ఆసన్న మైనదని చెప్పెను. మాతలి చెప్పగానే ఆనాడు అగస్త్యుడు 
తనకు ఇచ్చిన అస్తుము గుర్తు వచ్చెను. (అరణ్య కాండము 12 వ సర్గ) 
బుసకొట్టుచున్న పామువలె యున్న బాణమును తీసెను. పూర్వము ఈ 
బాణమును బ్రహ్మ నిర్మించి ఇంద్రునకు ఒసగినాడు. ఆ బాణమే ఇంద్రుడు 
అగస్త్యునకు ఇచ్చి శ్రీరామునికి ఒసగమని కోరెను. దానిని రామునకు అగస్త్యుడు 
ఒసగెను. ఆ బాణము యొక్క ప్రక్క రెక్కల యందు వాయుదేవుడు యుండును. 
మధ్య అగ్నిసూర్యులు ఉందురు. దానిశరిరము ఆకాశ స్వరూపమై యుండును. 
బరువులో మేరు పర్వతము, మంధర పర్వతము వలె యుండును. దాని 
ములుకులు బంగారముతో అలంకరింపబడి యున్నది. సర్వభూతముల యుక్క 
తేజస్సులలో, సూర్యకాంతిని బోలిన కాంతితో ఆ బాణము నిర్మింపబడినది. 
పొగతో నున్న కాలాగ్ని వలె యుండును. విషమున త్రాచు పాము వలె 
యుండును. ఎన్నియో యుద్ధములలో ప్రయోగించబడుటచే రక్తములో తడిసి 
యుండును. మహా భయంకరమైనది. వజ్రసారమైనది. దివ్యాస్తు మంత్రమును 
బాణముపై అభిమంత్రించి మహాబలశాలి యగు రాముడు వేదోక్తమగు విధానంలో 
ధనస్సున సంధించెను. అస్తము తన ధనుస్సు నందు సంధింపగనే సర్వ 
భూతములు గడగడలాడినవి. అస్తుములు మంత్ర రూపముగా యుండును. 
మంత్ర రూపముగా బాణమును సంధింపగనే వాటికి అట్టి శక్తి కలుగును. రాముడు 


439 


శ్రీరాముడు-యోగరహస్యము 


దానిని ప్రయోగించెను. ఆ బాణము రావణుని హృదయములో దూరి రక్తములో 
తడిసి రావణుని ప్రాణములు హరించి భూమిలో ప్రవేశించి మరల రాముని అమ్ముల 
పొదిలోకి వచ్చి దూరెను. రావణుడు మృతుడగుట చూచి దేవదుందుభులు 
మ్రైగెను. పుష్ప వర్షము కురిసెను. వానర సేన ఎంతయో హర్షమును పొందెను. ఈ 
విధముగా రావణ సంహారము ధాత నామ సంవత్సరము ఫాల్గుణ బహుళ 
అమావాశ్య నాడు జరిగినట్లు బ్రహ్మాండ పురాణము ద్వారా తెలియు చున్నది. 
6.51 రావణ మృతికి విభీషణుని విలాపము, రాయుని అనునయయు 
ఫోదరుడు చనిపోయి నేలబడి యున్నాడు. శోకము పెల్లుబికిన విభీషణుడు ఇట్లు 
విలపింప సాగెను. "నీవు పరాక్రమశాలివి. లోక ప్రఖ్యాతి నొందినవాడివి. 
శాస్త్రములలో శిక్షణ పొందినవాడివి. అట్టి నీవు ఇప్పుడు నిర్జీవంగా నేలపై 
పరుండినావు. ఎనుక నేను నీకు ఇట్టి దశ వచ్చునని చెప్పియుంటిని. ఆనాడు నా 
మాటలు నీకు రుచింపలేదు. నీతి మార్గ ప్రవర్తనను, మర్యాదను అతిక్రమించితివి. 
ధర్మమును నిరోధించితివి. రావణుడు మహాగ్ని హోత్రము. అట్టి అగ్నిని రాముడనే 
మేఘము చల్లార్చినది". ఈ విధముగా విభీషణుడు శోకించుట చూచి, అర్థ 
నిశ్చయమును ప్రకట మొనర్చు యుక్తి సంగతములైన మాటలు చెప్పుచు 
శ్రీరాముడు శోకమగ్ను డగు విభీషణునిలో ఇట్లు పలికెను. 

నా౭యం వినప్లో నిశ్చేష్ట స్సయరే చండ విక్రయ: 

అత్యున్నత మహోత్సాహ: పతితో౭య యశంకిత: 

నైవం వినవ్టా శోచ్యన్తే క్షత్ర ధర్మ య౭వస్థితా 

వృద్ధి యా౭౭శంసయానా యే నిపతంతి రణా౭జిరే 

త దేవం నిశ్చయం దృష్ట్వా తత్త భూ౭౭స్థాయ విజ్వర: 

య దిహా౭నంతరం కార్యం త ద౭నుచినయ 

యరణా౭౦తాని ఖైరాణి నిర్వృతం నః ప్రయోజనం 

క్రియతా మ౭స్య సంస్కారో మతూ౭ప్యేష యథా తవ 


శ్రీరాముడు-యోగరహస్యము 
విభిషణా! ఈ వీరుడు యుద్ధము నందు అసమర్ధుడై చావ లేదు. ఇతను 
ప్రచండమైన పరాక్రమమును ప్రకటించెను. ఈతని ఉత్సాహము చాల గొప్పది. 
ఈతనికి మృత్యువు యెడల ఏ విధమైన భయము లెదు. దైవికముగా ఇతడు 
యుద్ధమున పడిపోయిను. ఎవరు తమ అభ్యుదయమును గూర్చిన కోరికచే 
క్షత్రియ ధర్మమందు నిలకడ కలిగి యుద్ధమందు చంపబడుదురో ఆ ప్రకారముగా 
నశించు జనుల విషయమై శోకించరాదు. శాస్త్రము యొక్క ఇట్టి నిశ్చ్వయమును 
తెలుసుకొని, సాత్విక బుద్ధిని ఆశ్రయించి నీవు నిశ్చింతగా యుండుము. మరియు 
ఇప్పుడు ముందు చేయదగిన (ప్రత సంస్కారము మొదలైన) పనుల విషయమై 
ఆలోచించుము. విభీషణా! పైరములు మరణము వరకే. మరణించిన పిదప ఆ 
బైరములు నశించును. ఇప్పుడు మన ప్రయోజనము సిద్ధించింది. కావున ఇపుడు 
నీవు ఈతని ప్రత సంస్కారమును గావింపుము. ఈ సమయమున యీతడు నీకెట్టు 
స్నేహమునకు పాత్రుడై యున్నాడో అట్లే నాకును స్నేహభాజనుడై యున్నాడు. 


శ్రీరాముడిట్లు పలుకగా శోకతప్పుడైన విభీషణుడు వారితో తన సోదరునకు 
హితకరమైనట్టి ఈ వాక్యమును పలికెను. 

ఏషో హితా౭గి ఎ, శీ యహా తపా శ్చ, వేదాన్లగ: కర్మసు చా౭గ్ర్య వీర్య: 
ఏతస్య య త్ప్య్రేత గతస్య కృత్యం, తత్‌ కర్తు మిచ్బామి తవ ప్రసాదాత్‌ 

ఈ రావణుడు అగ్నిహోత్రియు, మహాతపన్వియు, వేదాంత వేత్తయు, యజ్ఞ 
యాగాది కర్మలందు శ్రేష్టుడైన శూరుడును, మహా కర్మఠుడును అయియున్నాడు. 
కావున మీ కృపచే నేనే ఇపుడాతని ప్రతకర్మను చేయదలిచాను. 

6.52 పతి వియోగయునకు మండోదరి విలపించుట 

అచింత్యములగు గొప్ప కర్మల నాచరించు శ్రీరామునిచే చంపబడిన తన 
భర్తయగు రావణుని చూచి మండోదరి దినురాలై మహాదుఃఖమును పొంది ఈ 
ప్రకారముగా విలపింప దొడగెను. 


441 


శ్రీరాముడు-యోగరహస్యము 


ఇన్ట్రియాణి పురా జిత్వా జితం త్రి భువనం త్వయా 
స్మరద్భి: ఇవ త ద్వైరమ్‌ ఇన్టిర్వై: ఎవ నిర్దితః 

అవశ్య మేవ లభతే ఫలం పాపస్య కర్మణ: 

ఘోరం పర్యాగతే కాలే కర్తా నా౭స్త్య౭త్ర సంశయ: 

శుభ కృతి శుభ యా౭౭ప్నోతి వాప కృత్‌ వాప ము౭శ్నుతే 

విభీషణ స్సుఖం ప్రాప్త స్వం ప్రాప్తః పాప మీదృశం 

నాథా! మొదట మీరు ఇంద్రియములను జయించియే ముల్లోకములపై 
విజయమును పొందిరి. ఆ వైరమును జ్ఞప్తియందుంచుకొని ఏమో ఇప్పుడా 
ఇంద్రియములే మిమ్ములను ఓడించి వేసినవి. మీరు శ్రీరామునిలో విరోధము 
పెట్టుకొనవద్దని ఎన్ని సార్లో చెప్పితిని. కానీ నా మాటలు పెడ చెవిని పెట్టితిరి. దాని 
ఫలితమే ఈనాడు లభించినది. సమయము వచ్చినప్పుడు కర్తకు తన పాపకర్మ 
యొక్క ఫలము తప్పక లభించును. శుభకర్మ నొనర్చు వానికి ఉత్తమ ఫలము 
లభించును. పాపకర్మము చేయువానికి పాపఫలమగు దుఃఖము సంభవించును. 
విభీషణునకు తన శుభ కర్మల వలననే సుఖము సంప్రాప్తించింది. నీవిట్టి 
దుఃఖమును అనుభవించ వలని వచ్చినది. మీ ఇంటి యందు సీత కంటి ఎక్కువ 
సౌందర్యము గల యువతులెందరో గలరు. కానీ మీరు కామవశులై ఈ 
విషయమును తెలుసుకొన లేక పోయిరి. మీరు ప్రపంచమును అంతయును క్షోభ 
పెట్టితిరి. సాదు మహాత్ములను హింసించితిరి. శత్రువుల చెంత బలపూర్వక, 
అహంకార పూరితములైన మాటలను పలికితిరి. మీరు పెక్కురు కులకాంతులను, 
గురుసేవాతత్పరులైన స్త్రీలను, ధర్మ పరాయణులైన వారిని విధవలుగా చేసి 
వారిని అవమానించితిరి. 

ప్రవాద: సత్య ఏవా౭యం త్వాం ప్రతి ప్రాయశో నృప 

పతిబ్రతానాం నా౭కస్మాత్‌ పతన్య శ్యణి భూతలే 


శ్రీరాముడు-యోగరహస్యము 
మహారాజా! పతివ్రతలు యొక్క కన్నీరు ఈ భూమిపై వ్యర్థముగా పడరాదు. అట్లు 
పడినచో పెక్కు అనర్ధ్థములు సంభవించును అనునది పెద్దల మాట. ఆ జనశ్రతి నీ 
విషయమున ఇప్పుడు సత్యమైనది. మీరు మీ యొక్క తేజముచే ముల్లోకములను 
ఆక్రమించి మిమ్ము మీరు గొప్ప శూరులుగా తలచుకొంటిరి. కానీ ఒక పరాయి స్తేని 
దొంగిలించునంతటి నీచ కార్యమును మీరేల చేసితిరి. 

కాయ క్రోధ సయుత్తేన వ్యసనేన ప్రసంగినా 

నిర్వృత స్వ తృృతే౭నర్ధ: ౭సోయం మూల హరో మహాన్‌ 

త్వయా కృతమ్‌ ఇదం సర్వమ్‌ అనాథం రక్షసాం కులమ్‌ 

మూరీచ కుంభకర్ణాభ్యాం వాక్యం యయ పితు స్తదా 

న శ్రుతం వేరభుతేన తస్యేదం ఫల మిద్రుశం 

కామక్రోధముల వలన ఉత్పన్నమైన దోషముచే ఈ ఐశ్వర్యమంతయు నశించి 
పోయినది. మరియు సమూలంగా వినాశమొనర్చు ఈ గొప్ప అనర్ధము 
సంప్రాప్తించినది. నేడు సమస్త రాక్షస వంశమును మీరు అనాథమొనర్చితిరి. మీరు 
మీ బలమును గూర్చిన గర్వముచే మత్తెక్కి యుంటిరి. అందుచే మారిచుడు, 
కుంభకర్ణుడు, నా తండ్రి చెప్పిన మాటలను సమ్మ తించ కుంటిరి. దాని ఫలితమే 
ఇపుడు మీకు సంభవించినది. ఇట్లు మండోదరి కన్నీరు నిండిన కన్నులలో 
విలపించి మూర్చ నొందెను. అప్పుడామె సవతులిట్లు పలికిరి. మహారాణే! 
ప్రపంచము యొక్క స్వరూపము అన్టిరమని మీకు తెలియదా? పరిస్థితి 
మారినప్పుడు రాజుల సంపద స్థిరముగా యుండదు. 

తదుపరి విభిషణునితో గూడ ఇతర రాక్షసులున్ను రావణుని చితిపై వివిధ 
వస్త్రాలను, పలాలు ఉంచిరి. అప్పుడు వారి ముఖంపై కన్నీటి ధారలు 
కారుచుండెను. అప్పుడు విభీషణుడు చితికి యధాప్రకారముగా అగ్ని 


443 


శ్రీరాముడు-యోగరహస్యము 


ముట్టించెను. అయోధ్య కాండలో, సారథి అయిన సుమంత్రునిలో, దశరథుడు ఈ 
విధముగా చెప్పెను. 

సుమున్హా౭౭నయ మే దారాన్‌ యే కే చిత్‌ ఇహ యాయకాః 

దారైః పరివృతః సర్వై ర్హృష్టుమ్‌ ఇచ్చామి ధార్మికం 

అర్థ సప్త శతా స్తా స్తు ప్రమదా: తౌభ్రు లోచనాః 

కౌసల్యాం పరివార్యా౭థ శనైః జగ్ముః: ధృత భ్రతాః 

సుమంత్రా ఈ భవనమున గల నా భార్యలందరిని తీసుకొని రమ్ము. వారందరిలో 
కూడి నేను రాముని చూడగోరుతున్నాను. అప్పుడు 350 మంది స్త్రీలు 
నియమనిష్టలతో కౌసల్యను అనుసరించి భవనమునకు చేరిరి. 

పై విషయములను బట్టి తెలియునది ఏమనగా దశరథునికి 350 మంది భార్యలు 
గలరు. అందు ముఖ్యమైన వారు కౌసల్య, కైకేయి, సుమిత్ర. అలాగే రావణునికి 
కూడా పెక్కు మంది పత్నులు గలరు. కానీ ముఖ్యమైన వారు మండోదరి, 
ధాన్యమాలిని. రావణునికి మొత్తము ఏడుగురు కొడుకులు. వారు ఇంద్రజిత్తు. 
అతనినే మేఘనాథుడు అంటారు. ఇతను రావణాసురుని పెద్ద కొడుకు. ఇంకా 
అతికాయుడు, అక్ష కుమారుడు, దేవాంతకుడు, నరాంతకుడు, త్రిశిరుడు, 
ప్రహస్తుడు. ఇంద్రజత్తు, అతికాయుడు, ప్రహస్తులను లక్ష్మణుడు సంహరించాడు. 
అక్ష కుమారుడు, దేవాంతకులను హనుమ సంహరించాడు. నరాంతకుడిని 
అంగదుడు, త్రిశిరుడ్ని నీలుడు సంహరించారు. ఇక్కడ గమనించింది ఏమనగా 
రావణుడు అహంకారి, దుష్ట స్వభావము కలవాడు. అధర్మ పరుడు. విటి 
కారణంగానే అతను సంహరింప బడ్డాడు కానీ పరాక్రమము లేక కాదు. అలాగే 
పరాక్రమమ వంతులైనను అతని కొడుకులు గూడ తండ్రి గుణములను కలిగి 
యున్నారు. వారు కూడా ఈ కారణంగానే సంహరింప బడ్డారు. ఇంతమంది 
కొడుకులు గల్గినను తను, తన కొడుకుల అధర్మవర్తన వలన రావణాసురుని ప్రత 
సంస్కారము చేయడానికి ఒక్క కొడుకు గూడ మిగిలి లెడు. అతని వంశము 


శ్రీరాముడు-యోగరహస్యము 
మొత్తము సర్వ నాశనము అయ్యినది. అందువలననే విభీషణుడు రావణాసురుని 
ప్రేత సంస్కారము చేయవలసి వచ్చినది. లోకములో తండ్రి గుణములు కొడుకుకు 
అబ్బును కావున తండ్రి ధర్మవర్తనలో పిల్లలకు మార్గదర్శనం చేయవలసి 
యున్నది. ఇదేవిధముగా మహాభారతములో ధృతరాష్ట్రుని అధర్మవర్తనము, 
దుర్యోధనుని అహంకారము కారణంగా కౌరవుల వంశము మొత్తము క్షయమైనది. 
అయితే ఒక సందేహము రావచ్చు. హిరణ్యకశ్యపుడు అధర్మవర్తనుడు అయినను 
ప్రహ్లాదుడు ఎలా ధర్మపరుడు అయినాడు? ఇక్కడ గమనించితే ప్రహ్లాదుడు 
గురువుగా నారదుడు ఒసగిన నారాయణ మంత్రము వలన సంస్కరింపబడ్డాడు. 
రాముడు సత్యవాది. సత్యవాది యొక్క మాటలు ఎన్నడును హృదా పోవు. 
యుద్ధము ప్రారంభమునకు ముందు చివరి ప్రయత్నముగా 
శ్రీరాముడు, అంగదునితో సంధి ప్రయత్నము చేసెను. శ్రీరాముడు ఈ విధముగా 
రావణునికి కబురు పంపెను. 

బ్రవిమి త్వాం హితం వాక్యం క్రియతామ్‌ బెర్జ్వదేకికమ్‌ 

సుదృష్టా క్రియతాం లంకా జువితం తే యయి స్థితమ్‌ 

రావాణా! నీ మేలు కొరకై హితవచనములు నుడుపుచున్నాను. రాక్షసులందరు 
మృతి చెందనున్నారు గావున నీకు పుణ్యలోకములు ప్రాప్తించుకొనుటకై తగిన 
శ్రాద్ధాది పుణ్య కర్మలను నీ కొరకై నీవే ఆచరించుకొనుము. కడసారిగా లంకను 
ఒక్కసారి చూచుకొనుము. నీ ఆయువుపట్టు నా చేతిలో యున్నది. చివరికి 
శ్రీరాముడు వచించినట్లి రావణుడికి శ్రాద్ధము పెట్టుటకు కొడుకులు ఎవ్యరును 
జీవించి యుండలేదు. 

6.53 విభీషణుని పట్టాభిషేకము 

దేవతలు, గంధర్వులు మొదలగు వారు ఆకాశములో నిలిచి రావణ 
సంహారమునకు హర్షము వ్యక్తం చేసి, ఆ వృత్తాంతమును చెప్పుకొనుచు తమ 


445 


శ్రీరాముడు-యోగరహస్యము 


స్థానములకు ఎగిరి. శ్రీరాముడు ఇంద్రుని రథమును ఎనుకకు పంపెను. తరువాత 
శ్రీరాముడు సుగ్రీవుని గాఢముగా ఆలింగనము చేసుకొనెను. శ్రీరాముడు, 
లక్ష్మణునిలో "లక్ష్మణా! విభీషణుడు మనపై అనురాగము గల భక్తుడు. నాకు 
ఎంతయో ఉపకారము చేసినాడు. ఎనుక సముద్ర తీరమున విభీషణునకు 
లంకారాజ్యాభిషేకము చేసినను, విభీషణునికి సింహాసనాధిస్టుని చేసి మకుట ధారణ 
చేయవలెను". అని చెప్పెను. శ్రీరాముని అభిప్రాయము ప్రకారము నీతమ్మను 
చేపట్టుటకు ముందే శరణాగతుడైన విభీషణుని లంకారాజ్యాభిషేకము ముఖ్యము. 
సోదరుని అభిప్రాయము ఎరిగిన లక్ష్మణుడు వానరులలో బంగారు కలశములో 
సముద్ర జలములు తెప్పించెను.లంకానగర ప్రవేశము చేసినచో తన అరణ్య 
వాసమునకు భంగమగునని శ్రీరాముడు నగర ప్రవేశమే చేయక లక్ష్మణుని పంపెను. 
తత స్వేకం ఘటం గృహ్య సంస్థాప్య పరమా౭౭సనే 

ఘటేన తేన సౌమిత్రి: అభ్యషించ ద్విభిషణమ్‌ 

లంకాయాం రక్షసాం ముధ్యే రాజానం రాము శాసనాత్‌ 

విధినా ముత్ర దృష్టేన సుహృ దణ సమా వృతం 

అభ్యషించత్‌ స ధర్మాత్మా శుద్ధ్దాత్మానం విభిషణమ్‌ 

త స్యా౭౭భూత్యా జహృషిరే భక్తా యే చా౭స్య రాక్షసాః 

రామాజ్ఞచే లక్ష్మణుడు జలపూర్ణమగు ఘటమును తన చేతిలో పట్టుకొని 
విభీషణుని సింహాసనంపై కూర్చుండ జేసి రాక్షసులందరు చూచుచుండగా 
మంత్రహితముగా లంకారాజుగా అభిషేకించెను. రాక్షస మంత్రులు మొదలగు వారు 
యుద్ధములో పోయినందుకు విభీషణుని ఓదార్చి లక్ష్మణుడు, శ్రీరాముని సన్నిధికి 
చేరెను. 

ఈ విధముగా విభీషణుని పట్టాభిషేకము ఈశ్వర నామ సంవత్సర చైత్ర శుద్ధ 
తదియ నాడు జరిగినట్టుగా బ్రహ్మాండ పురాణము తెలియు చున్నది. 


శ్రీరాముడు-యోగరహస్యము 
6.54 శ్రీరాయుని విజయ వార్త సీతాదేవికి తెలుపుట 

శ్రీరాముడు తన ప్రక్కనే యున్న హనుమలో; "హనుమా! మహారాజగు విభీషణుని 
అనుమతితో, నీవు లంకలో ప్రవేశించి, రావణ భవనమునకు ఎల్లి విభీషణుని 
విజయమునకు అతనిని అభినందించుము. అటనుండి వైదేహి వద్దకు యేగి, 
లక్ష్మణునితో, సుగ్రీవునితో కలసి మేము కుశలముగా యున్నామని, రావణ 
సంహార మైనదని చెప్పుము. ప్రియమైన ఈ వృత్తాంతమును అజింగించి, ఆమె 
సందేశమును తీసుకొని రమ్ము" అని ఆదేశించి పంపెను. రామాజ్ఞచే ఎంటనే 
హనుమ అశోకవనమున ప్రవేశించి శరీర సంస్కారము లేకుండా, గ్రహ పేడలో 
కూడిన రోహిణి నక్షత్రము వలె వృక్షమూలమున ఆనందము లేనిదై రాక్షస స్త్రీలలో 
ఆవరింపబడి యున్న సీతను చూచెను. హనుమ నీతను చూచి నమస్కరించగా 
ఆ వచ్చినవాడు తాను పూర్వము చూచిన  రామదూతయైన 
హనుమయేనని సీతమ్మ గుర్తించెను. హనుమ నీతలో; అమ్మా! శ్రీరాముడు 
తన కుశల వార్త మీకు తెలియ జేయమన్నాడు. రావణుని చంపి నిన్ను విముక్తి 
చేయవలెనని ప్రతిజ్ఞ పూని రావణ సంహారము చేసి యున్నాడు. హనుమ ఇట్లు 
చెప్పగనే సీత మనసు సంతోషముతో ఉప్పొంగినది. ఆనందముతో మాట రాక 
చూచుచు ఊరకుండెను. అప్పుడు హనుమ అమ్మా! నాతో మాటాడబేమి? 
అప్పుడు నీత హర్షములో లొట్రువడుతున్న కంఠముతో పరమ ప్రీతితో ఇట్లు 
పలికెను. "హనుమా! ప్రభువు విజయ వార్తను వినుట తోడనే మనసున కలిగిన 
హర్దముచే మాట రాలేదు. ఈ భూమిలో ఇంత మంచి వార్తను ఎజింగించిన నీకు 
కానుకగా సమర్చించుటకు ఏమియు లేదని మాటరాక ఊరకుంటిని. నీవు చెపి ఎన 
ప్రియ వచనములను ప్రియమైన వస్తువు ఏదియు కానరావడం లేదు. (అదియే 
శ్రీరాముడు హనుమను గాడాలింగనము చేసుకొనెను. కానీ సీతమ్మకు అది 
కుదరదు కదా!) అప్పుడు హనుమ; అమ్మా! నీవు చెప్పిన ఈ మాట పరమ 


447 


శ్రీరాముడు-యోగరహస్యము 


ప్రీతిని కలిగించినది. హనుమ వాక్యములను విని నీత పరమ ప్రీతిలో; ఆనాడు 
పంపాతీరమున రాముని ప్రశంసలు అందుకొన్నావు. హనుమను నీతమ్మ ఈ 
విధముగా ప్రశంసించుచున్నది. "నీమాట లోకాతీతమగు లక్షణములలో 
సంపన్నమైనది. వాక్యము నందలి పదముల ఆకాంక్ష, యోగ్యత, సన్నిధి 
మొదలగునవి అన్నియు ఉన్నవి. శబ్ద సాధుత్వము భంగపడుట లేదు. వినుటకు 
ఎంతో మధురముగా యున్నది. నీ బుద్ధి అష్టాంగ సంపన్నమైనది. బుద్ధికి 
ఎనిమిది అంగములు యుండవలెను. అవి గ్రాహములు, ధారణము, స్మరణము, 
ప్రతిపాధనము, ఊహ, అపోహ, అర్జవిజ్ఞానము, తత్వజ్ఞానము. ఇవియన్నియు 
నీకు యున్నవి." సీతమ్మ ఇట్లు ప్రశంసింపగా చేతులు జోడించి అమ్మా! ఈ 
రాక్షస స్త్రీలు పూర్వము నేను వచ్చినప్పుడు నిన్ను బెదిరించి దూషించుట 
చూచాను. ఇప్పుడు నీ ఆజ్ఞ అయినచో నేను వారిని అందరిని సంహరించవలెనని 
అనుకొంటున్నాను. హనుమ ఇట్లు పలుకగానే వైదేహి ధర్మబద్ధముగా ఇట్లు 
పలికెను. 

రాజ సంశ్రయ వశ్యానాం కుర్వతేనాం పరా౭౭జ్ఞయా 

విధేయానాం చ దాసీనాం కః కుపష్యే ద్వానరోత్రము 

భాగ్య వైషమ్యు యోగేన పురా దుశ్చరితేన చ 

మ యైతత్‌ ప్రాప్యతే సర్వం స్వ కృతం హ్యుపభుజ్యతే 

ప్రాప్తవ్యం తు దశా యోగాన్‌ ముయై తదితి నిశ్చితమ్‌ 

దాసీనాం రావణస్యా౭హం భురయా మహ దుర్చలా 

ఆజ్ఞప్తా రావణే నైతా రాక్షస్యో భూమ్‌ అతర్హయన్‌ 

హతే తస్మిన్‌ న కుర్యుర్‌ హి తర్దనం బానరోతమ 

ఈ రాక్షస స్త్రీలు రాజసేవాపరాయణులు. తమ ప్రభువు చేయమనిన పనిని 
చేయువారలు. పరతంత్రులు. రావణుని దాసీలు. దానీలపై కోపము 


తెచ్చుకొనువాడు ఎవరైనా ఉందురా? దాసీలను శాసించిన ప్రభువుపై కోపగించి 


శ్రీరాముడు-యోగరహస్యము 
వలెనే గాని దాసీలపై కాదు. నా దురదృష్టము వలన, పూర్వము ఒనర్చిన 
దుష్కృతముల వలన ఈ కష్టములు దాపురించినవి. కనుక వారిని క్షమింపుము. 
న పరః పాపమ్‌ ఆదత్తే పరేషాం పాప కర్మణామ్‌ 

సభుయో రక్షితవ్య స్తు సన్త శ్చారిత్ర భూషణాః 

పాపానాం వా శుభానాం బా నధా౭ర్హాణాం ప్లవంగము 

కార్యం కరుణమ్‌ ఆర్యేణ న కశ్చిన్‌ నా౭పరాధ్యతి 

లోక హింసా విహారాణాం రక్షసాం కాయ రూపిణమ్‌ 

కుర్వతామ్‌ అపి పాపాని వైన కార్యమ్‌ అశోభనమ్‌ 

శ్రేష్టుడగువాడు ఇతరులకు చెడ్డచేయు పాపుల యొక్క పాపకర్మను స్వీకరించడు. 
మరియు త్రిగి వారి యడల పాపపూర్ణమగు ప్రవర్తనమును గావించదలచడు. 
ఏలయన సాధుపురుషుడు తన ఉత్తమ చరిత్రలోనే విభూషితుడు 
అగుచున్నాడు. సదాచారమే అతని భూషణమైనది. శ్రేష్టుడైనవాడు పాపియైనను, 
పుణ్యాత్ముడైనను వధింపయోగ్యమైన అపరాథమొనర్చిన వాడైనను, వారందరి 
యడల దయగలిగి యుండవలెను. ఏఎలయనిన అపరాథమెపుడు చేయనట్టి ప్రాణి 
సామాన్యముగా ఎవడును ఉండడు. జనులను హింసించువారు, సదా పాపమునే 
ఆచరించు వారునగు క్రూర స్వభావము గల పాపులకు కూడా అమంగళమును 
చేయరాదు. 

సీత ఇట్లు వచింప వాక్యకోవిదుడగు హనుమ సతియు, సాధ్వియు, 
శ్రీరామపత్నియు అగు సీతతో ఇట్లు పలికెను. "తల్లి! మీరు శ్రీరాముని 
ధర్మపత్ని. కావున అట్టి సద్దుణములలో గూడి యుండుట సముచితమే. ఇక 
ఇప్పుడు మీ యొక్క సందేశమును చెప్పుడు". అప్పుడు నీత "హనుమా! నేను 
బక్తవత్సలుడైన శ్రీరాముని దర్శింప గోరుచున్నాను" అని చెప్పెను. అటు పిమ్మట, 
హనుమ శ్రీరామునకు సీతా సందేశమును వినిపించగా: శ్రీరాముడు విభీషణునిలో 


449 


శ్రీరాముడు-యోగరహస్యము 


నీతమ్మను తల స్నానము చేయించి, దివ్యాభరణములలో అలంకరించి తీసుకొని 
రమ్మని చెప్పెను. 

6.55 సీత అగ్ని ప్రవేశము 

రామాజ్ఞలో, విభీషణుడు వేగముగా అంతఃపురమునకు ఎల్లి తమ స్త్రీలలో 
అశోకవనమునకు యెేగి నీతకు స్నానాది కార్యములు చేయించి 
దివ్యాభరణములలో అలంకరించి, పల్లకి యందు సీతమ్మను గూర్చుండ జేసి 
టేగముగా శ్రీరామ సన్నిధికి తోడ్కొని రావలసినదిగా ఆజ్ఞాపించగా వారు అట్టే 
చేసిరి. అప్పుడు రాముడు ధ్యానమందుండెను. అది తెలినియు విభీషణుడు వారి 
యొద్దకు వెళ్లి నమస్కరించి సీతాదేవి వచ్చినదియని తెలిపెను. రావణ భవనంలో 
సీత ఒక సంవత్సరము ఉన్నదని రామునకు హర్షము, దైన్యము, రోషము 
కలిగెను. బంధము వీడి నందుకు హర్షము, రావణుని చెరలో దుఃఖములో 
ఉన్నందుకు దైన్యము, ఆమెను తిరస్కరించబోవుతున్నందుకు రోషము వచ్చెను. 
విభీషణుడు సీత వచ్చుచున్నదని ల్రోవలో ఎవరు ఉండరాదని ఆజ్ఞాపించగా, 
శ్రీరాముడు విభిషణునిలో ఇట్లు పలికెను. 

న గృహాణి న వస్తాణి న ప్రాకారా స్తిరస్క్రియాః 

నేదృశా రాజ సత్కారా వృతమ్‌ ఆవరణం స్తియాః 

విభీషణా! ఇల్లు, వస్తుములు, ప్రాకారములు మున్నగునవి గాని, జనులకు 
దూరముగా పంపివేయుటకు గాని, ఇట్టి రాజ సత్కారములు స్తీకి 
ఆచ్చాదనమును కలుగ భేయవు. ఆమె సదాచారమే ఆమెకు ఆచ్చాదము. కావున 
సీత పల్లకి విడిచి నా యొద్దకు వచ్చుగాక. తదుపరి సీత వినయపూర్వకముగా 
తన సమీపమున నిలబడి యుండుట జూచి, ఆమెలో శ్రీరాముడు తన 
అభిప్రాయమును ఈ విధముగా చెప్పెను. "నీవు ఆశ్రమమున ఒంటరిగా 
యున్నప్పుడు రాక్షసుడు నిన్ను తీసుకొని పోయెను. ఆ దోషము నాకు దైవ 
వశమున సంప్రాప్తించినది. దానిని నేను మానవ సాధ్యమగు ప్రయత్నముచే 


శ్రీరాముడు-యోగరహస్యము 
తొలగించుకొంటిని. శత్రు హస్తమున పడిన నిన్ను చూచి ఓర్వలేక ఆనాడు 
తపశ్యాలి అయి ఆత్మదర్శనము చేసిన అగస్త్యుడు దక్షిణ దిక్కును పొందినట్లు 
నిన్ను పొందితిని. 

సంప్రాప్తమ్‌ అవమానం య స్తేజసా న ప్రమార్హతి 

క స్తస్య పురుషా౭ర్థో౭స్తి పురుష న్యా౭ల్బ తేజసః 

ఎవడు సంప్రాప్తించిన అవమానమును తన తేజస్సు చేతను, బలము చేతను 
లొలగించుకోలేడో, మందబుద్ధియగు అట్టి వానికి గొప్ప పురుషార్థముల వలన 
ఏమి లాభము? శ్రీరామునికి హృదయములో నీతమ్మ మీద ఎటువంటి 
సందేహము లేకున్నను, లోకము దృష్టిలో ఎటువంటి అనుమానమునకు 
తావీయరాదు అని ఆలోచన చేసెను. లోకోపవాదము అనునది ఆయన దృష్టిలో 
కంటి జబ్బు వలె ఏర్పడినది. కంటికి దీపమును చూడగలిగిన శక్తి యున్నను, 
జబ్బు గల కన్ను దీపమును ఎలా చూడలేదో అట్టే రాజు కాబోవు రాముని దృష్టికి 
ప్రజాపవాదమను జబ్బు ఏర్పడినది. ఇంకను రాముడు నీతలో ఇప్పుడు నీ చరిత్ర 
యందు సందెహమునకు అవసరమేర్చడినది. ఆ వాక్యములను విని సీత 
కన్నీటిచే తడిచిన ముఖమును వస్తుముచే తుడుచుకొనుచు మెల్లమెల్లగా గద్గద 
స్వరములో పతిదేవునిలో ఇట్లు పలికెను. 

న తథా౭స్మి మహా బాహో యథా త్వమ్‌ అవగచ్చసి 

ప్రత్యయం గచ్చ మే యేన చారిత్ర తవ తే శపే 

మహాబాహు! ఇపుడు మీరు నన్నెట్లు ఊహ చేయుచున్నారో అట్టి దానను నేను 
కాదు. నన్ను విశ్వసింపుడు. నేను నా సదాచారముపై ఒట్టు పెట్టుకొని 
చెప్పుచున్నాను. నేను సందేహింప దానిని కాదు. ఇట్లు చెప్పుచుండ నీత యొక్క 
కంఠము నిరుద్ద మయ్యెను. ఆమె ఏడ్చుచు, కన్నీరు కార్చుచు, దుఃఖపూరితయై, 
చింతానిమగ్నయై అచట యున్న లక్ష్మణునితో గద్దద స్వరముతో ఇట్లు 


451 


శ్రీరాముడు-యోగరహస్యము 


పలికెను. "సుమిత్రా నందనా! నా కొరకు చితిని తయారు చేయుము. నా ఈ 
దుఃఖమునకు ఇదియే మందు. మిధ్యా కళంకితయై నేను జీవించ దలచి లేదు. 
లక్ష్మణుడు, రాముని మనసును గ్రహించి చితిని సిద్ధము చేసెను. తదుపరి నీత 
రామునికి ప్రదక్షిణము చేసి ప్రజ్వరిల్లుచున్న అగ్నిహోత్రము వద్ధకు చేరెను. 
ప్రణయ్య దేవతాభ్య శ్చ బ్రాహ్మణేభ్య శ్చ మైథిలి 

బద్ధా౭౦జలిపుటా చేదమ్‌ ఉబాచా౭గ్నిసమేపతః 

యథా బే హృదయం నిత్యం నా౭పసర్బతి రాఘవాత్‌ 

తథా లోకస్య సాక్టీ యూం సర్వతః పాతు పావకః 

కర్మణా యనసా వాచా యథా నాతి చరాయ్య౭హం 

రాఘవం సర్వ ధర్మజ్ఞం యథా యూం పాతు పావక: 

ఆదిత్యో భగవాన్‌ వాయు: దిశ శృంద్ర స్తథెత చ 

అహ శ్చా౭పి తథా సంధ్యే రాత్రి శ్చ పృథివి తథా 

యధథా౭న్యే౭పి ఎిజానంతి తథా చారిత్ర సంయుతామా 

ఏవ ముక్త్వా తు వైదేహీ పరిక్రమ్య హుతాశనమ్‌ 

సీత, దేవతలకు, బ్రాహ్మణులకు నమస్కరించి చేతులు జోడించుకొని అగ్నిదేవుని 
సమీపాన ఈ విధముగా చెప్పెను. "నా హృదయము ఒక్క క్షణమైనను శ్రీరాముని 
నుండి దూరముగా లేనిచో, సమస్త జగత్తుకు సాక్షియగు అగ్నిదేవుడు నన్ను 
రక్షించుగాక! కర్మచేతను, వాక్కు చేతను, మనస్సు చేతను, సర్వ ధర్మజ్ఞుడగు 
శ్రీరామునికి నేను అతిక్రమించనిచో అగ్నిదేవుడు నన్ను రక్షినీబు గాక! 
భగవంతుడగు సూర్యుడు, వాయువు, దిక్కులు, చంద్రుడు, పగలు, రాత్రి, 
సంధ్యలు, భూదేవి, ఇతర దేవతలు నన్ను శుద్ధ చరిత్రతో గూడిన దానినిగా 
ఎరింగినవో అగ్నిదేవుడు నన్ను రక్షించు గాక! 

ఈ ప్రకారముగా చెప్పి నీత అగ్నిదేవునకు ప్రదక్షిణము సల్ని నిశ్శంకలో గూడిన 
హృదయముతో ఆ ప్రజ్వలితాగ్ని యందు ప్రవేశించెను. ఆ సమయమున 


శ్రీరాముడు-యోగరహస్యము 

విశ్రవసుని పుత్రుడగు కుబేరుడు, పితరులతో కూడి యమధర్మరాజు, దేవతల 

ప్రభువగు ఇంద్రుడు, జలాధిపతియగు వరుణుడు,  త్రినేత్రధారియైన 

పరమశివుడు, బ్రహ్మదేవుడు మొదలగువారు వారివారి వాహనములలో 

లంకానగరమునకు వచ్చిరి. రాముడు ఏమియు ఎరుగని వానివలె చేతులు 

జోడించి నిలిచి యుండెను. వారు శ్రీరామునిలో - "రామా! నీవు సర్వలోక 
సృష్టికర్తవు. సర్వజ్ఞుడవు. నీత అగ్నిహోత్రములో పడుట చూచి ఉపేక్షిచుట 

తగునా! మీరు సమస్త దేవతల యందు శేష్టుడవగు 'విష్టువు'. ఈ విషయమును 

మీరు ఎలా తెలుసుకొనుట లేదు?" 

6.56 బ్రహ్మకృత రామ స్తోత్రము 

లోకపాలురు ఈ విధముగా చెప్పగా లోకనాధుడగు శ్రీరాముడు ఇట్టు చెప్పెను. 

ఆత్మానం మూనుషం మన్యే రాయం దశరథా౭౭త్మజమా 

యో౭హం యస్య యత శ్చా౭హం భగబవాం స్త దృంఎతు మె 

నేను దశరథుని కుమారుడగు రాముడనని, మనుష్యుడనని తలంచుచున్నాను. 

పూజ్యుడగు బ్రహ్మ నేను ఎవడినో, నేను ఎవరికి చెందిన వాడినో నేను ఎవరి వలన 

వచ్చిన వాడినో వివరింపగోరుచున్నాను. అని పల్కెను. 

బ్రహ్మకృత రాము స్తోత్రయు 

శ్రీరాముడిట్లు అడుగగా బ్రహ్మదేవుడు ఈ విధముగా చెప్పెను. 

భవాన్‌ నారాయణో దేవః శ్రీయూం శ్చక్రా౭౭యుధో విభుః 

ఏక శృంగో వరాహ స్త్వం భూత భవ్య సపత్నజత్‌ 

అక్షరం బ్రహ్మ సత్యం చ మధ్యే చా౭న్తే చ రాఘవ 

లోకానాం త్వం పరో ధర్మో విష్వక్సేన శృతు ర్భుజుః 

శార్థధన్వా హృషీకేశః పురుషః పురుషోత్తమః 

అజతః ఖడ్గ ధృద్విష్టుః కృష్ణ శ్చైచ బృహ దృలః 


453 


శ్రీరాముడు-యోగరహస్యము 


సేనాని ర్ల్రామణీ శ్చ త్వం బుద్ధిః సత్తం క్షయా దయః 
ప్రభవ శ్చా౭ప్యయ శ్చ త్వమ్‌ ఉపేన్చో మధుసూదనః 
ఇన్ఫ్భృకర్మా యహేన్హ్ర స్త్వం పద్మనాభో రణా౭న్తకృత్‌ 
శరణ్యం శరణం చ త్వామ్‌ ఆహు ర్దివ్యా మహర్షయః 
సహస్ర శృంగో వేదాత్మా శత జహ్వో మహర్షభః 
త్వం త్రయాణాం హి లోకానా తూ౭౭ది కర్తా స్వయం ప్రభు; 
సిద్ధానా ము౭పి సాధ్యానామ్‌ ఆశ్రయ శ్చా౭సి పూర్వజః: 
త్వం యజ్ఞ స్వం వషట్కార స్వ్వమ్‌ ఓంకారః పరంతప 
ప్రభవం నిధనం బా తే న విదుః కో భవాన్‌ ఇతి 
దృశ్యసే సర్వ భూతేషు బ్రాహ్మణేషు చ గోషు చ 

దిక్షు సర్వాసు గగనే పర్వతేషు వనేషు చ 

సహస్ర చరణః శ్రేమూన్‌ శత శిర్షః సహస్రద్భక్‌ 

త్వం ధారయసి భూతాని వసుధాం చ సపర్వతామా 
అన్తే పృథివ్యాః సలిలే దృశ్యసే త్వం భుహోరగః 

త్రీన్‌ లోకాన్‌ ధారయన్‌ రాయ దేవ గగ్దర్వ దానవాన్‌ 
అహం తే హృదయం రాము జిహ్వా దేవీ సరస్వతీ 
దేవా గాత్రేషు రోమూణి నిర్మితా బ్రహ్మణ: ప్రభో 
నిమేష స్తే భవే ద్రాత్రిః ఉన్మేష స్తే-భన దివా 

సంస్కారా స్తే భవేన్వేదాన త ద౭స్తి త్వయా వినా 
జగత్‌ సర్వం శరీరం తే స్టెర్యమ్‌ తే వసుధా తలమ్‌ 
అగ్నిః కోపః ప్రసాద స్తే సోమః శ్రేభత్స లక్షణ 

త్వయా లోకా స్తృయః క్రాన్తాః పురాణే విక్రమై స్త్రిభిః 
భుహెన్ద్మ శ్చ కృతో రాజా బలిం బద్ధ్వా భుహా౭సురమ్‌ 
సీతా లక్ష్మీ ర్భవాన్‌ విష్ణుః దేవః కృష్ణః ప్రజాపతిః 


శ్రీరాముడు-యోగరహస్యము 
వధా౭ర్థం రావణ స్యేహ ప్రవిష్టో మానుషం తనుమ్‌ 

త దిదం నః కృతం కార్యం త్వయా ధర్మ భృతాం వర 

నిహతో రావణో రాము ప్రహృట్టో దివ యా౭౭క్రయ 

అమోఘం బల విర్యం తే అమోఘ స్తే పరాక్రరుః 

అమోఘం దర్శనం రాయ న చ మోఘ: స్తవ స్తవః 

అమోఘా స్తే భఎిష్యన్తి భక్తిరున్త శ్చ యే నరాః 

యే త్వాం దేవం ధ్రువం భక్తాః పురాణం పురుషోత్తమమ్‌ 

ప్రాప్నువంతి సదా కాయాన్‌ ఇహ లోకే పరత్ర చ 

ఇయా యా౭౭ర్ష స్తవం నిత్య మితిహాసం పురాతనం 

యే నరాః కీర్తయిప్యన్తి నాస్తి తేషాం పరాభఎః 

మీరు చక్రమును ధరించు సర్వ సమర్దులగు నారాయణుడివి. ఒక కోర కలిగి 
భూమిని భరించు వరాహరూపులు. దేవతల యొక్క భూత, భవిష్యత్‌ 
శత్రువులను జయించువారు. రఘునందనా! మీరు నాశరహితమగు పరబ్రహ్మ. 
సృష్టియొక్క ఆదిమధ్యాంతతముల యందు మీరు సత్య రూపమున 
విరాజిల్లుతున్నారు. మీరీ లోకముల యొక్క పరమ ధర్మము. మేరే విష్వక్సేనులు 
మరియు నాలుగు భుజములు గల శ్రీహరి. మీరు శార్థధన్వులు, హృషీకేశులు, 
అంతర్యామియగు పురుషులు, పురుషోత్తములు. మీరెవరిచేతను ఓడింపబడరు. 
మీరు నందకమను ఖడ్గమును ధరించు విష్ణువు మరియు మహాబలశాలియగు 
కృష్ణుడు అయి యున్నారు. మీరే దేవతల సేనాపతియు అయి యున్నారు. 
బుద్ధి, సత్వము, క్షమ, ఇంద్రియ నిగ్రహము, సృష్టి, ప్రళయము - వీనికి కారణ 
భూతులు మీరే. మీరే ఉపెంద్రులు, మధుసూధనులు. ఇంద్రుని కూడా 
ఉత్పన్నమొనర్చు మహేంద్రులు. యుద్ధమును సమాప్తము చేయు శాంత 
స్వరూపులగు పద్మనాభులు మీరే. దివ్య మహర్షులు మిమ్ములను 


455 


శ్రీరాముడు-యోగరహస్యము 


శరణదాతగాను, శరణాగతవత్సలునిగా చెప్పుచున్నారు. వేలకొలది శాఖలనే 
కొమ్మలు, వందల కొలది విధి వాక్యములను మస్తకములలో కూడిన వేదమను 
మహావృషభము మీరే. మూడు లోకములకు ఆదికర్త. స్వయంప్రభువు మీరే. మీరు 
సిద్ధులకు, సాధ్యులు ఆశ్రయులు మరియు పూర్వజులు. యజ్ఞము, వషట్కారము, 
ఓకారమున్ను మీరే. మీరు శ్రేష్టులలో శ్రేష్టులగు పరమాత్మ. మీ యొక్క ఆవిర్భావ 
తిరోభావములను ఎవడును తెలుసుకొనలేరు. మీరెవరో అదియు ఎవనికిని 
తెలియదు. సమస్త ప్రాణులయందును, గోవులందును, బ్రాహ్మణులు యందును 
మీరే కానిపించుచున్నారు. సమస్త దిక్కుల యందు, ఆకాశము నందు, 
పర్వతముల యందు, నదుల యందు, మీ యుక్క సత్తమే కలదు. మీకు 
టేలకొలది పాదములు, వందల కొలది శిరస్సులు, వేలకొలది నేత్రములు కలవు. 
మీరే సమస్త ప్రాణులను, భూమిని, సమస్త పర్వతములను ధరించుచున్నారు. 
భూమి అంతమైనపుడు మీరే జలము వైన గొప్ప సర్పమగు శేషనాగుని రూపమున 
కన్చించుచున్నారు. శ్రీరామా! మీరే మూడు లోకములను, దేవతలను, 
గంధర్వులను, దానవులను ధరించు విరాట్పురుషుడగు నారాయణుడవు. 
అందరి హృదయమున రమించు ఓ పరమాత్మా! బ్రహ్మనగు నేను మీ యుక్క 
హృదయము. సరస్వతి దేవి మీ యొక్క జహ్వ. ప్రభూ! బ్రహ్మనగు నేను 
సృష్టించిన దేవతలందరును మీ యొక్క విరాట్‌ శరీరమున రోమములు వంటి 
వారు. మీ యొక్క నేత్రములను తెరచుట పగలు. మూయుట రాత్రి అయి 
యున్నవి. వేదములు మీ యొక్క సంస్కారములు.మీరు లేనిచో ఈ జగత్తు 
యొక్క అస్థిత్వము లేదు. విశ్వమంతయు మీ యొక్క దేహము. భూమి మీ 
యొక్క స్టైర్యము. అగ్ని మీ యుక్క కోపము. చంద్రుడు మీ యొక్క 
ప్రసన్నత్వము. వక్షస్థలమున శ్రీవత్సమను చిహ్నమును ధరించు భగవంతుడగు 
విష్ణువు మీరే. పూర్వము మీరే (వామనావతారమున) మీ మూడు పాదములచే 
మూడు లోకములను కొలిచితిరి. మీరు మహాభయంకరుడైన దైత్యరాజగు బలిని 


శ్రీరాముడు-యోగరహస్యము 
బంధించి ఇంద్రుని ముల్లోకములు రాజుగా చేసితిరి. నీత సాక్షాత్‌ లక్ష్మి. మీరు సాక్షాత్‌ 
విష్టుభగవానులు. మీరే సచ్చిదానంద స్వరూపుడగు శ్రీకృష్ణ భగవానుడు, 
మరియు ప్రజాపతి. ధర్మాత్ములలో శ్రేషఘ్టుడగు రఘువీరా! మీరు రావణుని 
వధించుట కొరకే ఈ లోకమున మనుష్య శరీరమున ప్రవేశించితిరి. మూ యొక్క 
కార్యమును మీరు చక్కగా నెరవేర్చితిరి. శ్రీరామా! మీచే రావణుడు చంపబడెను. 
ఇక ఇప్పుడు మీరు ప్రసన్న పూర్వకముగా మీ దివ్య ధామమునకు 
దయచేయుడు. దేవా! మీ బలము అమోఘము. మీ పరాక్రమము ద్యర్థమగునది 
కాదు. శ్రీరామా! మీ దర్శనము అమోఘమైనది. మీ యొక్క స్ల్టోత్రమును 
అమోఘమైనది. మీ యందు భక్తి కలిగి యుండు మనుజులున్ను ఈ 
భూమండలమున అమోఘములై యుందురు. మీరు పురాణ పురుషోత్తములు. 
దివ్యరూప ధారులగు పరమాత్మ . ఎవరు మీ యందు భక్తి కలిగియు యుందురో, 
వారు ఈ లోకమున, పరలోకమున సమస్త వాంఛితములను పొందుదురు. 

ఇది పరమ బుషియగు బ్రహ్మదేవుడు చెప్పిన దివ్య స్టోత్రము. పురాతన 
ఇతిహాసము. ఎవరు దీనిని పాటించుదురో, వారికి ఎప్పుడును పరాభవం రాదు. 
6.57 అగ్నిదేవుడు సీతాదేవి పాతివ్రత్య వైభవమును బెల్లడించుట 
బ్రహ్మదేవుడు వచించిన ఈ శుభవచనములు విని అగ్నిదేవుడు విదేహనందిని 
యగు సీతను ఒడిలో నిడుకొని చితి నుండి పైకి లేచెను. 

అబ్రవి చ్చ తదా రాబుం సాక్షీ లోకస్య పావకః 

ఏషా తే రావు వైదేహీ పాపమ్‌ అస్యాం న విద్యతే 

నైవ వాచా న మనసా నైవ బుధ్యా న చక్షుషా 

సువృత్తా వృత్తశౌణ్లీరా న త్వామ్‌ అతిచచార హ 

అపుడు లోకసాక్షియగు అగ్ని శ్రీరామునిలో "శ్రీరామా! ఈమె మీ ధర్మపత్నియగు 
విదేహరాజకుమారి యైన నీత. ఈమె యందు ఏ పాపమును, ఏ దోషమును లేదు. 


457 


శ్రీరాముడు-యోగరహస్యము 


ఉత్తమ ఆచరణ గల ఈ శుభలక్షణమగు సీత మనస్సు, బుద్ధి, వాక్కు, నేత్రములు 
వీని ద్వారా మిమ్ము తప్ప మరియొక పురుషుని ఆశ్రయించ లేదు. ఈమె సదా 
సదాచారపరాయణుడవగు మిమ్ములనే ఆరాధించింది. సత్యమును ఆశ్రయించి 
యున్నవాడవగుటచే ఈమె అగ్నిహోత్రములో ప్రవేశించుచున్నను, మూడు 
లోకములను నమ్మించుటకై ఊరుకొంటివి. పిదప  మహాతేజస్వియు, 
ధైర్యవంతుడు, గొప్ప పరాక్రమము కలవాడును, ధర్మాత్ములలో శ్రేస్టుడగు 
శ్రీరాముడు అగ్నిదేవునకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. 

అన౭న్య హృదయాం భక్తాం తు చ్చిత్త పరివర్తినిమా 

అహ మ౭వ్య౭వగచ్చామి మైథిలి జనకా౭౭త్మజామ్‌ 

మిథిలేశనందినియైన, జనక కుమారి యగు సీత యొక్క హృదయము సదా నా 
యందే లగ్నమై యున్నదని నాకు తెలియును. నానుండి ఎప్పుడును వేరుగా 
నుండదు. ఆమె ఎల్లప్పుడూ నాయందే మనస్సును నిలుపును. నా 
ఇచ్చానుసారమే ప్రవర్తించును. కానీ ముల్లోకములు యందలి ప్రాణుల మనంబున 
విశ్వాసము కలుగభేయుట కొరకు ఏకమాత్రమగు సత్యమును తీసుకొని 
అగ్నియందు ప్రవేశించుచున్న విదేహాకుమారి యగు నీతను అడ్డు పెట్టలేదు. ఈ 
ప్రకారముగా చెప్పి తన పరాక్రమము వలన ప్రశంసితుడగు మహాబలశాలియు, 
మహాయశస్వియు, విజయవంతుడును, వీర్యుడు అగు శ్రీరాముడు తన 
ప్రియురాలగు నీతను బడసి పరమ సుఖమున నుండెను. శ్రీరాముడు చెప్పిన ఈ 
శుభ వచనములు విని, ఇంతకంటే మంగళకరం వాక్యములను మహేశ్వరుడు 
పలికెను. శ్రీరామా! మీరు ధర్మాత్ములలో శ్రేష్టులు, మీరు రావణవధయను 
కార్యమును ఒనర్చితిరి. ఇది చాలా సౌభాగ్యకరమైన విషయము. ఇంకా నీవు 
దీనుడగు భరతుని ఓదార్చి, అయోధ్యలో రాజ్యమును న్వీకరించి ప్రజలను 
ఆనందింప జేయుము. అశ్వమేథ యాగమును జేయుము. మీ తండ్రి దశరథ 
మహారాజు విమానంలో నిన్ను చూచుచున్నాడు. నీవు అరణ్యమునకు 


శ్రీరాముడు-యోగరహస్యము 
రాజ్యమును వదలి వచ్చినావని ఖేదముచే ఎనుకకు మరలిరాని 
పరమపదమునకు ఎళ్లక ఇంద్రలోకములో రావణ వధ చేసిన నిన్ను చూచుటకై 
ఇంతకాలము ఎేచియున్నాడు. ఇట్లు మహేశ్వరుడు చెప్పగానే విమానము 
నందున్న తండ్రికి లక్ష్మణునితో కలసి నమస్కరించెను. విమానంలో కూర్చున్న 
దశరథ మహారాజు ప్రియమైన పుత్రుని దగ్గరకు చేర్చుకొని, ఒడిలో 
కూర్చుండబెట్టుకొని గాఢముగా ఆలింగనము చేసుకొనెను. అప్పుడు శ్రీరాముడు 
అంజలి ఘటించి దశరథ మహారాజుతో, భరతుని, కకేయిని నీచే 
ఆదరింపబడవలెనని కోరగా అందుకు సమ్మతించాడు. తరువాత 
స్వస్వరూపములో ప్రకాశించుతూ విమానంలో ఏగెను. దశరథ మహారాజు వెడలిన 
పిదప ఇంద్రుడు అంజలి ఘటించి శ్రీరామునిలో - శ్రీరామా! మేము నీ యడల చాలా 
ప్రసన్నులమైతిమి. కావున నీ మనస్సు నందు ఎ కోరిక కలదో దానిని నాకు 
చెప్పుడు. అపుడు శ్రీరాముని మనంబున చాలా సంతోషము కలిగెను. వారు 
హర్షాన్వితులై ఇట్లు చెప్పిరి. 

యయ పాతోః పరాక్రానా యే గతా యము సాదనమ్‌ 

తే సర్వే జువితం ప్రాప్య సముత్తిష్టన్లు వానరాః 

దేవేశ్వరా! నా కొరకు యుద్ధమున పరాక్రమము చూపి మరణించిన ఆ 
వానరులందరూ మరల జీవించునట్లు చేయుము. ఎందుకనగా వారు నా కొరకై 
పరాక్రమించి మృతి చెందినవారు. అంతియేగాక వారు సంతోషముగా తమ 
బంధువులలో కలని ఆనందించునట్లు, వారికి ఏ శారీరక పీడలు, వ్రణములు లేక 
బలపౌరుషములలో ఉండునట్లు అనుగ్రహింపుము. అట్లే వారు ఎక్కడికి ఎగినను, 
కాలము కాకపోయినను, వారికి తృప్తినిచ్చు వృక్ష మూలములు, ఫలములు 
సమృద్ధిగా ఉండునట్లు అనుగ్రహింపుము. రాముడిట్లు చెప్పగానే ఇంద్రుడు పరమ 
ప్రీతితో ఆయా వరములను అనుగ్రహించెను. అప్పుడు వానరులందరూ 


eo 


459 


శ్రీరాముడు-యోగరహస్యము 


గాయములు మానినవారై నిద్ర నుండి లేచినట్లు లేచిరి. అప్పుడు శ్రీరాముడు 
విభిషణునితో ఈ వానరులు యుద్దము నందు అనేక విధములుగా విజయమునకై 
కష్టపడ్డారు గావున వారికి అమూల్యమైన రత్నములు, ధనము మొదలగు 
వానిలో సత్కరింపుము అని చెప్పగా విభీషణుడు అట్లే చేసెను. మరునాడు 
విభీషణుడు రామునకు జయము పలికి స్నానము చేసి, తగిన ఆభరణములను, 
చందనమును పూసుకోను వలసినదిగా కోరగా అందుకు శ్రీరాముడు సున్నితముగా 
తిరస్కరించి, భరతుడు నాకొరకై వేచిచూస్తున్నాడు కావున వెంటనే 
ప్రయాణమునకు తగు ఏర్పాటు చేయమని అడిగెను. అప్పుడు విభీషణుడు 
పుష్పకమును సిద్ధముచేసినాడు. 

6.58 శ్రీరాయుడు సీతకు ఉత్తర తీరము వరకు గల ప్రదేశములు వివరించుట 
ఆ వానరులందరికి విభీషణుడు రత్నధనాదులుచే సత్కరించటం చూచి 
సంతోషములో శ్రీరాముడు సిగ్గులో నున్న నీతను వెంటబెట్టుకొని, 
పరాక్రమవంతుడు, ధనుర్ధరుడు, ఫోదరుడుయగు లక్ష్మణునితో గూడి అచ్చట 
నున్న పుష్పక విమానమును అధిరోహించెను. విమానమున కూర్చుండి 
వానరులందరిని ఆదరించుచు శ్రీరాముడు విభీషణ సహితముగా యున్న 
సుగ్రీవునితో ఇట్లు పలికెను. 

యత్తు కార్యం తయస్యేన స్నిష్టున చ హితేన చ 

కృతం సుగ్రీవ తత్‌ సర్వం భవతా ధర్మ భిరుణా 

సుగ్రీవా! హిత్రెషియు, ప్రేమియునగు ఒక మిత్రునకు చేయదగిన కార్యమంతయు 
మీరు పరిపూర్ణముగా చేసి చూపించితిరి. ఏలయన మీరు అధర్మమునకు 
భయపడువారు. వానరరాజా! ఇక మీరు మీ సేనలో గూడ శీఘ్రముగా కిష్కింధ 
నగరమునకు పోవుడు. విభీషణా! మీరును లంకకు పోయి నాచే నొసగణలుడిన 
రాజ్యమున స్థిరముగా నుండుడు. ఇపుడు ఇంద్రాది దేవతలు కూడా మీకు 
అపకారము చేయజాలరు. శ్రీరాముడిట్లు పలుకగా వానర సనాపతులు, రాక్షస 


శ్రీరాముడు-యోగరహస్యము 
రాజగు విభీషణుడు చేతులు జోడించి; రాజశ్రేష్టా! మేమందరము అయోధ్యకు 
వచ్చి రాజ్యాభిషేకం సమయమున మంత్రపూరితమగు జలములచే తడిసిన మీ 
యొక్క స్వరూపమును దర్శించి, మాతృదేవియైన కౌసల్య చరణములపై శిరస్సు 
వంచి తదుపరి శీఘ్రముగా మా ఇండ్లకు తిరిగి ఎళ్ళెదము. విభీషణ సహితముగా 
వానరులందరూ ఈ విధముగా విన్నవించగా అపుడు శ్రీరాముడు వారిలో; 
మిత్రులారా! ఇది నాకు మహాప్రియమైన విషయము. మిత్రులగు మీ అందరిలో 
గూడి నేను అయోధ్యాపురమునకు పోగల్లుచో, అది నాకు పరమ ప్రియమైన 
వస్తువు లభించినట్లే భావించగలను. నాకు చాల సంతోషము గల్లును. తదుపరి 
వారందరు విమానము ఎక్కగా, కుబేరుని ఆ పుష్పక విమానము శ్రీరాముని 
ఆజ్ఞను పొంది ఆకాశమున ఎగిరెను. అందరూ ఆ విమానంలో ఇరుకు లేకుండా 
హాయిగా కూర్చొండిరి. విమానంపై నుండి శ్రీరాముడు సీతమ్మకు ఆయా 
ప్రదేశములు వివరములు చెప్ప దొడగెను. నీతా! త్రికూట పర్వతముపై కైలాస 
శిఖరము వలె నున్న లంకను చూడుము. ఇది విశ్వకర్మ నిర్మించియున్నాడు. 
యుద్ధ భూమిని చూడుము. ఎంతమంది రాక్షస వీరులు చనిపోయినారో 
చూడుము. ఇక్కడే రావణకుంభకర్ణులు నీ కొరకై చంపబడినారు. రావణ పుత్రులైన 
ఇంద్రజిత్తు, అతికాయుడు, ప్రహస్తులను లక్ష్మణుడు సంహరించాడు. 
దేవాంతకుడును హనుమ సంహరించాడు. నరాంతకుడిని అంగదుడు, త్రిశిరుడ్ని 
నీలుడు సంహరించారు. సముద్రమును దాటి ఆ రాత్రి మేము విడిది చేసిన 
ప్రదేశము ఇదియే. సముద్రములో నీ కొరకై నలుని వలన సేతువు నిర్మింపబడినది 
చూడుము. అదిగో ఆ కన్చించుచున్నది హిరణ్యనాభము అను పేరుగల మైనాక 
పర్వతము. ఇది బంగారు కాంతులినుచున్నది. హనుమ నిన్ను అన్వేషించుటకై 
సముద్రమును లంఘించునప్పుడు ఆ మారుతికి విశ్రాంతి నొసగుటకై 
సముద్రమును చీల్చుకొని బయిటకు వచ్చినది. ఇది సముద్ర మధ్య భాగమున 


461 


శ్రీరాముడు-యోగరహస్యము 


సేతువు మీద సేన విడిది చేసిన భాగము. సేతుబంధమని వ్యవహరింపబడు 
పవిత్రమగు తీర్థము. మూడు లోకములలో ఇది పూజంపబడుచుండును. 
సముద్రముపై సేతువు నిర్మించుటకు సముద్రుని అనుమతిని పొంది సేతు 
నిర్మాణము చేసితిమి. ఈ దర్శశయన స్థానము పరమ పవిత్రము. మహా పాతక 
నాశనము. 

అత్ర పూర్వం యహా దేవః ప్రసాద ము౭కరోత్‌ ప్రభుః 

అత్ర రాక్షస రాజో౭యమ్‌ ఆజగాయ ఎభిషణః 

పూర్వము ఈ పవిత్ర ప్రదేశము నందే పరమ శివుడు నన్ను అనుగ్రహించెను. రాక్షస 
రాజైన విభీషణుడు నన్ను శరణు జొచ్చినదియు ఈ ప్రదేశమే! కూర్మ 
పురాణములో శ్రీరాముడు ఇచ్చట సేతు నిర్మాణమునకు పూర్వమే లింగ ప్రతిష్ట 
చేసినట్లు కనబడుచున్నది. (ేతువుధ్యే చుహాదేనం ఈశానమ్‌ 
కృత్తివాసనమ్‌, స్థాపయామాస ఖై లింగం పూజయామాస రాఘవ. అంతట 
పరమేశ్వరుడు పార్వతీసహితుడై ప్రత్యేక్షమయి ఈ లింగ దర్శనము సర్వ పాప 
క్షయకరము. ఈ భూమండలం, ఈ సేతువు స్థిరముగా యున్నంతవరకు అదృశ్య 
రూపమున ఉండి ఇచ్చట స్నానము, జపము, దానము, శ్రాద్ధము మొదలగు 
విధులను ఆచరించిన వారు అక్షయ పుణ్య పాహలములు పొందుదురని 
పరమశివుడు వరము ఇచ్చెను. అదియే పద్మ పురాణము నందు అయోధ్యకు 
తిరిగి వెళ్లునప్పుడు శివ లింగ ప్రతిష్ట చేసినట్లు తెలియు చున్నది. ఈ క్షేత్రమే 
"రామేశ్వరము" అను పేరుతో నేటికిని కీర్తింపబడుచున్నది. ఇతిహాస 
పురాణములలో, పురాణముల కంటే ఇతిహాసము వేదము వలె ప్రమాణము. 
వాల్మికి నుండి వెలువడిన ఈ రామాయణము ఇతిహాసము. పురాణములకు, 
ఇతిహాసములు విరోధము ఏర్పడినప్పుడు ఇతిహాసమును ప్రమాణముగా 
తీసికొనవలెను. ఇచ్చట "మహాదేవ" శబ్ధము ”సముద్రుడు” అని కొందరు 
వ్యాఖ్యాతలు తెలుపు చున్నారు. ఇంతకు మునుపు శ్రీరాముడు నిర్మించిన 


శ్రీరాముడు-యోగరహస్యము 
సేతువు ఈనాటి రామేశ్వరము వద్ద కాదని, కన్యాకుమారి అగ్రమున 
ఉండవచ్చునని విశ్లేషణాత్మకంగా తెలియఖజేయడమైనది. శ్రీరాముడు నిర్మించిన 
సేతువు పది యోజనముల ఎడల్పు, నూరు యోజనముల పొడవు కలదు. అనగా 
49.2 మైళ్ళు ఎడల్పు, 492 మైళ్ళు పొడవు కలదు. 50206 Images taken by 


NASA reveal a mysterious ancient bridge in the Palk Strait 
between India and Sri Lanka. This is also popularly known as 
"Rama Sethu" or named as Adam’s Bridge, approximately at a 
distance of 30 miles and 1.87 miles width. Archeological studies 
reveal that the first signs of human inhabitants in Sri Lanka date 
back to the primitive age, about 1,750,000 years ago and the 
bridge’s age is also almost equivalent since, Ramayana, was 
supposed to have taken place in treta yuga (more than 1,700,000 
years ago). So, there is much debate whether the Rama Sethu at 
Rameswaram is built by Bhagavan Srirama or not. I am not going 
into controversy into it. అన్నియు ఎవరి నమ్మకము, అభిప్రాయము వారివి. 


6.59 శ్రీరాయుడు భరద్వాజాశ్రమయునకు చేరిన సంగతి హనువు ద్వారా 
భరతునికి తెలియజేయుట 

శ్రీరాముడు, సీతమ్మకు ఉత్తర తీరమున చిత్ర విచిత్రములగు కాననములలో 
నిండిన సుగ్రీవుని కిష్కింధ రాజధానిని చూపెను. సీతమ్మ అప్పుడు శ్రీరామునిలో 
చనువులో సుగ్రీవుడు మనకెంతయో మేలుచేశాడు కావున వారి భార్యలు, 
అంతఃపుర స్త్రీలతో అయోధ్యకు వెళ్లవలెనని కోరికను తెలియజేయగా శ్రీరాముడు 
అందుకు అంగీకరించెను. అప్పుడు విమానమును క్రిందకు దింపగా వారందరు 
విమానమును అదిరోహించిరి. తరువాత బుష్యమూక పర్వతము వద్దకు 
విమానము రాగా సీతకు అక్కడనే తాను సుగ్రీవునితో మైత్రిని చేసుకొని వాలిని 
సంహరించితినని శ్రీరాముడు చెప్పెను. తరువాత శ్రీరాముడు, ధర్మచారిని యగు 
శబరిని చూచిన ప్రదేశమును, కబంధుడు సంహరించిన ప్రదేశము, 
ఖరదూషణాదులను సంహరించిన జనస్టానమును, పంచవటిని, 

463 


శ్రీరాముడు-యోగరహస్యము 


శరభంగాశ్రమమును, అగస్త్యాశ్రమమును, విరాధుడు నేలకూలిన ప్రదేశమును, 
చిత్రకూటమిని, భరద్వాజాశ్రమమును, దూరమున నున్న అయోధ్యను 
సీతమ్మకు చూపెను. ఆనాడు చైత్ర శుద్ధ పంచమి. పదునాలుగు సంవత్సరముల 
క్రితము వనవాసము ప్రారంభమయ్యను. షష్టి నాడు శృంగిభేరపురము, సప్తమి 
నాడు వటవృక్ష మూలమున నివాసము, అష్టమి నాడు భరద్వాజాశ్రమమున, 
నవమి నాడు యమునా నాది తీరమున యుండి దశమి నాడు చిత్రకూటమికి 
బయలుదెరిరి. వనవాసము పదునాలుగవ సంవత్సర ప్రారంభమున రావణుడు, 
సీతమ్మను పంచవటిలో అపహరించాడు. చైత్ర మాసములో నీతాపహరణము, 
వైశాఖంలో సుగ్రీవ సమాగమము, ఆషాడములో వాలి వధ, ఆశ్వయుజములో 
సీతాన్వేషణ, ఫాల్గుణ అమావాశ్య నాడు రావణ వధ, చైత్ర శుద్ధ పాడ్యమి నాడు 
రావణ సంస్కారము, విదియనాడు విభీషణ పట్టాభిషేకము, తదియనాడు లంక 
నుండి తిరుగు ప్రయాణము, చవితినాడు కిష్కింధలో ఆగుట, పంచమినాడు 
భరద్వాజాశ్రమమునకు వచ్చిరి. ఈనాటికి పదునాలుగు సంవత్సరములు 
నిండినవి. మరునాడు తెల్లవారేసరికి భరతుని చూడవలెను. భరద్వాజాశ్రమమున 
శ్రీరాముడు మహర్షికి నమస్కరించి అయోధ్యాపుర విషయములు, భరతుని 
రాజ్యపాలన, తమ తల్లుల క్షేమము అడిగెను. అప్పుడు మహర్షి శ్రీరామునిలో 
అందరూ క్లేమమేనని చెపుతూ భరతుడు మీ ఆగమమునకై వేచియున్నాడు, 
మీరు ఈరోజు మా ఆతిథ్య సత్కారమును స్వీకరించుడు, మేము మీకు ఒక వరము 
ఈయగలను అనెను. అప్పుడు శ్రీరాముడు ఇచట నుండి అయోధ్యకు పోవు 
మార్గమంతయు వృక్షములన్నియు సమయము కానప్పటికీ ఫలములు, 
మధువు ఉత్సన్నమవవలెనని కోరగా మహర్షి అందుకు అంగీకరించెను. పిమ్మట 
తేజస్వియగు, శ్రీరాముడు తనలో విచారణ సలుపుకొని హనుమలో శీఘ్రముగా 
అయోధ్యకు ఎల్లి వారి క్షేమసమాచారములు తెలుసుకొని, శృంగిభేరపురమున 
గుహుని కలుసుకొని అతని కుశలం తెలుసుకొని, భరతుని కుశలం తెలుసుకొని 


శ్రీరాముడు-యోగరహస్యము 
నేను సీతాలక్ష్మణ సహితముగా తిరిగి వచ్చిన వార్తను తెలియజేయమని 
చెప్పెను. రామాజ్ఞను గైకొని గుహునికి శ్రీరాముని క్షేమ వార్త తెలియ జేసి, దీనుడై, 
కృశించి, ఆశ్రమవాసియై, జటాధారియై యున్న భరతుని చూచెను. 

తం ధర్మమ్‌ ఇవ ధర్మజ్ఞం దేహబన్తమ్‌ ఇబా౭పరమ్‌ 

ఉబాచ ప్రాంజలి ర్వాక్యం హనూబూన్‌ మూరుతా౭౭త్మజః 

దేహమును ధరించి వచ్చిన ధర్మము వలె కనబడే ధర్మజ్ఞుడైన భరతుని యొద్దకు 
బెల్లి హనుమ శ్రీరాముడు రావణుని సంహారము చేసి, సీతమ్మను పొంది, 
మహాబలశాలురగు మిత్రులలో, నీతాలక్షణులతో కూడి ఈ ముహుర్తములోనే 
మిమ్ములను చూచుటకు వచ్చుచున్నాడు. మీ కుశలం అడిగినాడు అని 
చెప్పెను. భరతుడు హనుమ చెప్పిన వార్తను విని సంతోషముతో ఇట్లు చెప్పెను. 
కల్యాణీ బత గాథేయం లాకికీ ప్రతిభాతి మే 

ఏతి జువన్తమ్‌ ఆనస్హో నరం వర్ష శతా ద౭పి 

"మనుష్యుడు జీవించి యుండినచో ఎపుడో ఒకపుడు నూరేండ్ల అయిన పిదప 
కూడా ఆనందము సంప్రాప్తించును". అను ఈ శుభ ఆర్యోక్తి యదార్థమని తెలియు 
చున్నది. (సుందరకాండ 34 వ సర్గ లో హనుమ రామలక్ష్మణుల కుశల వార్త 
చెప్పినప్పుడు ఈ ఆర్యోక్తి చెపుతుంది) భరతుని కోరికపై హనుమ, వనవాసము 
మొదలుగా రావణ సంహారము, విభీషణ పట్టాభిషేకము వరకు రామచరితమును 
సంగ్రహముగా వివరించెను. 

6.60 శ్రీరాయ పట్టాభిషేకమునకి నదీ, సముద్ర జలములను తెప్పించుట 
తదుపరి హనుమ మథుర వాక్యముల ద్వారా శ్రీరాముని వృత్తాంతమును విని 
భరతునికి చాల సంతోషము గలిగినది. అప్పుడు భరతుడు, శత్రుఘ్నునికి ఈ 
విధముగా ఆజ్ఞ యుసగెను. "జనులు శుచిర్భూతులై నగరమందలి 
దేవస్థానములను అలంకరించి వాయిద్యములను వాయిచుచు. సుగంధ 


465 


శ్రీరాముడు-యోగరహస్యము 


పుష్పములతో దేవతలను పూజంచుదురు గాక". రాజాజ్ఞచే, శత్రుఘ్నుడు 
నందిగ్రామము నుండి అయోధ్య వరకు మార్గము అంతయు చల్లటి నీటిలోను, 
సుగుధ పుష్పములలోను ఎర్పాటు గావించెను. అప్పుడు అయోధ్య 
ప్రముఖులు, మంత్రులు, తల్లులు, మొదలగు వారు ఉత్సాహముగా 
నందిగ్రామమునకు చేరిరి. తదుపరి భరతుడు ప్రజాసహితముగా, శిరస్సుపై 
రామపాదులలు ధరించి, శ్వేత ఛత్రమును దాల్చి రాముని కొరకై ఎదురు చూడగా 
హర్షపరవశమగు వానరుల ధ్వని, ఆ ఎనుకనే పుష్పక విమానము, అందు 
సత్యపరాక్రముడైన సీతాలక్ష్మణ సహితముగా శ్రీరాముడు కనబడినారు. భరతుడు 
ఆనందములో శ్రీరాముని చెంతకు ఎల్లి సాష్టాంగము చేయగా శ్రీరాముడు 
ఆనందములో భరతుని కౌగలించుకొని తన ఒడి యందు కూర్చుండ పెట్టుకొనెను. 
పిమ్మట భరతుడు, వానర రాజగు సుగ్రీవుని కౌగలించుకొని ఇట్లనెను... 

త్వ ము౭స్మాకం చతుర్ణాం తు భ్రాతా సుగ్రీవ పంచమః 

సౌహృదా జ్ఞాయతే మిత్ర ను౭పకారో౭రి లక్షణం 

సుగ్రీవా! స్నేహపూర్వకమగు ఉపకారము చేయుటచే, మీరు మా నలుగురికి 
ఐదవ సోదరులు అగుచున్నారు. అపకారము చేయుట శత్రువు యొక్క 
లక్షణము. పిమ్మట భరతుడు విభీషణునిలతో; "రాక్షస రాజా! మీ యొక్క 
సహాయమును పొంది శ్రీరాముడు మహాదుష్కరమైన కార్యమును పూర్తి చేసెను. 
ఇది చాలా సాభాగ్యదాయకమైన విషయము. అనంతరము ధర్మజ్ఞుడగు భరతుడు 
స్వయయముగానే శ్రీరాముని పాదుకలను తీసుకొని ఎళ్లి ఆ మహారాజగు శ్రీరాముని 
పాదములకు లొడిగి చేతులు జోడించుకొని ఇట్లు చెప్పెను. "ప్రభూ! నాకు 
అప్పగించిన ఈ సమస్త రాజ్యమును నేడు మీ చరణములందు తిరిగి 
సమర్శించుచున్నాను." అటుపిమ్మట శ్రీరాముని ఆజ్ఞను పొంది పరమోత్తమగు ఆ 
పుష్పక విమానము ఉత్తర వైపునకు పోయి కుబేరుని స్థానమును చేరెను. అపుడు 
భరతుడు, శ్రీరామునితో రాజ్య పరిత్యాగం, వనవాసమునకు కారణము దైవ 


శ్రీరాముడు-యోగరహస్యము 
ప్రేరణయే గాని, కైకేయి నిమిత్తమాత్రురాలు. (కైకేయి ధీర వనిత. ఆమె వరముల 
యొక్క అంతరంగమును మరియు మంథర యొక్క యోగ రహస్యమును గూర్చి 
అయోధ్య కాండము లో వివరించడమైనది. అన్నా! రాజ్యపరిత్యాగము చేసి 
వనవాసమును అంగీకరించుటచే మా అమ్మ నీచే ఆరాధింపబడినది. ఆమె మనసు 
సంతసించినది. (శ్రీరాముడు కైకేయి అంతరంగమును అర్థము చేసుకున్నట్లుగా 
ఎవరును అర్ధము చేసుకోలేదు. కైకేయి. సంతసించుటలోని భావార్థము 
గ్రహించవలెను). చిత్రకూటమి నందు ఈ రాజ్యమును నాకు న్యాసముగా 
అప్పగించారు. మీరు వచ్చువరకు ఈ రాజ్యమును కాపాడినాను. ఇప్పుడు మీకు 
సమర్శించవలసిన బాధ్యత నాపై యుండినది. లోకమునంతను గుణములచే 
వశపరచుకొనినవారు. మీ రాజ్యమును మీరే పరిపాలించవలెను. మీ యొక్క 
రాజ్యాభిషేకము ప్రజలందరూ చూచి తరించుదురు అనెను. 

యావ దా౭౭వర్తతే చక్రం యావతీ చ వసుంధరా 

తావత్‌ త్వమ్‌ ఇహ సర్వస్య స్వామిత్వమ్‌ అభివర్తయ 

ఎంతవరకు జ్యోతిష్య చక్రము పరిభ్రమించు చుండునో, ఎంతవరకు ఈ 
భూమండలము ఉండియుండునో, అంతవరకు మీరీ భూమండలమునకు 
ప్రభువుగా ఉండుదురు గాక!. (అనగా ఇప్పుడు కూడా శ్రీరాముడు అద్రుశ్యముగా 
యుండి ఈ భరత దేశమును పరిపాలించు చున్నారు అని భావము. ఎవరి 
అభిప్రాయాలు ఎలా ఉన్నా, ఇప్పుడు కూడా ప్రజాస్వామ్యములో ఈ భరత 
దేశము ప్రజల మన్ననలు పొందిన వారితో పరిపాలింప బడుట విదితమే కదా! 
శ్రీరాముడు కూడా ప్రజా పాలకుడు. ప్రజాభిప్రాయం మేరకే సింహాసనాధీష్టుడు 
అయినాడు) భరతుడు స్వయముగా రామలక్ష్మణులకు వనవాస దీక్ష విరమింప 
జేసినాడు. వానర స్త్రీ సమూహములో సహా సీతమ్మ సర్వాలంకారణ భూషితయై 
అయోధ్యా నగరమునకు బయలుదేరిరి. సహస్రాక్షుడగు ఇంద్రుడు పచ్చని 


467 


శ్రీరాముడు-యోగరహస్యము 


గుట్టిములను అధిరోహించినట్లు శ్రీరాముడు శ్రేష్టమైన రథమును నందిగ్రామములో 
అధిరోహించి బయలుదేరెను. ఆ రథమునకు భరతుడు సారథ్యము వహించెను. 
శత్రఘ్నుడు ఛత్రమును ధరించెను. లక్ష్మణుడు వ్యజనము వీచుచుండెను. 
విభీషణుడు కూడా తెల్లని చామరమును పట్టుకొని ముందు నిలిచెను. ఆకాశమున 
దేవ, గంధర్వులు స్ల్టోత్రము చేయుచుండిరి. సుగ్రీవుడు శత్రుజయయము అనెడి 
ఏనుగును అధిరోహించెను. రాముడు అయోధ్యా పురములో ప్రవేశించెను. 
అయోధ్యాపుర ప్రజలు హర్షములో పొంగిపోవుచుండిరి. మహాత్ముడగు శ్రీరాముడు 
తల్లులకు నమస్కరించెను. అనంతరము భరతుని విన్న పముపై సుగ్రీవుని ఆజ్ఞతో 
జాంబవంతుడు, హనుమంతుడు, ఎేగదర్శి, బుషభుడు, గవయుడు, సుషణుడు, 
నలుడు జలపూర్ణములగు కలశములలో సముద్రజలములను, ఐదు వందల 
నదులలో జలములను సేకరించి తీసుకొనిరాగా శత్రఘ్నుడు వానిని 
రామపట్టాభిషేకము నిమిత్తము పురోహితులకు అప్పగించెను. 

6.61 శ్రీరాయ పట్టాభిషేకము 

తతః స ప్రయతో వృద్దో వసిష్టో బ్రాహ్మణైః సహ 

రామం రత్నయయే పఠే సహ సీతం న్యవేశయత్‌ 

వసిట్టో వాయదేవ శ్చ జాబాలి: అథ కాశ్యపః 

కాత్యాయనః సుయజ్ఞ శ్చ గౌతతూ విజయ స్తథా 

అభ్యషించన్‌ నర వ్యాఘ్రం ప్రసన్నేన సుగనినా 

సలిలేన సహన్రా౭క్షం వసబో వాసవం యథా 

మహర్షులలో శ్రేష్టుడు, వంశ పురోహితుడు ఐన వసిష్ట మహర్షి బుత్విజులైన 
బ్రాహ్మణులలో గూడి నీతాసహితుడైన రామచంద్రుని రత్న సింహాసనముపై 
ఆసీనుని గావించెను. వసిష్టుడు, వామదేవుడు, జాబాలి, కశ్యపుడు, 
కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు మొదలగు మహర్షులు 
పురుషోత్తముడైన శ్రీరామచంద్ర ప్రభువును నిర్మలమైన సుగంధ జలములలో, 


శ్రీరాముడు-యోగరహస్యము 
సహస్రాకుడగు ఇంద్రుని అష్టవసువులు అభిషేకించినట్లు అభిషేకించిరి. ఆకాశము 
నందు నిలిచిన లోకపాలకులు, దేవతలు సకల ఓషధీ రసములలో అభిషేకించిరి. 
పూర్వము మనువును రాజుగా ప్రతిష్టించునప్పుడు బ్రహ్మ రత్న శోభితమగు 
కిరిటమును నిర్మింప భేసి ధరింప భేసినాడు. ఆ కిరిటమునే వసిష్ట మహర్షి 
శ్రీరామునికి ధరింప జేసెను. 

ఛత్రం తస్య చ జగ్రాహ శత్రుఘ్నః పాజ్జురం శుభమ్‌ 

శ్వేతం చ వాల వ్యజనం సుగ్రీలో వానరేశ్వరః 

అపరం చన్ద్ర సంకాశం రాక్షసేన్దోం విభీషణః 

సింహాసనముపై కూర్చున్న శ్రీరామునకు శత్రఘ్నుడు శ్వేత ఛత్రమును, సుగ్రీవుడు 
తల్లటి వింజామరను, విభీషణుడు చామరమును పట్టుకొనిరి. ఇంద్రుని ప్రేరణచే 
వాయుదేవుడు నూరు బంగారు కమలములు గల మాలను, వివిధ రత్నములలో, 
మణులలో భాసిల్లుతున్న ముత్యాల హారమును రామునికి సమర్చించెను. 
శ్రీరామ పట్టాభిషేక సమయములో దేవ గంధర్వులు పాడిరి. అప్సరసలు 
నృత్యము చేసిరి. లోకమంతయు హర్షపారవశ్యములో యుండిరి. శ్రీరాముడు ఆ 
సమయములో బ్రాహ్మణులకు భూరి విరాళములు ఇచ్చెను. సుగ్రీవునకు దివ్య 
బంగారు మాలను ఇచ్చెను. అంగదునికి చంద్ర కిరణాలు గల రెండు 
కేయూరములను ఇచ్చెను. తనకు వాయుదేవుడు ఇచ్చిన ముత్యాల హారమును 
సీతాదేవి మెడలో వేసెను. 

తామ్‌ ఇంగితజ్ఞః సంప్రేక్య బభాషే జనకా౭౭త్మజామ్‌ 

ప్రదేహి సుభగే హారం యస్య తుష్టా౭సి భామిని 

పౌరుషం విక్రమో బుద్ధి ర్యస్మి న్నేతాని సర్వశః 

దదౌ సా వాయు పుత్రాయ తం హారమ్‌ అసితేక్షణా 


469 


శ్రీరాముడు-యోగరహస్యము 


సీతమ్మ తన మెడలో రాముడిచ్చిన ఆ హారమును థేని చేతపట్టి వానరుల వైపు, 
రాముని వేపు పరి పరి చూచుచుండెను. అప్పుడు నీత అభిప్రాయమును 
చూపులచే గుర్తించిన రాముడు, నీతలో కల్యాణీ! నీకు పారుషముచే, 
పరాక్రమముచే, బుద్ధిచే ఎవరు నీకు సంతోషమును కలిగించిరో వారికి ఆ 
హారమును ఒసగమని చెప్పెను. ఆ శుభాంగి ఆ హారమును హనుమకు ఇచ్చెను. 
హనుమ ఆ హారములో అధికముగా శోభించెను. ఈ విధముగా వాయుదేవుడు 
ఇచ్చిన హారము, వాయుసుతుడైన హనుమకు చేరెను. శ్రీరాముడు - విభీషణుడు, 
సుగ్రీవుడు, హనుమ, జాంబవంతుడు మొదలగు శ్రేష్టమైన వారికి 
మనోవాంఛితములగు వస్తువుల ద్వారా, అనేకమైన రత్నముల ద్వారా 
సత్కరించెను. వానరులు, సుగ్రీవుడు ఆనందములో రామునికి నమస్కరించి 
కిష్కింధకు ఎగిరి. విభీషణుడు మాత్రము లంకారాజ్యము లభించినను తృప్తి 
నొందక నిలిచి యుండెను. శ్రీరాముడు అతని మనోరథమును ఎరిగి లంకకు 
అతనిని మరలించవలెననే యోచనలో బ్రహ్మచే ఒసగబడిన శ్రీరంగము అను 
పేరుగల రంగనాధుడు వేంచేసి యుండెడి విమానమైన తమ కులదైవమును 
విభీషణునికి ఇచ్చెను. అబ్బా కుల ధనం రాజా లంకాం ప్రాయాన్మహా యశా: 
ఇక్ష్వాకు ప్రభువుల కులదైవమైన శ్రీరంగనాథ మూర్తిని గ్రహించి తన ఆరాధ్య 
దైవమైన శ్రీరాముని తన హృదయము నందు నిలుపుకొని లంకకు విభీషణుడు 
బయలుదేరెను. (శ్రీరాముడు, విభీషణుని తో సూర్యచంద్రులు, భూమండలం, 
రామాయణ గాథ ఉన్నంతవరకు దర్మనిరతితో రాజ్యపాలన చేయమని, 
అప్పటివరకు ఇక్ష్వాకుల కులదైవం ను అరాధించమని చెప్పెను. హనుమ, 
విభీషణుడు ప్రళయ కాలము వరకు ఉందురని చెప్పెను.(ఉత్తరాకందయు: 108 
వ సర్గ). లంకకు ఎళ్తున్న తరుణంలో విభీషణుడు ఆ విగ్రహాన్ని కింద పెట్టి విశ్రాంతి 
తీసుకుంటాడు. కానీ సూర్యునికి అర్యము ఇచ్చే సమయము కావడములో ఈ 
విగ్రహాన్ని శ్రీరంగము, కావేరి నది ఒడ్డున పెడతాడు. కాసేపయినాక తిరిగి లేచి ఆ 


శ్రీరాముడు-యోగరహస్యము 
విగ్రహాన్ని పైకి ఎత్తుతాడు. కానీ ఆ విగ్రహం లేవదు. అప్పుడు ఆ ప్రాంతాన్ని 
పాలించే రాజు ధర్మచోళుడు అతనిని ఓదారుస్తాడు. అతని అనుమతితో ఆ 
విగ్రహం ఉన్న చోటే ఆలయాన్ని నిర్మిస్తాడు. విభీషణుడు కోరిక మేరకు 
స్వామివారు దక్షిణ దిక్కున తిరుగుతాడు (లంక దక్షిణ దిక్కున కలదు). ఈ 
అర్బామూర్తి ఉభయ కావేరి మధ్య భాగమున ఉండి పోయెను. లంక వైపు 
చూచుచు రంగనాధుడు ఆలయములో శయనించి యుండును. ఆ విమానము 
ప్రణవాకారముగా యుండును. విమానము పైన కూడా శ్రీరంగనాథుని మూర్తి 
లంకను చూచుచు వేంచేసి యుండును. ఈ క్షేత్ర మహత్యము, విభీషణుని 
చిరంజవత్వము గురించి పూజ్యశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు రామాయణ 
ప్రవచనము చెపుతూ ఇలా తెలియ జేశారు. విభీషణుడు ఇప్పటికిని సముద్ర 
గర్భములోని కాంచన లంకలో చిరంజీవిగా యున్నారని అందుకు ఉదాహరణ 
చెపుతూ .. శ్రీరంగము యొక్క గుడిలో ఒకాయన రాత్రి నిద్రపోగా, విభీషణుని 
రామపూజకై రాక్షసులు ఆ గుడిలోని పూలు తీసుకొని వెళుతూ పొరపాటున 
పూలలో పాటు నిద్రపోతున్న ఆ వ్యక్తిని కూడా తీసుకొని ఎల్లి పూజా మందిరములో 
పెడతారు. విభీషణుడు రామపాదములను ఆ పూలతో పూజ చేయుచుండగా 
వాటిలో ఈ వ్యక్తి కూడా వచ్చాడు. అపుడు విభీషణుడు హడలిపోయి, వాని 
దీనావస్థను చూచి జాలిపడి మరల రాక్షసులు విభీషణుని ఆదేశములో 
శ్రీరంగములో దిగబెట్టి వచ్చారు. 

వానరులు రాక్షసులు అందరూ వారివారి స్థానములకు ఏగిన తరా వత శ్రీరాముడు 
పరమ బెదార్యములో, పరమానందములో రాజ్యమును పరిపాలించాడు. 
లక్ష్మణుడు యువరాజ్యపదవిని నిరాకరించగా, శ్రీరాముడు భరతుని 
యువరాజుగా చేసెను. శ్రీరాముడు పౌండరికము, అశ్వమేథము, వాజపేయము 
మొదలగు యజ్ఞములను తరచుగా నిర్వహించెను. శ్రీరాముడు రాజ్యపాలన 


471 


శ్రీరాముడు-యోగరహస్యము 


చేయుచుండగా స్త్రీలకూ బైధవ్యము లేకుండెను. ప్రజలకు క్రూరమృగముల బాధ 
లేదు. రోగగ్రస్తులు గాకుండిరి. దొంగల భయము లేకుండెను. ఎటువంటి 
అనర్థములు లేకుండెను. పెద్దలు బ్రతికి యుండగా వారి పిల్లలు మృత్యువాత 
పడకుండిరి. ప్రజలెల్లరు ధర్మనిరతులై యుండిరి. ప్రజలందరూ దిర్గాయువులై, 
సంతాన సమృద్ధి కలిగి, శోక రహితులై, ఆరోగ్యములో వర్దిల్లిరి. వృక్షములు 
పుష్ప, ఫల భరితములై యుండెను. సకాలములో వర్షములు గురియు చుండెను. 
వాయువు హాయిని గొల్పుచు వీచుచుండెను. అన్ని వర్ణముల వారు దురాశ లేక 
తమ తమ కర్మలచే ప్రవర్తిల్లుచు, సంతుష్టులై యుండిరి. ఎవరి నోటా విన్నాను 
రాముని గాధలు, రామనామము మాత్రమే వినబడుచుండెను. 

రామూ రామో రాయ ఇతి ప్రజానా య౭భవన్‌ కథా: 

రాయభూతం జగద౭భూ ద్రామే రాజ్యం ప్రశాసతి 

రాముడు పాలించు కాలము నందు ప్రజలందరూ "రాముడు, రాముడిని" రాముని 
గూర్చియే ముచ్చటించుకొనిరి. అంతారామ మయం, జగమంతా రామమయం 
దశ వర్గ సహస్రాణి దశ వర్ష శతాని చ 

భ్రాత్రుభిః: సహితః శ్రీయూన్‌ రామో రాజ్య ను౭కారయత్‌ 

ఈ విధముగా శ్రీరాముడు 11,000 సంవత్సరములు (9,974 సంవత్సరముల 
10 నెలలు నీతాదేవితో కూడి, 1025 సంవత్సరముల 2 నెలలు సీతా 
వియోగములో) ఫోదరులలో కూడి రాజ్య పాలన చేసి వైకుంఠమునకు ఎగెను. 
Note: శ్రీరాముడు చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రం, బుధవారం జన్మించారు. 
ఉపనయనము చైత్ర శుద్ధ పంచమి నాడు (అనగా ఇంకా నాలుగు రోజులలో ఏడు 
సంవత్సరాలు నిండుతాయి) జరిగింది. 16 సంవత్సరాలకు యాగ సంరక్షణకు 
విశ్వామిత్రుని లో ఎళ్ళుడం, వివాహము అయినది. అయోధ్య కాండలో శ్రీరాముని 
వనవాసమునకు కౌసల్య దుఃఖిస్తూ, నీవు పుట్టిన ఈ 17 సంవత్సరాలు నీవు 
రాజవు అయితే సుఖపడుదామని అనుకొన్నా, కాని నాకు ఆ అదృష్టం లేదు 


శ్రీరాముడు-యోగరహస్యము 
అంటుంది. తరువాత రాముని అరణ్యవాసం. ఇందులో సుమారు 13 
సంవత్సరాలు దక్షిణ భారతంలోని దండకారణ్యం లో గడుపుతారు. అప్పుడు 
మానవుడిగా ఆయన నడయాడుట వలన ఈ సమస్త దక్షిణ భారతము, బుషి 
మునులు, ప్రజలు పునీతము అవుతారు. అయోధ్యలో ఆయన మొదటి 17 
సంవత్సరములు బాల్యము, విద్యాభ్యాసము తోనే గడచి పోతుంది. రావణ 
సంహారం తరువాత రాముడు, భగవంతునిగా ప్రకటితమౌతాడు. అయోధ్యలో 
11000 సంవత్సరాలు భగవంతునిగా (ప్రకృతి, మాయ అతనికి లోబడి 
ఉంటుంది) రాజ్యపాలన చేస్తాడు. కావున అటువంటి భగవంతుని పాలనలో ప్రజలు 
సుఖంగా ఉన్నారనుటలో విశేషము ఎమి లేదు. 

మనలో కలసి ఉండి, మనలో పాటు ఉన్నటువంటి రాముడు తిరిగిన ప్రదేశాలు 
అయిన పంచవటియైన భద్రాచలం, ఒంటిమిట్ట, జటాయువు పడిపోయిన లేపాక్షి, 
శబరిచే చెప్పబడిన సప్తసాగర తీర్ణమైన కపిలతీర్థము/శ్రీవారిపష్కరిణి, హనుమ 
సమాగమమైన బుష్యమూకము (హంపి పరిసరాలు) ఇత్యాది అయోధ్య కన్నను 
గొప్పవి అని లేఖకుని విశ్వాసము. అయోధ్యలో ఎంతకాలము ఉన్నారన్నది 
కాదు. ఇక్కడ ఎంత ప్రేమలో మనలో (అంటే మన పూర్వీకులు) లో కలని, మన 
కష్ట నష్టాలలో, సుఖ దుఃఖాలు లో కలసి మనవాడుగా రాముడు ఉన్నాడన్నదే 
ముఖ్యము. లోకోపకారము కోసము రాముడు పడిన కష్టము ఈ నేల దుమ్ము, 
ధూళిలో కనబడుతుంది. పాదరక్షలు కూడా లేవాయి. 

6.62 ఫలశ్రుతి 

ధన్యం యశస్య యా౭౭యుష్యం రాజ్ఞాం చ విజయావహం 

ఆది కావ్య మిదం త్వా౭౭ర్షం పురా వాల్మెకినా కృతం 

యః పఠే చృణుయా ల్లోకే నరః పాపా ద్విముచ్యతే 

పుత్ర కాయ స్తు పుత్రా న్వై ధన కామో ధనా న౭పి 


473 


శ్రీరాముడు-యోగరహస్యము 


అభతే మునుజో లోకే శ్రుత్వా రాయా౭భిషేవనం 

యహిం విజయతే రాజా రిపూం శ్చాప్య౭ధి తిష్టతి 
రాఘవేణ యథా యాతా సుమిత్రా అక్మణేనచ 

భరతేన చ కైకేయీ జువ పుత్రా స్తథా స్త్రియ: 

(భవిష్యంతి సదా నందా: పుత్ర పాత్ర సమన్వితా?) 
శ్రుత్వా రామాయణ మిదం దీర్హ యా౭౭యు శ్చ విందతి 
రామస్య విజయం చైవ సర్వయ౭్షిష్ణ కర్మణ: 

శ్రుణోతి య ఇదం కావ్య యా౭౭ర్షం వాల్మికినా కృతం 
శ్రద్ధదానో జత క్రోధో దుర్గాణ్య౭తి తరత్య౭సాౌ 
సమా౭౭గముం ప్రవాసా౭న్తే లభతే చా౭పి బాన్టబైః 
ప్రార్థితాం శ్చ వరా న్సర్వా న్నాప్నుయా దిహ రాఘవాత్‌ 
శ్రయణేన సురా: సర్వే ప్రీయంతే సంప్రశ్రుణ్వతాం 

వినాయక శ్చ శామ్యుంతి గృహే తిష్టంతి యస్య వై 
విజయేత మహీం రాజా ప్రవాసీ స్వస్తియాన్‌ వ్రజేత్‌ 

స్త్రియో రజస్వలా: శ్రుత్వా పుత్రా న్ఫూయు ర౭నుత్తమాన్‌ 
పూజయంశ్చ పఠంశ్చేయ మితిహాసం పురాతనం 

సర్వ పావై: ప్రయుచ్యేత దీర్హ యా౭౭యు: అవాప్పుయాత్‌ 
ప్రణయ్య శిరసా నిత్యం శ్రోతవ్యం కత్రియై ర్హ్విజాత్‌ 
ఐశ్వర్యం పుత్ర లాభ శ్చ భవిష్యతి న సంశయ: 
రామాయణ మిదం కృత్స్నం శ్రుణ్వత: పఠత: సదా 
ప్రీయతి సతతం రాయ; స హి విష్ణుః సనాతనః 

ఆది దేలో యహా బాహుః హరిః నారాయణ: ప్రభు: 

సాక్షా ద్రామో రఘు శ్రేష్టః శేషో లక్షణ ఉచ్యతే 

కుటుంబ వృద్ధిం ధన ధాన్య వృద్ధిమ్‌, స్త్రియ శ్చ ముఖ్యా: సుఖ ముత్తమం చ 


శ్రీరాముడు-యోగరహస్యము 
శృత్వా శుభం కావ్యమిదం మహా౭ర్థం, ప్రాప్నోతి సర్వాం భువి చా౭ర్ధ సిద్ధిం 
ఆయుష్య మూ౭౭రోగ్య కరం యశస్యం, సౌభబ్రాతృకం బుద్ధి కరం శుభం చ 
శ్రోతవ్య మేత నియమేన సద్భిః, ఆఖ్యాన మోజస్కర మృద్దికాయైః 

ఎవ మేతత్‌ పురా వృత్త మూఖ్యానం భద్రయ౭స్తు వః, 

ప్రవ్యాహరత విస్రబ్బం బలం విట్లోః ప్రవర్ధతాం 

దేవా శృ సర్వే తుష్యంతి గ్రహణా చృృవణా త్తథా 

రాయాయణస్య శ్రవణా త్తుష్యంతి పితర స్తథా 

భక్తా రాయస్య యే చేయాం సంహితాం బుషిణా కృతాం 

లేఖయం తీహ చ నరా స్తేషాం వాస స్ప్రివిష్టపే 

వాల్మికి మహర్షి రచించిన ఆదికావ్యమైన ఈ రామాయణము శుభప్రదమైనది, 
ఆయురారోగ్యములను, కీర్తి ప్రతిష్టలను పెంపొందించునది. ఇది రాజులకు 
విజయమును చేకూర్చునది. దినిని పఠించువారు, వినువారు సమస్త పాపముల 
నుండి విముక్తులగుదురు. రామపట్టాభిషిక ఘట్టమును వినువారికి సంతానము 
కలుగును. సంపదలు వృద్ధి అగును. ఈ రామాయణ గాథ వినువారు 
దీర్దాయువులు అగుదురు. జత క్రోధులై, దరిద్రాది దుఃఖముల నుండి 
విముక్తులగుదురు. బంధువులు దూరమైన వారు బంధువులను కలుసుకొందురు. 
శ్రీరాముని కృప వలన వారి కోరికలు అన్నియు నెరవేరును. రామాయణ 
శ్రవణముచే దేవతలు ప్రసన్నులై ఆ శ్రోతల యొక్క కుటుంబములకు దుష్ట గ్రహ 
బాధలు తొలగిపోవును. స్త్రీలు గర్భవతులై ఉత్తమ పుత్రులు పొందుదురు. 
పాపములు పటాపంచలగును. శ్రీరాముడు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు యొక్క 
అవతారము. కనుక రామాయణము పఠించువారికి, వినువారికి రామానుగ్రహము 
ప్రాప్తించును. ఈ రామాయణ కావ్యము సర్వ శుభకరము. సమస్త ప్రయోజనములు 
సిద్ధించును.ఈ ఇతిహాసము ఆయురారోగ్యములను, కీర్తి ప్రతిష్టలను, 


475 


శ్రీరాముడు-యోగరహస్యము 


సాభబ్రాతృత్వయును,బుద్ధి కౌశలమును, సుఖ శాంతులను, తేజోబైభవములను 
ప్రసాదించును. కావున సమస్త సంపదలను అభిలషించెడి సత్పురుషులు నియమ 
నిష్టలతో దీనిని శ్రవణము చేయవలెను. 
శ్రీరామ జయరామ జయజయ రామ 
యుద్ధ కాండము సమూప్తయు 
శ్రీరాయుడు - యోగ రహస్యయు సమయాప్తయు 
శ్రీరాయ జయరాయ జయజయ రాయ 
ప్రదీపజ్వాలాభిర్దివసకరనీరాజనవఎిధిః 
సుధాసూతేశ్చంద్రోపలజలలభైరర్హ్యరచనా . 
స్వకీరయైరంభోభిః సలిలనిధిసాహిత్యకరణం 
త్వదీయాభిర్వాగ్సిస్తవ జనని వాచాం స్తుతిరియమ్‌ 
(సౌందర్య లహరి 100 న శ్లోకము) 
విశ్వజననీ! పగటివేళ దివిటీలు వేసి సూర్యునకు హారతి నిచ్చినట్లుగా, 
చంద్రకాంత శిలల జలములో సుధాకరునకు అర్హ్యమిచ్చినట్లుగా, సముద్రునకు 
అతని నీటిలోనే నిలిచి తర్పణము వదిలినట్లుగా నీవిచ్చిన వాక్కులలోనే చేసిన 
ఈ స్తుతి నీకు సమర్చించు చున్నాను. (హనుమత్‌ సమేత సీతారామలక్ష్మణ 
కృపలో, శక్తిలో, ఆ పరమేశ్వరి అనుజ్ఞలో ఈ గ్రంథమును పూర్తి చేసి, ఆ 
పరమేశ్వరి పాదములకు సమర్చించుతున్నాను) 


